










నిత్యజీవితంలో 
భె తిక శాస్త్రం 


(రెండు భాగాలు) 


మూలం : యాకోన్‌ పెరెల్మాన్‌ 


అనువాదం : డౌ. కెబి. గోపాలం 


బటల | 
f (౮ విశాలాంద్ర ఏబ్హాషంయ్‌ నాన్‌ 
" విజ్తాన్‌ భవన్‌, 4-1-435 ఒక్వంక్‌ నీట్‌ 
గ హైట్‌రాబాన్‌- 500 001. 


NITYAJEEVITHAM LO BHOUTHIKA SASTRAM - 1 & II 
By YAKOV PERELMAN - Translation by : Dr. K.B. GOPALAM 





















ప్రచురణ నెం. : 2850/2338 R 
మొత్తం పేజీలు : 230 + 222 = 452 

(ప్రతులు : 1000 

రెండు భాగాల ప్రథమ ముద్రణ : మార్చి, 2000 
రెండు భాగాల ద్వితీయ ముద్రణ : నవంబర్‌, 2002 
రెండు భాగాల తృతీయ ముద్రణ : అక్లోబర్‌, 2004 


(రి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాదు. 


వెల : రూ.150-00 





షత్రులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
4-1-435, విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌స్టీట్‌, 
హైదరాబాద్‌ - 500 001. 

E-mail : Visalaandhraph @yahoo.com 

విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ 

హైదరాబాదు (సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌), 

విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం, 

హన్మకొండ, గుంటూరు, తిరుపతి, కాకినాడ. 


"ముద్రణ: శ్రీ కళాంజలి 'గ్రాఫిక్స్‌, “హైదరాబాద్‌ - 29. ఫోన్‌ 2822: 4881 





విశాల విశ్వంలోని వస్తు పదార్హమంతా రసాయనాలతో తయారయింది. ఆ 
రసాయనాలను ఒక పద్దతిలో పట్టి పనిచేయించే విధానాలు, భౌతికశా స్త్రంలోకి 
నస్తాయి. ప్రతిప్రాణికి, (ప్రతి మనిషికి అనునిత్యం అనుభవంలోకి వచ్చే ఈ 
భౌతికశాస్త్రం ఎంతో విచిత్రమయినది. మనం ఎల్ఫా నడుస్తాము, ఎలా కదులుతాము 
అని ఎప్పుడయినా (పశ్నించుకున్నానా? కానీ భౌతిక శాస్త్రపరంగా ఈ నడక 
వెనుక గల పద్దతిని, విశేషాలను చెప్పినప్పుడు విన్నవారికి, చదివిన వారికి ఆశ్చర్యం 
తప్పదు. 

సూది ఎందుకు కుచ్చుకుంటుంది? గాలిలో చరి ఎందుకు ఎక్కువనిపిస్తుంది? 
నుంట పైకే ఎందుకు మండుతుంది? విసన కర్ర మనకు ఎలా సహాయం చేస్తుంది? 
ఇవన్నీ మనం, ఎప్పటికప్పుడు “ఎవరినయినా అడిగి తెలుసుకుంటే బాగుండును! 
అనిపించే ప్రశ్నలు అయితే, వీటికి ఓపికగా; మనకు అర్హం అయే పద్దతిలో జవాబు 
చెప్పేవారు ఎక్కడున్నారో తెలియక, ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తాం. యాకోవ్‌ 
పెరెల్మాన్‌ ఇటువంటి సమాచారాన్నంతా సమీకరించి ఒక చక్కని పుస్తకం 
తయారు చేశారు. ఆ పుస్తకం రష్యన్‌లో 18 ముద్రణలు పొందింది. 18వ 
ముద్రణ 1936లో వచ్చింది. 18వ ముద్రణను ఆంగ్లంలోకి అనువదించారు. దాని 
ఆధారంగా ఇదుగో ఈ తెలుగు పుస్తకాన్ని మీకు అందిస్తున్నాం. 

పుస్తకం రాసి చాలా సంనత్సరాలయిన మోట. నిజమే! కానీ ఇందులో 
| చెప్పిన విషయాలేవీ, వనికిరానివి కావు. అవి ఈ నాటికే కాదు? ఏనాటికయినా 
సత్యాలే! కానీ ఈ పుస్తకం చదివేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది 
భౌతిక శాస్త్రంలోని అధునాతన సిద్దాంతాలను కానీ, అన్ని సిద్దాంతాలను కొనీ 
తెలియజెప్పడానికి రాసిందికాదు. సరదాగాను, ఉపయోగకరంగానూ ఉండే కొన్ని 
విషయాలను ఎంచుకుని, వాటిని చాలా చక్కని పద్దతిలో మనకు అందజేశాడు 


రచయిత. ఆ విశేషాలను, చేతనయినంత వరకు, సులభంగా, తెలుగులో 
అందజేయడానికి నేను ప్రయత్నించాను. ఈ పుస్తకం చదివే వారికి తప్పకుండా 


వినోదంతో బాటు విజ్ఞానం కూడా కలుగుతుంది. 


గోపాలం కె.బి. 
25.8.9 


ఇందులో... 


వేగం - చలనరి ; 1 
మనం ఎంత వేగంగా కదులుతాం? pan 11 
కాలానికి ఎదురుగా పరుగు Ion 13 
సెకండులో వెయ్యన నంతు we Ad 
స్లోమోషన్‌ కెమెరా న 17 
మనం సూర్యునిచుట్టు వేగంగా ఎప డు కదులుతాం? a 18 
బండి -- చక్రం చిక్కు ప్రశ్న సీ 19 
చక్రంలో అన్నింటికన్నా నెమ్మదిగా కదిలే భాగం . గ్గ 
మెదడుకు మేత గ్‌ 21 
పడవ ఎక్కడినుండి బయలుదేరింది? .« 23 

గురుత్వాకర్షణ, బరువు, తులాదండాలు, ఒత్తిడి : 26 
లేచి నిలబడడానికి ప్రయత్నించండి .. 26 
“నడక - పరుగు « 29 
కదిలే కారులోంచి దూకడం ఎలా? క 31 
తుపొకీ గుండును పట్టుకోవడం మ... 33 
బాంబుగా పుచ్చకాయ i 33 
మన బరువు మనం చూచుకోవడం ఎలా? “ తర్‌ 

. వస్తువుల బరువు ఎక్కడ ఎక్కువ? a “లెక 
కిందపడుతున్న వస్తువు బరువెంత? he 
భూమి నుంచి చంద్రుడికి ఎ 39 
చంద్రుడి వద్దకు ప్రయాణం నా 41 
తప్పుడు తక్కెడతో కూడా సరయిన తూకం వేయవచ్చు ... 43 
అనుకున్న దానికన్నా ఎకు_వ బలం స 44 
సూదిగా ఉండే వస్తువులు ఎందుకు కుచ్చుకుంటాయి? a టర్‌ 
రాతితో మెత్తని పరుపు ww 46 

వాతావరణ అవరోధం: 48 
తుపాకి గుండు - గారి wa 48 


బిగ్‌ బెర్తా యు... రి 


గాలిపడగ ఎందుకు ఎగురుతుంది? 
సజీవ గెడర్‌ సే 

ఎగిరే విత్తనాలు 

పాఠరాషూట్‌ సాయంతో దూకడం 
బూమెరాంగ్‌ 


భమణం - “నిరంతరం తిరిగే యంత్రాలు; 


ఉడికిన గుడ్డుకు పచ్చిగుడ్డుకు తేడా కనుగొనడం ఎలా? 
తిరిగే బల్ల 

ఇంకుతో సుడిగాలులు 

మోసపోయిన మొక్క 

నిరంతర చలన యంత్రాలు, (శాశ్వత చలన యంత్రాలు) 
లోపం 

ఆ గుల్లే అంతా చేసేది 

ఉఫీమ్‌త్సేవ్‌ అక్యూములేటర్‌ 

అద్భుతం కాని అద్భుతం 

మరికొన్ని నిరంతర చలన యంత్రాలు 

పీటర్‌ ది (గ్రేట్‌! “కొనదలుచుకున్న శాశ్వత చలన యంత్రం” 


(ద్రవాలు, వాయువుల లక్షణాలు: 


రెండు కాఫీ పాతలు 
ప్రాచీనుల అజ్ఞానం 

ద్రవాల ఒత్తిడి - సై వైష గా 
ఏది బరువు? 


(ద్రవం యొక్క సహజ ఆకొరం 


ఆ గుండ్లు గుండ్రంగా ఎందుకుంటాయి 


అడుగులేని వైను గ్లాసు 

చెడు లక్షణం 

మునిగిపోని నాణెం 

జల్లెడలో నీరు మోయడం 
ఇంజనీర్లకు నురుగు సహాయం 

నకిలీ నిరంతర చలన యంత్రం 
సబ్బు బుడగలు ఊదడం 
అన్నిటికన్నా పల్చనిది 

వేలిని తడపనవసరం లేకుండ 

మనం ఎలా (ద్రవాలను తాగుతాము? 
మంచి గరాటా 

ఒక టన్ను కర, ఒక టన్ను ఇనుము 


51 
52 
53 
54 
55 


58 


ర5్‌రి 
59 
60 
61 
62 
65 
66 
67 
68 
69 
71 


76 


76 
77 
78 
79 
80 
83 
84 
రి5 
86 
87 
88 
89 
91 
94 
96 
97 
97 
98 


బరువులేని మనిషి 98 


“నిరంతరంగా నడిచే” గడియారం sa 102 
ఉష్ణం: 106 
ఒక త్యాబ్‌ స్త్యయ ర రెలు మార్గం ఎప ఎడు 
ఎక్కున పొడుగుంటుంది? “ ఎ 106 
శిక్షలేని దొంగతనం 107 
అయిఫెల్‌ టవర్‌ ఎత్తుఎంత? ల... 108 
తేనీటి గ్లాసులు, నీటి కొలతలు ఎ 109 
స్నానాల గదిలో కాలి జోళ్ళు 110 
అద్భుతాలు చేసే విధానం « ll 
తనంతకు తానే తిరిగే గడియారం « 113 
పాఠాలు చెప్పే సిగరెట్టు .« 15 
మరిగే నీటిలో కరగని మంచు ఆం. 116 
పైనా, కిందనా? wr (7 
మూసిన కిటికీలోంచి ఈదురుగాలి ww TW 
వింత చక్రం వ 118 
మీకోటు మీకు వెచ్చదనాన్ని ఇస్తుందా? «U9 
భూమిలోపల బుతువులు « 120 
కొగితం పాత్ర సు TIL 
మంచుమీద ఎందుకు జారుతుంది టు. 122 
మంచు ఈ లల సమస్య we 124 
విసన కర్రలు i 125 
గాలిలో చలిఎందుకు ఎక్కువనిస్తుంది ల. 126 
ఎడారి వడగాలులు me 127 
మేరి ముసుగులు వెచ్చదనాన్ని ఇస్తాయా? | 
చల్లనీటి కుండలు - కూజాొలు మ OT 
నుంచులేని మంచు పెట్టు ఎ 1209 
మనిషీ ఎంత వేడిమిని “భరించగలడు? ~~ 120 
ఉష్ణ మాపకాలొ? పీడన మాపకాలా? we 130 
దీపం నుంటచుట్టూ గాజు బుడ్తీ ఎందుకు? య 131 
మంట తనను తాను ఎందుకు '“చల్దార్చుకోదు? a 92 
జూల్‌ ఎవర్‌, స్‌. రాయని ఒక అధ్యాయం « 1383 
భారరాహిత్యంలో అల్పాహారం సన 
నీరు నివ ను ఎందుకు ఆర్చుతుంది? ww, 87 
మంటతో మంటను ఆర్పడం ఎ... 138 
మరిగే నీటిలో నీటిని మరిగించడం వీలవుతుందా? we 140 
మంచులో నీటిని మరిగించగలమా me HI 


బారోమీటరు సూప్‌ we 143 


మరిగే నీరు ఎప్పుడూ వేడిగానే ఉంటుందా? ఎ... కేడర్‌ 
వేడిమంచు we 147 
బొగ్గునుండి చల్లదనం . 148 
కాంతి; 149 
పట్టుబడిన నీడలు ww 149 
గుడ్డులో కోడిపిల్ల 4 150 
వింత ఫోటో గ్రాఫులు ఖు “IB 
సూర్యోదయం సమస్య ల... 153 
పరావర్తనం, వక్రీభవనం: 154 
ఎక్‌ న్‌ దృష్టీ we 154 
మాట్లాడే తల «156 
ముందా? వెనకా? wu కర 
అద్దం కనబడుతుందా? 157 
అద్దంలో ce 157 
అద్దంలో చిత్రలేఖనం ఎ 159 
దగ్గర దారి «160 
క్రాకి మార్గం aa 161 
కలీడోస్కోపి a 162 
మాయలు చూపించే భవనాలు we 164 
కాంతి ఎందుకు, ఎలా వ్రీభవిస్తుంది? సు లర్‌! 
దూరపు దారిలోనే వేగం ఎ... 168 
(కొత్త క్రాసోలు se 171 
నిప్పంటించడానికి మంచు సాయపడుతుంది we “1783 
సూర్యకాంతికి సాయం sa 5 
ఎండనూవులు se టా 
“అకువచ్చ కిరణం” ఎఎ 180 
దృష్టిః 184 
ఫోటో[గ్రఫీని కనుగొనకముందు ee 184 
ఎలా చేయాలో చాలామందికి తెలియదు య... 185 
ఫోటో గ్రావులను ఎలా చూడాలి? య 186 
ఫోటోను ఎంతదూరం నుండి చూడాలి? 187 
భూతద్దాల విచిత్ర ప్రభావం « 188 
పెద్దవి చేసిన ఫోటో గ్రావులు ఎ. 1809 


సినిమో హాల్లో అన్నిటికన్నా మంచిసీటు . 189 


వ్ర 


బొమ్మల పుస్తకాలను చూచేవారికి , ఎ. 191 


"పెయింటింగులను చూడవలసిన తీరు ఎ... 191 
స్రరియోస్కోవు య 191 
రెండు కళ్ల చూపు ఎ. 193 
ఒంటికన్ను, రెండు కళ్ళు ... 196 
దొంగ రాతలను కనుగొనడం oe 197 
రాక్షసి చూపు ee 197 
స్టరియోస్కోవులో విశ్వం « 199 
మూడో కంటి చూపు ee 200 
స్రీరియోస్కోపిక్‌ తళతళ 201 
రైలు కిటికీలోంచి చూడడం 202 
రంగుటద్దాల గుండా . 208 
వింత నీడలు య. 204 
రంగుల గారడీ ఎ. 205 
పుస్తకం ఎంత ఎత్తు ఆ. 206 
గడియారం డయల్‌ i. 206 
నలుపు - తెలుపు wa 207 
ఏది ఎక్కువ నలుపు? 209 
మనవేపే చూసే చిత్రం ఎ 210 
మరికొన్ని దృష్టి భ్రమలు « 211 
హ్కృస్వదృష్టి wa ౨65 
ధ్వని - పినికిడిః 217 
(ప్రతిధ్యనుల వేట we OY 
ధ్వనితో కొలత we 219 
ధ్వని దర్పణాలు 220 
థియేటరులో శబ్దం షు COO] 
సముద్రపు అడుగున ప్రతిధ్వని wl 2208 
తేనెటీగలు ఎందుకు రొదచేస్తాయి? cre 224 
వినికిడిలో (భ్రమలు su 1220 
కీచురాయి ఎక్కడ ఉంది? మ. 225 
చెవులు చేసే మోసాలు we 228 





మనం ఎంత వేగంగా ee 

పరుగు పందాలలో పాలొనే మంచి ఆటగాడు ఒకటిన్నర క్రిల్లో మీటర్ల దూరాన్ని 
సుమారు 3 నిమిషాల 50 సెకండ్లలో పరుగెత్త;లడు. ఒక మామూలు మనిషీ 
సాధారణంగా సెకండుకు ఒకటిన్నర “మీటరు దూరం చొప పన నడుస్తాడు. అంకే 
పరుగు పందాల ఆటగాడు సెకండుకు ఏడుమీటర్లు వూర్తిచేస్తాడన్న మాట. అయినా 
ఈ వేగాలు ఒకదానితో ఒకటి పోల్బదగినవి కొన. నడుస్తూ ఉంటే గంటకు 
5 కిమీల చొప్పున కొన్ని గంటల తరబడి నడక కొనసాగించవచ్చు. ఆటగాడు 
మాత్రం తన వేగాన్ని కొంతకాలంపాటు మాత్రమే చూపగలడు. సైనికులు డబుల్‌ 
మార్చ్‌లో ఆటగాని వేగంలో మూడవ వంతు వేగంతో నడుస్తారు. వారు 
సెకండుకు రెండు మీటర్లు లేదా గంటకు సుమారు 7 కిలోమీటర్లు నడుస్తారు. 


నత్తనడక, తాబేటి పరుగు గురించి కధలుగా చెప కుంటారు గదా! వాటి 
వేగంతో మీ సాధారణ నడక వేగాన్ని పోల్చి చూస్తే చాలా సరదాగా ఉంటుంది. 
నత్తనడక నిజంగానే కథగా _ చెప్పదగింది. అది సెకండుకు ఒకటిన్నర మిల్లిమీటర్లు 
కదులుతుంది. అంటే గంటకు ర5.4 మీటర్లు, అంతే మీ వేగంలో సరిగ్గా 
వెయ్యవవంతు. తాబేటిది వరుగు అన్నాం. అంతేగాని దానివేగం కూడా ఎక్కు వేమీ 
కాదు. అది గంటకు 70 మీటర్లు పరుగెత్తగలదు. 


నత్తతో, తాబేటితో పోల్చినపుడు మీనడక గొప్ప వేగం గలది అనిపించవచ్చు. 
అదే నడకను, మనచుట్టూ కనబడే వేరే కదిరికలతో పోళ్ళి చూస్తే నత్తనడక 
అనిపిస్తుంది. ఆ ఇతర చలనాలు మహావేగం గలవేమీ కాకపోయినా సరే! మైదానాల్లో 
ప్రవహించే నదులవేగం కన్నా మనిషి నడకే వేగం గలది. గాలి వీచే వేగం, 
నడక కన్నా కొంచెమే ఎక్కువ. కానీ సెకండుకు 5 మీటర్లు కదిలే ఈగతో 
పోటీ వేసుకోవాలంటే మీరు కాళ్లకు చక్రాలు కట్టుకోవలసిందే! “గుర్రమెక్కి స్వారీ 
చేస్తున్నా సరే, మీరు కుందేలు, “వేటకుక్కల వేగాన్ని చేరుకోలేరు. విమానమెక్కితే 
గాని గద్దతో పోటీపడడం వీలుకాదు. 


చిత్రం 1. శీఘ్రగామి అయిన హైడ్రోఫాయిల్‌ ప్రయాణీకుల నౌక 





11 


అయితే మనిషి కనుగొన్న యంత్రాలు మాత్రం మనిషిని వేగంలో దేనికీ 
తీసిపోకుండా చేయగలిగాయి. సోవియట్‌ వారి ప్టాడ్రోఫాయిలె ప్రయాణికుల పడవలు 
గంటకు 60 నుండి 70 కిమీలు ప్రయాణించగలుగుతాయి... నేలమీద రైళ్లు, 
కార్లలో నీటిమీదికన్నా వేగంగా వయనించవచ్చు. అవి గంటకు రెండునందల 
కిలోమీటర్లు ఆపైన కూడా పయనించగలవు. అధునాతన విమానాలు అంతకన్నా 
వేగంగా పయనిసాయి. 


చిత్రం 2. “జిల్‌ '- సిసోవియట్‌ మోటారుకారు 


చిత్రం 3. “టియు - 14కి జెట్‌ విమానం 





రష్యాలో ప్రయాణికుల కోసం వినియోగిస్తున్న TU-104, TU-114, TU-144 
నిమానాలు గంటకు 800 కి.మీల వేగంతో ప్రయాణిస్తాయి. ధ్వని వేగం సెక౭డుకు 
330 మీటర్లు, లేదా గంటకు 1,200 కి.మీలు. విమానాలకు రూపకల్పన చేసే 
సాంకేతిక నిపుణులు ధ్వని. వేగంతో పయనించగల విమానాలను తయారు చేయాలని 
(ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి కూడా! సూపర్‌ సోనిక్‌ జెట్‌ 
విమానాలు చిన్నవయినా గంటకు 2000 కిమీల దాకా పయనించగలుగుతున్నాయి. 

మనిషి తయారుచేసిన వాహనాలలో ఇంతకన్నా వేగం గలవి కూడా ఉన్నాయి. 
కృతిమ ఉప(గ్రహాలు భూవాతావరణం నుండి బయటపడిన తర్వాత సెకండుకు 
సుమారు రకిమీల వేగంతో దూసుకుఫోతాయి. సౌరనుండలంలోని గ్రహాల పరిణ్గీలన 
కోసం (ప్రయోగించే అంతరిక్ష నౌకలు భూవాతావరణంలో నుండి తప్పించుకుని 


12 


వెలువలికి పోవడానికి భూమి దగ్గరే సెకండుకు 11.2 కిమీల వేగంతో ప్రయాణం 
(ప్రారంభించాలి. నిజానికవి అంతకన్నా ఎక్కువ వేగాన్ని సాధించగలుగుతున్నాయి. 


కింది పట్టికలో వేగాలకు సంబందించిన కొన్ని ఆసక్తికర విశేషాలున్నాయి. 


నత్త సెకండుకు 1.5 మి.మీ లేదా గంటకు 5.4 'మీ.లు 
తాబేలు " ౨౦మిమీ Hh 70 మీలు 
నేప " 1 మీటరు / 3.6 కిమీ.లు 
నడుస్తున్న మనిషి చతల " 5 కిమీలు 
నడిచే గుర్రాలదళం ల ET ల! 1 6 కిమీలు 
పరుగెత్తె ,, న i 12.6 కి.మీ.లు 
ఈగ " 5 4 i 18 క&మీ.లు 
మంచుమీద స్కీలతో మనిషి స కులే ల 18 కిమీలు 
దౌడు తీసే గుర్రాలు 1 BE i 30 కిమీలు 
హేడ డోఫాయిల్‌. ఓడ 4! 160 11 రక కి.మీ.లు 
కుందేలు " 18 మీటర్లు 1 65 కి.మీ. 
గద్ద fr మా లే 1 86 కి.మీ.లు 
వేటకుక్క శీ P= "9 ప్త 90 కిమీలు 
(మైయిను తర. 2! న 100 కిమీలు 
పందెం కారు (రికార్డు) తం రట " 633 కిమీలు 
TU-104 జైట్‌ వినూనం "1" 9957 గ 800 కి.మీ.లు 
గాలిలో శబ్దం 11 330 ” 1 1200 కిమీ.లు 
సూపర్‌ సోనిక్‌ జెట్‌ HO; i 2,000 కి.మీ.లు 
భూమి కకలో తిరిగే వేగం ” 30,000 ౫ " 108,000 కి.మీ.లు 


కొలానికి ఎదురుగా పరుగు: 


విమానంలో న్లాదినోస్తక్‌ నుండి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి 
అదేరోజు ఉదయం _ ఎనిమిది గంటలకే మాస్కో చేరుకోవడం వీలవుతుందా? 


ఇది పిచ్చిమాట ఏమాత్రం కాదు. నిజంగా సోధ్యమయేదే. వ్లాదివోస్తక్‌, 


మాస్కో నగరాల క్షేత్రాకాలాల్లో 9 గంటల వాసం ఉండడమే ఇందుకు 
కారణం. ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని మన విమానం సరిగ్గా A 


గంటల్లో పయనించగలిగితే బయలుదేరిన సమయానికే మాస్కోలో దిగవచ్చు. ఈ 
రెండు “నగరాల పం 9000 కిమీలు. అంటే మన విమానం గంటకు 
1000 కిమీలు ప్రయాణిస్తే చాలు. ఈ వేగం ప్రస్తుతకాలంలో అసాధ్యమేమీకాదు. 


ఆర్కిటిక్‌ ప్రాంతంలో సూర్యు డితో (సరిగా చెప్పాలంటే భూమితో) పోటీ 
వేసుకోవాలంటే ఇంతకన్నా గ? వేగమే సరిపోతుంది. నోనయ జెమ్‌ల్యాకు 
ఎగువన, 77వ అక్షాంశం ప్రాంతంలో సూర్యునికి సాపేక్షంగా భూమి తిరిగే వేగాన్ని 
సాధించాలంకే, వినూనంలో గంటకు 450 కి.మీలు ప్రయానిస్తే సరిపోతుంది. ఆ 
ప్రాంతంలో ఆ వేగంతో విమానంలో ప్రయానిస్తుంటే, ప్రయాణం కొనసాగినంత 


13 


కాలం సూర్యుడు మనకు స్టిరంగా ఒకేచోట కనబడుతుంటాడు. మనం గనుక 
సరియైన దిశలో |ప్రయానిస్తున్నట్టయితే సూర్యుడు అస్తమించడమనే ప్రశ్నే ఉండదు! 


చంద్రుడు భూమి చుట్టు పయనించే వేగాన్ని అధిగమించడం మరింత సులభం. 
చంద్రుడు భూమి చుట్టు pe ప్రదక్షిణం చేయడానికి, భూమి తనచుట్టు తాను 
ఒకసారి తిరిగే సమయం "కన్నా 29 రెట్లు ఎక్కువ కాలం పడుతుంది (అయితే 
మనమిక్కడ (క్రమ చేగాలను కాకుండా, సహజంగా కోణీయ చలనాలను పోల్చి 
చూస్తున్నామని గమనించవలసి ఉంది.) కాబట్టి గంటకు 15 నుండి 18 నాట్స్‌ 
(Knots) పయనించగల స్ట్రీమరేదయినా సరే చంద్రుని వేగాన్ని అధిగమించ 
గలుగుతుంది. 

మార్క్‌ బ్యుయిన్‌ తను రాసిన “ఇన్నాసెంట్స్‌ అబ్రాడ్‌” అనే పుస్తకంలో 
ఇటునంటి విషయాన్ని గురించి చెబుతాడు. అట్లాంటిక్‌ సముద్రంలో న్యూయార్క్‌ 
నుండి అజోర్‌ స ద్వీపాలకు పయనిస్తున్నప్పడు “ఎండా కాలపు వాతావరణం హాయిగా 
ఉండేది. రాత్రులు మరింత ఆప్లోదకరంగా ఉండేవి. ప్రతి రాత్రీ నిండు చంద్రుడు 
ఒకే సమయానికి, అదేచోట ఆకాశంలో దర్శనమివ్వడమనే వింత పరిస్థితిని మేము 
చూచాము. చంద్రుని ఈ వింత ప్రవర్తనకు గల కారణం మాకు ముందుగా తోచలేదు, 
అయితే మేము తూర్పు దిశగా చాలావేగంగా ప్రయాణిీస్తున్నామన్న విషయాన్ని గమ 
నించిన తర్వాత మా కాలమొనానికి రోజుకు 20 నిమిషాలు అదనంగా కలుస్తున్నాయని 


అర్హమయింది. అంటే చంద్రుడు ఒకే చోట కనిపించడానికి అవసరమయిన వేగంతో 
కదులుతున్నాయని అర్హంో 


“సెకండులో వెయ్యవ వంతు: 


కాలమానం విషయంలో నూమూలు మనుషులయిన మనకు సెకండులో. 
వెయ్యన వంతంటే ఒక లెక్కలోది కాదు. ఈ రకమయిన కాలప్రమాణాలు ఈ 





చిత్రం 4. సూర్యుల బట్టి. కాలనిర్ణయం: (ఎడము సూర్యుడున్న స్థానాన్ని బట్టి 
(కుడి) నీడ నిడివిని బట్టి, 


14 


మధ్యనే నున ప్రయోగ కార్యక్రమాల్లో చోటు చేసుకున్నాయి. సూర్యుడు ఆకాశంలో 
ఉన్న స్థావరాన్ని బట్టి, లేదా నీడల పొడుగును బట్టి టైము తెలుసుకునే రోజుల్లో 
మానవుడు నిమిషాలను గురించి పట్టించుకోలేదు. వాటిని లెక్క చేయడం దండగ 
అనుకున్నాడు. ప్రాచీన కాలంలో మనుషుల జీవితం చాలా నింపాదిగా గడిచేది. 
అందుకే ఆనాటి గడియారాలు అంకే సన్‌డయల్‌ ఎ, నీటి గడియారం, ఇసుక 
గడియారం మొదలయిన వాటిలో నిమిషాల పేరిట ప్రత్యేక విభజనలు లేనే లేవు. 
నిమిషాల ముల్బు _ తొలిసారిగా 18వ శతాబ్దిలో గడియారాల్లో చోటుచేసుకున్నది. 
సెకండ్ల ముల్లు కేవలం 150 సంవత్సరాల క్రితం మాత్రమే నచ్చింది. 


చిత్రం 5. (ఎడము పాతకాలపు నీటి గడియారం, (కుడి) పాతకాలపు జేబు 
గడియారం. రెంటీకోనూ నిమిషాల ముల్లు లేకపోవటం గమనించండి. 





మళ్లీ ఒకసారి మన నిమిషంలో వెయ్యవవంతు దగ్గరికి తిరిగి వెళదాం. ఇంత 
తక్కువకాలంలో ఏం జరగగలదనుకుంటున్నారు? చాలానే జరగ గలదు! నిజమే! 
ఒక మామూలు రెలు ఇంతకాలంలో 3 సెం.మీల దూరం కదులుతుంది. అయితే 
శబ్దం మాత్రం 33 సెం.మీలు కదులుతుంది. విమానం అరమీటరు కదులుతుంది. 
ఈ కాలప్రమాణంలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన కక్ష్యలో 30 
మీటర్లు కదులుతుంది. కాంతి 300 కి.మీల దూరాన్ని చేరుకుంటుంది. మన చుట్టూ 
గల సూక్ష్మజీవులు సెకండులో వెయ్యవ వంతు అనే ఈ కాలప్రమాణాన్ని అంత 
సులభంగా కొట్టివేయవు. (అవి ఆలోచించగలిగినప డే ననుకోండి!) ఉదాహరణకు, 
కీటకాలకు అదొక పెద్ద విరామ కాలం. దోను ఒక సెకండుకాలం లో తన రెక్కలను 
500 నుండి 600 సార్లు కదిలిస్తుంది, అంటే _సెకండులో వెయ్యవ వంతు 
కాలంలో అది తన రెక్కలను కిందకు వంచడం, లేదా పైకెత్తడం చేస్తుంది. 


మనం మన అవయవాలను కీటకాలంత వేగంగా కదిలించలేం. మనం చేయగల 
అతివేగముయిన శరీర చర్య కళ్టార్చడం. మనం కళ్టార్పిన కొంత కాలం పాటు 


15 


మన ఎదుటి దృశ్యం మనకు కనబడలేదని కూడా గ్రహించలేం. 'కనురెప్పపొటు' 
అనేది వేగానికి ఉదాహరణంగా మారింది. అయినా సెకండులో వెయ్యన వంతుతో 
పోలిస్తే ఇది నెమ్మదిగా జరిగే పని అని చాలా మందికి తెలియదు... ఒక 
పూర్తి “కనురెప్ప పాటు” అంటే సెకండులో అయిదింట రెండవ వంతుకాలమని 
లెక్క వేసి కనుగొన్నారు. అంశే 'సెకండులో వెయ్యవ వంతులు 400 అన్నమాట. 
కనురెప్పపొటు అనే కార్యక్రమాన్ని ఈ రకం దశలుగా విభజించవచ్చు. మొదట, 
కనురెవ?లు కిందకు దించడం, ఇందుకు నిమిషంలో వెయ్యువవంతులు 75 నుండి 
00 కావాలి. రెండన దశ, మూసుకున్న రెప్పలకు విరామం 130-170 వెయ్యన 
వంతులు. ఇక మూడన దశగా రెప్పలను పైకెత్తడానికి సుమారు 170 వెయ్యన 
వంతులు పడుతుంది. 

కనురెప్పపాటు అంకే చాలా కాలమే. అని గమనించారుగదూ! ఈ కాలంలో 
రెప్పలకు విరామం కూడా దొరుకుతుంది. సెకండులో వెయ్యవ వంతు కాలంలో 
జరిగే విషయాలను మనం మానసికంగా చి త్రీకరించుకోగరిగితే, కనురెప్పపాటులో 
మనకు రెప్పల కదలికలు రెండు రకాలుగాను, వాటి మధ్యకాలంలో ఒక విరామం 
కూడా కనబడుతుంది. 

మామూలుగా చెప్పాలంటే మనం నిజంగా ఈ రకంగా నూనసిక చిత్రీకరణ 
చేయగలిగితే. మన చుట్టూగల ప్రపంచం మరో రకంగా కనబడుతుంది. పౌచ్‌ జి. 
వెల్స్‌ తన పుస్తకం “న్యూ ఆక్సలరేటర్‌ ల్రో రాసుకున్న వింత విషయాలన్నీ 


మనం చూడగలుగుతాం. ఈ కథలోని మనిషి ఒక నింత పొనీయాన్ని తాగుతాడు. 


ఏన ,డతనికి చేగమయిన కదలికలన్నీ స్టిరనుయిన దృశ్యాలుగా కనబడనారంభిస్తాయి. 
ఒలాగుంటాయో చూడండి; 


“కిటికీ ముందు తెర ఈ రకంగా ఉండగా ఎప _౫డయినా చూశావా?” 

“నేనూ అతను చూస్తున్న వేపు చూశాను. కిటికీ తెర అంచు గాలికి 
ఎగురుతున్నట్టు మధ్యలో మడతపడి నిశ్చలంగా నిలబడి ఉంది”. 

“నిజమే! ఇది చాలా విచిత్రం!” 

“ఇటుచూడు!” అన్నాడతను. చేతిలో పట్టుకున్న గ్లాసును వదిలేశాడు. సహజంగానే 
నేను ఉలిక్కిపడ్డాను. గ్లాసు కిందపడి బద్దలవుతుందనుకున్నాను. పగలడం కాదు కదా, 
అది కనీసం ఉన్నచోట నుండి కదలను కూడా లేదు, గ్లాసు గాలిలో స్థిరంగా నిలిచి ఉంది. 
“మొరటుగా చెప్పాలంటే ఈ అక్షాంశాలలో వస్తువులు సెకండుకు 16 అడుగులచొప న 
కిందపడతాయి. ఈ గ్లాసు అదే వేగంతో కిందపడుతున్నది. అయితే సెకండులో 
వందవ వంతు కాలంలో అది కిందపడకపోవడం నీవు చూడగలుగుతున్నావు. * 


{8 


a 


"5 వస్తునయినా  కీందపడడం మొదలుపెట్టిన మొదటి "సెకండులోని మొదటి 
వందవ వంతుకాలంలో మొత్తం దూరంలోని వందవ భాగం పడదని గ్రహించవలసి 
ఉంది. ఇక్కడ గ్లాసు కూడా అంతే. 5=1/2802 అనే ఫార్ములా ప్రకారం అది 
కేవలం 10,000 భాగం దూరం మాత్రమే "పడుతుంది. ఇది కేవలం 0.5 మి.మీ 
నూత్రమే సెకండులోని మొదటి వెయ్యన వంతులో అది పడే ఎత్తు 0.01 మి.మీలు! 


16 


అంటే నా అక్సలేటర్‌ లోని వేగం గురించి నీకు ఒక అలోచన కలిగి ఉంటుంది! ఈ 
మాటలు చెపుతూ అతను తన చేతిని క్రిందపడుతున్న గ్లాసు చుట్టూ, క్రింద, పైనా 
తిప్పసాగాడు. 

చివరకు అతను దాన్ని అడుగున పట్టుకుని నెమ్మదిగా తీసి పక్కనబల్ల మిద 
పెట్టాడు. “అహా!” లంటూ నావేపు చూచి నవ్వాడు. 


నేను కిటికీలోంచి బదుటకు చూశాను. సెకిలు నడుపుతున్న ఒక వ్యక్తి 
కదలకుండా ఉన్నాడు. అతని తల ముందుకు వంగిఉంది. వెనక చకం చుటూ 
దుమ్ముతెర నిశ్చలంగా నిలబడి ఉంది. ముందు ఒక గుగ్రపుబండి కదలకుండా ఉందీ 


సైకిలతను మాత్రం దాన్ని చాటిపోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతున్నది. 

మేము గేటుగుండా వీధిలోకి వెళ్ళాము. దారిలో నిశ్చలంగా కనబడుతున్న జన 
సందోహాన్ని చూశాం. గుర్రంబండీ చక్రాలు, కొన్ని గుర్రాల కాళ్ళు బండి నడుపుతున్న 
వ్యక్తి చేతిలోని కొరడా చివర, అవులిస్తున్న అతని కింది దవడ, కదులుతున్నాయన్న 
తీరుగా ఉన్నాయి. మిగతా వాహనమంతా కదలిక లేకుండా ఉంది. చుట్టూ ఎటువంటి 
చప్పుడు కూడా లేదు. ఒక మనిషి గొంతులోంచి, మాత్రం గురకలాంటి చప్పుడు 


వినబడింది. నిశ్చలంగా కనబడుతున్న ఈ దృశ్యంలో ఒక (డైవరు, ఒక కండక్షరు, 
పదకొండు మంది ప్రయాణికులు కూడా ఉన్నారు... 


గాలికి రెపరెపలాడుతున్న వార్తా పత్రికను మడత పెట్టాలని ఒక ఎర్రని మనిషి 
నానా కష్టాలు పడుతున్నాడు. కానీ అతనిలో కూడా కదలిక కనబడడంలేదు. వీళ్ళందరి 
మీదుగా ఒక గాలివీస్తున్న భావన కూడా ఉంది. కానీ గాలికదులుతున్నట్లు మాకు 
మాత్రం అనిపించడం లేదు.--- 


ఆ జాషధం నౌ నరాల్లో పనిచేయడం (ప్రారంభించిన తరువాత జరిగినవన్నీ నేను 
చూచినవి, చెప్పినవన్నీ, --ఈ మనుషులు, ఈ (ప్రపంచం తీరు మొత్తం నిజానికి ఒక 
“కనురెప్పపాటులో” జరిగాయి” 

ఇదీ ఎచ్‌ .జి. వెల్స్‌ కధలో తీరు. ఈ రోజుల్లో శాస్త్రజ్ఞులు కొలత వేయడం సాధ్య 
మయిన _ అన్నింటికన్నా తక్కువ కాలప్రమాణం ఎంతో తెలుసా? ఈ శతాబ్దం 
తొలినాటికి అది సెకండులో 10,000 వ వంతు మాత్రమే. ఇప్పుడు 
మాత్రం భౌతిక శాస్త్రజ్ఞులు సెకండులో 100,000 మిలియన్ల భాగాన్ని కొలత 
వేయగలుగుతున్నారు. 3000 సంవత్సరాలలో సెకండు ఎంత భాగం అవుతుందో 
ఈ సమయం సెకండులో అంతభాగం! 


స్లో మోషన్‌ కెమెరా: 


హౌచ్‌.జి.వెల్స్‌ కథ రాస్తుండిన కాలంలో స్లోమోషన్‌ కెమెరా అనే పరికరం 


ఒకటి ఉంటుందనే ఆలోచన కూడా లేదు. అయితే అతను బతికి ఉండగానే 
ఇది వాడుకలోకి వచ్చింది. తను ఊహించి కథగా రాసిన దృశ్యాలను అతను 


17 


కళ్లతో చూడగరిగాడు. మామూలు సీనిమూ కెమెరాలో సెకండుకు 24 షాట్లు 
ప ఈ స్లోమోషన్‌ కెమెరాలో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇందులో 
తీసిన ఫిల్మును మామూలు 24 షాట్ట ప్రోజెక్టర్‌ ద్వారా తెరమీద చేసి చూస్తే, 
సంఘటనలన్నీ చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టు కనబడతాయి. ఉదాహరణకు 
పౌ నా జంప్‌లో వ్యక్తి తాపీగా. నెమ్మదిగా పైకి ఎగిరి, న కిందకు పడతాడు. 


మరింత సంక్షిస్టమయిన స్లోమోషన్‌ కెమేరాలు "హెచ్‌ .జి.వెల్‌ ఊహించిన రకం 
దృశ్యాలను కూడా చూవగలుగుతాయి. 


మనం సూర్యుని చుట్టు వేగంగా ఎప్పుడు కదులుతాం? 


పారిస్‌ నగరపు వార్తాపత్రికలో ఒకసారి ఒక వింతప్రకటన వచ్చింది “కేనలం 


25, సెంట్టకే రోజుకు 25,000 కిలో మీటర్లు' ప్రయాణం చేసే అవకాశం!” 
అని ఆ “పకటనను నమ్మి కొందరు అమాయకులు ప్రకటనదార్లకు సొమ్ము 


వంపించారు. తిరుగు టపాలో వారికొక ఉత్తరం చ్చింది. అందులో ఇలా ఉంది: 


“అయ్యా! మీరు పడక మీద హాయిగా పడుకోండి. అయితే భూమి తన చుట్టు 
తాను తిరుగుతున్నదన్న, సంగతిని మాత్రం గుర్తుంచుకోండి. 49 వ అక్షాంశం 
మీద అంటే పారస్‌ నగరం గల చోట మనం కదిలే వేగం రోజుకు 25,000 
కి.మీలు. ప్రయాణిస్తూ మీరు బయటి దృశ్యాన్ని చూడదలుచుకుంశే, కిటికీ 
తెరలు తొలగించండి అందాల ఆకాశాన్ని తిలకించండి”, 

ఈ ఉత్తరాలు పంపిన మనిషిని పట్టుకుని మోసానికి తగిన శిక్ష విధించారు. 
ఆ తర్వాత కూడా కథ కొనసాగుతుంది. తీర్పును ఓపికగా విని, అడిగిన నష్ట 
పరిహారాన్ని కూడా చెల్లించిన తర్వాత ఆ _ పెద్దనునిషి నొటకంలో లాగ పోజుపెట్టి 
“అది తిరుగుతుంది!” అని గెలీలియో డైలాగు అప్పజెప్పాడట! 

అతను చెప్పింది కొంతనరకు నిజమే! భూమి మీద ఉన్న ప్రతి మనిషి భూమి 


తన చుట్టు తాను తిరుగుతుంళు, దాంతో బాటు ప్రయాణిస్తాడు. అంతేకాదు. 
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, మరింత వేగంగా పయనిస్తాడు. ఈ మన 
భూగ్రహం, మనతోసహా, మరి ఇతరంగా ఉన్న సమస్త వస్తువులతో సహా, అంతరిక్షంలో 
(పతి సెకండుకు, 30 కిమీలు పరుగెడుతూ ఉంటుంది. అదే సమయంలో 
తనచుట్టు తాను తిరుగుతుంది కూడా! ఇందుమూలంగా ఆసక్తికరమయిన ప్రశ్న 
ఒకటి పడుతుంది. మనం సూర్యుడి చుట్టు ఎప్పుడు వేగంగా తిరుగుతాం? 
రాత్రివూటా? లేక వగలా? 


చిక్కు ప్రశ్నే కదూ? అయితే భూమికి ఒక పక్కన వగలుంటే, మరో 
పక్కన రాత్రి ఉంటుంది. అలాగని ప్రశ్నను మరీ అర్హం లేనిదిగా కొట్టి నేయకండి. 
నేను అడుగుతున్నది భూమి వేగం గురించికాదు. శ భూమి మీద బతుకుతున్న 
మనం, తిరుగుతున్నప్పటి వేగం సంగతి అది అసలు ప్రశ్న! 


సౌరమండలంలో మనం రెండు రకాలుగా కదులుతున్నాం. మనం సూర్యుని 


18 


చుట్టూ తిరుగుతున్నాం. అదే సమయంలో భూమి అక్షం చుట్టూ కూడా 
తిరుగుతున్నాం. ఈ రెండు రకాల కదలికలు కలుస్తాయి. అయితె ఫలితాలు మాత్రం 
రకరకాలుగా ఉంటాయి. మనం పగలున్న చేవున్నామా? చీకటి చేవున్నామా అనే 
విషయం మీద ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 












sen 
వా 






ange 


చిత్రం 6. ఎండవడే ప్రొంతంలోకన్న చికట్‌ |పాంతంలో ఉన్నప్పడు మనం 
సూర్యుడి చుట్టూ, హెచ్చు చేగంతో కదులుతాము 


అర్ధరాత్రి సమయంలో భూమి కక్షలో తిరిగే వేగానికి, అక్షం మీద తిరిగే 
వేగం కలుస్తుంది. అయితే పగటి వూట నూత్రం ఇందుకు సరిగా వ్యతిరేకంగా 
జరుగుతుంది. దీన్ని మీరు చిత్రం 6 లో చూడవచ్చు. భూమి తిరిగే దిశకు 
అక్షం మీద తన చుట్టు తాను తిరిగే దిశ వ్యతిరేకంగా ఉండడంతో పగటి పూట 
వేగం తగ్గుతుంది. అంకే మనం నుధ్యరాత్రి సమయంలో సూర్యుడిచుట్టు, పగటి 
కన్నా వేగంగా తిరుగుతామని అర్ధం. భూమధ్యరేఖ సరి ప్రాంతమయినా 
సెకండుకు అర కిలోమీటరు కదులుతుంది. కాబట్టి మధ్యరాత్రి, మధ్యాహ్నం మనం 
సౌరమండలంలో కదిలే వేగాల మధ్య సెకండుకు కిలోమీటరు తేడా ఉంటుంది. 


బండి-చ కం చిక్కు ప్రశ్న 


బండి చక్రానికి గాని లేదా సైకిలు భురుకుగాని ఒక అంచుకు రంగు కాగితం 
ముక్కనొకదాన్ని అతికించండి. ఇక ఆ బండి, లేదా సైకిలు నడుస్తున్నప్పుడు ఏమి 


19 


జరుగుతుందో గమనించి చూడండి. మీరు నిజంగా గనునించగలిగితే, రంగుకాగితం 
నేలదగ్గరకు వచ్చినపుడు బాగా కనబడుతుంది. అదే పై భాగానికి వచ్చినపుడు 
ప ర 


కనబడీ కనబడనంత చేగంగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. 


అంటే చక్రం కిందభాగం కన్నా పై భాగంలో ఎక్కున వేగంగా కదులుతున్నట్లు 
అనిపిస్తుంది కదూ? కదిలే చక్రంలోని పుల్లలను, ఆకులను గమనించినపుడు కూడా 
ఇదే విధంగా అనిపిస్తుందా? తప్పకుండా! పై భాగంలో పుల్లలు అలుక్కుపోయి అన్నీ 
ఒక బైనట్టు కనబడతాయి. కింద భాగంలో మూత్రం అవి విడివిడిగా, స్టుటంగా 
వేటికవే కనబడతాయి. 


కదిలే చక్రంలో సె భాగం కింది భాగం కన్నా వేగంగా కదులుతుంది. ఇది 
నమ్మశక్యం గాని విషయంగా తోచవచ్చు. అయితే దీన్ని విశదీకరించి చెప్పడం 
మాత్రం సులువు. 


చిత్రం 7. చక్రం పై భాగం కిందిభాగం కన్న హెచ్చు వేగంతో కదులుతుంది. 
చక్రం. నడిచేటప్పుడు నిలువుకర్ర నుంచి ఎ, బి ఎడంగా వెళ్లడంలోగల 
వ్యత్యాసం (కుడి) గమనించండి. 





కదిలే చక్రంలోని ప్రతి స్థానం ఒకేసారి రెండురకాల కదలికలకు లోనవుతుంది. 
ఒక కదలిక అక్షం. మీద గుండ్రంగా తిరగడనుయితే, రెండవది అక్షంతోబాటు 


ముందుకు కదలడం. ఇది కూడా భూమి కదలిక లాంటిదే! ఈ రెండు 
కదలికలు కలుస్తాయి. ఫలితం మాత్రం చక్రంలోని రెండు భాగాలలో వేరు 


వేరుగా ఉంటుంది. చక్రంపై భాగంలో రెండు కదలికలు ఒకే దిశలో సాగుతాయి. 
కాబట్ట అవి ఒకదానికొకటి తోడవుతాయి. అయితే కింద భాగంలో నూత్రం 
అక్షి మీద కదలిక, ముందుకు సాగే కదలికకు వ్యతిరేక దిశలో ఉంటుంది. 
అందుకే ఆ భాగంలో కదలిక తగ్గినట్టు కనబడుతుంది. అందుకే స్థిరంగా ఉండే 
దృష్టికి కదలికలు వేరువేరుగా కనబడతాయి. 

ఈ విషయాన్ని మరో సులభమయిన ప్రయోగం ద్వారా అర్థం చేసుకోవచ్చు. 
కదలకుండా ఉన్న ఒక చక్రం ప్రక్కన నేలలో ఒక కర్రను పాతండి. ఈ కర్ర 


20 


స oa కీ కా గ ఆం ట్‌ 

అక్షం ఉండే స్టానంల్‌ ఉండాలి (చిత్రం 7) చక్రం అంచుల మీద కర్రకు 
సూటిగా, సుద్దతోగాని బొగ్గుతోగాని గుర్తులు పెట్టండి. ఈ గుర్తులు చకం 
ఆది డు —ి (ష్‌ 
సైచివరన, కింద నేలను తగిలిన చోట ఉంటాయి. ఇప డు చక్రాన్ని కుడికి అంతే 
ముందుకు కదిలించండి. అక్షం కర్రనుండి 20 లేదా 30 సెం.మీలు ముందుకు 
కదులుతుంది. ఇవ ఎడు గుర్తులు ఎక్కడున్నాయో గమనించండి. పెన పెటిన గురు 
రు యు ఆంది 
4 చాలాముందుకు కదిలి ఉంటుంది. దానితో పోల్చి చూస్తే క్రింది గుర్తు B 

ఇంచుమించు కదలనట్టై ఉంటుంది. వ 


చక్రంలో అన్నింటికన్నా నెమ్మదిగా కదిలే భాగం 


తిరిగే చక్రంలోని అన్ని భాగాలు ఒకే వేగంతో కదలడం లేదని మనం 
గమనించాం. వీటిలో అన్నిటికన్నా నెమ్మదిగా కదిలేది ఏది? అది భూమిని తగి 
ఉండే భాగమే. నిజంగా చెప్పాలంటే భూమికి తగిరినప డు ఈ భాగం స్టిరంగా 
ఉంటుంది. ఈ విషయం ముందుకు కదిలే బండి చక్రాల విషయంలో నూత్రమే. 
సిరంగా ఉండే అక్షం మీద గుండ్రంగా తిరిగే చక్రం అలా కాదు. అందులోని అన్ని 
భాగాలు ఒకే వేగంతో తిరుగుతుంటాయి. 


మెదడుకు మేత 


కదిలే చక్రం లాంటిదే మరో చిక్కు (ప్రశ్న! లెనిన్‌ గ్రాడ్‌ నుండి మాస్కో 
వెళుతున్న ఒక రైళ్లో ఏ భాగమయినా, రైలుపట్టాలకు సంబంధించినంతవరకు, 
ముందుకు కొక వెనక్కు పరుగెడుతుంటుందా? నిశ్చయంగా! ఎలాగో తెలుసుకుందాం! 
రైల్లోని అన్ని చక్రాలలోనూ ప్రతిక్షణం, ఇలా వెనకకు పోయే భాగం ఒకటి 
తప్పకుండే* ఉంటుంది. అవి చక్రం నుండి బయటకు పొడుచుకు వచ్చే అంచు 
అడుగు స్తానంలో ఉంటాయి. రైలు ముందుకు కదులుతుంటే ఈ భాగాలు వెనక్కు 
కదులుతుంటాయి. సులభంగా చేయగలిగే ఒక చిన్న ప్రయోగం చేసి చూస్తే 
ఈ విషయం మనకు సులభంగానే అర్థమవుతుంది. ఒక నాణెం తీసుకుని దాని 
వ్యాసార్థం వెంట, కొంచెం బయటకు చొచ్చుకు వచ్చే విధంగా ఒక అగ్గి పుల్లను 
అతికించండి. నాణాన్ని అగ్గిపుల్లతో బాటు నిలువుగా, ఒక అడుగుబద్ద అంచుమీద 
ఉంచండి. బొటన వేలితో అదిమి నాణెం స్కేలుకు ౮ దగ్గర తగిలేలా పట్టుకోండి. 
తరువాత దాన్ని ముందుకు, వెనక్కు కదిలించండి. బయటకు చొచ్చుకు వచ్చిన 
అగ్గిపుల్ల భాగాలు FED లు ముందుకు కాకుండా వెనకకు కదులుతున్నాయని 
మీరు గమనించగలుగుతారు. అగ్గిపుల్ల చివర 10” వెనక్కుపోయినా కొద్దీ మీరీ 
కదలికను బాగా గురించగలుగుతారు, 


21 





చిత్రం 8. నాణెం ఎడమ పక్కకు దొర్లినష్పుడు, పొడుచుకు వచ్చే అగ్గిపుల్ల తాలూకూ 
భాగాలు వెనక్కు పోతాయి. 


రైలు చక్రం పైని భాగాలు కూడా ఇలాగే కదులుతాయి. అంతే రెలులో 
రైలుతో బాటు ముందుకు పోయేవి కాక, వెనక్కు పోయే భాగాలు కూడా 


చిత్రం" 9. రైలు చక్రం ఎడమ పక్కకు నడిచినప్పుడు దాని అంచులోని దిగువ 
. భాగాలు. వెనక్కు పోతాయి. 





కొన్ని ఉన్నాయం'ు ఆశ్చర్యపడ నవసరం లేదు. ఈ రకమైనా కదలిక సెకండులో 
కొంతకాలం మాత్రమే నిలుస్తుంది. అయినా ఇటువంటి కదలికలు నిశ్చయంగా 
ఉన్నాయి. 9, 10 చిత్రాలు ఈ విషయాన్ని విశదీకరిస్తాయి. 


22 


ఎగువ) బండి నడిచేటవ +డు దాని 
వ J జా 
ఇలాటీ వక్రరెఖ (సెకాయిడ్‌') వెంబ 


కి 
నడిచేటప డు దాని చక స్ట 


~~ 


6 అంచుని 
జ 
స 


వ|కరేఖ వెంబడి నడుస్తుంది 
~~ అ) 





పడవ ఎక్కడినుండి బయలుదేరింది? 


ఒక తెడ్డు పడన సరస్సులో ప్రయాజణిస్తున్నది. అది చిత్రం 11 లో బాణం 
“జి చూపిన దిక్కుగా కదులుతున్నది. దాని దారికి అడ్డంగా ఒక తెరచాప పడన 
వస్తున్నది. ఏ బాణం గుర్తు దాని మారాన్ని సూచిస్తుంది. ఇంతకూ తెరచాప పడవ 
ఎక్కడనుండి బయలుదేరింది? మీరైతే సులభంగా M అనే స్టానాన్ని చూపిస్తారు. 
తెడ్డు వడనలోని వారు మాత్రం నరో చోటుని చూపిస్తారు. ఎందుకు? 


న తానో 


M 
12 py | గే et po mE అవను 
t స్త aa si వ 
| | 
| | 
ia క 
/ or on 
(Re 
a 
అనాలో అలానా నా లలనా ననా. 
| మ 
ae 
| 


i ee 7 
దా 
చిత్రం 11. తెరచాప పడవ తెడ్డుపడద వెళ్లే దారికి అడ్డంగా నడుస్తున్నది. రెండింటి, 

వేగాలనూ ఎ, బి అనే బాణాలు సూచిస్తాయి. తెడ్డు పడవలో 


వాళ్లకు ఏం కనిపిస్తుంది 


23 


డింగీలోని వారు, తెరచాప పడవ తాము వెళ్లే దారికి అడ్డంగా సమకోణంలో 
వస్తున్నదని గమనించలేరు. వారు స్వయంగా తాము కదులుతున్నామన్న సంగతిని 
(గ్రహించలేరు గాబట్టి ఇలా జరుగుతుంది. వారు తాము స్తీరంగా ఉన్నామనుకుంటారు. 
చుట్టుపట్ల వస్తువులన్నీ, తనకు _ వ్యతిరేకదిశలో తమవేగంతోనే కదులుతున్నట్టు 
ఉహించుకుంటారు. వారి దృష్టికి తెరచాప పడవ కెనలం b బాణం గుర్తు 
దిశలోనేగాక, తమకు వ్యతిరేకంగా & చుక్కల గీత దిశలో కూడా పయనిస్తున్నట్టు 
అనిపిస్తుంది. (చిత్రం 12) ఈ రెండు 





చిత్రం 12. తెరచావ పడవ ఎన్‌ అనే 


చోటీనుంచి ఏటవాలు మార్గంలో 
ప్రయాణిస్తున్న ట్లు తెద్దుపడవలోవాళ్టు భావిస్తారు. 


కదలికలు సమాంతర చతుర్భుజ సిద్దాంతం ప్రకారం, కలిసి కనబడతాయి. 
ఫలితంగా తెడ్డు పడవలో వారికి, తెరచాప పడవ, సమాంతర చతుర్భుజం యొక్క 
కర్ణం &b దిశలో కదులుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే వారికి తెరచాప పడన M 
నుండి కాక N బయలుదేరినట్టు అనిపిస్తుంది. మనకు నక్షత్రాలు కూడా, భూమి 
తన కక్ష్యలో తిరిగే దిశగా కొరచెం కదిలినట్టు కనబడతాయి. అయితే కాంతి 
వేగంతో పొళ్ళి చూస్తే భూమి వేగం చాలా తక్కువ (10,000 రెట్లు తక్కువ) 
అందుకే కాంతి విపథనం అనబడే ఈ స్థానభంశం, నక్షత్రాల విషయంలో చాలా 
స్వల్పంగా మాత్రమే కనబడుతుంది. అయితే ఖగోళ పరిశోధనా పరికరాలు ఈ 
(భ్రంశాన్ని గుర్తించగలుగుతాయి. 


తెరచాప పడన చిక్కుప్రశ్న మీకు బాగనిపించింది కదూ? ఇటువంటివే మరో 
రెండు ప్రశ్నలకు జవాబులివ్వండి. 


24 


ముందుగా తెరచాప పడవలో వారు డింగీ కదలిక గురించి, ఊహించే దిశను 
గుర్తించండి. వారు డింగీ ఎటువేపు పోతుందనుకుంటారో కూడా గుర్తించండి. 


ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే 2 బాణం గుర్తుపై సమాంతర చతుర్చు జాన్ని 
నిర్మించాలి. (చిత్రం 12) అందులోని కర్ణం దిశగా డింగీ వెడుతున్నదని తెరచాప 
పడవ వారు అనుకుంటారు. అంటే అది ఒడ్డు'కేసి పోతున్నదని వారికి అనిపిస్తుంది. 


25 


ఖీ 
ర్త 
క త 


గే 
న తేర 
SR 


ట్‌ 





లేచి నిలబడడానికి ప్రయత్నించండి! 


కుర్చీకి మిమ్మల్ని కట్టినేయని మాట వాస్తవమే. అయినా మీరు ఆ కుర్చీ 
మీద ఒక ప్రత్యేక పద్దతిలో కూచొని ఉండకపోతే, దాని మీదినుండి మీరు లేచి 
నిలబడలేరు. మీకు ఈ విషయం _ జోకులాగ అనిపించవచ్చు. సరే! ప్రయత్నించి 
చూద్దాం! కుర్చీ మీద చిత్రం 13 లో అబ్బాయి కూచున్న విధంగా కూచోండి. 
నిటారుగా కూచోండి. కాళ్లని కుర్చీ కిందకు వంచకూడదు. ఇప్పుడు కాళ్లను 
కదిలించకుండా నడుం వంచకుండా లేచి నిలబడడానికి (ప్రయత్నించండి. ఎంత 
ప్రయత్నించినా సరే మీకు లేవడం సాధ్యం కాదు. కాళ్ళు కుర్చీ కిందకు వంచి, 
మీరు ముందుకు వంగితేనే లేవగలుగుతారు. 


చిత్రం 13. లేవడం అసాధ్యం 





ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పేముందు. వస్తువుల సమతాస్థితి గురించి, 
ముఖ్యంగా మానవ శరీరం యొక్క నిశ్చలత గురించి చెప్పాలి. వస్తువు యొక్క 
గరిమనాభి నుండి కిందకు గీచిన లంబరేఖ, ఆ వస్తువు యొక్క పీఠం గుండా 


వెళ్ళినప్పుడు మాత్రమే స్టిరంగా _ నిలబడగలుగుతుంది. చిత్రం 14లోని ఏటవాలు 
గొట్టం తప్పకుండా కీంద పడుతుంది. ఒకవేళ దాని గరిమనాభి నుండి లంబదేఖ 


26 


చితం 14. గరిమనాధియొక్క అంబ 


తరారి. 





పీఠం గుండా గనక వెళితే అది అలాగే నిలబడుతుంది. పైజొ, బొలోనాలలోని 
వాలి ఉన్న గోవురాలు (చిత్రం 15 ఎడమ, అర్పాన్‌ గెల్‌ స్క్‌లోని గోపురం (చిత్రం 
15 కుడి) పడిపోకుండా నిలిచి ఉండడానికి కారణం ఇదే! వాటి గరిమనాథి, పీరం 
బయటకు వాలిలేదు. అయితే వాటి పునాదులు నేలలో చాలా  లోతువరికు 


ఉన్నాయనేది కూడా మరోకారణం. 


| 





ంతో) 


తబలా రొనలితుతానాునానానాలటననచాయనా డన కనా ఖలానననానపప రానా మనా లలు నాజునాయననా ఖల నాలానుకనునిని 


చిత్రం 15. అర్జాన్‌ గెల్‌ స్క్‌ వద్ద ఉండే ఏటవాలు గోపురం (పాత ఫోటో అధార 
శ 


27 


మన శరీరం గరిమనాభి నుండి లంబరేఖ, మన పాదాలు ఆక్రమించిన 
స్థానం గుండా నెలను తాకుతున్నంత వరకు, మనం నిశ్చలంగా నిలబడగలుగుతాం 
(చిత్రం 16). అందుకే ఒంటికాలిమీద _ నిలబడడమన్నా, త్రాటిమీద నడవడమన్నా 
అంతకష్టం. మన పీఠం చాలా చిన్నది. గరిమనాభి లంబరేఖ సులభంగా దీంట్లో 
నుంచి బయటకు పోతుంది. చాలా కాలం నౌకలలో వనిచేసిన వారి నడక ఎంత 
వికొరంగా ఉంటుందో గమనించారా” వారెవ డూ కదిలేపడవల్లో ఉంటారు. 
అక్కడ గరిమనాభి లంబరేఖ ఏక్షణాన్నయినా పేఠం నుండి తప్పిపోయే ప్రమాదం 
ఉంటుంది. అందుకే వారు కాళ్ళు దూర దూరంగా పెట్ల ఫీఠం ప్రదేశాన్ని 
చేతనయినంత పెంచి నడవడం అలవాటుచేసుకుంటారు. అవ్వడుగానీ, వారికి 


పడకుండా నౌక మీద నడవడం వీలుకాదు. వారు భూమి మీదకూడా అలవాటు 
కొదీ అలాగే నడుసుంటారు. 


త 


చిత్రం 16. మనిషీ నిలబడినవ్వుడతని గరిమునాభి లంబం పాదాలకు మధ్యగ 
ఆవరణలో వడుతుంది. 


ఇలాంటిదే. కానీ ఇందుకు వ్యతిరేకమయిన పరిస్టితి మరొకటి. ఇందులో 
బ్యాలెన్సు నిలుపుకోవాలని చేసే ప్రయత్నం, ఠీవియయిన పోజునిస్తుంది. బరువులు 
మోసే కూలీలు చక్కగా నిటారుగా నిలబడడం, నడవడం, బహుశః మీరు గమనించ 
ఉంటారు. తలమీద నీటికుండలు మోస్తున్న అమ్మాయిల అందమయిన విగ్రహాలను 
కూడా మీరు చూచి ఉంటారు. వీరు తలమీద బరువు మోస్తున్నారు గాబక్పే, 
తలను మొత్తం శరీరాన్ని నిటారుగా నిలిపి ఉంచుతారు. తలమీద బరువు నల్ల వీరి 
గరిమనాభి కొంచెం పైకి చేరుతుంది. అప ఎడు వారు ఏ కొంచెం పక్కకు వంగినా 
లంబరేఖ సులభంగా పాదాలు ఆక్రమించిన జాగా నుండి బయటకు పడుతుంది. 
వారుకూడా వడిపోతారు. 

అధ్యాయం మొదట్లో మనం మాట్లాడుకున్న కుర్చీ సమస్యకు తిరిగివద్దాం! 


0% 


కూర్చున్న బాబు గరిమనాభి, అతని “బొడ్డుకు 20" సెం.మి.పైన, వెన్నెముక 
ప్రాంతంలో శరీరం లోపల ఉంది. అక్కడి నుండి ఒక లంబరేఖ క్రిందకు గీయండి. 
అది కుర్చీ గుండా, కాళ్ల వెనకకు చేరుతుంది. మనిషి _నిలబడగలగాలంలే ఈ 
లంబరేఖ, పాదాలు ఆక్రమించిన స్థానంలో ఉండాలని మీకు ఇదివరకే తెలిసింది. 


28 


కాబట్ట కుర్చీలోంచి పైకి లేవాలంటే, ముందుకు వంగడం దారాగాని కాళ్లను వెనకు! 
మీ భా స్‌. 

నంచడం ద్వారా గానీ లంబరేఖ పాదాల స్టానం గుండా పోయేటు చేయాలి. మనం 

గ స్య a ది లా గ 
కుర్చీలోంచి లేచే ప్రతిసారీ ఇలాగే చేస్తాం. ఇలా చేయడం వీలుకాకపోతే కూర్చీలోంచి 
లేవడం కూడా వీలుకాదు. మీకు ఈ సంగతి ఇప్పటికల్లా అనుభవంలోకి వచ్చే 
య 
ఉంటుంది, 


నడకాపరుగు 


జీవితంలో ప్రతిరోజు, వేలాదిసార్దు చేసే పనుల గురించి మనకు బాగా తెలిసి 
ఉండాలి! మనం అలా తెలుసనే అనుకుంటూ ఉంటాం కూడా! అయితే 
నిజానికిమా[త్రం, మనకెన్నో సంగతులు తెలియవు. ఉదాహరణకు నడక, వరుగుల 
గురించే తీసుకోండి. ఇంతకంటే బాగా తెలిసిన విషయం మరొకటి ఉంటుందా? 
అయినా. నడుస్తున్నప్పుడు, పరుగెత్తుతున్నప్వుడు, మనం ఏం చేస్తున్నామనీ, ఈ 
రెంటి మధ్యన తేడా ఏమిటనీ ఎంతనుందికి స్పష్టంగా తెలుసును? నడక గురించి 
శరీర శ్నాస్త్రచేత్తలేమంటారో చూద్దాం! వారు చెప్పేది చాలా మందికి ఆశ్చర్యకరంగా 
ఉంటుందని నా నమ్మకం (ఈ కింది పేరా ప్రా పాల్‌ బెర్ట్‌ రచించి 
జంతుశ్నాస్త్ర, ఉపన్యాసాలు అనే వుస్తకంలోనిది) 

“ఒక మనిషి ఒంటికాలిమీద అంటే కుడికాలిమీద నిలబడ్డాడని అనుకుందాం. 
అతను తన నుడమను పై కెత్తుతూ, ముందుకు వంగుతున్నాడని కూడా 
అనుకుందాం. (నడుస్తున్నపుడు నునిష్బీ) నేలని కాలితో అదిమి ముందుకు 
కదిలేటప డు, తన బరువుకు తోడు మరో 20 కిలోల ఒత్తిడిని భూమి 
మీద కలగజేస్తాడు. అంటే నిలబడినప్పుటికన్నా, కదిలేటప్పుడు ఎక్కువ _ ఒత్తిడిని 
కలగజేస్తాడు- పెరెల్మాన్‌) ఇటువంటి పరిస్టితిలో గరిమనాభి లంబరేఖ తప్పకుండా 
పీఠం చెలుపలే ఉంటుంది. కాబట్టి మనిషి ముందుకు పడతాడు. ఈ పని 
మొదలయిందో లేదో అతను తన ఎడమకాలును ముందుకు చేస్తాడు. అప్పటినరకు 
అది వేలాడుతూ ఉంటుంది. ముందుకు పడుతున్న లంబరేఖ స్థానానికే ముందు 
సరిగ్గా ఆ కాలు పడుతుంది. అప దు లంబరేఖ రెండు పాదాల మధ్యన ఉంటుంది. 
ఆ రకంగా బ్యాలెన్సు నిలుస్తుంది. మనిషి ఒక అడుగు ముందుకు కదులుతాడు. 

ఈ పరిస్తితిలో మనిషి కొంతకాలం ఉండవచ్చు. కానీ ఇంకా ముందుకు 


కదలాలనుకుం టే మళ్ళీ మడను ఎత్తడం, ముందుకు వంగడం, ఈసారి కుడి 


కాలిని లంబదేఖ ముందుకు వేయడం జరుగుతుంది. కాలుముందుకు వేయకపోతే 
పడడం తప్పదు. అలా నురో అడుగు ముందుకు కదులుతాడు. అంకే సడక అనే 


మాటకు వరుసగా ముందుకు పడిపోవడం”? అని అర్హమన్నమాట, అయితే వెనక 
మిగిలిపోయిన కాలిని ముందుకు వేసి పడకుండా శరీరాన్ని నిలబెట్టడం జరుగుతుంది. 

ఈ సంగతేమిటో మరింత వివరంగా చూద్దాం. మొదటి అడుగుచేయడం 
అప్పటికే అయిఫోయిందనుకుందాం. ఈ శ్రణంలో కుడి పాదం నేల మీదే ఉంది. 
ఎడమ పొదం కూడా ఇంచుమించు నేలను తాకుతున్నది. వేసిన అడుగు మరీ 


29 


& q గ ద | 
చిత్రం 17. నడకి, నడిచే మనిసి తాలూకు (కదు భంగివులు 


నడిచేవాడి కాళ కదలి 
) 
క wR 
ఎడవు పాధానిది, ఓ కుడి పాదా! 
ఉండడాన్నీ, వక్రరేఖలు పాదం గా 
అనే విభాగంలో ఎడవు, కుడి పాడాలు 


అనే విభాగంలో ఎడవు పొదం గాఠిలోనూ, 


ఉన్నాయి. నడక వేగం హెచ్చిన కొద్దీ ఎ, సీ విభాగాలు చిన్నవవుతాయి. 
(చితం 20లో పరుగును చూపించే రేఖాచిత్రం పోక్చి చూడండి.) 
We 





చిన్నది కాకపోతే కుడి మడమను పైకెత్తాలి. అలా చేయడం ద్వారానే ముందుకు 
వంగడం సమతాస్ట్రతిని తప్పించడం వీలవుతుంది. అవ డు. ఎడమకాలి మడమ 
ముందు నేలను తాకుతుంది. పాదం పుర్తిగా నేల మీద మోపిన తర్వాతనే, కుడి 
పాదం నేలనుండి పూర్తిగా పైకి లేస్తుంది. ఈ లోగా, అంతవరకు మోకాటివద్ద 


కొంచెంగా వంగి ఉండిన ఎడమకాలు పిక్కల్లోని కండరాలను బిగదీయడం ద్వారా 
ఒక క్షణం పొటు నిటారుగా నిలుస్తుంది. ఇలా నిలవడం వల్ల సగం మడిచిన 


కుడికాలిని, నేలకు తగిలించననసరం లేకుండా ముందుకు వేయడం వీలవుతుంది. 
శరీరం కదలికతో బాటు కుడికాలి మడమను మరో అడుగు ముందుకు వేయడానికి 
అనువుగా సకాలంలో నేల మీదకు చేరుతుంది. ఇప పడు ఎడమకాలి మునివేళ్ళ 
మాత్రమే నేలను అంటి ఉంటాయి. అది మళ్ళీ పైకి లేచి, కదలికల క్రమాన్ని 
మరోసారి కొనసాగిస్తుంది. 


30 


AX 


పరుగు, పరిగెతెవాడ్‌ి కమ భంగివులు (రెండు పొడాలూ 2 


తాని 
గారీలొ ఉండె భంగిమలు కూడా వుంటాయి) 





చిత్రం 20. పరిగెత్తేవాడి పాదాల కదలికను చిత్రించే శేఖాచిత్రం (చిత్రం 18 తో 
పోల్చి చూడండి) 





a 5b cc qd ee ౫౯ 





హ్‌ 
ఫా 
0 
న్‌ 
లి 


బి, డి. ఎఫ్‌. విభాగాలలో రెండు పాదాలూ గారీ 
నడకకూ, పరుగుకూ యిదే తేడా 






నడకలోలాగ కాక పరుగులో నేలమీద పాదంలోని కండరాలు ఒక్కసారి కుంచిం 
చుకుని బలంగా చక్కనవుతుంది. దాంతో శరీరం ముందుకు తోయబడుతుంది. 
అప్పుడు శరీరం ఒక క్షణం పాటు పూర్తిగా గారిలో తేలుతుంటుంది. శరీరం 
మరోసారి కిందకు వడి మరో కాలిమీద నిలుస్తుంది. ఆ కొలు శరీరం గాలిలో 
ఉన్నప్పుడే ముందుకు కదులుతుంది. అంటే ఒక పాదం తర్వాత మరో పాదం 
మీద ముందుకు గెంతడాన్ని వరుగు అని అనాలి. 


సమతలమయిన ప్రదేశంలో నడుస్తున్నప్పుడు శరీరశక్తి ఖర్చు కావడం అవసరం 
లేదని చాలా మంది అనుకుంటారు. ప్రతి అడుగువేసి నప్పుడల్దా నడిచే వ్యక్తి 
శరీరంలోని గరిమనాభి కొన్ని సెం.మీలు పైకి జరుగుతుంది. మనిషి శరీరాన్ని 
అతను నడిచిన దూరానికి సమమయిన ఎత్తుకు లేవదీయడానికి అనసరమయే శక్తిలో 
పదిహేనవ వంతు, ఆ దూరం నడవడానికి అవసరమవుతుందని లెక్కవేశారు. 


కదిలే కారులోంచి దూకడం ఎలా? 


ఇనర్షియా సూత్రం ప్రకారం, కారు నడిచే దిశలో అంకే ముందుకు దూకాలని 
చాలా మంది జవాబిస్తారు. అయితే ఈ దూకడానికి ఇనర్జియాకు సంబధం 
ఏమిటి? ఈ ప్రశ్న అడిగిన మరుక్షణం ఇంతకు ముందటి జవాబు చెప్పిన 


హు 31 


9 


వారంతా తికమకలో పడతారు. నిజానికి ఇనర్జియా సిద్దాంతం ప్రకారనుయితే 
వెనక్కు దూకొలి. అయితే ఇందులో ఇనర్షియాకు ఉండేది కేవలం రెండవ స్టానం 
నూత్రమే 


కదిలి కారులోంచి దూకవలసీ వచ్చిందనుకోండి. ఏం జరుగుతుంది? దూకిన 
క్షణంలో శరీరానికి కారుతో సమానంగానే వేగం ఉంటుంది. ఇది జడత్వం నల్ల 
ఏర్పడుతుంది. కాబట్టి సడిన తరువాత కూడా శరీరం ముందుకు కదలడానికి 
ప్రయత్నిస్తుంది. ముందుకు దూకితే, ఈ కదలడాన్ని ఆపడం పోయి, దానికి మరింత 
వేగాన్ని తోడుచేస్తాం. అంటు మనం కారులోంచి వెనక్కు దూకాలనా అర్హం? 
అప్పుడు ఇనర్జియా వల్ల కలిగిన ముందుకు దూకే వేగం, వెనక్కు దూకిన 
వేగం సమాననుయి పోయి, నేలను చేరిన తర్వాత శరీరం పడిపోకుండా స్టిరంగా 
ఉంటుందా? 


కానీ కదిలే బండిలోంచి దూకే (ప్రతివారు, బండి వెడుతున్నవేపు, అంటే 
ముందుకే రూకుతారు. నిజానికి అదే మంచివద్దతి. అనుభవం మీద అందరూ 
తెలుసుకున్నరీ అదే, వెనక్కు దూకి చూడడానికి ప్రయత్నించే వారిని 
హౌెచ్చరించడానికి నేను వెనుకాడను. 


ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తున్స్నది కదూ? దూకడం ముందుకయినా, 
వెనక్కయినా పడడం నూత్రం తప్పదు. కాళ్ళు భూమిని తగిలి కదలకుండా 
నిలబడినా శరీరం మాత్రం కదులుతూనే ఉండడం ఇందుకు కారణం. ముందుకు 
దూకినవుడు ఈ వేగం మరింత ఎక్కువగా ఉంటుంది. అదిమనం ఇప్పటికే 
గమనించాం. అయితే ముందుకు దూకడమే అన్ని విధాలా మేలు. అలా దూకిన 
తరువాత నునం యాంత్రికంగా ఒక అడుగు ముందుకు వేస్తాం, లేదా కొన్ని అడుగులు 
పరుగెత్తే ప్రయత్నం చేస్తాం. అప్పడే శరీరానికి నిలకడ కలుగుతుంది. ఈ పనినికూడా 
నునం నడవడం లాగే ఆలోచన లేకుండా చేస్తాం. నిజానికి, నడవడమం కే, వరుసగా 
ముందుకు ', పడిపోతూ, కాలు ముందుకు వేసి నిలదొక్కుకోవడం తప్ప మరొటి 
కాదు. వెనక్కు పడుతున్నప్పుడు, కాలిని ముందుకు వేసి నిలదొక్కుకోవడం 
వీలుకాదు కాబట్టి అపాయం మరింత ఎక్కువవుతుంది. ముందుకు ఒక వేళ 
పడిపోతున్నా కనీసం చేతులు అడ్డం పెట్టి తప్పించుకోవచ్చు. వెనక్కు పడేటప్పుడు 
ఇది కూడా వీలుకాదు. 

దూకేటస్పుడు ముందుకు పడడమే సుంచితనమని తేలింది. అయితే ఇందుకు 
కారణం ఇన్షియా కాదు. మనమే. ఈ సూత్రం పడుతున్న వ్యక్తి 
చేతిలోని వస్తువులకు మాత్రం వర్తించదు. వరుగెత్తుతున్న కారులోంచి ఒకసీసాను 
వెనక్కు పడేసినప్పటికన్నా, ముందుకు పడేసినప డే భూమికి కొట్టుకుని పగిలే 
అవకాశం ఎకరా ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని వస్తువులతో సహా కారులోంచి 
దూకనలసివస్తే వస్తువులను వెనక్కు “పడేసిమీరు మాతం ముందుకు దూకండి. 
'అలవౌటుకొద్ది కారుల్లోంచి, బస్సులలోంచి దూకే, కండక్షర్లు, టికెట్‌ ఇన్స్‌ పెక్షర్స్‌ 


32 


మొదలయిన. వారు, కారు వెళ్ళేవేపు ముఖంచేసి అడుగువూత్రం వెనక్కువేస్తూ 
దూకుతారు. దీనితో వారికి రెండంతల సౌకర్యం కలుగుతుంది. ఇనర్షియా వల్ల 
శరీరం పొందిన వేగం తగ్గుతుంది. వెల్లకిలా పడిపోకుండా నిలదొక్కుకోవడం కూడా 


వీలవుతుంది. 


తుపాకీ గుండును పట్టుకోవడం : 


మొదటి ప్రవంచ యుద్దం కాలంలో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. 
ఒక (ఫ్రెంచి పైలట్‌ రెండు కిలోమీటర్ల ఎత్తున విమానం నడువుతుండగా అతనికి 
ముఖం ముందు ఈగలాంటి దేదో ఎగురుతున్నట్టనిపించింది. అతను దాన్ని చటుక్కున 
చేత్తో పట్టుకున్నాడు. తీరా చూస్తే ఆశ్చర్యం! అతను పట్టుకున్నది జర్మనీ వారి 
తుపాకీ గుండు! ఉట్టి చేతులతోనే ఫిరంగి గుండ్లను పట్టుకున్నానని గప్పాలు కొట్టిన 
బారన్‌ మున్న హొజెన్‌ కథ లాగ లేదూ ఈ సంఘటన. అయితే ఈ యుద్దం 
సంఘటనలో గప్పాలకు తావే లేదు. 


బులెట్‌ ముందుగా బయలుదేరిన సెకండుకు 800-900 మీటర్ల వేగంతోనే 
పూర్తికాలం దూసుకు పోలేదు. గాలి ఎదురు తాకిడితో, ప్రయాణం చివరికాలానికి 
గుండు వేగం కేవలం సెకండుకు 40 మీటర్లకు పడిపోతుంది. ఈ వెగం 


విమానాలు ఎగిరే వేగానికి సమానం, అంటే బులెట్‌, విమానం రెండూ ఒకే 
వేగంలో ముందుకు సాగడాన్ని నునం సులభంగా ఊహించవచ్చు. అలాంటప్పుడు 


విమానంతో పోలిస్తే బులెట్‌ ఇంచు మించు దానితోబాశే స్టిరంగా, కదలిక లేనక్టు 
అనిపిస్తుంది. అప్పుడు దాన్ని పైలట్‌ సులభంగా పట్టుకోగలడు. బులెట్‌ గాలిలో 
దూసుకుపోతుంటే రాపిడికి బాగా వేడెక్కుతుంది. పైలట్‌ చేతికి తొడుగులుంటేు 
దాన్ని మరింత సులభంగా పట్టుకోగలడు. 


బాంబుగా వుచ్చకాయ; 


కొన్ని పరిస్తితులలో తుపాకీ గుండు తన 'జోరు'ను కోల్పోతుందని గమనించాం. 
కానీ నెమ్మదిగా విసరిన నిరపాయకరమయిన వస్తువులు కూడా వినాశకరమయిన 
ఫలితాల నిచ్చే పరిస్థితులు మరికొన్ని ఉన్నాయి. 1924 లో లెనిన్‌ గ్రాడ్‌, 
తిఫ్టీస్‌ ల మధ్యన మోటారు కార్ల పందెం జరిగినప్పుడు, కాకేషియన్‌ రైతులు? 
పోటీదార్లను అభినందించే ఉద్దేశ్యంతో వారి కార్లకేసీ _సేపువళ్ళు, పుచ్చకాయలు 
వగైరాలను రువ్వారు. ఈ నిరపాయకరమయిన బహుమతుల వల్ల కార్లలో పెద్దపెద్ద 
సొట్టలు పడ్డాయి. నడిపే వారికి కూడా బాగా దెబ్బలు తగిలాయి. విసిరిన పళ్ళ 
వేగానికి, దూసుకువస్తున్న కారువేగం కూడా తోడవడంతో, పుచ్చకాయలు బాంబు 
లంత బలం  వుంజుకున్నాయి. గంటకు 120 కిమీల వేగంతో పరుగెత్తే కారు 
మీదకు 4 కి.గ్రా పుచ్చకాయ వేస్తే దానికి 10 గ్రాముల బులెట్‌ కు ఉన్నంత 
చలనశక్తి కలుగుతుంది. అయితే పుచ్చకాయ పట్టుమని పగిలి నీరవుతుంది గాబట్టి 


33 


టె తగిలితే బులెట్‌ తగిలినంత నష్టం మాత్రం జరగదు. 


| 


చిత్రం 21. వేగంగా కదిలే కారుపైన విసిరే పుచ్చకాయలు బొంబులంత ప్రమాదమైనవి. 





గంటకు 3000 కిమీలు ప్రయాణించే అతివేగం గల విమానాలు వచ్చినప్పడు, 
వాటి పైలట్‌లకు కూడ ఇటువంటి పరిస్టితి ఎదురవుతుంది. సూపర్‌ ఫాస్ట్‌ 
విమానానికి ఎదురువచ్చే (ప్రతి వస్తువు, దానితో ఢీకొంటుంది. మెషీన్‌ గన్‌ 
నుండి వెలువడినవయినా, కేవలం యాదృచ్చికంగా మరో విమానం నుండి 
జారిపడినవయినా బులెట్‌లు ఒకే ఫలితాన్ని చూపిస్తాయి. ఈరెంటి ప్రభావం 
మెషీన్‌ గన్‌ నుండి వచ్చిన బులెట్‌లకు సమంగానే ఉంటుంది. ఈ రెంటి సాపేక్ష 
నేగాలు ఒకేలా ఉంటాయి. విమానం, బులెట్‌ సెకండుకు 800 మీటర్ల వేగంతో 
ఒకదానికొకటి తగులుతాయి. అయితే మనం ఇంతకు ముందు గమనించినపుడు 
విమానం వెనుక నుండి, పేర్చిన బులెట్‌లు, విమానంతో సమమయిన వేగంతో 
దూసుకువచ్చినా నష్టం వుండదు. 

ఒకే దిశగా ఒకే వేగంతో కదులుతున్న రెండు వస్తువులు ఒకదానికొకటి 
ఢీకొన్నా కొట్టుకొని _ పడిపోవు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని 1935లో 
బోర్‌ షోవ్‌ అనే ఇంజన్‌ (డైవర్‌ రెండు రైళ్ళు ఢీకొనడాన్ని ఆపగరిగాడు. అతను 
దక్షిణ రష్యాలో యెల్నీకోన్‌, ఒల్హాంకాల మధ్యన రైలు నడుపుతున్నాడు. ముందుగా 
మరో రైలుబండి కూడా వెడుతున్నది. ముందరి రైలు (డ్రైవరు ఎత్తుగడ్డను 
ఎక్కడానికి అవసరమయిన ఆవిరిని నింపలేకపోయాడు అతను ఇంజన్‌ నుండి 36 
'పెట్టైలను విడదీసి, వదిలేసి మిగతా పెబ్బలతో తరువాతి స్టేషనుకు చేరుకున్నాడు. 


వదిలేసిన పెబ్టల చక్రాలకు బ్రేక్‌ లు వేసి ఉంచడం మరిచి పోయాడతను. పెట్టలు 
నెమ్మదిగా వాలువెంటు వెనకకు కదలడం (ప్రారంభించాయి. అవి నెమ్మదిగా 


గంటకు 15కి.మీ.లవేగం పుంజుకున్నాయి. పెస్టైలు వెనక వచ్చే రెలుబండికి 
గుద్దుకోనడం తప్పదనిపించింది. బోర్‌షోన్‌ తన తెలివిని ఉపయోగించి, ఏం 


34 


చేయవలసింది క్షణాలమీద నిర్ణయించుకున్నాడు. తన రైలును ఆపేశాడు. దాన్ని 
నెమ్మదిగా వెనక్కు నడపడం ప్రారంభించాడు. తనుకూడా 15 కీ.మీ, వేగాన్ని 
చేరుకున్నాడు. ముందునుంచి జారివచ్చే 36 పెస్టైలు ఎటువంటి విధ్వంసం లేకుండా 
బోర్‌ షోవ్‌ ఇంజన్‌కు తగిలి ఆగిపోయాయి. 

కదిలే రైల్లో కుదుపులు లేకుండా రాసుకునేందుకు తయారుచేసిన పరికరంలో 
కూడా ఈ సూత్రాలనే వాడుకుంటారు. వట్టాల అతుకులనల్ల రైలు అదేపనిగా 
కదుపుతుంది. అందువల్ల రైల్లో సాఫీగా రాసుకోవడం వీలు కాదని మీకు తెలుసు. 
కుదుపులు కాగితానికి, కలానికి సమంగా తగలవు. ఈ రెండింటికి కుదుపులు 
ఒకేలా తగిలేటట్టు చూస్తే సమస్య ఉండరు. 





చ్మితం 22. కదిలే రైలులో రాయడానికి సాధనం, 





చిత్రం 22లో ఉన్న ఇటువంటి పరికరం ఒకదాన్ని చూడండి. కుడిచేతి నుణీ 
కట్టును చిన్నబోర్డు 2 కు వట్టితో కట్టి ఉంచుతారు. ఈ చిన్న బోర్డు b 
అనే మరో బోర్డు పైకి (క్రిందకు కదులుతుంది. ఆ రెండన బోర్డు టేబుల్‌ 
మీద పెట్టిన రైటింగ్‌ బోర్డు గాడిలో అటుఇటు కదులుతుంది. ఈ అనురికతో 
కుదుపు కాగితానికి, కలానికి ఒకే విధంగా తగులుతుంది. రాసుకోవడానికి మంచి 
వెసులుబాటు. కలుగుతుంది. ఇంట్లో బల్ల దగ్గర కూచుని రాసుకున్నట్టే రైల్లో 
కూడా రాసుకోవచ్చు. అయితే ఒక చిక్కు మాత్రం మిగులుతుంది. కుదుపులు 
రాసే చేతిని, తలను ఒకే విధంగా తగలవు. చెయ్యి స్తిరంగా ఉంటుంది గానీ 


తల కుదుపులకు కదులుతుంది. కాబట్టి రాస్తున్న అక్షరాలను చూడడంలో కుదుపుల 
(ప్రభావం ఉంటుంది. 


మన బరువు మనం చూచుకోవడం ఎలా? 


బరువు తూచే యంత్రం మీద కదలకుండా నిలబడితేనే సరైన తూకం 
35 


వంగిన మరుక్షణం బరువు తగ్గడం మొదలవుతుంది. 


తెలుస్తుంది. ముందుకు దుకోసం పనిచేసే కండరాలు శరీరంలో 


గల. స pe మీద పడే ఒత్తిడి తగ్గుతుంది. 
be కండరాలు శరిరంలోని కింది భాగాలను, వారు వ. 
నుండి మరోదాన్ని వేరుగా తోసివేస్తాయి. ఈ పరిస్టతిలో శ రం. ం | భా 
ఎక్కువ ఒత్తిడి కలగజేయడంతో యంత్రం నురింత బరువును భా | 
బరువు తూచే యంత్రం నిజంగా సున్నితమయిందయితే, వ ఒ be 
పెకెతినా బరువులో భేదం కనబడుతుంది. కరక ముందుగానే శరీరం బ వ 
కొంచెం "పెంచుతుంది. చేతులు పై కెత్తడానికీ పనిచేసే కండరాలు భుజాన్ని శ a 
చేసుకుంటాయి. కాబట్టి భుజంతో బాటు శరాన్ని Magen న 
మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. చెయ్యి ఎత్త ఖ్‌ 
య స న అవి భుజాన్ని సైకెత్తే ప చేసాయి. 
దీంతో యంత్రం మీద శరీరపు ఒత్తిడి తగరం చెయ్యి . _ 
బరువు మరింత తగ్గుతుంది. దింపడం ఆపితే తిరిగి పె సా | . 
కండరాలను ఉపయోగించి, శరీరం బరువును, లేదా శరీరం న త్రంపై 
కలగజేసే ఒత్తిడిని ఎక్కువ తక్కున చేయవచ్చునన్న మాట: 


వస్తువుల బరువు ఎక్కడ ఎక్కువ? 


పైకి పోయినకొద్దీ భూమియొక్క ఆకర్షణ శక్తి తగ్గుతుంది. ఒక కిలోగ్రాము 
బరువును భూమి కేంద్రం నుండి 6,400 కిమీ. (అంపే భూమి వ్యాసార్దానికి 
రెండంతల ఎత్తుకు తీసుకుపోతే, ఆకర్షణశక్తి 232=4& న నంతుకు తగ్గుతుంది. 
అక్కడ ఆ వస్తువు బరువు కేవలం 250 గ్రాములు మాత్రమే తూగుతుంది. 
గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం, భూమి తన మొత్తం ద్రవ్యరాశి కేంద్రంలోనే 
ఏకీకృతమయి ఉన్నట్లుగా, ఇతర వస్తువులను ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణశక్తి కేంద్రం 
నుండి దూరం పెరిగిన కొద్దీ దాని వర్గం ప్రకారం తగ్గుతుంది. వ్యాసార్దానికి 
రెండింతల దూరం ఎత్తుకు తీసుకపోయిన వస్తువు బరువు 4న వంతుకు తగ్గింది. 
అదే బరువును (భూతలం నుండి) 12,800 కిమీ.ల ఎత్తుకు తీసుకుపోతే, (అంతే 
వ్యాపారానికి మూడు రెట్లు దూరం) అఆకర్థణశక్తీ ౩ వర్గం 3౫౩౫9 వ 


వంతుకు తగ్గుతుంది. ఈ పరిస్థితిలో మన కిలోగ్రాము బరువు కేవలం 111 
గ్రాములు మాత్రమే తూగుతుంది. 


ఈ లెక్కన బరువును భూమి లోపలకు తీసుకుపోతే, అకర్గణశక్తి రాను రాను 
పెరిగి లోతుకు పోయినకొద్దీ బరువు “పెరుగుతుందని అనిపిస్తుంది. కానీ, అలా 
అనుకుంశే మాత్రం తప్పే. వస్తువు యొక్క బరువు పెరగదు సరిగదా తగ్గుతుంది. 
ఆకిర్షణశక్తీ వస్తువుపై కేవలం ఒకదిశగా మాత్రమేకాక, అన్ని వైపుల నుండి 
పనిచేయడం వల్ల ఇలా జరుగుతుంది. బావిలో " ఉంచిన ఒక బరువును రి. 


23 లో చూడవచ్చు. ఆ బరువును అకరణ శక్తి ఒకవైవు కిందకు లాగుతుం 
యై క రం 


36 


సై వైపులనుండి బలాలు పైకి లాగుతుంటాయి. భూమి నం నుండి బరువు 
అడుగు భాగం వరకు గల "దూరం వ్యాసార్హంగా గల భూగోళం యొక్క ఆకర్షణ 
మాత్రమే నరక అల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రకంగా, భూమి 
లోతులోకి పోయినకొద్దీ వస్తువు బరువు తగ్గుతూ పోవాలి. భూమి కేంద్రం దగ్గర 
ఈ బరువు శూన్యం అవుతుంది. ఇక్కడ “అన్ని చేపుల నుండి బలాలు ఒ 
శక్తితో పనిచేయడమే ఇందుకుకారణం. 





చితం 23. భూమియొక్క నట్టనడి భాగానికి సమీపించినకొద్చీ 
గురుత్వాకర్షణ తగ్గు తుంది. 


సారాంశంగా చెప్పాలం'ట: ఒక వస్తువు బరువు భూమి ఉపరితలం మీద 
ఎక్కువగా ఉంటుంది. అది తలం నుండి 'పైకిపోయినా, భూమిలోపలికి పోయినా 
తగ్గుతుంది (భూమి సాంద్రత అంతటా ఒకే విధంగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది) 
నిజానికి, కేంద్రం దగ్గరయిన కొద్దీ భూమి సాంద్రత పెరుగుతుంది. కాబట్టి 
భూమిలోకి పోయేటవ రు మొదట కొంత దూరం బరువు కొంచెంగా పెరుగుతుంది. 
ఆ తరువాత తగ్గనారంభిస్తుంది. 





కిందపడుతున్న వస్తువు బరువెంత: 


క 


లిస్టులో కిందకు దిగడం మొదలు పెట్టగానే కలిగే విచిత్రనుయిన అనుభవాన్ని 1. 
మీరు గమనించారా? ఉన్నట్లుండి శరీరం “తేలికని పిస్తుంది. అంతులేని అగా 
పడుతుంశే కూడా అలాగే అనిపిస్తుంది. భార రహిత స్టితివల్ల ఈ విధంగా 


37 


అనిపిస్తుంది. మొట్టమొదట్లో లిప్టు అడుగు కిందకు దిగడం మొదలు పెడుతుంది. 
కానీ మన శరీరానికి మూత్రం ఆ వేగం చేకూరదు. కొబట్టి శరీరం లి 
అడుగునేల మీద ఎటువంటి ఒత్తిడినీ కలిగించలేదు. కాబట్టి బరువు ఉండదు. ఒక 
క్షణం తర్వాత ఈ వింత అనుభూతి నాయమవుతుంది. ఇప్పుడు శరీరం, (క్రమంగా 
దిగే లిష్షకన్నా వేగంగా కిందవడటానికి సిద్ధమవుతుంది. శరీరం ఒత్తిడి లిన 
అడుగు మీద పడుతుంది. శరీరానికి తిరిగి బరువు వస్తుంది. 


స్పింంగు త్రాసు కొక్కానికి ఒక బరువు తగిలించి, బరువుతో సహా త్రాసును 
ఒక్కుమ్మడిగా కిందకు వదులుతూ గమనించండి. కొవాలంశే గాడిలో ఒక బెండును 
దూర్చి అదెలా కదులుతుందో గమనించండి. పాయింటర్‌ సరియయిన బరువును 
చూపజాలదు. బరువు చాలా తక్కువగా ఉంటుంది. త్రాసు స్వేచ్చగా కిందకు 
పడుతూ ఉండగా, మీరు దాని సూచికను గమనించగలిగితే బరువు శూన్యంగా 
ఉండడం మీరు చూడవచ్చు. 


అన్నిటికంటే బరువయిన వస్తువుకూడా కిందపడుతుంకే పూర్తిగా బరువును 
కోల్పోతుంది. ఇందుకు కారణం చాలా సులువయినది. బరువంటే ఒక వస్తువు, 
తను వేలాడుతున్న వస్తువుపై కలుగజేసి లాగుడు శక్తి లేదా తనకు ఆధారంగా 
ఉండే వస్తువుపై కలుగజేసే ఒత్తిడి మాత్రమే. వడుతున్న వస్తువు త్రాసుతో బాశే 
కదులుతుండటంనల్ల అందులోని స్పిరింగుపై ఎటువంటి శక్తినీ చూపలేదు. పడుతున్న 
వస్తువు దేనినీ లాగలేదు, దేనిమీదా ఒత్తిడి వేయదు. అంటే క్రిందవడుతున్న వస్తువు 
బరువెంత? అని అడిగితే బరువులేని వస్తువు బరువు ఎంత అని అడిగిన ప్లై! 


యాంశ్రికశా స్త్ర సృష్టికర్త గెలీలియో 17వ శతాబ్దంలోనే తన “డయలాగ్‌ అఫ్‌ 
టూ న్యూసైన్సెస్‌” అనే గ్రంథంలో ఇలా రాశాడు: “నున వీపుమీద వస్తువును 
కిందపడకుండా ఆపినపుడు మాత్రమే దాని బరువు తెలుస్తుంది. బరువుతోబాపే 
నునం కూడా కిందవడుతుం కే, బరువు నునమీద ఒత్తిడి కలుగజేసెదెట్లా?, మనకు 
బరువనిపించేదెట్టా? మనకంటే మనతో సమమయిన వేగంతో పరుగెత్తే వాళి 


బల్లెంతో (విసరకుండానే - రచయిత) గాయపరచడానికి ప్రయత్నించినట్టుంటుంది 
అది! 





చిత్రం 24. వతనమయే వస్తువు భారరహితమైనది. 


38 


ఒక చిన్న సులునయిన ప్రయోగంతో ఈ విషయాన్ని రుజువు చేయవచ్చు. 
తక్కెడలోని ఒక పళ్ళెంలో అడకత్తెర నొకదాన్ని ఉంచండి. దాని ఒక కాలిని 
పళ్ళెంలో ఉంచి మరోకాలిని దారం సాయంతో సెకిలాగి దారాన్ని తక్కెడ 
పళ్ళెం కొక్కానికి కట్టండి. (చిత్రం 24) మరో పళ్ళెంలో బరువులు చేసి 
సమతూకం చేయండి. ఇప్పుడు దారాన్ని మండుతున్న వుల్లతో కాల్చండి. దారం 
నుండి అడకత్తెర కొలు పళ్ళింలోకి పడుతుంది, అప డు ఆ పళ్ళెం బరు వెక్కువయి 
కిందకు పోతుందా? పైకి లేస్తుందా? లేక ఉన్నచోశే స్పిరంగా ఉంటుందా? 
పడిపోతున్న వస్తువుకు బరువు ఉండదని మీకు ఇప్పుడు ల మీరు 
సరియయిన సమాధానం ఇవ్వగలగాలి. పళ్ళెం బరువు తక్కునయి పైకి "లేస్తుంది. 
అడకత్తెర కాలు స్థిరంగా ఉన్నప్పటికన్నా, వడేటవ్పడు వళ్ళెంపై తక్కువ ఒత్తిడి 
కలుగజేస్తుంది. ఒక క్షణం పొటు అడకత్తెర బరువు తగ్గుతుంది. కాబట్టి దాన్ని 
ఉంచిన త్రాసు పళ్ళెం పైకి కదులుతుంది. స 


భూమి నుంచి చం ద్రుడికి: 


1865 - 1870 సంవత్సరాల మధ్యలో (ఫ్రాన్సులో జూల్‌ స వెర్న్‌ రచించిన 
“భూమి నుంచి చంద్రుడికి” అనే వుస్తకం వెలువడింది. అందులో అతను నునుషులను 
ఒక జున్వలో పెట్టి చంద్రుడి మీదికి పంపించే అద్భుత పథకాన్ని" వర్ణించాడు. అతని 
వివరణ, ఇదంతా నిజంగానే సాధ్యమేమోననిపించేటట్టు ఉంటుంది. వివరాలేంచో 
చూద్దాం! i . 

ముందుగా ఒక విషయం, తుపాకీ నుండి ఒక గుండును పేల్చి, కనీసం సిద్దాంత 
వరంగా నయినా - అది తిరిగి నేలను పడకుండా ఉంచడం సాధ్యమేనా చూద్దాం! 
సిద్దాంత రీత్యా ఇది సాధ్యమే. ఇంతకు భూమికి సమాంతరంగా పేర్చిన తుపాకి 
గుండు ఎందుకు నేలమీద పడుతుంది? భూమి దాన్ని ఆకర్షిస్తుంది గాబట్టి దాని 
గమన మార్గం రానురాను భూమికి దగ్గరవుతుంది. రాను రాను ఆ మార్గం మరింత 


నంగి గుండు నేలను తాకుతుంది. భూమి ఉపరితలం కూడా నంపు తిరిగి ఉంది. 
అయితే తుపొకిగుండు గమన మార్గం మరింత వంపు తిరిగి ఉంది. గుండు మార్గం 
వంపు, భూమి ఉపరితలం నంపులాగే ఉండేట్టు చేస్తే అది తిరిగి నేలమీద పడనే 
పడదు. భూమి చుట్టూ ఒకే ఎత్తులో, ఒక ఉపగ్రహంగా, చిన్ని చందమామగా 
తిరుగుతూ ఉంటుంది. అయితే గుండును అలాంటి మార్గంలో పెట్టడం ఎలా? 
మనం చేయవలసిందల్లా దానికి తగినంత ఆరంభ వేగం కలగజేయడమే. భూమిలో 
* ఈ రోజు స్పుట్నిక్‌, లునిక్‌ లాంటి ఉపగ్రహాలెన్నో వచ్చిన తర్వాత, వాటిని, 
అంతరిక్షంలోకి పంపడానికి, ఫిరంగులను జువ్వలను కాక, రాకెట్లను ఉపయోగిస్తారని 
తెలుసు. రాకెట్‌లోని చివరి ఇంజను కాలిపోయిన తర్వాత మాత్రం, ఉపగ్రహం 
తుపాకి గుండు సూత్రం ఆధారంగానే పయనిస్తుంది. పెరెల్మాన్‌ రాసిన సంగతులకు 
కాలదోషం పట్టిందనుకోనవసరం లేదు - సంపాదకుడు. 


39 





ఒక భాగపు నిలువుకోతను చిత్రం 25 లో చూడండి. పాయింట్‌ వద్ద కొండ 
కొసమీద ఫీరంగి ఉంచబడింది. దానినుండి భూమికి సమాంతరంగా: పేర్చిన గుండు 
ఒక సెకండు తర్వాత B కి చేరాలి. కానీ భూమికి ఆకర్షణ శక్తీ లేనప్పుడు 
మాత్రమే అలా జరుగుతుంది. ఆకర్షణ శక్తి ఉంది గాబట్టి గుండు C కి, అంశే 
B కన్నా అయిదు మీటర్లు కిందకు చేరుతుంది. వడిపోతున్నవస్తువు (శూన్యంలో) 
ఏదయినా, తొలి సెకండులో భూమ్యాకర్షణ శక్తి వల్ల వడిపోయే ఎత్తు 5 మీటర్లు, 
ఒకచేళ అయిదు మీటర్లు పడిన తర్వాత, గుండు, భూమినుండి & దగ్గర పేల్చిన 
ఎత్తులోనే ఉంకే, అది భూమి ఉపరితలానికి సమాంతరమయిన గమనమార్షంలో 
పయనిస్తున్నట్లు లెక్క. 

చేయవలసిందల్లా AB ల మధ్యదూరం, అంటే సెకండు కాలంలో గుండు 
పయనించే దూరాన్ని కనుగొనడమే. మనకు కావలిసిన ఆరంభవేగం అదే! త్రిభుజం 
A0Bలో 04 అనే భుజం భూమియొక్క వ్యాసార్హం సుమారు (6,371,000 
మీ.) 00=04, B= 5 మీటర్లు కాబట్టి 0B = 6,371,005 మీటరు. 
పైతాగరస్‌ సిద్దాంతం ప్రకారం (4B)? =(6, 371, 005)? — (6, 371, 000)? 

అంటే AB నిలువ యించు మించు శి కి.మీలు. 


మరే ఇతర ఆకర్షణ లేనప్పుడు, క్షితిజ సమాంతరంగా సెకండుకు 8 కి.మీల 
వేగంతో పేర్చిన ఫిరంగి గుండు తిరిగి భూమి మీద పడనే పడదు. అది అదే 
మార్గంలో భూమి చుట్టు ఏక కేంద్రవృత్తంలో ఉపగ్రహంగా తిరుగుతూ ఉంటుంది. 





11,2 కిటి? bp 
చితం 26, (పాజెక్టయిలు ఆరంభవేగం “సికండుకు రి కిలోమీటర్బూ, 
దానికంటు అధికమూ ఉన్నపుడు దానికి ఏం జరుగుతోంది? 


40 


తుపాకి గుండును మరింత ఎక్కున ఆరంభ వేగంతో పేల్పామనుకోండి. అది 
ఎక్కడికీ పోతుంది? అంతరిక్ష పరిశోధకులు, 8, 9 లేక 10 కి.మీ.ల ఆరంభవేగంతో 
పేల్చిన గుండ్డు అండాకార "వృత్తంలో తిరుగుతాయని కనుగొన్నారు. వేగం పెరిగిన 
కొద్ది వృత్తం పొడుగు పెరుగుతుంది. వేగం సెకండుకు 11.2 కి.మీలు చేరితే, 
గుండు అండాకార వృత్తం నుండి చెదురుతుంది. మార్గాన్ని "పేరాజోలా అంటారు. 
అందులో గుండు వీనాటికే తిరిగి భూమికి చేరదు అంతే సెద్దాంత వరంగా ఫిరంగు, 
గుండులో వయనించి చంద్రగ్రహాన్ని చేరడం సాధ్యమేనన్నమాట. అయితే దానికి 
తగినంత ఆరంభ వేగం ఉండాలి. ఈ వేగంతో చాలా రకాల చిక్కులు వస్తాయి. 
ఇంకా వినరాలు కావాలంటే ఈ వుస్తకం తరువాయి భాగంలో చూడమని 
మనవి. (ఈ వివరణలో తుపాకి గుండుకు వాతావరణం వల్ల కలిగే అవరోధాన్ని 
మనం లెక్కలోకి తీసుకోలేదు. నిజానికి ఇటువంటి వేగాలను సాధించడానికి ఈ 
అవరోధమే అడ్డు తగులుతుంది. వీలుకాకుండా చేస్తుంది.) 
చంద్రుడి వద్దకు ప్రయాణం: | 

జూల్‌ ఎ వెర్నీ విధానం, అసలు నిజం. జూల్‌ ఎ వెర్నీ రాసిన 'భూమినుండి 
చంద్రుడికి" చదివిన వారెవరికయినా, అందులో జువ్వ, భూమి ఆకర్షణ హద్దునుండి 
చంద్రుని ఆకర్షణలోకి వెళ్ళే సంఘటన బాగా గుర్తుంటుంది. అక్కడ _ ఆశ్చర్యకర 
మయిన విషయాలు జరుగుతాయి. వాహనంలోని వస్తువులన్నీ బరువు లేనినయిపోతాయి. 
ప్రయాణికులు కూడా గారిలో తేలియాడడం మొదలుపెడతారు. 


ఇందులో ఏమాత్రం తప్పలేదు. జూల్స్ఫ్‌ వెర్న్‌ గమనించని విషయం ఒకటే. 
అతను వర్ణించిన ఈ పరిస్టితి ఆ ఒకచోట మాత్రమే కాదు. అంతకు, ముందు, 


తర్వాత కూడా అలాగే జరగాలి, వాహనం . స్వతంత్రంగా కదలడం మొదలు పెట్టిన 
మరుక్షణం ర లక్షణాలు కనబడతాయి. 


నమ్మడానికి వీలులేకుండా ఉంది కదూ? ఇంత సులభమయిన విషయాన్ని 
ఇంతకు ముందే ఎందుకు గమనించలేదని మీరు ఆశ్చర్యంలో పడతారని నాకు 
తెలుసు. మరో ఉదాహరణ కూడా చూద్దాం. అంతరిక్ష యాత్రికులు చచ్చిన 
కుక్కను బయటకు పడెయ్యడం, అది భూమి మీదకు పడిపోకుండా అంతరిక్ష 
వాహనంతోబాళే ప్రయాణం కొనసాగించడం మీకు గుర్తు ఉండే ఉంటుంది. 
జాల్స్‌ వెర్న్‌ ఈ విషయాన్ని సరిగానే వర్ణించాడు. విశదీకరించాడు. శూన్యంలో 
అన్ని వస్తువులు ఒకే వేగంతో పడిపోతాయి. గురుత్వాకర్ణణ వల్ల అన్ని వస్తువులకు 
ఒకే రకమయిన త్వరణం కలుగుతుంది. అంటే ఈ రకమయిన త్వరణం 
వాహనానికి కుక్కకు ఒకే విధంగా వచ్చి ఉంటుంది. లేదా గురుత్వాకర్షణ నల్ల 
వాటి ప్రారంభ. వేగాలు, ఒకే విధంగా తగ్గి ఉంటాయి. ఫరితంగా రెండూ జ్ర 
వేగంతో కదులుతూ ఉంటాయి. అందుకే "బయటపడేసిన తర్వాత కూడా చచ్చిన 


41 


కుక్క వాహనంతోబాకే కదలడం వీలయింది. 

జూల్స్‌ వెర్న్‌ చేసిన తప్పు ఒకటి ఉంది: చచ్చిన కుక్కను బయట పడేసిన 
తర్వాత, అది తిరిగి భూమి మీద పడలేదు. అయితే మరి వాహనం లోపల 
మాత్రం అది కిందకు ఎలా వడింది? రెండు పరిస్టితులలలోను ఒకే రకమయిన 
బలాలు పనిచేస్తున్నాయి. రెండింటి వేగం ఒకే విధంగా ఉంది గాబట్టి వాహనంలో 
కూడా, శూన్యంలో నిలబడిన కుక్క వాహనంతో బాటే మధ్యనే కదులుతూ 
ఉండాలి. వాహనంతో పోల్చి చూస్తే అది విరామంగా ఉన్నయే! కుక్కకు ఎదురయిన 
పరిస్తితులు, ఇతర ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఏర్పడాలి, నొరు, వాహనం 
అన్నీ గనున మార్గంలో ఒకే వేగంతో ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారికి 
కూచోవడానికి, పడుకోవడానికి ఏదీ లేకున్నా కింద మాత్రం పడకూడదు. 
కుర్చీని ఒక దాన్ని ఎత్తి తలకిందులు చేసి పై కప్పుకు అనించగలగాలి. అది 
కిందపడకూడదు. పై కస్పుతోబాటు అది సమాన వేగంతో పయనిస్తుంది. ఒకరు 
ఆ కుర్చీలో తలకిందులుగా కూచున్నా కింద పడకూడదు. కిందపడ వేయడానికి 
అక్కడ ఏముంది? అతను పడినా లేక తేలుతూ కిందకు వచ్చినా వాహనం 
వేగం కన్నా అతని వేగం తక్కువనే కదా అర్హం. అలా కాకుంటే కుర్చీ పడదు, 
ఎగరదు. ఈవిషయాన్ని జూల్స్‌ చెర్న్‌ గమనించలేక పోయాడు. వాహనంలోని 
అన్ని వస్తువులు, ఆకర్షణ శక్తికి గురయి, అంతరిక్షంలో కూడా నేలమీద పడి 
ఉంటాయనుకున్నాడు. ఆకర్షణ శక్తి నలన ఆపాదించబడిన వేగంతో వస్తువు, దాని 
ఆధారం రెండూ అంతరిక్షంలో ఒకే వేగంతో కదులుతున్నప్పుడు, అవి ఒకదాని 
మీద ఒకటి ఒత్తిడి చూపలేవనే విషయాన్ని అతడు మరచిపోయాడు. (తోపుడు, 
వాతావరణ అవరోధం మొదలయిన విషయాలను ఇక్కడ గమనించలేదు) 

కాబట్టి వాహనం తన చలనం వల్ల కలిగిన వేగంతో, తనంతతాను కదలడం 
మొదలుకాగానే, అందులోని ప్రయాణికులంతా భారరహిత స్థితిలోకి వచ్చారు. లోపలే 
అన్ని ఇతర నస్తువులలాగే తేలియాడసాగారు. ఈ ఒక్క విషయం వల్లే 
ప్రయాణికులకు, తాము అంతరిక్షంలో ఉన్నామా? లేక ఇంకా ఫిరంగిలోనే 
ఉన్నామా? తెలిసిపోతుంది. అయితే జాల్ఫ్‌ వెర్న్‌ మాత్రం ఫిరంగి గుండు 
వాహనాన్ని పేర్చిన తాలి అరగంటలో మాత్రం, ప్రయాణికులకు ఎంత [క్షయత్నించినా, 
తాము కదులుతున్నదీ లేనిదీ తెలియలేదంటాడు. 

“నికాల్‌, మనం కదులుతున్నామా?ి 


నికాల్‌, బార్చికేన్‌ ఒకరివేపు ఒకరు చూచుకున్నారు. వారింకా వాహనం గురించి 
ఆలోచిస్తున్నట్లు లేదు. 

“ఏం, మనం నిజంగా కదులుతున్నామా?” మైకేల్‌ అర్జాన్‌ అదేప్రశ్న మరోసారి 
వేశాడు. 

“ లేక నిశ్చింతగా ష్లోరిడా గడ్డమీదే విశ్రాంతి తీసుకుంటున్నామా?” అడిగాడు 
నికొల్‌. 


42 


4 బ్రేక్ట మెక్సికో అఖాతంలో అడుగున ఉన్నామా?” ఆర్లాన్‌ జోడించాడు. 
ఈ అనుమానాలు ఒక పడన ప్రయాణికునికి రావలసినది. అంతరిక్ష 
యాత్రికులకు రావలసినవి మాత్రం కావు. అంతరిక్షంలోని వారు భారరహిత 


స్తితిని గమనించకుండా ఉండలేరు. 

జూల్‌ వెర్న్‌ జువ్వ వాహనం నిజంగా విచిత్రమైెనదయి ఉండాలి. అదొక 
వింత ప్రవంచం. అందులో వస్తువులకు బరువు లేదు. అవి తేలుతూ ఎక్కడివి 
అక్కడే ఉండిపోతాయి. వస్తువులను ఎక్కడ ఉంచినా సమతాస్థితికి చేరుకుంటాయి. 
ఒంపిన సీసాలోనుండి నీరు కింద పడదు. ఊహలకు వింతరూపాలనిన్వ గల ఈ 
అందమయిన ఆలోచన జూల్స్‌ వెర్నీకు కలగకుండా పోవడం చాలా ఆశ్చర్యం. 


తప్పుడు తక్కెడతో కూడా సరయిన తూకం వేయవచ్చు. 


సరయిన బరువు తూచడానికి, సరయిన తక్కెడ, ముఖ్యమా, లేక సరయిన 
బరువు రాళ్ళా? రెండూ ముఖ్యమేనని మాత్రం అనుకోకండి. సరయిన బరువులు 
ఉంటే తప్పుడు తక్కెడలో కూడా సరయిన తూకం చూచుకోవచ్చు. ఇందుకు 
చాలా పద్దతులున్నాయి. వాటిలో రెంటిని చూద్దాం. 

వీటిలో ఒక దాన్ని ప్రఖ్యాత రష్యన్‌ రసాయన శాస్త్ర, వేత్త ద్మిత్రీమెండెలీవ్‌ 
సూచించాడు. చేతికందిన ఏ వస్తువునయినా సరే తక్కెడలోని ఒక పళ్ళెంలో 
ఉంచడంతో తూకం పద్దతి మొదలవుతుంది. అయితే మనం తూచదలచిన 
వస్తువుకన్నా అది ఎక్కువ బరువయినదయి ఉండాలి. అప్పుడు ఇంకో పళ్ళెంలో 
బరువులు వేసి సమతూకం చేయాలి. తూకం వేయదలుచుకున్న వస్తువును, 
బరువులున్న పళ్ళెంలో వేయాలి. బరువులను ఒక్కొక్కటే తొలగిస్తూ తక్కెడను 
తిరిగి సమతూకం చేయాలి. తక్కెడలోనుంచి తీసివేసిన బరువులన్నీ కరిస్తే, 
తూచవలసిన వస్తువు బరువు వస్తుంది. దీన్ని 'స్థిరభార పద్దతి” అంటారు. చాలా 
వస్తువులను ఒక దాని వెంట ఒకటి తూకం వేయవలసి వచ్చినవ డు ఇది బాగా 
ఉపకరిస్తుంది. అన్నింటి తూకం వేయడానికి మొదలు వేసిన వస్తువు బరువే పనికి 
వస్తుంది, 

మరొక పద్దతిని బోర్జా అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. అందుకే దాన్ని 
'బోర్డా పద్దతి” అంటారు. అది ఈ విధంగా ఉంటుంది. బరువు తూచదలుచుకున్న 
వస్తువును (త్రాసువళ్ళింలో ఉంచాలి. రెండవ వళ్ళెంలో సమతూకం అయ్యేదాకే 
ఇసుకగాన్సీ మరేదయినా గానీ వేయాలి. ఇప దు తూకం వేస్తున్న వస్తువును 
(తాసులోంచి తీసివేయాలి. మరో పళ్ళెంలోని ఇసుకను మ్యాత్రం ముట్టుకోగూడదు. 


ల రష్యన్‌, అమెరికన్‌, ఇతర దేశాల వ్యోమగాములు చెప్పిన దాన్నిబట్టి భారరహిత 
స్టితలో జీవితం, పని గురించి మనకు తెలుసు. అంతరిక్షం నుండి తీసిన సినిమాలు, 
టీవి షోలలో ఈ విషయాలను మీరు స్వయంగా చూచివుంటారు. 


43. 


ఆ ఇసుకకు సమతూకం అయ్యేదాకా ఖాళీ పళ్ళెంలో బరువులను ఉంచాలి. శ 
బరువ్ఫులన్నీ కలిసి వస్తువు బరువును తెలియజె స్తాయి. ఈ పద్దతిని “మార్పిడి 
తూకం అని కూడా అంటారు. 

ఈ పద్దతిని ఓకే పళ్ళెం ఉండే స్పింంగ్‌ త్రాసుతో కాడా వాడవచ్చును 
బరువులు మాత్రం సరయినవి ఉండాలి. ఇక్కడ ఇసుక అవసరంలేదు. వస్తువును 
ముందు తూకం చేసి సూచికను గమనించాలి. అవ్వుడు వస్తువును తీసి వేస 
సూచిక అదే చోటికి వచ్చేదాక బరువులను వేయాలి. వస్తువు స్థానంలో వేసిన 
బరువులు ఎన్ని ఉంటే, వస్తువు బరువు అంత ఉందని అర్హం. 


అనుకున్న దాని కన్నా ఎక్కువ బలం. 


ఒక చేతితో మీరు ఎంత బరువును పైకెత్తగలరు? పది కిలో గ్రాములనుకుందాం. 
అంటే మీచేతికి గల శక్తి మొత్తం ఇంతేనా? కానే కాదు. చేతి కండరాలు 
అంతకన్నా ఎంతోశక్తి గలవి. ఈ కండరం ఎలా పనిచేస్తుందో 24న చిత్రంలో 
చూడవచ్చు. తులాధండంగా పనిచేసే ముంజేతి ఎముక ఆధారానికి అతి దగ్గరలోనే 
ఇది అతుకబడి ఉంటుంది ఈ తులొదండం ఇంకో చినరన బరువు ఉంటుంది. 
బరువుకు, ఆధారానికి (అంపే వేలుకు) గల మధ్యదూరం, కండరం చివరకు 
ఆధారానికి గల _మధ్యదూరం కంటే సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువ. అంటే 
మీరు పది కిలోగ్రాముల బరువు ఎత్తినప్పుడు ద్విశిరస్క కండరం ఎనిమిది రెట్లు 


ఎక్కువ శక్తిని వినియోగిస్తున్నదని అర్హం. అంశే అది 80 కిలోగ్రాముల బరువు 
ఎత్తగలదన్నమాట. 





చిత్రం 27. ముంజేయి C తులాదండంగా పని చేస్తుంది. 1 వద్ద శక్తి ప్రయోగిత 
నువుతుంది. “0 అనే ఆధారం మీద, K అనే బరువు 8 నుంచి 
పైకి ఎత్తబడుతుంది. 10 తో పోల్చితే 3 “0” ఉజ్జాయింపున 8 రెట్టు 
ఎక్కువ. (యీ చిత్రం 17 శతాబ్దికి చెందిన ఫ్లోరెన్స్‌ పండితుడు 
బోరెళ్లి రచించిన ప్రాచీన గ్రంథంలోడి శరీర శ్నాస్త్ర ధర్మాలకు 
మెకానిక్సు సూత్రాలు అన్వయింపజేసిన మొదటివాడు బోరెల్లీ 


44 


పతినునిషీ తాను అనుకునేదాని కన్నా ఎక్కువ బలంగల వారేనని అంతే 
ఆశ్చర్యం లేదు. మరోలా చెప్పాలంటే ఈ కండరాలు మనం చేస్తున్న పనికన్నా 
ఎనో రెట్లు ఎక్కువ బలం గలవని అర్ధం. మరి కండరాలు అలా ఉండడం నల్ల 
ప్రయోజనమేమిటి? ఏమీ లేదని మీ కనిపించవచ్చు. ఈ బలమంతా నిష్ప్రయోజనం 
అవుతున్న స్టే ననిపిస్తుంది. అయితే “మెకానిక్స్‌” లోని ఒక విలువైన సూత్రాన్ని 
గుర్తు చేసుకోవాలి. శక్తిలోని నష్టం మొత్తం చలనం ద్వారా లాభిస్తుంది. అంటే 
వేగంలో లాభం చేకూరుతుంది. మనచేయి కండరాలు కదలేదానికి 8రెట్టు వేగంగా 
కదులుతుంది. జంతువులలోని కండరాలన్నీ అవయవాలకు సులువయిన కదలికలు 
ఏర్పడే విధంగా అమర్చబడి ఉన్నాయి. బతికి బయటపడాలంటే బలంకన్నా కదలిక 
ఎక్కువ ముఖ్యం. లేకుంటే మనం కూడా నత్తలాగే కదిలేవాళ్ళం! 


సూదిగా ఉండే వస్తువులు ఎందుకు కుచ్చుకుంటాయి? 


సూది వస్తువులలోకి అంత సులభంగా ఎందుకు దిగుతుందో ఆలోచించారా? 
గుడ్డలోకి గాని, అట్టముక్కలోకిగాని వాడి సూది సులభంగా దిగుతుంది. అందులోకి 
ఒక మొద్దుగా ఉండే మేకును దిగగొట్టాలంకే కష్టం. రెంటిమీద ఒకేరకం శక్తి 
ఉపయోగించినా భేదం ఉంటుంది. ఎందుకంటే బలం ఒకతే అయినా రెంటిలో 
ఒత్తిడి మాత్రం వేరువేరుగా ఉంటుంది. ఉపయోగించిన శక్తి మొత్తం సూదిలోనయితే 
దాని వాడి మొనలో కేంద్రీకృతమవుతుంది. మేకులో అదే శక్తి దాని మొద్దు 
చివరనగల ప్రదేశమంతా వ్యాపిస్తుంది. వాడే శక్తి ఒకే అయినా సూదిలో అది 
ఒకేచోట ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తుంది. 

ఇరవై వళ్ళ మరనాగలి, అదే బరువు గల అరవై పళ్ళ మరనాగలి కన్నా ఎక్కువ 
లోతు చాళ్ళను చేయగలుగుతుంది ఎందుకని? తక్కువ పళ్ళుంటే ఒక్కొక్క పంటి 
మీద ఒత్తిడి, ఎక్కువ వళ్ళున్న నాగలిలో కన్నా, ఎక్కువగా ఉంటుంది గాబట్టి, 

మనం ఒత్తిడి గురించి చర్చిస్తున్నప్పడు, కేవలం శక్తి గురించి మాత్రమే గాక, 
ఆ క్తి ఎంత విస్తీర్ణం పై ప్రయోగింపబడుతున్నదో కూడా గమనించాలి. ఒక 
కార్మికునికి వంద రూబుల్ఫ్‌ జీతం అని చెబితే అది ఎక్కువో, తక్కువో చెప్పడం 
వీలుకాదు. ఈ జీతం ఒక ఏడాదికా, ఒకనెలకా తెలిస్తే విషయం అర్హనువుతుంది. 
అలొగే శక్తి విషయంలో కూడా, అది పనిచేసేది చదరపు సెంటీమీటరు మీదనా 
లేక చదరపు మిల్లీమీటరులో నందన భాగం మీదనా తెలిస్తే ఒత్తిడి (ప్రభావాన్ని 
ఊహించవచ్చు. 

అప్పుడే కురిసిన మంచుమీద మామూలుగా నడిస్తే అందులో దిగబడతాము. 
అదే సే ల సహాయంతో నయితే సులభంగా నడిచి పోవచ్చు. స్కీల మీదనయితే 
శరీరం బరువు ఎక్కువ విస్తీర్ణంలోకి విస్తరింపబడుతుంది. స్కీ అడుగు పాదం 
వైశాల్యం కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉందనుకుందాం. అవ్వడు స్కీలతో మనం 
మంచు. మీద కలుగజేసే ఒత్తిడి మామూలుగా నడిస్తే కలిగే ఒత్తిడిలో 20వ 


45 


నంతు మాత్రమే ఉంటుంది. అందుకే స్కీలతో జారినా దిగబడడం ఉండదు. 


అందుకే బురదనేలల్లో నడిచే గుర్రాలకు వెడల్పయిన నాడాలు వేస్తారు, 
అప్పుడని బురదపై కలిగించే ఒత్తిడి మామూలు కన్నా తక్కువవుతుంది. ఊబిగుంట 
లేదా ఫలుచని మంచుపొర మీద నడవ వలసి నప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలే 
తీసుకుంటారు. అటువంటి చోట్ల నడవడం కన్నా పడుకుని పాకడం సులభం. 


యుద్దం ట్యాంకులు, క. పిల్లర్‌ (ట్రాక్టర్‌లు ఎంత బరువున్నా, వదులు 


నేలల్లో కూడా దిగబడవు. వాటి బరువు ఎక్కువ (ప్రదేశానికి విస్తరించి వుండటమే 
ఇందుకు కారణం. ఎనిమిది టన్నుల బరువు గల ట్రాక్టరు (పతి చదరపు 


సెంటీమీటరు మీద కేవలం 600 గ్రాములు ఒత్తిడిని మాత్రమే కలిగిస్తుంది. రెండు 
టన్నుల బరువుండి కూడా చదరపు సెంటీమీటరు మీద కేవలం 160 గ్రాముల 


ఒత్తిడిని మాత్రమే కలుగజేసే ట్రాక్టర్లు ఉన్నాయి. అందుకే అవి బురదనేలలు, 
ఇసుక ప్రాంతాలపై సులభంగా నడవగలుగుతాయి. ఇక్కడ వెడల్పాటి ఆధారం 


లాభదాయకం. సూది. విషయంలో ఈ పరిస్టితి తిరగబడుతుంది. 


ఇదంతా చూచిన తర్వాత, వాడి అంచుగల వస్తువులలో శక్తి పని చేసే జాగా 
తక్కువ గాబట్టి అవి సులభంగా దిగబడతాయని తెలుస్తుంది. నే వాడికత్తి, 


మొండి కత్తి కన్నా భాగా కోస్తుంది. 


సారాంశం : వాడి వస్తువులలో ఒత్తిడి చాలా తక్కువ ప్రాంతంలో కేంద్రీకృతమనవతుంది 
గాబట్టి అవి కుచ్చుకోవడం, కొయ్యడం సులభం. 


రాతితో మెత్తని పరువు : 


రెండూ కర్రతో చేసినవే అయినా, స్టూలు మీదకన్నా కుర్చీలో కూచోవడం 
సుఖంగా ఉంటుంది. మంచాలకు అల్లిన నులక మెత్తగా ఉండదు. అయినా వాటి 


మీద పడుకోవడం మాత్రం సులభంగా ఉంటుంది. ఎందుకు? 

ఎందుకో మీరు ఊహించే ఉంటారు. స్టూలు చెక్క బల్లపరుపుగా ఉంటుంది. 
కూచుంటే మీ బరునంతా ఆ కొద్ది ప్రాంతం మీదే ఒత్తిడి కలుగజేస్తుంది. కుర్చీలు 
సాధారణంగా కాస్త గుంటగా ఉంటం అంటే కుర్చీలో ఒత్తిడి పడే జాగా 
ఎక్కువవుతుంది. "కాబట్టి ఒత్తిడి తక్కునవుతుంది. 

ఇందులో hes బరువును ఎక్కువ ప్రాంతం మీద సమంగా పడేట్లు 
చూడటమే. మెత్తని పరువు మీద పడుకుంటే మన శరీరపు నిర్మాణాన్ని బట్టే 
పరుపులో గుంటలు- ఏర్పడతాయి. ఒత్తిడి విభజింపబడి ప్రతి చదరపు సెంటీ మీటరు 
మీద కొన్ని గ్రాములు మూత్రమే పడుతుంది. అందుకే పరువు సుఖంగా ఉంటుంది. 

వయస్కులైన వ్యక్తుల శరీర ఉపరితలం 2 చదరపు మీటర్లు అంటే 20,000 
చదరపు సెంటీమీటర్లుంటుంది. పడుకున్నప్పుడు ఇందులో ఫావు భాగం 5,000 
చ.సెం.మీలు పరువుకు తగలుతుంది. ఆ వ్యక్తి బరువు 60 కిలోలనుకుంశే, ప్రతి 


46 


చ.సెంమీ మీద 12 గ్రాముల బరువు పడుతుంది. అదే నేల మీద వడుకుంకే 
నేలకు తగిలేది 100 సెం.మీలే. చాలా తక్కువ శరీర భాగాలు మాత్రమే 
నేలకు తగులుతాయి. అంటే ప్రతి చసెంమీ మీద అర కిలో బరువు ఒత్తిడి 
పడుతుందన్నమాట. ఎంత భేదం. అందుకే సుఖంలో కూడా వెంటనే భేదం 
తెలుస్తుంది. 

అన్నిటికంటే కరినమయిన వడక మీదయినా, శరీరం బరువు ఎక్కువ ప్రాంతానికి 
విస్తరించ గలిగితే బూరుగు దూది పరుపంత మెత్తగా ఉంటుంది. రేగడి మట్టి 
మెత్తగా ఉన్నప్పుడు దాని మీద మీరు పడుకుని మీ శరీరం ఆకారం అచ్చువడేలా 
చేయండి. అది ఆరిన తరువాత ఆ అచ్చులో పడుకుంటే దూది పరుపంత 
మెత్తగా ఉంటుంది. (మట్టి ఆరేటవ్యడు 10% దాకా కుంచించు కుంటుంది. 
ఆ సంగతిని మనమిక్కడ లెక్కె పెట్టుకోవడం లేదు) రాయిలాంటి అ మట్టి మీద 
పడుకున్నప్పటికీ, మీ శరీరం బరువు ఎక్కువ ప్రాంతంలో విస్తరించడం వల్ల, అది 
మెత్తగానే అనిపిస్తుంది. 


47 


QMO 
hh, SS he ts ees en's ween 
రై 






ర 
పరర 
అ రం రి ల రిం టీ. 
sat seats ఆళ్ళ ఉల 0 ర తళ! 
WY క రర Steere ets 


తుపఫొకి గుండు - గాలి: 


ఎగిరే తుపాకి గుండుకు గాలి అవరోధం కలుగజేస్తుందని అందరికీ తెలుసు, 
అయితే యీ అవరోధం ఎంత ఉంటుందని చాలా మందికి తెలియదు. మృదువుగా 
తగులుతూ ఉండే గాలి మనకు సాధారణంగా ఉన్నదన్న సంగతే తెలియకుండా 
వీస్తుంది. గాబట్టి, ఇది తుపాకి తూటాకు పెద్ద అడ్డంకిగా ఉండదని చాలా మంది 
అనుకుంటారు. బులెట్‌కు గారి చాలా తీనమయిన అవరోధం కలుగజేసుందని 
చిత్రం 28ని పరిశీలనగా చూస్తే తెలుస్తుంది. వాతావరణంలో గాలి శేకుండా 


వ ఆక వదా లర్‌ ఇలు షు 
Pl నా 
po సజ 
తో ము! 


జ్‌ 
త్‌ో శ ఇ 
వే శ్‌ జ 
త స 
ల వ్‌ 
క్ర న పు ర 
4 కమీం 4( శమీ 


చ్మితం 28. గాలిలోనూ, వాక్యూమ్‌లోనూ తుపాకి గుండు గమనం, "పెద్ద వంపుగీత 
వాతావరణం లేకపోతే దాని మార్గం ఎలా ఉండేదీ చూపిమ్తుంది.. ఎడమ 
పక్కన ఉన్భ చిన్న వంపుగీత వాస్తన మార్గాన్ని సూచిస్తుంది. 


ఉన్నట్లయితే బులెట్‌ పెద్ద వంపు చూపిన మార్గంలో దూసుకుపోతుంది కరి 
డిగ్రీల నంపులో ఉంచిన రైఫిల్‌ నుండి బులెట్‌ బయలుదేరి, సెకండుకు 620 
మీ.ల ప్రారంభవేగంతో ప్రయాణం ప్రారంభించి, 10 కి. మీ.ల ఎత్తుకు సాగి వంపు 
తిరిగి సుమారు 40 కి.మీ.ల దూరంలో పడిపోతుంది. కానీ వాస్తవ పరిస్థితులలో 
బులెట్‌ నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే పోతుంది. ఆ దూరాన్ని చూపే 


చిన్న వంపు చిత్రంలో గుర్తించడం కూడా _ వీలుకానంత చిన్నదిగా ఉంది. గాలి 
(ప్రభావం అంతగా ఉంటుంది. 


బిగ్‌ బెరా. 


1918లో తొరి ప్రపంచ యుద్దం చివరి కాలంలో (ఫ్రాన్స్‌, బ్రిటన్‌, వారి 
విమానాలు జర్మనీనారి విమానదాడులను కొనసాగనీయలేదు. అపుడు వారు 
100కి.మీల దూరం నుండి తుపాకీలను పేల్చి దాడులను కొనసాగించే పద్దతులను 


48 


తొలిసారిగా ప్రవేశ పెట్టారు. 

ఈ రకంగా తుపాకులను పేల్చే పద్దతిని జర్మనీ వారు అనుకోకుండా 
కనుగొన్నారు. దానితో 110 కి.మీ.ల దూరంలో నున్న ఫ్రెంచి రాజధానిపై దాడులు 
ప్రారంభించారు. ఫిరంగుల గొట్టాలను _ పైకెత్తి పెద్ద కోణంలో పేల్చడం వల్ల గుండ్డు 
20 కిమీల బదులు 40 కిమీ దాకా దూసుకుపోతాయని వారికి అప్రయత్నంగా, 
తెలియవచ్చింది. ఫిరంగిని బాగా పైకెత్తి సేల్చితే 


ఫిరంగి వాలు మారినప టాడు దాని “రేంజి కూడా మారుతుంధి. కోణం 


1లో ఉన్నప్పడు లక్ష్యం P వద్ద వుంటుంది, కోణం 2లో P వద్ద 
ఉంటుంది. కాని కోణం 3లో ఉన్నప ఎడు |పాజెక్టయిలు పలచని గాలి 
పొరలలో ప్రయాణించడం చేత అది చాలా దూరాన వెళ్లి పడుతుంది. 





గుండు ప్రారంభ వేగం ఎక్కువగా ఉన్నట్టయితే, అది చాలా ఎత్తుకు ఎగురుతుంది. 
అక్కడ వాతావరణం పలుచగా ఉంటుంది. గనుక, అవరోధం తక్కువ. అక్కడ 
గుండు చాలా దూరం ముందుకు దూసుకుపోయి, ఒక్కుమ్మడిగా కిందకు 
పడుతుంది. తుపాకి గొట్టం కోణాలను బట్టి గుండు ప్రయాణించే మార్గంలో 
కలిగే తేడాలను చిత్రం 29లో చూడవచ్చును. ఈ సూక్రాలన్నీ ఆధారంగా 
చేసుకుని జర్మన్‌ వారు (ఫెంచి రాజధానిపై దాడులు కొనసాగించారు. ఇందుకోసం 


వారు - బిగ్‌ బెర్హా - అనే ఫిరంగిని తయారు చేశారు. 1918 వేసవిలో ఇది 
మొత్తం 300 సార్లు పారిస్‌ పై కాల్పులు జరిపింది. 


యా 


బిగ్‌ బెర్హా యొక్క ఉక్కు గొట్టం 34 మీ. పొడవు, ఒక మీటరు మందం 
ఉండేదని తరువాత _ తెలియవచ్చింది. గొట్టం గోడలు 40 సెం.మీ. మందం 
ఉండేవి, ఫిరంగి మొత్తం బరువు 750 టన్నులు. ఇందులో నుండి పేల్చే గుండ్లు 
120 కిగ్రాల బరువుండి, మీటరు పొడవు, 21 సెం.మీ. మందం ఉండేవి. ప్రతి 
తూటా పేల్చడానికి 150 కి.గ్రాల మందు దట్టించవలసి వచ్చేది. దానితో 5,000 


49 





చిత్రం 30. బిగ్‌ బెర్తా 


అట్మాస్టియర్ల ఒత్తిడి ఏర్పడి, సెకండుకు 2000 మ్లీ.ల ఆరంభవేగంతో గుండు 
బయలుదేరేది. గొట్టం వాలు 52 డిగ్రీలు ఉండేది గాబట్టి తూటా గుండు, 
పెద్ద వంపు ఆకారంలో దూసుకపోయి, భూమి నుండి 40 కి.మీల ఎత్తుకు చేరేది. 
తూటా గుండు, 115 కి.మీల దూరం ఉన్న పారిస్‌ను చేరడానికి కెక్కి నిమిషాలు 
'మాత్రమే ప్ట్రేది, అందులో రెండు నిమిషాలు వాతావరణం పలుచగా ఉండే 
'స్తారావరణంలో గడిచేది. 

బిగ్‌. బెర్హా చరిత్రలోనే తొలి అతిదూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే ఫిరంగి. 
తరువాత వచ్చిన ఈ రకం ఆయుధాలకు అదే నాంది పలికింది. 


తుపాకీ గుండు, ఎంత ఎక్కువ ఆరంభవేగంతో బయలుదేరితే గారి అవరోధం 
(అంత ఎక్కువగా ఉంటుంది. ఇది వర్గాలలో పెరుగుతుంటుంది. 


50 


గాలిపడగ ఎందుకు ఎగురుతుంది? 


దారాన్ని లాగితే గాలివడగ పైకెగురుతుంది, ఎందుకో తెలుసా? ఇది తెలిస్తే 
విమానాలు, కొన్ని రకాల విత్తులు ఎందుకు ఎగురుతాయో కూడా తెలుస్తుంది. 
బూమెరాంగ్‌ విచిత్రంగా ఎగిరే "తీరు గురించి కూడా తెలుస్తుంది. హర్‌ ను 


ఫిరంగి గుండును విపరీతంగా అడ్డుకున్న గారి, ఇక 
; ఇక్కడ వీటనిటికి మాతం ఎగ 
సాయం చేస్తుంది. - 4 క 





చిత్రం 31. గాలిపటాన్ని ఎగరవేసే శక్తులు. 


చిత్రం 31ని గమనిస్తే గాలివడగ ఎగరడం గురించి తెలిసి పోతుంది. గాలి పడగ 
MN తలంలో ఉందనుకుందాం. దాని వదిలేసి, దారం పట్టి లాగితే, తోక బరువు 
నల్ల, గాలివటం నేలకు ఒక కోణంలో కదులుతుంది. గారిపడగను కుడి నుండి 
ఎడమకు కదలనివ్వవచ్చు. & అనే స్థానం దాని ఏటవాలు తలాన్ని సూచిస్తుంది. 
ఇప్పడు గాలివడగ మీద పనిచేసే బలాల సంగతి చూద్దాం. గాలి దాని మీద కొంత 
ఒత్తిడి కలిగించి, కదలికకు అవరోధం కలిగించాలి. అది ౮6 అనే దిశలో గాలివడగను 
తోస్తుంది. గాలి ఎప్పుడూ తలానికి లంబకోణంలో తోస్తుంది గనుక MNs్క OC 
లంబకో జతలో ఉంటుంది. ఈ బలం రెండు దిశలలో వస్తుంది. 06 వెంట 
సమాంతర చతుర్భుజం నిర్మిస్తే బలాల తీరు తెలుస్తుంది. ఇందులో OD, OP 
అనే రెండు బలాలు కనబడతాయి. ఇందులో 0D త గాలిపటాన్ని వెనక్కు 
నెడుతుంది. అప్పుడు దాని ఆరంభచేగం తగ్గుతుంది. OP అనే బలం దాన్ని 
పైకి లాగుతుంది. ఫలితంగా దాని బరువు తగ్గుతుంది. ఈ బలం బాగా పెరిగితే 
ఒక స్థానంలో గాలి పడగ తన బరువును పూర్తీగా కోల్పోతుంది. అప్పుడది పైకి 


51 


ఎగుస్తుంది. అందుకే మనం దారాన్ని నున వేపు లాగితే గాలి పడగ పైకి లేస్తుంది, 

విమానం కూడా గాలివడగ వంటిదే. అయితే అది ముందుకు కదలడం నున- 
లాగడం వల్ల గాక, ప్రొపెళ్లర్‌లు, జెట్‌ ఇంజన్లతో జరుగుతుంది. ఫలితంగా గాలిపడగ 
లాగే అదికూడా పైకి ఎగురుతుంది. ఈ రకంగా చెపితే విషయం సరిగా అర్ధం 
కాకపోవచ్చు. విమానం ఎగరడానికి మరికొన్ని కారణాలున్నాయి. ఆ విషయాలు 
ఈ పుస్తకం తరువాయి భాగంలో వర్షింపబడ్డాయి. 


సజీవ గ్లైడర్‌, ya 


విమానం నిర్మాణం, చాలా మంది అనుకుంటున్నట్టు, పక్టులను పోలి ఉండదు, 
అది ఎగిరే ఉడుతలు ఎగిరే చేపలను పోరి ఉంటుంది. ఈ ప్రాణులు కూడా 
తమ శరీరాన్ని, అందులోని ప్రత్యేక నిర్మాణాలను, పైకెగరడానికి వాడవు. ఎక్కున 
దూరాలకు దూకడానికి మాత్రమే అవి పనికి వస్తాయి. ఈరకం దూకడాన్ని 
“గెడింగ్‌' అంటారు. వీటి విషయంలో, గాలిపడగలో మనం చూచిన 02 అనే 
ద చాలొ తక్కువ. అది (ప్రాణుల బలాన్ని వూర్తిగా తగ్గించడానికి సరిపోదు, 
బరువు కొంతవరకు మాత్రమే తగ్గుతుంది. కాబట్టి జంతువులు ఎత్తులనుండి, 
చాలాదూరం వరకు దూక గలుగుతాయి. (చిత్రం 32) ఎగిరే ఉడుత ఒక 


రాల గ్ర 
ff 


ళీ 


[1 


fT ) 111 ern: 


చిత్రం 32. ఎగిరే ఉడతలు 20 లేక 30 మీటర్ల దూరం దూకగలవు 





చెట్టు చివరల నుండి 20-30 మీటర్లు గెంతి మరో చెట్టు కింది కొమ్మలను 
చేరగలుగుతుంది. భారతదేశం, (శ్రీలంక ప్రాంతాలలో ఎగిరే ఉడుతలు మరింత 


52 


మ ఉంటాయి. ఎగిరే ఉడుతను టాగ్యాన్‌ అంటారు. ఇది లెమూర్‌ కోతి 
జాతికి చెందినది. పెంపుడు పిలి ఆకారంలో ఉంటుంది. రెక 

చివరనుండి ఆ స పొడుగు ఉంటుంది. య 
కూడా అది అందుకే 50 మీటర్ల దూరానికి దూకగలుగుతుంది. సుండా దీవులు, 
ఫిరిపైన్స్‌లో ఉండే ఫెలాంజెస్‌ 70 మీటర్ల దూరం దూకుతాయి. 


ఎగిరే విత్తనాలు : 


మొక్కలు బీజవ్యాస్తీకోసం ఎగిరే విధానాన్ని వాడుకుంటాయి. డాండెరియన్‌ 
కాటన్‌ బాల్స్‌లో వలె కొన్ని విత్తనాలకు పారాచూట్‌ గుమ్మటాలు, లేదా విత్తుల 
మీద పిలకరూపంలో కేసరాలు ఉంటాయి. కోనిఫర్‌ ఎః మేవుల్‌, తెల్లదిర్చ్‌, ఎల్‌ శ్రే! 
లిండెన్‌ లాంటి మరికొన్ని చెట్లలో విత్తనాలకు 'మేకగడ్డంీ లాంటి అమరిక లేదా 
రెక్కలు ఉంటాయి... 

కెర్నర్‌ ఫన్‌ మరితామ్‌ రాసిన 'వృక్షజ్రీవనం' అనే పుస్తకంలో ఇలా వుంది. 
“గాలిలేని ఎండరోజుల్లో నిలువుగా ఎగిసే గాలి తరగల వల్ల, కొన్ని విత్తనాలు, 
పండ్లు పైకి ఎగురుతాయి. సాయంత్రానికి అవి ఏదో కొద్ది దూరం కదిలి మళ్ళీ 
కింద పడతాయి. ఈ విత్తనాలు ఎగరడం చాలా అవసరం. అంకే సుదూరాలకు 
ఎగిరి మేడలపె వాలాలని కాదు. అవి అక్కడకు ఎలాగూ ఫోలేవు. ఈమధ్యలో 


రూ 


గనక గాలి వీస్తే విత్తనాలు చాలా దూరానికి వ్యాప్తి చెందగలవు. 

కొన్ని మొక్కల విత్తనాల గుమ్మటాలు, రెక్కలు అవి ఎగురుతున్నంత సేపు 
మాత్రమే నిలచి ఉంటాయి. థిసిల్‌ విత్తనాలు దేనికో తగిలేదాకా నెమ్మదిగా 
కదులుతూనే ఉంటాయి. తగలగానే గుమ్మటం ఊడుతుంది, గింజ కిందపడుతుంది. 
అందుకే ఈ మొక్కలు గోడల పక్కన్క కంచెల పక్కన అంతగా కనబడతాయి. 
అయితే కొన్నింటిలో మాత్రం గుమ్మటం విత్తనానికి శాశ్వతంగా అతికి ఉంటుంది. 











చిత్రం 3౩౩. “మెక గడ్డం" కాయ్‌ 





53 











చత్రం 34. ఎగిరే విత్తులు . (ఎ). జేపీల్‌ (బి). పైన్‌ (స్రీ. ఎల్మ్‌ (డి బర్న్‌ 


33, 34 చిత్రాలలో కొన్ని ఎగిరే విత్తనాలను చూడవచ్చు. మనిషి తయారు 
చేసిన గ్లెడర్స్‌ కన్నా ఈ సహజ నిర్మాణాలు ఎన్నో రెట్టు మెరుగు. ఇవి 
తమకంటు ఎన్నోరెట్లు బరువుండే విత్తులను సులభంగా పైకెత్తుతాయి. స్టిరంగా 
నిలవ గలుగుతాయి. ఇండియన్‌ జాస్మిన్‌ విత్తనం తిరగటడినా తిరిగి నెమ్మదిగా 


తన స్థానానికి చేరుకుంటుంది. అడ్డంకులకు తగిలినా వెంటనే కింద పడకుండా, 
నెమ్మదిగా కిందకు జారుతుంది. 


పారాషూట్‌ సాయంతో దూకడం : 


ఇవన్నీ చూస్తుంటే విమానం నుండి పొరామాట్‌ సాయంతో దూకేవారి 
సాహసం గుర్తుకు వస్తుంది. వారు కనీసం 10 కి.మీ.ల ఎత్తునుండి దూకుతారు. 
రాయిలాగా కొంత దూరం కిందకు పడ్డాకనే పారాషూట్‌ను విప్పుతారు. ఈ 
మధ్యకాలంలో వారు శూన్యంలో లాగా వడుతుంటారని కొందరు అనుకుంటారు. 
ఇదే ఒక వేళ నిజమయితే, ఈ ముందు దూకిన కాలం చాలా తక్కువవుతుంది. 
భూమికి చేరినప్పటి వేగమే ఎక్కువగా ఉంటుంది. 


అయితే, వాతావరణ అవరోధం వల్ల వీరు పడే వేగం అంతగా పెరగదు. 
పారాషూట్‌ లేకుండా దూకుతున్న తోలి పది సెకండ్లలో మాత్రమే వీరు వడేవేగం 


పెరుగుతుంది. ఈలోగా వాతావరణ అవరోధం పెరుగుతుంది. ఈరెండూ ఒక 
స్తాయికి చేరేసరికి త్వరణం పూర్తిగా తగ్గిపోయి, వారు క్రమంగా ఒకే వేగంతో 
కిందకు జరుగుతుంటారు. 


పారాషూట్‌ లేకుండా పడే పరిస్థితి గురించి మెకానిక్స్‌ దృష్ట్యా ఒక వివరణ! 
దూకుతున్న వ్యక్తి బరువును బట్టి తొరి 12 సెకండ్లు, లేదా తక్కువ కాలమే 
త్వరణం (వేగం "పెరుగుదల ) ఉంటుంది. ఈ వ్యవధిలో వ్యక్తి 400-450 మీటర్లు 


54 


కిందకు జారి సెకండుకు 50 మీటర్ల వేగానికి చేరుకుంటారు. ఆ తర్వాత 
పొరాషూట్‌ విప్పేదాకా అదే వేగంతో పడుతూ వుంటారు. వర్షవునీటి చుక్కలు 
కూడా ఇలాగే పడతాయి. అయితే వీటి వేగం పెరిగే కాలం ఒక సెకండు 
మా;త్రమే అందుకే పారాషూటిస్టు దిగినంత వేగంగా నేలకు దిగవు. వాటి 
పరిమాణాన్ని బట్టి సెకండుకు రెండు నుండి ఏడు మీటర్ల చొప్పున జారుతూ 
అవి నేలను చేరుకుంటాయి. 


బూమెరాంగ్‌ : 


ఆదిమానవుడు కనుగొన్న అత్యుత్తమ సాంకేతిక పరికరంగా, ఈ ఆయుధం 
చాలా కాలంపాటు శాస్త్రజ్ఞులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బూమెరాంగ్‌ మెలికలు 
తిరుగుతూ ఎగిరే తీరు ఎవరికీ అంతుపట్టదు. (చిత్రం 35) ఇప్పడు మూత్రం ఈ 
విషయాన్ని అర్హం _ చేయించడానికి ఒక పెద్ద సిద్దాంతం తయారయింది. అందుకే 
అది ఇప్పుడు ఎవరికీ ఆశ్చర్యం కలిగించడంలేదు. బూమెరాంగ్‌ను ప్రయోగించడం 
మూడు వేరు వేరు అంశాల కలయిక నల్ల వీలవుతుంది. అవి మొదటి విసిరే 
తీరు, బూమెరాంగ్‌ తిరిగే తీరు, వాతావరణం కలిగించే అవరోధం అస్ట్రేలియా 
ఆదివాసులకు ఈ మూడింటిని కలపడం ఎలాగో స్వతహాగా తెలుసు. బూమెరాంగ్‌ 
,వంవును, దిశను అవసరానికి అనుగుణంగా మార్చి తగినంత మాత్రం బలంతో 
విసిరి ఫరితాలను పొందడం వారికి వెన్నతో పెట్టిన విద్య, 





చిత్రం 35. బూమెరాంగ్‌ విసిరే ఆ స్ట్రేలియను ఆదిమ నివాసి భూమెర్తాంగ్‌ 
లక్ష్యానికి తగలనప్పుడు దాని గమనం ఎలా ఉండేదీ చుక్కల గీత 
గ అ 
సూచిస్తుంది. 


ర్‌5 





బూమెరాంగ్‌ విసరడాన్ని మీరుకూడా నేర్చుకోవచ్చు. చిత్రం 36 లో 
చూపినట్టు అట్టముక్కలోంచి ఒక ఆకారాన్ని కత్తిరించుకుంటే దాన్ని ఇంట్లోనే 
వాడి చూడవచ్చు. దాని ప్రతిభుజం సుమారు 5 సెం.మీ. పొడుగు, సెంమీ 
కన్నా కొంచెం తక్కువ వెడల్పు ఉండాలి. దాన్ని బొటన చేరితో పట్టుకుని 
కొంచెం సైకి నంచి, ముందుకు కొట్టాలి. అది ఒక అయిదు మీటర్ల దూరం 


న న 





చిత్రం 37, మరొక రకం అట 
(a) 


నా » 
బూమరాంగ (యదార్ధ ప్రమాణంలో 


en pa 
ళు = 
క 


చిత్రం 36 అట్టుతో చేసిన బూమరాంగ్‌, 


దాసి 


విసిరే పదళి 
50 పద్ధతి 


ఎగిరి, సుడితిరిగి, తిరిగి వచ్చి మీ కాళ్ళముందే పడుతుంది. (దారిలో దానికి ఇంకేవి 


+ 





తగలకుంటేనే!) ఇక 37 వ చిత్రాన్ని అనుసరిస్తే మరింత మంచి బూమెరాంగ్‌ను 
తయారు చేయవచ్చు. ఆ బొమ్మలో కింద చూపినట్టు దాన్ని కొంచెం వంచాలి. 
కొంచెం అనుభవం మీద దాన్ని గిరికీలు కొట్టించి, మలుపులు తిప్పడం మీకే 
వచ్చేస్తుంది. 


చిత్రం 38. బూమరాంగ్‌ ప్రయోగించే ప్రాచీన ఈజిప్టు యోధుడు 


56 





చివరగా ఒక విషయం. అందరూ అనుకుంటున్నట్టు ఈ బూమెరాంగ్‌ 


ఆస్ట్రేలియా ఆదివాసులు మాత్రమే ఎరిగినదేమీ కాదు. దీన్ని భారతదేశంలో 
వాడుకున్నారు. అస్పేరియన్‌ యోధులు దీన్ని దాడుకున్నట్లు కుడ్య చిత్రాల వల్లి 
తెలిసింది. [ప్రాచిన ఈజిష్ష, నూబియా వారికి కూడా ఇది తెలుసు, ఆస్ట్రేలియా 
వారి బూమెరాంగ్‌ అందులోని వంపు నల్ల గురితప్పితే, తిరిగి ప్రయోగించిన 
చోటికే వస్తుంది. అదే దాని ప్రత్యేకత. 


57 





ఉడికిన గుద్దుకు పచ్చిగుద్దుకు తేడా కనుగొనడం ఎలా? 


గుడ్డును పగలగొట్టకుండానే, అది పచ్చిదయిందీ, లేదా ఉడికినదీ , తెలుసుకోవడం 
ఎలా? దీనిక జవాబు మెకానిక్స్‌ నుండి వస్తుంది. బొంగరంలా తిప్పితే ఈ 
రెండు రకాల గుడ్డు రెండు రకాలుగా తిరుగుతాయి. గుడ్డునొకదాన్ని తీసుకొని 
సమతలంగా ఉండే బల్లమీద తిప్పండి (చిత్రం 39) ఉడికిన గుడ్డు, అందునా 
గట్టిగా ఉడికినదయితే, వచ్చిగుడ్డుకన్నా బాగా వేగంగా ఎక్కున కాలం సేపు 
తిరుగుతుంది. నిజానికి పచ్చిగుడ్డును కష్టం మీద తిప్పగలం "ఉడికిన గుడ్డు 
మాత్రం ఎంతో వేగంగా తిరిగి, అలుక్కుపోయి తెల్లని వృత్తంగా కనబడుతుంది. 
నురీ వేగంగా తిప్పితే దాని సన్నని మొనవేపు లేచి నిలబడుతుంది కూడా.' 


స 4 





ఇందులోని కిటుకును వివరించి చెప్పాలంటే, ఉడికిన గుడ్డు మొత్తం ఒకటిగా 
తిరిగితే, పచ్చిగుడ్డు మాత్రం అలా తిరగలేకపోతుంది. పచ్చి గుడ్డులోని సొనకు 
వెంటనే తిరిగే కదలిక ఏర్పడక పోవడంతో అది పెంకు మీద |బ్రేకులాగ పనిచేస్తుంది. 
దానిలోని జడత్వం గుడ్డును తిరగకుండా ఆపుతుంది. ఈ రెండు రకాల గుడ్డు 
తిరగడం ఆగేది కూడా వేరు వేరుగా ఉంటుంది. తిరుగుతున్న ఉడికిన గుడ్డును 
వేలితో తాకితే, అది వెంటనే ఆగిపోతుంది. అదే పచ్చిగుడ్డు చేలు తగిలించి తీసిన 

. తర్వాత కూడా నుళ్ళీ కొంచెం కదులుతుంది. ఇవ్వడు కూడా సొన యొక్క 


58 


జడత్త శక్తియే కారణం. పెంకు ఆగినా లోపలి సొనమాత్రం ఇంకా తిరుగుతూనే 
ఉంటుంది. అదే ఉడికిన గుడ్డులో ఉండ, సెంకుతో బాశే ఆగుతుంది. 


ఇలాంటిదే ఇంకొక పరీక్ష పచ్చిగుడ్డు, ఉడికిన గుడ్డకు నిలువుగా రబ్బరు బ్యాండు 
తగిలించి ఒకే రకం దారంతో చిత్రం 40 లో “చూపినట్లు వేలాడ తీయండి 
రెండు దారాలను ఒకే రకంగా, మెలికలు చేసి వదిలేయండి. రెండు గుడ్డ మధ్యన 
చేగం వెంటనే కనబడుతుంది. ఉడికిన గుడ్డులోని జడత్వ లక్షణం నల్ల దారం ఒడి 
తగ్గిన తరువాత కూడా, గుడ్డు ఇంకా న్యతిరేక దిశలో కొంతకాలం “తిరుగుతుంది. 
దీనితో దారం న్యతిరేక దిశలో దానంతటదే మెలిక పడుతుంది. ఇలా కొన్నిసార్లు 
మెలిపోవడం, తిరిగి వ్యతిరేకంగా మెలివడిన తర్వాతనే గుడ్డు తిరగడం ఆగుతుంది. 
మరో ఒకటి , రెండు, సార్లు మాత్రమే తిరిగి, నా గుడ్డుకన్నా చాలా ముందే 
తిరగడం మానేస్తుంది. వచ్చిగుడ్డులోని సొన పెంకును తిరగకుండా ఆపుతుంది. 


తిరిగే బల 
యం 


గొడుగును విప్పి దాన్ని తలకిందులుగా భూమికి తగిలించి, హాండిల్‌ పట్టుకొని 
గిరగిరా తిప్పండి. దాన్ని చాలా చేగంగా తిప్పవచ్చు. అలా తిరుగుతున్నప్పుడు 
దానిలోకి చిన్నబంతిని లేదా కాగితాల .ఉండను వేయండి. అది అందులో క్షణం 
కూడా నిలబడదు సరిగదా చివ్వున బయటకు పడుతుంది. ఇందుకు కారణం 
అపకేందక బలాలని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ఇది జడత్వం 
నల్ల ఏర్పడిన లక్షణం. బంతి లేదా కాగితపు ఉండ గొడుగు వ్యాసార్హం వెంట 
బయటకు రాదు. అది గొడుగు యొక్క వృత్తచలన మార్గానికి స్పర్శరేఖ వెంట 
బయటకు వడుత్తుంది. 





చిత్రం 41. రంగుల రాట్నం. ఆవ కేంద్ర శక్తులు కుర్రదాళల్లను వెలుపలకి నెటి 
వేస్తాయి. క్‌ 


59 


ఈ సిద్దాంతాన్ని ఆధారంగా చేసుకొని, కొన్ని పార్కులలో ఒక రంగుల 
రాట్నం లాంటి తీరిగేబల్లను అమర్చుతారు. దీని మీద జడత్వ సూత్రాలన్నీ 
ఎవరికివారే పరీక్షించుకోవచ్చు. ఈ రంగుల రాట్నం నుధ్యలో గుండ్రని తిరిగే బల్ల 
ఉంటుంది. దానిమీద మనుషులు కూచోవచ్చు లేదా నిలబడవచ్చు బల్ల అడుగున 
ఉన్న మోటారు సాయంతో బల్ల తిరగడం మొదలవుతుంది. వేగం పెరిగిన కొద్దీ 
నునుషుల జడత్వం పెరిగి అందరూ చక్రం అంచుకు జారసాగుతారు. మొదట్లో అ 
సంగతి అంతగా తెరియదు. అయితే గుండ్రని బల్ల కేంద్రంనుండి దూరం పోయిన 
కొద్దీ వేగం, దానితోబాటు జడత్వం పెరుగుతుంది. ఎంత నిలదొక్కు కోవడానికి 
ప్రయత్నించినా జారి బల్ల అంచుకు చేరక తప్పదు. 

భూమికూడా నిజానికి ఇలాగే తిరుగుతుంటుంది. అది మనలను బయటకు 
విసరివేయక పోవచ్చు, గానీ కనీసం మన బరువును తగ్గిస్తుంది. భూమి అతివేగంగా 
తిరిగే చోట, అంతే భూమధ్యరేఖ వద్ద, మనిషి బరువులో 300 ౪ వంతు 
తగ్గుతుంది. దీనితో బాటు, భూమి ఒత్తిడి తోడయి భూమధ్యరేఖ వద్ద మనిషి 
బరువులో 0.5 శాతం అంటే 1/200 వంతు తగ్గుతుంది. ఒక వయస్కుడు 
ధృవాల వద్దకన్నా, భూమధ్యరేఖ వద్ద 300 గ్రాలు తక్కువ బరువు తూగుతాడు. 


'ఇంకుతో సుడిగాలులు : 


42 మి.మీల చుట్టుకొలత ఉండేటట్టు, తెల్లని అట్టముక్క లోనుండి ఒక గుండ్రని 
బిళ్ళను కత్తిరించండి. ఒక చివర సూదిగా చెక్కిన అగ్గి పుల్లను దాని మధ్యలో గుచ్చి 
బొంగరాన్ని తయారుచేయండి. దీన్ని తిప్పడం కష్టం కాదు. చిన్న పిల్లలకు కూడా 
ఇది చేతనయేదే. అయినా దీనినుండి మనం కొన్ని సంగతులు నేర్చుకోవచ్చు. ఆ 
అట్టముక్క మీద ఇంకుచుక్క లను వేసి. అవి ఆరే లోపల బొంగరాన్ని గిరగిరా 
తిప్పండి. ఆగిన తర్వాత సిరాచుక్కలు ఏమయిందీ గమనించండి. అవి సుడిగాలిలాగ 
(సుడులు తిరిగి ఉంటాయి (చిత్రం 42) 





చిత్రం 42, తిరిగే బొంగరం మీద సిరా చారలు; 


ఈ పోలిక అనుకోకుండా వచ్చినదేమీ కాదు. బొంగరం మీద సిరాచుక్క కదిలిన 
తీరులు ఈ సుడులు సూచిస్తాయి, తిరిగే బల్లమీద మనుషులు కూడా ఇదేవిధంగా 
తిరుగుతారు. అపకేంద్రక బలాలనల్ల సిరాచుక్క బయటకు కదులుతుంశే, ఒక 
చోట బొంగరం గుండ్రంగా తిరిగే వేగం, దీని వేగానికన్నా ఎక్కువయే పరిస్టితి 
వస్తుంది. చక్రం ఎక్కున వేగంగా తిరగడంతో సిరాచుక్క _ వెనుకబడుతుంది. 
అందుకే గీతలు సుడులు తిరిగినట్టు వంగుతాయి. 


వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నచోటి నుండి బయటకు వచ్చేగారి అలలు 
కూడా ఇలాగే తిరుగుతాయి. అల్పపీడన ప్రదేశంలోపలికి వీచేగాలులు (తుఫానులు) 


కూడా ఇదే విధంగా ఉంటాయి. సిరా చుక్కలు ఈ భయంకర తుఫానులను 
మనకు చిన్నవిగా చూవుతున్నాయనవచ్చు. 


మోసపోయిన మొక్క : 


వేగంగా పరిభ్రమించడం వల్ల కరిగే అపకేంద్రక శక్తులు, గురుత్వాకర్లణకన్నా 
బలంగా ఉంటాయి. ఈ విషయాన్ని నైట్‌ అనే బ్రిటీష్‌ వృక్షశ్రాస్త్రజ్జుడు వంద 
సంవత్సరాల క్రితమే నిరూపించాడు. మొక్కలు గురుత్వాకర్ణణకు వ్యతిరేకంగా, 
అంతే సైవేపుకు పెరుగుతాయని అందరికీ తెలుసు. నైట్‌ మాత్రం వేగంగా 
తిరిగే ఒక చక్రవు వెలుపలి అంచుల్లో విత్తులు నాటితే అవి లోపలికి పెరిగాయి. 





చిత్రం 43. తిరిగే చక్రం అంచున నాటిన విత్తనాలు మొలకెత్తి ఇరుసుకేసి 
సెగుగుతాయి; బయటికి వేరు తన్నుతాయి. 


61 


వాటి వేర్లు చక్రం బయటకు పెరిగాయి. గురుత్వాకర్షణకు బదులుగా అప కేంద్రక 
బలాలను సృష్టించి నైట్‌ ఆ మొక్కలను, మోసగించగలిగాడు. కృత్రిమంగా ఏర్పడిన 
ఆకర్షణ, సహజమయిన భూమ్యాకర్షణ కన్నా బలమయినదని తేలింది. అధునాతన 
య సిద్దాంతం కూడా సూత్రప్రాయంగా కూడా, ఇందుకు వ్యతిరేకం 
కొయి. 


నిరంతర చలన యంత్రాలు, (శాశ్వత చలన యంత్రాలు) : 


నిరంతర చలనం గురించి చాలా మంది చాలా సార్లు చర్చిస్తుంటారు. కానీ 
దాని నిజనుయిన అర్హమేమిటో చాలా మందికి తెలియదనే నా అభిప్రాయం, 
నిరంతర చలన యంత్రం "వలం ఒక ఊహ మాత్రను. ఈ యంత్రం అనవరతం 
కదులుతూ బరువులు ఎత్తడం, లాంటి పనులు కూడా చేస్తుందని నమ్మకం. ప్రాచీన 
కాలం నుండి ఇటువంటి యంత్రాలను నిర్మించే ప్రయత్నాలు జరిగినాయిగానీ, అ 
నిర్మాణం మాత్రం ఇప్పటివరకు జరగనేలేదు. ఈ వైఫల్యం వల్ల, నిరంతర చలన 
యంత్రాలను నిర్మించడం అసాధ్యమనే నమ్మకం బయలుదేరింది. దీనితోబాపే 
ఆధునిక విజ్ఞానంలో అతి ప్రాముఖ్యం గల శక్తి నిత్యతా సిద్దాంతం బయలుదేరింది. 
క్రియ ఏదీ జరగకుండానే నిరంతరం జరుగుతూ ఉండే చలనాన్ని “నిరంతర 
చలనం” అంటారు. 





చిత్రం 44. మధ్యయుగం నాటి మాయ చిత్రం 4ర్‌. మాయ “శాశ్వత చలన” యంత్రం 
“శాశ్వతంగా” తిరిగే చక్రం. అరలలో గుళ్లు దొర్హుతాయి. 60% 


చిత్రం 44 లో అతి ప్రాచీనమయిన నిరంతర చలనయంత్రం నమూనా 
ఒకటి చూపబడింది. - దీన్ని _ పనిచేయించాలని ఇవ్పటికీ కొందర్సు పిచ్చివారు 
(ప్రయత్నిస్తుంటారు. చక్రం అంచుకు కొన్ని కడ్డీలు అతికించి ఉన్నాయి. వాటి 


62 


వివరల బరువులున్నాయి. చక్రం ఏ వరిస్టితిలో ఉన్నా, దాని కుడివైపు బరువులు 
ఎడను వైపు బరువులకన్నా దూరంగా ఉంటాయి. అంటే కుడివైపు బరువు ఎక్కువగా 
ఉంటుంది. ఫలితంగా చక్రం తప్పకుండా తిరుగుతూనే ఉంటుంది. ఈ రకంగా 
చక్రం నిరంతరంగా, కనీసం ఇరుసు అరిగిపోయే దాకా తిరుగుతూనే ఉండాలి. 
అలాగని ఈ యంత్రాన్ని కనుగొన్న పెద్దమనిషి అనుకున్నాడు. మీరు మూత్రం' 
ఇటువంటి యంత్రం తయారుచేయడానికి ప్రయత్నించకండి. అది తిరగదుగాక 
తిరగదు ఎందుకని? 

కుడివేపు బరువులు కేంద్రానికి దూరంగా ఉన్నమాట వాస్తవమే కానీ, ఎక్కడో 
ఒక చోట అవి, సంఖ్యలో ఎడమ చేతివేవు బరువుల కన్నా తక్కువగా ఉండే 


పరిస్టితి వస్తుంది. చిత్రం 44 ను మరోసారి చూడండి. కుడివేపున నాలుగే 
బరువులుండగా, ఎడమనేవున ఎనిమిది ఉన్నాయి. అంటే యంత్రంలో సమతాస్థితి 
తప్పినస్టై గద! చక్రం తిరగనే తిరగదు. కాస్త అటుయిటు కదిలి నిశ్చలంగా 
నిలబడిపోతుంది. 

శక్తి వనరులుగా నిరంతర చలనయంత్రాలను వాడుకోవడం అసాధ్యమని 
నిస్సందేహంగా రుజువయింది. అటువంటి ప్రయత్నమే వ్యర్ధం. పూర్వం బంగారం 
తయారు చేయడానికి (ప్రయత్నించిన పరుసవేదులు కూడా, తమ విద్యకన్నా 
ఈ యంత్రమే ఎక్కువ లాభదాయకంగా ఎంచి, దీన్ని గురించి బద్దలు 
కొట్టుకున్నారు. 19వ శతాబ్ది కాలపు ప్రఖ్యాత రష్యన్‌ కవి వుష్కి తన 
షివాాలస్‌ ఎపిసోడ్స్‌ (సాహస చర్యలు) అనే (గ్రంధంలో ఇటువంటి ప్రయత్నం 
చేసిన బెర్ట్‌ హోల్డ్‌ గురించి కథగా చెప్పాడు. 

“నిరంతర చలనం” అంటే ఏమిటి? మార్చిన్‌ (ప్రశ్నీఇచాడు. 

“నిరంతర చలనం అంశ ఆగిపోవడం అనే ప్రశ్న లేకుండా కలకాలం కదలడం. 
బెర్ట్‌ హోల్డ్‌ జవాబిచ్చాడు. “నిరంతర చలనాన్ని సాధించ గలిగే మానవుని సృజనాత్మక 
కృషికి అంతు ఉండదు. బంగారం తయారీ ఆశ్చర్యకరం, లాభదాయకం కావచ్చు 
గానీ మార్టిన్‌ ! ఈ నిరంతర చలనం ----- ఆహో! ఎంత గొప్పగా ఉంటుందో!” 

నిరంతర చలన యంత్రాలను నందల కొద్దీ కనుగొన్నారు. కానీ నొటిలో 
ఒక్కటి కూడా పనిచేయలేదు. ప్రతి పరిశోధకుడు, ఏదో ఒక అంశాన్ని వదిలేశాడు, 
ఫలితంగా “బండి బోల్తాపడింది. 

చిత్రం 45లో మరో నిరంతర చలన యంత్రం డిజైనును చూడవచ్చు. ఈ 
చక్రం కుండకు అంచుకు మధ్య గదులున్నాయి. వాటిలో బరువయిన లోహపు 
గుళ్ళు కదులుతూ ఉంటాయి. చక్రం వెలుపలి అంచుకు దగ్గరగా ఉన్న గుళ్ళు 
తమ బరువు వేల్ల చక్రాన్ని కదిలేలా చేస్తాయని అనుకున్నారు. 

ఇది కూడా ఎప్పుడూ జరగనేరదు. చిత్రం 44లో గల కారణాలే దీనికి 
గూడా వర్తిస్తాయి. అయినా లాస్‌ వీంజెల్‌ ఎ నగరంలో ఒక కాఫీ దుకొణం 
ప్రచారం కోసం ఇటువంటి భారీ యంత్రాన్ని ఒకదాన్ని నిర్మించారు. (చిత్రం46) 


63 


అయితే అది మోసం. కనబడకుండా ఏర్పాటు చున యంత్రాల సాయంతో 


దాన్ని తిప్పుతూ ఉండేవారు, ప్రజలు మాత్రం గదులలో కదిలే గుళ్ల నలనే 
చక్రం కదులుతూ ఉందని అనుకున్నారు. ఇటునంటి మోసపు 'నిరంతేర్‌ చలన 


యంత్రాలను ప్రజలను ఆకర్షించడం కోసం, గడియారాలు తయారుచేసే వాళ్ళ 
దుకాణాల షో కేసుల్లో అలంకరించి ఉంచారు. 


<N 


EEE 


ME 


\ 


| | 
ఖీ [01111014 | 
/ రో ర్న 


కు I Pa PP యె I 


ol 


రజా 
3 


[| స్ట eps 
త eve 
bu ఓకా 


లాలు" 


న లో 
} 
నే 
4 
ఫీ 
టే 
}. 

( 
రే 
గే 
| 

Wy 
క్ల 

కు 





చిత్రం 46. లాస్‌ “ఏంజిల్సు కఫే తాలూకు ప్రచారానికి నిర్మించిన మోసపు “శాశ్చత 
చలన” యంత్రం, 


ఇటువంటి ప్రచార సాధనం ఒకటి నా విద్యార్దులను అతిగా ఆకర్షించింది. 
నిరంతర చలనం అసాధ్యమని నేను చెప్పినా వారు నమ్మలేదు. కళ్ళతో చూచినపుడే 
నమ్మకం కలుగుతుంది. తిరిగే లోహపు బంతులు చక్రాన్ని తిప్పడం చూచిన నా 
శిష్యులకు నానోటి మాటల మీద ఏ మాత్రం నమ్మకం కలగలేదు. ఆ యంత్రం 


64 


విద్యుత్తు సాయంతో లన నేను చెప్పినా వారు నమ్మలేదు. ఆదివారం 


నాడు విద్యుత్తు తీసేస్తారని నాకు గుర్తుకొచ్చింది. ఆ దుకాణానికి ఆదివారం 
నాడు వెళ్ళి చూడండని వారికి చెప్పాను. 


“నిరంతర చలన యంత్రాన్ని చూచారా?" ఆ తర్వాత నేనడిగాను 
వాళ్ళంతా తలలు వేలాడేసుకొని “లేదు” అన్నారు, “దానిపై పైన ఒక న్యూస్‌ పేపర్‌ 
కప్పి ఉంది” చెప్పారు వారు, 


అప్పుడు వారికి శక్తి నిత్యతా సిద్దాంతం మీద నమ్మకం కుదిరింది. ఆ 
నమ్మకం మరెప్పుడూ "చెదరలేదు కూడా! 


లోపం 


రష్యాలో చాలా మంది స్తానిక పరిశోధకులు నిరంతర చలన యంత్రాలను 
తయారు చేయాలని ప్రయత్నించారు. వారిలో సైబేరియన్‌ రైతు అలగ్జాండర్‌ 
షెగ్గోన్‌ ఒకరు. 19న శతాబ్దపు ప్రఖ్యాత రష్యన్‌ వ్యంగ్య రచయిత సాల్చికోవ్‌ శే షేద్రిన్‌ 
'మాడర్న్‌ ఇడిల్‌' అనే తన రచనలో అతనిని (పైజెంతోద్‌ అనే నూరుపేరుతో 
వర్ణించాడు. ఆ పరిశోధకుని కావ్యశాలను సందర్శించిన ఘట్టాన్ని రచయిత ఇలా 
వర్ణించాడు, 

“పెజెంతోన్‌ వయసు 35 సంవత్సరాలు. బక్కపలచని మనిషి. పాఠిన 
ముఖం. అతని పెద్దకళ్ళు అలోచిస్తున్నట్టుంటాయి. పొడుగాటి జుట్టు భుజాల మీద 
పడుతుంటుంది. అతని కుటీరం చాలా పెద్దదే. అయినా అందులో సగభాగాన్ని ఒక 
పెద్ద చక్రం ఆక్రమించి ఉంది. మేము లోపలికి కష్టంగా దూరవలసి వచ్చింది. ఆ 
చక్రానికి పెద్ద పెద్ద ఆకులున్నాయి. దాని వెలుపలి అంచు సెద్ద చెక్కలతో సెష్టై 
లాగ అమర్చబడి ఉంది. లోపల ఖాళీగానే ఉంది. పరిశోధకుని రహస్య మెకానిజం 
అందులోనే దాగి ఉంది. అందులో పెద్ద మోసమేమీ లేదు. ఒక దానిని మరొకటి 
సమతూకం చేయడానికి, అందులో ఇసుక నింపిన సంచులున్నాయి. ఆకుల్లో అద్దు 
పెట్టిన కర్ర ఒకటి చక్రాన్ని తిరగకుండా ఆపి ఉంచింది. 

“ మీరు 'నిరంతర చలన సిద్దాంతాన్ని ఉపయోగిస్తున్నారని విన్నాము. నిజమేనా? 
నేను మొదలు పెట్టాను. 

“ఎలా చెపొొలో నాకు నిజంగా తెలియడంలేదు. నేనలా చేశాననే అనుకుంటు- 
న్నాను.” అతను కొంచెం కలవరంగా జవాబిచ్చాడు. 

“మేం ఒకసారి చూడవచ్చా?” 

“తప్పకుండా ! అది నా భాగ్యం” 

అతను మమ్మల్ని చక్రం దగ్గరికి తీసుకు వెళ్ళాడు. చుట్టూ తిరిగి అవతలి చేపుకు 
వెళ్ళాము. రెండు వేపుల నుండి అది సిసలయిన చక్రమే. 

ఇది తిరుగుతుందా?” 

“ఆ! తిరగాలి మరి. కానీ ఇది కాస్త మొండి రకం”! 


65 


“కర్రను అడ్డు తియ్యగలరా?” 

(పెజెంతోవ్‌ కర్రను తొలగించాడు. చక్రం మాత్రం తిరగలేదు. 

బది మళ్ళీ మొండి కేసింది. కాస్త తొయ్యాలి. . అతనన్నాడు. 

అతను అంచులను రెండు చేతులతో పట్టుకున్నాడు. దాన్ని అటు ఇటు కొన్నిసార్లు 
కదిలించాడు. బలమంతా ఉపయోగించి ఒక్కసారి దాన్ని తిప్పాడు. చక్రం సాఫీగా, త్వర 


త్వరగా కొన్ని చుట్టు తిరిగింది. అంచు లోపలి ఇసుక సంచులు, చెక్కలకు తగలడం, 
జొరడం వినిపించింది. తర్వాత చక్రం తిరగడం కొంచెం నెమ్మదయింది. రాపిడి, 


కిరకిరలాడు తున్న చస డు వినిపించాయి. చివరకు చక్రం తిరగడం ఆగిపోయింది. 


“ఎక్క డోఒక లోపం ఉన్నట్లుంది”. పరిశోధకుడు కలవరపాటుతో చెప్పాడు. 
అతను చక్రాన్ని మరోసారి చేతితో తిప్పాడు. కానీ ఫలితం మాత్రం మళ్ళీ అదే. 


“మీరు రాపిడి గురించి మరిచి పోయినట్టున్నారు” 

“లేదు లేదు! --- రాసిడి అంటారేమిటీ? అది ఏ మూత్రం కారణం కాదు. 
రాపిడి ఒక సమస్యే కాదు. ఇది ఒక్కోసారి పని చేస్తుంది. ఒక్కోసారి మొండి కేస్తుంది. 
అంతే! ఈ చక్రాన్ని అదీ ఇదీ కలిపి కాక అసలయిన పదార్థంతో తయారు చేసి 
ఉంటే...!” 

చక్రంలో కలిగిన లోపం, కిటుకు కాదు, అసలు పదార్హం అంతకన్నా సమస్యకాదు. 
మూలసూత్రమే తప్పు. అది కేవలం పరిశోధకుడు తోయడం వల్ల మాత్రమే 
తిరిగింది. ఈ రకంగా బయటనుండి వచ్చిన శక్తి రాపిడి వల్ల తగ్గి పోగానే చక్రం 
ఆగి తీరాల్సిందే. 


ey గుళ్లే అంతా చేసేది” : 


కరోనిన్‌ అనే కలం పేరు గల రచయిత (అసలు పేరు పెత్రోపాల్‌లోవ్‌స్క్ర) 
“నిరంతర చలన యం|తం' అనే తన కథలో మరో పరిశోధకుని గురించి చెపుతాడు, 
అతని పేరు లవైంతీ గోల్డిరేన్‌. అతను పెర్మొ్‌ గుబెర్షియా ప్రాంతపు రైతు. 
1884లో మరణించాడు. కరోనిన్‌ అతని పేరును కథలో డపీహిన్‌గా మార్చాడు. 
అతని యంత్రాన్ని చాలా వివరంగా వర్ణించాడు. 

“మా ముందొక పెద్ద విచిత్రమయిన యంత్రం ఉంది. తొలిసారి చూడగానే 
అది కమ్మరి వారు గుర్రపు నాడాలు వేయడానికి వాడే యంత్రంలా అనిపించింది. 
అందులో సరిగ్గా చదును చేయని కర్ర స్తంభాలు, దూలాలు, తిరిగే చక్రాలు, గేర్‌ 
చక్రాలు కనబడుతున్నాయి. యంత్రం మొరటుగా, వికారంగా చాలా గజిబిజిగా ఉంది. 
యంత్రం కింద నేల మీద కొన్ని ఇనుపగుళ్ళు పడీ వున్నాయి. పక్కనే మరి కొన్ని 
గుళ్ళు గుట్టగా పోసి ఉన్నాయి. 

“ఇదేనా? మేజర్‌ డోమో అడిగాడు. 

అ౫ ఇదే !' 

“అయితే ఇది తిరుగుతుందా?” 


66 


“మరింకేం చేస్తుంది? 

“దీన్ని తిప్పడానికి మీదగ్గర గుర్రం గానీ ఉందా?” 

'గుర్రమా? దేనికీ? అది దానంతటదే తిరుగుతుంది.” పీహిన్‌ జవాబిచ్చాడు. ఆ 
రాక్షసి యంత్రం. పనిని ప్రదర్శనకు పెట్టాడు. - 

పక్కనే కుప్పగా పోసి ఉన్న ఇనుపగుళ్ళు “ముఖ్య పాత్ర వహించాయి. “ఈ గుళ్లే 
అంతా చేసేది! చూడండి. గుండు మొట్టమొదలు ఈ గుంటలో గబుక్కున పడుతుంది 
మెరుపులాగ ఆ గాడిగుండా ఎగురుతుంది. అ గరిటలో పెకి లేవి తిరిగి వెనకకు 
పడుతుంది. చక్రాన్ని మళ్ళీ బలంగా తోస్తుంది. చక్రం కిరకిరలాదుతుంది. ఈలోగా 
మరోగులడు. అదీ అలాగే వెనక్కు వస్తుంది. చక్రం అలా తిరుగుతుందన్నమౌట. 
ఆగండి! నేను దీన్నిపని చేయించి చూపుతా!? 

పీహీన్‌ అటూ ఇటూ నడుస్తూ ఇనుప బంతులను ఒక చోట చేర్చాడు. కాళ్ళ దగ్గర 
వాటిని కుప్పగా పెట్టుకున్నాడు.- ఒక గుండును తీసుకొని బలమంతా ఉపయోగించి 


చక్రంలోని గరిటెలోకి విసిరికొట్టాడు. ఇంకోటి మరొకటి. చెప్పలేనంత రణగొణధ్వని 
పుట్టింది. గుండు ఇనుప గరిటెలకు కొట్టుకున్నాయి. చక్రం కిరకిరలాడింది. స్తంభాలు 


మూలుగుతున్నాయి. ఆ గుయ్యారంలో ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు రణగొణధ్వని. 
నిండింది.” 

గోరల్లి రేవ్‌ యంత్రం తిరిగిందని కరోనిన్‌ అంటాడు. అయితే అది కేవలం 
అపోహ మాత్రమే. గుంద్దు కింద పడుతున్నప్పుడు మాత్రమే చక్రం తిరిగి 
ఉంటుంది. అది చాలాకాలం తిరిగి ఉండదు. గుండ్లన్నీ గరిటెకు తగిలి, జారి 
క్రిందకు పడిన తర్వాత అది తప్పకుండా ఆగి ఉంటుంది. గుండ్లన్నింటీ పైకెత్తలేక 
అంతకు ముందే ఆగిపోయి ఉండక పోతేనే పూర్తయినా తిరిగేది. 

గోల్డిరేవ్‌, తర్వాత యెకాటరిన్‌ బుర్స్‌లో తన యంత్రాలన్నీ ప్రదర్శనకు పెట్టాడు. 
అతనక్కడ నిజమయిన పారిశ్రామిక యంత్రాలను చూచాడు. ఆ తర్వాత అతను 
నిరాశ పాలయ్యాడు. తన నిరంతర చలనయంత్రం గురించి అడిగితే నిరాసక్తితో: 
“దాన్ని దయ్యమెత్తుకు పోనూ! దీన్నంతా కొట్టి వంట చెరుకుగా వాడుకోమనండి!” 
అని జవాబిచ్చాడు. 


ఉఫీమ్‌త్సేవ్‌ అక్యూములేటర్‌ : 


శాశ్వత చలన యంత్రాలను సరిగా పరిశీలించక పోతే ఎంత బాగా మోసపోవచ్చుననే 
విషయానికి ఉదాహరణ ఉఫీమ్‌త్సేన్‌ తయారు చేసిన చలనశక్తి సంచాయకం”. ఈ 
కుర్స్క్‌ ప్రాంతపు రైతు ఒక కొత్తరకం గాలిమరను తయారు చేశాడు. దానికీ 
'జడత్వ సంచాయకం' అనే పేరుతో ఒక తిరిగే చక్రాన్ని అమర్చాడు. 1920లో 
అతను ఈ యంత్రపు నమూనాను తయారు చేశాడు. అందులో నిలువుగా ఉండే 
ఒక అక్రంపై ఒక చదును చక్రం తిరుగుతూ ఉంటుంది. అది బాల్‌ బేరింగుల 
సాయంతో తిరుగుతుంది. పైగా దాని చుట్టూ గాలి చొరని గదిని ఏర్పాటు చేశాడు. 


67 


నిమిషానికి 20,000 చుట్లు తిరిగేలా ఈ చక్రాన్ని తిప్పీతే అది ఆగకుండా 15 


రోజులు తిరుగుతుంది. ఈలోగా దాన్ని చూచిన నారెవరయినా ఇదే “నిరంతర 
చలన యంత్రం అని నమ్ముతారు. 


అద్భు తం కాని అద్భుతం ఇ 


నిరంతర చలనయంత్రాలను తయారు చేయాలని ప్రయత్నిస్తూ చాలా మంది 
తను జీవితాలను వ్యర్దం చేసుకున్నారు. ఈ యంత్రాన్ని తయారు చేయాలని, తన 
ఆస్తిని ఆదాయాన్ని మొత్తం వెచ్చించి, అధోగతి పొలయిన ఒక కార్మికుడిని నేను 
స్వయంగా ఎరుగుదును. తిండీ, బట్ట లేకుండా అయి కూడా, అతను యంత్రం 
పూర్తి చేస్తానంటూ అందరి దగ్గర బిచ్చమడుక్కు నేవాడు. ఆ యంత్రం తప్పకుండా 
కదులుతుందనే వాడు. భౌతిక శాస్త్రంలోని మూలసూత్రాలు తెలియకపోవడంతో 
'నానా బాధలకు గురయిన అతనిని చూస్తే జాలి వేసేది. 


నిరంతర చలన యంత్రం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయినా, ఆ కృషి 
నల్ల విలువయిన అనేక ఇతర విషయాలు తెలియరావడం మాత్రం విచిత్రం! 


ఇందుకొక చక్కని ఉదాహరణ ఉంది. 16 న శతాబ్ది చివరి భాగంలో 
డచ్చి శాస్త్రవేత్త స్టైవిన్‌ వాలు తలాల మీద శక్తుల సమతాస్థితి సూత్రాలని 
నిరూపించడానికి తయారుచేసిన పద్దతే అది! అతనికి మిగతా పరిశోధనలవల్ల 
కీర్తి కలిగింది. కానీ ఈ పద్దతి మాత్రం అతనికి మరెంతో ఘనతను చేకూర్చ 
దగినది. దశాంశ భిన్నాలను, బీజ గణితంలో ఘాతాలను, ద్రవస్టితి సూత్రాన్ని 
కనుగొన్నదికూడా ఇతనే! (ఈ చివరి సూత్రాన్ని పాస్కల్‌ తర్వాత తిరిగి 
కనుగొన్నాడు.) 

శక్తి సమాంతర చతుర్భుజ సూత్రం యొక్క (ప్రమేయం లేకుండానే వాలు 
తలాల మీద బలాలు స్థిర స్థితిని పొందే మార్గం. కనుగొన్నాడు. చిత్రం 47 
లో చూపిన వటం సాయంతో అతను ఆ విషయాన్ని నిరూపించాడు. మూడు 
అంచులుగల ఒక పట్టకం మీద పదునాలుగు గోళాలతో పేర్చిన దండను ఒక 
దాన్ని జారవేస్తారు. ఆ దండ ఏీనువుతుంది.. మీరు చూస్తున్నప్టే మూలలాగ 
కింద వేలాడుతున్న భాగం! సమతాస్థితిలో స్థిరంగా నిలబడుతుంది. అయితే మిగతా 
రెండు భాగాలు ఒక దానికొకటి సమతూకం కాగలవా? మరోలా చెప్పాలంటే 
కుడి వేపు ఉన్న రెండు గోళాలు, ఎడము వేపున్న 4 గోళాలను జారిపోకుండా పట్టి 
ఉంచగలవా? దీనికి జవాబు అవునుఅనే! అలా కాకుంటే ఈ గోళాల దండ 
నిరంతరం 'వట్టకం మీద జారుతూ, శాశ్వతంగా తిరుగుతూనే ఉండాలి. దానికి 
సమతా స్థితి కలగ కూడదు. అయితే ఇలా చేసిన దండ కదలకుండా ఉంటుందని 
మనకు తెలుసు. అంటే కుడివేపు రెండు గోళాలు, ఎడమకున్న నాలుగు గోళాలను 
ఆపగలుగుతున్నాయనే అర్హం. 


68 





ఇది ఒక చిన్నపాటి అద్భుతంగా కనబడుతుంది. గదూ ! రెండు గోళాలకు 
నాలుగింటితో సమానమయిన బలముండడమా? దీనితో “సైవిన్‌కు యాంత్రిక 
శ్యాస్త్రంలోని ఒక ముఖ్యమయిన _ సూత్రాన్ని ప్రతిపాదించే వీలు కరిగింది. అతని 
విశదీకరణ ఇలాగుంటుంది; పట్టకం యొక్క ఏటవాలు తలాల పొడుగు వేరు 
వేరుగా ఉంది. గాబట్టి గొలుసులోని అయాభాగాల బరువు కూడా వేరువేరు గానే 
ఉంటుంది. అంటే వాలుతలాల మీదనున్న బరువులు, తామున్న తలం యొక్క 
పొడుగులకు సరియయిన అనుపాతంలో ఉంయే, ఎక్కువ తక్కువగా ఉన్నప్పటికీ 
ఒకదాన్ని ఒకటి సమతూకం చేయగలుగుతాయి. 

పొట్టి తలం ఒక చేశ నిలువుగా ఉన్నట్టయితే” ఒకవాలు తలం పైన ఒక వస్తువు 
నిశ్చలంగా ఉంచాలంటే, ఆవాలు తలం యొక్క నిడివిలో ఎన్నో వంతో, వస్తువు 
బరువులో అన్నన వంతు శక్తిని ఆ తలం ఉండే దిశలో (పయోగించారి” అనే 
నురో భౌతిక శాస్త్ర, సూత్రం రుజువవుతుంది. ఈ విధంగా, నిరంతర చలన 
యంత్రం అసాధ్యమనే సంగతితో బాటు, యాంత్రిక శాస్త్రంలోని కొన్ని ముఖ్య 
సూత్రాలు కనుగొనబడ్డాయి. 


మరికొన్ని నిరంతర చలన యంత్రాలు ; 


చిత్రం తరిలో ఒక బరువయిన గొలుసు చక్రాల చుట్టూ బిగించబడి ఉంది. 
ఆగొలుసు ఏ పరిస్థితిలో ఉన్నా కుడివైపు భాగం ఎడమవైపు కన్నా పొడుగ్గా ఉండే 
రకంగా అమర్భబడి ఉంది. బరువులో ఇలా తేడాలుండడం వలన ఈ యంత్రం 
నిరంతరం తిరుగుతూనే ఉంటుందని దీన్ని కనుగొన్న వ్యక్తి అనుకున్నాడు. అయితే 
నిజంగా అలా జరుగుతుందా? జరగనే జరగదు. విభిన్నమయిన కోణాలలో గనుక 
పనిచేస్తుంకే గొలుసు యొక్క పొట్టి భాగం కూడా పొడుగు భాగాన్ని స్పిరంగా పట్టి 
'ఉంచగలదని మనం ఇదివరికే గమనించాం. ఈ చిత్రంలో ఎడమ దిక్కు గొలుసు 
నిలువుగా కిందకు జారి. ఉంది. కుడివేవున మూత్రం అది వాలుగా ఉంది. ఈ 
వాలు మూలంగా, కుడిచేపు గొలుసు బరువయినప్పటికీ, ఎడమచేపు గొలుసును 


69 


కధగా 


శకి లాగలేక పోతుంది. అంటు నిరంతర చలనం వీలు పడదు అని అరం. 





చిత్రం 48. ఇది “శాశ్వత చలన యంత్రమా?ీ 


1860లో పారిస్‌ ప్రదర్శనలో ఉంచిన * నిరంతర చలన యంత్రం” అన్నింటికన్నా 
తెరివితో నిర్మింపబడింది: అందులో ఒక పెద్ద చక్రం, దాని గదుల్లో గుళ్ళు 
అమర్భబడి ఉన్నాయి. ఈ చక్రాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని, దాన్ని 
కనుగొన్న వ్యక్తి అన్నాడు. చాలా మంది దాన్ని ఆపాలని ప్రయత్నించారు. కానీ 
వారు చేతులు తొలగించిన మరుక్షణం అది మళ్ళీ తిరగనారంభించేది. తాము 
ఆపడానికి ప్రయత్నించడం నల్లనే ఆ యంత్రం తిరుగుతున్నదని చాలా మంది అర్హం 
చేసుకోలేక పోయారు. యంత్రాన్ని ఆపాలని ప్రయత్నిస్తూ వెనక్కు తోస్తున్నప్వడు, 
అందులో తెలివిగా, రహస్యంగా ఏర్పాటు చేసిన స్పిరింగు చుట్టుకు పోయి, చేయి 
తీయగానే యంత్రం తిరిగేది. 


70 


టర్‌ దిగేట్‌ ' కొనదలుచుకున్న శాశ్వత చలన యంత్రం : 


1715 - 1722 సంవత్సరాల మధ్య రష్యా చక్రవర్తి పీటర్‌ దిగ్రేట్‌, జర్మనీ 
దేశంలో ఓర్దిరియస్‌ అనే న్యక్తి కనుగొన్న శాశ్వత చలన యంత్రాన్ని కొనదలచి, 
అతనితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు, ఆ లేఖలన్నీ ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి. 
కౌన్సిలర్‌ ఒర్జీరియస్‌ తయారు చేసిన 'తనంతటతానే తిరిగే యంత్రం” అతనికి దేశ 
వ్యాప్తంగా కీర్తిని గడించి పెట్టింది. ఆ యంత్రాన్ని అతను భారీ మొత్తానికి జార్‌ 
చక్రవర్తికి అమ్మడానికి అంగీకరించాడు. పీటర్‌ దిగ్రేట్‌, తన గ్రంధాలయాధికారి 
అయిన షుమాఖర్‌ను పశ్చిమ యూరపు నుండి వింతవస్తువులను కొని తేవలసిందిగా 
పురమాయించాడు. నిరంతర చలన యంత్రాన్ని బేరమాడవనలసిందిగా అడిగితే అతను 
ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చాడు. 

“కనుగొన్న వ్యక్తి చివరి సవాలు: లక్ష డాలర్లిస్తే చక్రం మీకు అందుతుంది.” ఈ 
యంత్రంలో ఎటువంటి మోసం లేదని షుమాఖర్‌తో కనుగొన్న వ్యక్తి పేర్కొన్నట్టు 
'షుమాఖర్‌ స్వయంగా చెప్పాడు. “ఈ ప్రపంచం నిండా నమ్మవీలుగాని దుర్మార్గులు 
ఉన్నారు. వారి దుర్భుద్ది తప్పితే నురేదీ నా యంత్రానికి వంక ఫెట్టలేదు” అని 
అతనన్నాడట. 

జనవరి 1725 లో ఈ విఖ్యాత యంత్రాన్ని స్వయంగా చూడాలని పీటర్‌ 
దిగ్రేట్‌ నిర్ణయించుకున్నాడు. అయితే ఈ ఆలోచన నిజమయే లోగానే అతను 
కన్నుమూశాడు. 

ఇంతకూ కౌన్సిలర్‌ ఓర్జిరియస్‌ అనే రహస్యమయ వ్యక్తి ఎవరు? అతని విఖ్యాత 
యంత్రం ఎలాగుండేది? ఈ విషయాలను గురించి నేను కొంత సమాచారం 
ేకరించ గలిగాను. న 

ఒర్జిరియస్‌ అసలు పేరు బెస్టర్‌. అతను జర్మనీలో 1680లో పుట్టాడు, 
అతను మతవిషయాలు, వైద్యం, చిత్ర లేఖనం అభ్యసించాడు. ఆ తర్వాతనే అతను 
నిరంతర చలన యంత్రాన్ని తయారు చేశాడు. ఇటువంటి యంత్రాన్ని కనుగొన 
ప్రయత్నించిన వేలాది మందిలో ఇతను సువిఖ్యాతుడు, అదృషస్టశాలికూడా. 1745 
లో అతను మరణించేదాకా, తన యంత్రాన్ని ప్రదర్శిస్తూ దానితో వచ్చే ధనంతో 
అతను సుఖంగా జీవించగరిగాడు. 


71 


క. 


WF 
| 


చిత్రం 49. (గేట్‌ పీటర్‌ కొనదలచిన స్త 


యం చోదిత చక్రం, ఆర్టీరియస్‌ నిర్మితం 
(పాత (డాయింగు ఆధారం.) 





1714లో అతని యంత్రం నమూనాను చిత్రించిన విధం చిత్రం 49 లో 
చూడవచ్చు. ఒక పాత _ వుస్తకంలోనుండి ఈ చిత్రం దొరికింది. ఇందులో ఒక 
పెద్ద చక్రం కనబడుతున్నది. అది తిరగడమేకాక బరువులను కూడా చాలా 
ఎత్తులకు ఎత్తినట్టు చూపబడింది, 


కౌన్సిలర్‌ ఈ వింత యంత్రాన్ని ముందుగా కొన్ని సంతలలో ప్రదర్శించాడు. 
ఆ తరవాత దాని ఖ్యాతి. చాలా త్వరగా జర్మనీ అంతటా వ్యాపించింది. 
వెంటనే అతనికి గొవ్ప గొప్ప పోషకులు దొరికారు. పోలిష్‌ ప్రభువు యంత్రం పట్ట 
ఆసక్తి కనబరచాడు. తర్వాత హెస్‌- కాసెల్‌ (ప్రభువు ఒర్జిరియస్‌ను పోషించ 
నారంభించాడు. అతను తన కోటలో యంత్రానికి చోటిచ్చి దాన్ని రకరకాలుగా 
పరీక్రించి చూచాడు. 


నవంబరు 12, 1717 న యంత్రాన్ని విడిగా ఒక గదిలో అమర్చి దానికి చలనం 
కలిగించారు. గదికి తాళంచేసి సీలువేశారు. ఇద్దరు సైనికులను బయట కాపలా 
ఉంచారు. ఒక వక్షం పాటు, అంటే నవంబరు 26 న సీలు విప్పేదాకా ఎవరూ ఆ 
చాయలకు రావడానికి సాహసించలేదు. అప పడు గది తాళం తొలగించి ప్రభువు, 
అతని అనుచరులు లోనికి వెళ్ళారు. ఏ మాత్రం వేగం తగ్గకుండా యంత్రం 
తిరుగుతూనే ఉంది. దాన్ని ఆపి, జాగ్రత్తగా పర్తీక్రించి తిరిగి చలనం కలిగించారు. 
ఈసారి గదికి తాళం పెట్టి 40 రోజులు దాకా కావలా కాశారు. సీలును 1718 


72 


జనవరి 4 న విప్పదీశారు. నిపుణుల బృందం లోపలికి ప్రవేశించి చూస్తే చక్రం 
తిరుగుతూనే ఉంది. అంతటితో సంతృప్తి చెందక ప్రభువు యంత్రానికి మూడవ 


పర్షీక్ష పెట్టాడు. ఈసారి గదిని ఏకంగా రెండునెలల పాటు మూసి ఉంచారు. 
ఆ తరువాత కూడా చక్రం తిరుగుతూ ఉండటం చూచి ప్రభువు ఉప్పొంగి 


పోయాడు. అతను ఓర్పిరియస్‌కు ఒక తాఖీదు రాయించి ఇచ్చాడు. అతని నిరంతర 
చలన యంత్రం నిమిషానికి 50 చుట్టు తిరుగుతుందని, 16 కిలోల బరువును 
1.5 మీటర్ల ఎత్తుకు ఎత్తగలుగుతుందని సానయంత్రాన్ని కొలిమి తిత్తిని కూడా 
పని చేయించ గలుగుతుందని అందులో రాయించాడు. ఈ పత్రాన్ని సంచీలో 
పెట్టుకుని ఓర్జిరియస్‌ యూరపు నలుమూలలొ ప్రయాణించాడు. తన యంత్రాన్ని 
లక్ష రూబుళ్లకు, రష్యా చక్రవర్తికి అమ్మజూపాడంకే అతడు చాలా సంపాదించి 
ఉండాలి, 

కౌన్సిలర్‌ యంత్రం కీర్తి త్వరలోనే ఫీటర్‌ ది(గేట్‌ దాకా వెళ్ళింది. అతనికి 
విచిత్రమయిన, కూహకాలయిన యంత్రాలంకు ఎంతో ఇష్టం. అందుకే అతడిని ఈ 
యంత్రం బాగా ఆకర్షించింది. 1715లో అతడు విదేశ యాత్రలు జరువుతున్నప్పడు 
దృష్టి మరోసారి ఈ యంత్రం వేపు వెళ్ళింది. అవ్వుడతను, యంత్రాన్ని 
పరీక్షంచవలసిందిగా ఓస్టర్‌ మన్‌ అనే సువిఖ్యాత రాజాధికారిని పంపించాడు. అతను 
వెళ్ళి, యంత్రాన్ని స్వయంగా చూడలేక పోయాడు. అయినా ఒక పెద్ద నివేదికను 
పంపాడు. ఓర్గిరియస్‌  రాజసభకు అహ్వానించి వరిశోధకుడుగా తన కొలువులో 
నియమించాలని ప్రభువు తలపెట్టాడు. ఇందుగురించి ఆకాలపు ప్రఖ్యాత తత్వవేత్త 
క్రిస్టియన్‌ వుల్ఫ్‌ అభిప్రాయం కూడా అడిగాడు. 


ఓర్దిరియస్‌కు ఒక దాన్ని మించి మరొకటి ఆహ్వానాలు వచ్చాయి. రాజులు, 


diese అతనికి బహుమతులనిచ్చారు. అతని యంత్రం గురించి కవులు కవిత 
లల్లారు. అయితే కొందరు అతడిని మోసగాడని కూడా అన్నారు. ధైర్యం గలవారు 


బాహాటంగానే అతడిని నేలెత్తి చూపారు. కౌన్సిలర్‌ మోసాన్ని బయట 'పెట్టినవారికి 
1000 మార్కులు బహుమానంగా ఇస్తామన్నారు. వినుర్శకుల్‌ "కరు యంత్రం 


గురించిన చిత్రాన్నాక దాన్నీ తయారు చేశారు (చిత్రం 50). రహస్యాన్ని ఈ 
చిత్రం చాలా. సులువుగా ఛేదించింది. యంత్రానికి ఆధారంగా ఉన్న స్తంభంలో 
ఇరుసు చుట్టూ తాడుచుట్టి ఉంటుంది. ఒక వ్యక్తి రహస్యంగా మరో గదిలోంచి 
ఆ తాటిని లాగి చక్రాన్ని తిరిగేలా చేస్తాడు. 


73 


చిత్రం 50. _ఆర్టీరియస్‌ యంత్రంలోని రహస్యం (పాత డ్రాయింగు ఆధారం): 





ఈ రహస్యం కౌన్సిలర్‌ భార్యకు, పనిమనిషికి ముందుగా తెలిసింది. వారిద్దరితో 
తగవు పడడంతో రహస్యం బట్టబయలయింది. లేకుంటే ప్రపంచం ఇప్పటికీ ఆ 
రహస్యం గురించి ఆలోచిస్తూ ఉండేది. ఓర్జిరియస్‌ తమ్ముడు, లేదా పనిమనిషి 
నిజంగానే రహస్య గదిలో నుండి యంత్రాన్ని తిప్పేవారని అంటారు. కానీ కౌన్సిలర్‌ 
మాత్రం ఈ సంగతి ఒప్పుకోలేదు. చనిపోయేదాక అందరితో తన భార్య, పనిమనిషి 
దుర్భుద్ధ్దితో ఇలాంటి పుకారు పుట్టించారని వాదిస్తూనే ఉన్నాడు. అయితే అతనిమీద 
ఎవరికీ నమ్మకం కుదరకుండా పోయింది. ప్రజలంతా దుర్భుద్ది గల వారని, జార్‌ 
(ప్రభువు (ప్రతినిధి షుమాఖర్‌కు, అతను నచ్చజెవ్పజూడడం సహజమే మరి. 

ఇంచు మించు అదే సమయానికి జర్మనీలో హౌర్ట్‌నర్‌ అనే మరొకతను 
నిరంతర చలన యంత్రాన్ని తయారు చేశాడు. ఆ యంత్రం గురించి షుమాఖర్‌ 
ఈ విధంగా రాశాడు, “పార్ట్‌నర్‌ నిరంతర చలన యంత్రాన్ని నేను (డైెస్‌డెన్‌లో 
చూచాను. అందులో ఇసుక నింపిన టార్బాలిన్‌ సంచి ఉంది. సాన యంత్రాల్లా 
కనిపించే ఈ యంత్రం దానంతటదే వెనకకు ముందుకు కదులుతుంటుంది. అయితే 
ఈ యంత్రాన్ని ఇంతకంటే పెద్దదిగా తయారు చేయడం వీలుకాదని కనుగొన్న వ్యక్తి 
అంటున్నాడు.” అయితే ఈ యంత్రంలో కూడా నిరంతర చలనం లేదనే మాటలో 
అనుమానంలేదు. ఇందులో కూడా యంత్రాన్ని కదిలించడానికి, నిజమయిన యంత్ర 


74 


భాగాలు కాక, “బతికి ఉండే! భాగాలేవో చాకచక్యంతో అనుర్చిఉంటారు. ఈ 
నిరంతర చలన యంత్రాలు గణిత సూత్రాల ప్రకారం చూస్తే నమ్మదగినవి కావని 
(ఫ్రెంచి, ఇంగ్లీషు జ్ఞానులు ఆన్రేపిస్తున్నట్లు షుమాఖర్‌, జార్‌ చక్రవర్తికి రాశాడు. 
అతను చేసింది సరియయిన వనే! 


75 





రెండు కాఫీ పాత్రలు 


చిత్రం 51 లో ఒకే వెడల్పుగల రెండు కాఫీ పొత్రలున్నాయి. అయితే 
ఒకటి మాత్రం మరొకదానికంటే ఎత్తు ఎక్కువగా ఉంది. ఈ రెంటిలోను 
ఎందులో ఎక్కువ కాఫీ పడుతుంది? ఆలోచించకుండా సమాధానం చెబితే పొడుగు 
పాత్రలో అనేస్తారు. అయితే పొడుగు పాత్రలో కూడా కాఫీని దాని కొము 
ఉండే ఎత్తు నరకే పోయగలం. ఆ తర్వాత ఎంతపోసినా కొమ్ములోనుండి బలికి 
కింద పడుతుంది. రెంటిలోనూ కొమ్ము ఒకే ఎత్తులోనే ఉంది గాబట్టి, కాఫీ 
రెంటిలోనూ సమానంగానే పడుతుంది. ఎందుకో మీకే సులభంగా తెలుస్తుంది. 
కాఫీ _ పొత్రలోనుండి కొమ్ములోకి దారి ఉంది. అంటే ఆరెండు విడి భాగాలు 


చిత్రం 51. ఎందులో ఎక్కువ కొఫీ పట్టుతుంది? 





కలిసి ఉన్నాయి. అప్పుడు రెండింటిలోనూ ద్రవం ఒకే ఎత్తుకు నూత్రమే 
ఉంటుంది. పాత్రలోని ద్రవం, కొమ్ములోని ద్రవానికన్నా ఎక్కువ ఉంటుందనేది 
మరో సంగతి. వాటి ఎత్తు మాత్రం .సమానమే! కొమ్ము తగినంత ఎత్తు వరకు 
ఉండక పోతే పాత్రలో నిండా కాఫీ పోయడం అసాధ్యం. ద్రవం కొమ్ములోనుండి 
ఒలికి పోతుంటుంది. అందుకే సాధారణంగా కాఫీపాత్రల కొమ్ములు పాత్రకన్నా 
ఎత్తుగా అమర్చుతారు. అప్పుడు పాత్రను కాస్త నంచినా కాఫీ ఒలకదు. 


76 


ప్రాచీనుల అజానం 
కా 


ప్రాచీనులు నిర్మించిన నీటి గొట్టాలను రోమనులు ఈనాటికీ వాడుకుంటారు. 
ఆనాటి రోమన్‌ సేవకులు చాలా బాగా వనిచేశారు. అయితే అనాటి సాంకేతిక 
నిపుణుల విషయంలో మూత్రం ఈ విధంగా ఒవ్వకోలేము. వారికి భౌతిక 
శాస్త్రంలోని మూల సూత్రాలను గురించి తెలిసింది చాలా తక్కువ. మ్యూనిచ్‌ లోని 
జర్మన్‌ ప్రదర్శనశాలలో భద్రపరిచిన చిత్రాన్ని ఒక దాన్ని చిత్రం 52 లో 


En rt Lng 
ws యా 
: = Ee | | 


క 
క్‌ 


శనగ 
మ! 


| 





చిత్రం 52. ప్రాచీన రోములోని నీటి తూములు. 


చూడవచ్చు. రోమనులు నీటి గొట్టాలను నేలలో గుండా కాకుండా, చాలా ఎత్తుగా, 
గోడల మీద ఏర్పాటు చేసుకున్నారని గమనించవచ్చు. ఎందుకలా? ఈ రోజుల్లో 
మనం భూమిలోపల ఏర్పాటుచేస్తున్న గొట్టాల పద్దతి సులువుకాదా? కలిసి ఉండే 
పాత్రల సూత్రం గురించి అలనాటి రోమను ఇంజనీర్లకు తెలిసింది చాలొ తక్కువ. 
రెండు జలాశయాలను ఒక పొడుగాటి గొట్టంతో కలిపితే అ రెంటిలోనూ నీరు 
ఒకేఎత్తుకు రాదని వారు భయవడ్డారు. పైగా గొట్టాలను నేలలో అమర్చి, సహజ 
మార్గాల ద్యారా పోనిస్తే, కొన్ని చోట్ల నీరు ఎత్తులకు ప్రవహించవలసి ఉంటుంది. 
ఇది కూడా జరిగే పని కొదనుకున్నారు వారు. అందుకే వారి నీటి గొట్టాలు 
దారి పొడుగునా వీటవాలుగానే ఉన్నాయి. చాలా చోట్ల గొట్టాలను చుట్టు 


77 


దారుల ద్వారా తిప్పి, లేదా ఎత్తెన స్తంభాల మీదుగా ఏర్పాటు చేసుకున్నారు. 
అక్వా మార్చియా అనే ఒక జలమార్గం 100 కి.మీల పొడుగుంది. అయితే అవి 
కలిపే రెండు స్థానాల మధ్యన నేరుగా ఉండే దూరం అందులో సగం మాత్రమే 
అంకే మూల భౌతిక శాస్త్ర విషయాలు తెలియక పోవడంతో వారు 50 మైళ్ళ 
దూరం అదనంగా గిర్మాణపు పని చేపట్టవలసి వచ్చిందన్నమాట! 


(ద్రవాల ఒత్తిడి - సై వైపుగా: 


భౌతిక శాస్త్రం చదువుకోని వారికి గూడా ఒక పాత్రలో పోసిన (ద్రవం, 
ఆపొత్ర అడుగుమీదా పక్క గోడలమీదా , ఒత్తిడి కలగజేస్తుందని తెలిసి ఉంటుంది. 
అయితే, ద్రవాల ఒత్తిడి పై వైపుకు కూడా ఉంటుందని చాలా మందికి అనుమానం 
కూడా కలిగి ఉండదు. ఒక మామూలు దీపపు బుడ్డీతో ఈ విషయాన్ని రుజువు 
చేయవచ్చు. బుడ్డీ ఫై అంచును కప్పి వేసే సైజులో, గుండ్రటి అట్టముక్కను 
ఒక దాన్ని కత్తిరించండి. దీనితో బుడ్తీని మూసి చిత్రం 53 లో చూపినట్టు దాన్ని 
ఒక నీళ్ళజాడీలో ముంచండి. అట్టముక్క జారిపోకుండా దానికొక దారం కట్టి 
బొమ్మలో చూపినట్టు పట్టుకోండి. లేదా వేలితో దాన్ని అదిమి పట్టండి. బుడ్డి 
నీటిలో తగినంత లోతున ఉన్నప్పుడు, దారాన్ని వదిలేయవచ్చు. లేదా వేలిని 
తొలగించ వచ్చు. అట్టముక్క పడి పోకుండా బుడ్డి అంచునే నిలబడి ఉంటుంది. 
కిందనుండి నీరు దాన్ని పైకి అదిమి అలా నిలుపుతుంది. 





చిత్రం 53. |దవాలలో ఊర్హ్వ పీడనం 
నిరూపించే తేలిక పద్దతి, 





పాత్ర దిగువ భాగాన ద్రవం కలిగించే పీడనం అడుగు భాగం యొక్క 
వైశాల్యం మీద, ద్రవం వుండే ఎత్తు మీద మాత్రమే ఆధారపడి 
వుంటుంది. ఈ సంగతి నిరూపించే మార్గం చిత్రంలో చూడవచ్చు. 


78 


కావాలంటే, ఈ ఊర బపీడనాన్ని, కొలతవేసి చూడవచ్చు, జాగ్రత్తగా కొంచెం 
నీటిని బుడ్డీలోకి పోయండి. బుడ్డీలో నీటిమట్టం , వెలుపలి జాడీలో నీటి మట్టానికి 
సమానం కాగానే అట్టముక్క పడిపోతుంది. అట్టముక్క కింద ఉండే నీటి ఊర్ద్వ 
పీడనం, దాని పైనుండే నీటియొక్క అధోపీడనంతో సనూనమువుతుంది. అంట ఆ 
రెండు నీటిమట్టాల ఎత్తు సమంగా అవుతుంది. మునిగి ఉండే వస్తువులపై నీరు 
కలిగించే ఒత్తిడిని వర్షించే సూత్రం ఇదే! దీనివల్లనే ఆర్కిమిడీసు ప్రఖ్యాత 
సూత్రంలో వర్లించిన బరువును కోల్పోవడం” కూడా జరుగుతుంది. 

పై అంచు మాత్రం ఒకంతే ఉండి వివిధ అకారాలు గల గాజు బుడ్డీల 
సాయంతో ద్రవాలకు గల మరొక ధర్మాన్ని రుజువు చేయవచ్చు. ఒక పాత్రలోని 
ద్రవం ఆ పాత్ర అడుగు మీద చూపించే ఒత్తిడి, అడుగు యొక్క పరిమాణం 
మీద, నీటి స్తంభపు ఎత్తుమీద మాత్రమే అధారపడి ఉంటుంది. అని ఆ సూత్రం 
చెపుతుంది. ఆ ఒత్తిడికి పాత్ర యొక్క ఆకారానికి ఎటునంటి సంబంధం లేదు. 
అనికూడా చెపుతుందది. ఈ సూత్రాన్ని పరీక్షించడానికి, వేరు చేరు ఆకారం గల 
చిమ్నీ బుడ్డీలను తీసుకుని వాటిని నీటిలో ఒకే లోతులో ఉంచాలి. తప్పేమీ 
జరక్కుండా ఉండడానికి, ముందే బుడ్డీల మీద సమానమయిన ఎత్తులలో గుర్తులు 
పెట్టుకోవచ్చు. మొదటి (ప్రయోగంలోలాగే అట్టముక్కను అడుగున నిలిపి నీళ్లు 
పోస్తే అన్నింటిలోనూ, నీరు సమానంగా ఒకే ఎత్తుకు రాగానే అట్టముక్క 
పడిపోతుంది. (చిత్రం 54). అయితే నీటి ఎత్తు ముఖ్యం గానీ దాని పొడుగు 
ముఖ్యం కాదని (గ్రహించవలసి ఉంటుంది. పొడుగ్గా ఉండి, వాలి ఉండే నీటి 
స్తంభం కూడా, పొట్టిదయినా నిలువుగా ఉండే దానితో సమానమయిన ఒత్తిడినీ 
కలగజేస్తుంది. అయితే రెంటిలోనూ అడుగు మాత్రం సమానంగా ఉండాలి. 


ఏది బరువు? 


ఒక బకెట్‌లో నిండా నీరు పోసి త్రాసుయొక్క ఒక పళ్లెం మీద పెట్టండి. 
మరో బకెట్‌లో కూడా నిండా నీరు పోసి మరో పళ్రెంమీద పెట్టండి. అయితే 
ఇందులో ఒక కర్రముక్కను కూడా తేలేటట్టు వేయండి. (చిత్రం 55) ఈ 
రెంటిలోను ఏది ఎక్కువ బరువు తూగుతుంది? నేనీ ప్రశ్న అడిగితే అందరూ 
రకరకాల జవాబులిచ్చారు. నీటికి తోడుగా కర్ర కూడా ఉంది గనుక రెండవ 
బకెట్‌ ఎక్కువ బరువు ఉంటుందని కొందరన్నారు. కర్ర కంటే నీరు ఎక్కువ 
బరువుగాబట్టి మొదటి దాని బరువే ఎక్కువని మరికొందరన్నారు. ఈ రెండు 


79 


చిత్రం 55 రెండు బొక్కెనల నిండా నీరున్నది. ఒకదానిలో మట్టుకు కొయ్యము 
తేలుతున్నది ఏ బొక్కెన బరువు హెచ్చు 





జవాబులు సరియయినవికావు! రెండు బకెట్ట బరువు సమానంగా ఉంటుంది. 
రెండవ దాంట్లో, మొదటి దాంట్లో కన్నా నీరు తక్కువ ఉండే మాట వాస్తవమే! 
కర్ర ముక్క ఆ నీటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. “అయితే సంబంధిత సూత్రం 
ప్రకారం, సగం మునిగి తేలియాడుతుండే ఏ వస్తునయినా, తన మొత్తం బరువుకు 
సమానమయిన నీటిని పొత్రనుండి తొలగిస్తుంది. అందుకే రెండు బకెట్లు బరువు 
సమంగా ఉంటుంది. 


ఇప్పుడు ఇంకో సమస్య. ఒక గ్ఞాసులో నీళ్లు తీసుకుని త్రాసు పళ్లెం మీద పెట్టి 
దాని ప్రక్కన ఒక తూకం రాయిని పెట్టండి. త్రాసును సమతూకం చేయండి. 
అప్పుడు గ్లాసు ప్రక్కనున్న బరువును గ్లాసులోకి జారవిడవండి. త్రాసు ఏమవుతుంది? 
ఆర్కిమిడీస్‌ సూత్రం (ప్రకారం, నీటిలో బరువు, బయట ఉన్నప్పటికన్నా తక్కువ 
తూగాలి. అంక గ్లాసు ఉన్న వళ్లైం తేలిక గావాలి. కానీ అలా జరగదు. ఎందుకు? 
బరువును గ్లాసులో చేసినపుడు నీరు అంతకు ముందున్న ఎత్తుకన్నా కొంచెం "పైకి 
లేస్తుంది. దీనితో గ్లాసు అడుగు మీద?నీరు చూపే ఒత్తిడి పెరుగుతుంది. అది 
రాయి కోల్పోయిన బరువుకు సమానంగా ఉంటుంది. 


ద్రవంయొక్క సహజ ఆకారం : 


(ద్రవాలకు వాటికని ప్రత్యేకంగా ఒక ఆకారం లేదని అనుకోవడం మనకు 
అలవాటు. అయితే అది నిజంకాదు. 

(ద్రవాలకు సహజంగా ఉండే ఆకారం గోళాకారం. అయితే గురుత్వాకర్షణ 
(ద్రవాలను ఈ ఆకారంలోకి రాకుండా అడ్డుకుంటుంది. (దనం ఒలికి పోతే 
పల్చని పొర ఆకారంలోకి, పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారంలోకి మాత్రమే 
వస్తుంది. సమాన విశిష్ట గురుత్వం గల మరో (ద్రవంలో ఉంచితే మాత్రం, ద్రవం, 
అర్కిమిడీసు సూత్రం ప్రకారం బరువును కోల్ళోతుంది. అది ఇంచుమించు 


80 


ఖీ ఇం 


భారరహితరగా కనిపిస్తుంది. అప్పడు గురుత్వాకర్షణ (ప్రభావం దానిపై ఉండదు. 
కొబట్టి అది తన సహజమయిన గోళాకారంలోకి వస్తుంది. 


ఆరిన్‌ నూనె నీటిలో తేలుతుంది. ఆల్కహాలులో మునుగుతుంది. కాబట్టి 
ఆరెంటినీ తగుపాళ్ళలో కలిపి నూనె అందులో శేలకుండా, మునగకుండా 
నిలిచేలా చేయవచ్చు. అటువంటి మిశ్రమంలోకి |డ్రాపర్‌తో ఒక నూనె చుక్కను 
ప్రవేశ పెడితే ఒక వింత జరుగుతుంది. నూనె ఒక గుండ్రని ఆకారంగా నిలిచి 
మధ్యలో వేలాడుతుంది. (చిత్రం 56). ఈ విషయాన్ని సరిగా చూడాలంటే 
ప్రయోగాన్ని చదరపు గోడలుండే పాత్రలో చేయాలి. లేదంటే కనీసం (ప్రయోగం 
చేస్తున్న పాత్రను, నీరు పోసిన నలుచదరపు జాడీలో ఉంచారి. 






అననా కానా... పక... అ. అననా నాలను 






ro న నాన 
వ 
a 

క. క. 


త... 


|| 
ms 
oo) 
||| 
|| 






| 













| 
| 
| 






en ES 
————™— 


చిత్రం 56. నీరు చేర్చిన అల్కహాలులో నూనె గోళాకారం ధరిస్తుంది. అది మునగదు, 
తేలదు (ష్టాటో చేసిన ప్రయోగం)' 






ఈ ప్రయోగాన్ని ఓపికగా జాగ్రత్తగా చేయనలసి ఉంటుంది. లేకుంటే ఒకే 
ఒక పెద్ద నూనెచుక్క బదులు, బోలెడు చిన్నచిన్న చుక్కలు ఏర్పడతాయి. 
అలాగయినా నిరుత్సాహ పడనవసరం లేదు. అప్పుడుకూడా ఫలితం కనబడుతూనే 
ఉంటుంది, 

ప్రయోగాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం. పొడుగాటి పుల్లను లేదా 
తీగెను తీసుకొని నూనెచుక్కలో గుచ్చి, గుండ్రంగా తిప్పండి. చుక్క కూడా 
పుల్లతో బాటు తిరుగుతుంది. _ పుల్ణకు నూనెలో తడిపిన చిన్న అట్టముక్కను 
గుచ్చి, తిప్పితే మరింత బాగా ఫలితముంటుంది. (చిత్రం 57.) తిరగడం వళ్ల 
నూనెచుక్క మీద ఒత్తిడి ఏర్పడి, కొన్ని సెకండ్ల తర్వాత దాని చుట్టూ ఒక 
వలయం ఏర్పడుతుంది. అది తిరుగుతున్న కొద్దీ దాన్నుండి చిన్నచిన్న చుక్కలు 
ఏర్పడి మధ్యబిందువు చుట్టూ తిరుగుతుంటాయి. 


81 







అవలం అావాణవానా చలనాల పనలు. పనస కావాల తాను అనాణనననానాలో వలసలను 





| 
W 
| 
| 





చిత్రం 57. చువ్వ సహాయంతో నూనె బిందువును తిప్పినప్పుడు వలయం ఏర్పడుతుంది. 


బెల్లియన్‌ భౌతిక శాస్త్రవేత్త ప్లేటో తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చేశాడు. 
ఇదే ప్రయోగాన్ని మరోరకంగా చేసి ఇదే రకం ఫరితాలను గమనించవచ్చు. ఒక 
చిన్న గ్లాసును తీసుకుని నీటితో తొలపండి. అందులో ఆలిన్‌ నూనె నింపండి. దాన్ని 
మరో పెద్ద గ్లాసులో ఉంచండి. నెమ్మదిగా ెద్దగ్గాసు అంచుల వెంట, చిన్న గ్లాసు 
మునిగేదాకా ఆల్కహాలు పోయండి. ఒక చెంచాతో నెమ్మదిగా కొంచెం నీటిని 
అందులో కలపండి. నీరు గ్లాసు గోడల వెంట మాత్రమే జారాలి. చిన్న గ్లాసులోని 
నూనె పై తలం ఉబ్బనారంబిస్తుంది. తగినంత నీరు గ్లాసులోకి చేరే సరికి నూనె 
పెద్ద బిందువుగా గ్లాసులోంచి పైకి లేచి, నీరు ఆల్కహాలు మిశ్రమంలో మధ్యన 
కదలసాగుతుంది. (చిత్రం 58) 


చిత్రం 58. ప్టాటో ప్రయోగానికి సులువు మార్గం. 
ప శై eh 


ఆల్కహాలు స్థానంలో అనిలీన్‌ ద్రవం వాడి కూడా ఈ (ప్రయోగం 'చేయవచ్చు. 
గది ఉష్ణోగ్రతలో అనిలీన్‌ నీటికన్నా బరువు ఎక్కున. కానీ 75-85 సెంకి 


వేడి చేస్తే మాత్రం నీటికన్నా తేలికవుతుంది. నీటిని వేడి చేస్తే అనిలీన్‌ పెద్ద 
బిందువుగా మారి నీటిలో కదలడం మొదలుపెడుతుంది. మాములు ఉష్ణోగత 


82 


నద్ద అనిలీన్‌ చుక్కను ఉప్పునీటి మధ్యలో తేలేలా చేయవచ్చు. అర్జోటాల్యుడీన్‌ 
అనే మరో ఎర్రరంగు రసాయనం 24 సెం. వద్ద ఉప్పునీటితో సమానమయిన 
సాంద్రత కలిగి ఉంటుంది. దీనితో కూడా ఈ ప్రయోగం చేసి చూడవచ్చు. 


సీసం గుంద్దు గుండ్రంగా ఎందుకుంటాయి? 


గురుత్వాకర్షణశక్తి (ప్రభావం లేకపోతే ఏ ద్రవమయినా గోళాకారంలోకి వస్తుందని 
అనుకున్నాము. పైనుంచి కిందకు పడుతున్న వస్తువుకు బరువు ఉండదని ఇంతకు 


ముందు నునం గమనించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. వస్తువు పడే 
తొలిక్షణాలలో వాతావరణం కలిగించే అవరోధాన్ని మనం లెక్క పెట్టనవసరం 
లేదు. (వర్షపు బొట్టు పడుతున్నప్పుడు ఈ అవరోధం అరసెకండు పాటు 
మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఆ నీటి బొట్టుకు బరువు ఉండదు. అది ఒక 
క్రమవేగంలో కిందకు జారుతుంది.) ఈ విషయాన్ని గమనించగలిగితే ద్రవాలు 


పెనుండి కిందపడుతున్నపుడు అందులోని భాగాలు గోళాకారంలో ఉంటాయని 
గ్రహించవచ్చు. 






వా? 


ttyl 





we fan 











sea eteT 


DOA De శాఖ. 
చిలి శల bat 0 


స్‌ 
SEN రరర 


ద్‌ నరు 
లన్‌ EE 


చనల 


ROD DRS 


TPE TO EAN OR EEE DOO OOOO HUI 


రర 
LR 












Sa lasso, | యి రల! 
SUNS 


Rg 





మే మనం 





se heres: 


చిత్రం 59. సీసపు గుండ్లు 
తయారు చేసే 'టవరు' 


NEE nO 
a రదర నరను చను 


వ మ 
=e న rr 
. wre. 
బా నాం oo os wie nn 
crs wn woes samme woe 
4+ Teh wen 
య 


పడుతున్న వర్షవుచినుకులు గుండ్రంగా ఉంటాయి. కరిగించిన సీసాన్ని గట్టి 
పరిచి తుపాకీ గుండ్లను తయారు చేస్తారు. వీటిని తయారు చేసేప్పుడు 
సీసాన్ని చాలా ఎత్తునుండి క్రిందనున్న చల్లని నీటిలోకి పడేస్తారు. అవి అక్కడ 
నిజమయిన గుండ్రని ఆకారంలోకి గట్టి బడతాయి. చాలా ఎత్తయిన 'టవర్‌! 
మీదనుంచి పడేస్తారు. గనుక ఈ రకంగా తయారు చేసే సీసం గుండ్లను 
'టవర్‌ షాట్‌ అంటారు. (చిత్రం 59) ఈ టవర్లను లోహపు స్తంభాలతో 45 
మీటర్ల ఎత్తుకు నిర్మిస్తారు. “పైన సీసం కరగబెస్ట్రే ఏర్పాటుంది. క్రింద నీటి తొట్టి 
ఉంటుంది. తయారయిన గుళ్లను సైజులవారీగా చేరుచేసారు. కరిగిన సీసపు బిందువు 
పడుతుండగానే గట్టిబడుతుంది. అవీ నేలమీదపడి అకారం చెడకుండా ఉంచడానికే 
కింద నీటిని ఏర్పాటు చేస్తారు. (ఆరు మి.మీ.ల కంటే ఎక్కువ చుట్టు కొలత 
ఉండే కొనిస్టర్‌ గుండ్లను, తీగలు కత్తిరించి, గుండ్రంగా చేసి తయారు చేస్తారు.) 


అడుగులేని వైను గ్లాసు : 


ఒక వైను గ్లాసును అంచుల దాకా పూర్తిగా నీటితో నింపండి. కొన్ని 
గుండుసూదులు తీసుకోండి. ఒకటి రెండు గుండు సూదులను, వేయడానికి ఆ 
గ్లాసులో చోటు ఉంటుందా? ప్రయత్నించి చూడండి. 

లెక్కిస్తూ పిన్నులను ఒక్కొక్కటిగా నీటిలో వేయండి. అయితే జాగ్రత్త అవసరం. 
బుడిపెను పట్టుకుని సూదిగా ఉండే చివరను నీటిలోకి ముందు వదలాలి, 
గుండుసూదిని, నీరు ఏ మాత్రం చిందకుండా, నెమ్మదిగా లోపలికి వదలాలి. 
గుండుసూదులు వేసినకొద్దీ అడుగుకు చేరుతుంటాయి. నీరు మాత్రం ఒకే 
మట్టంలో ఉంటుంది. పది, మరో పది, ఇంకో పెదీ, అలౌ పిన్నులు ఎన్ని వేసినా 
నీరు ఒలకదు. ఒక నందపిన్నుల దాకా అలా వేస్తూ పోవచ్చు. అయినా నీరు 
చిందనే చిందదు. (చిత్రం 60) అది కనీసం అంచుమీద పైకి కూడా కనబడదు. 





ఇప్పుడు నెమ్మదిగా వందల్లో గుండుసూదులు వేస్తూ పొండి. గ్లాసులో 400 
పిన్నులు వేయవచ్చు. అయినా' నీరు ఒలకదు, కారీ, "వీరు ఇవ ప్పుడు అంచుకు 
పైగా ఉబ్బి వస్తున్నట్లు చూడవచ్చు. ఇప్పటి వరకూ అర్హం కొని ఈ వ్యవహారం 
కీటుకంతా అందులోనే ఉంది. గ్లాసు అంచులకు నీ కొంచెం జిడ్డు ఉన్నా దానికి 
తడి తగలదు. నునం చేతులతో తగులుతాం గాబట్టి అన్ని గాజు, పింగాణీ వస్తువుల 
లాగే ఈ గ్లాసు అంచుకు కూడా అంతో ఇంతో జిద్లు ఉండనే ఉంటుంది.. నీరు 
ఆ విధంగా సు అంచులను తడి చేయలేక పోవడంతో పైకి ఉబుకుతుంది. ఈ 
ఉబ్బును గమనించలేము. కానీ గుండుసూది ఘనపరిమాణాన్నీ, నీటిలోని ఉబుకు 
పరిమాణాన్ని పోర్చిచూస్తే య, పిన్ను * ఘనపరిమాణం ఎంత తక్కువో తెలుస్తుంది. 
అప్పుడు ఉబ్బును ఎందుకు గమనించలేక పోయామో కూడా తెలుస్తుంది. అందుకే 
నిండుగా ఉన్న వైను గ్లాసులో కూడా కొన్ని వందల, పిన్నులు పట్ట చోటు ఉంటుంది. 


గ్లాసు మూతి వెడల్పు ఎక్కువగా ఉన్నకొద్దీ, ఉబ్బు పెద్దదిగా రావడానికి వీలు 
ప్రపషుదద: కొబట్టి అందులో ఎక్కువ గుండుసూదులకు చోటు ఉంటుంది. ఒక 
చిన్న లెక్క వేసచూే స్త విషయం మరింత బాగా అర్హమవుతుంది. ఒక గుండు 
సూది సుమారు 25 మి.మీ పొడుగుంటుంది. అరమిల్లి మీటరు మందం ఉంటుంది. 
రేఖాగణిత సూత్రం ప్రకారం ఈ గుండుసూది ఘనవరిమాణం 5 ఘ.మిమీ అని 
తేలుతుంది. తలను కూడా కలిపినా పరిమాణం 5.5 ఘ.మి.మీ లకు మించదు. 
ఇప్పుడు నీటి తలం ఉబ్బుయొక్క ఘనపరిమాణం లెక్క వేద్దాం. గ్లాసు మూతి 


చుట్టు కొలత 9 సెం.మీ లేదా 90 మి.మీలు, ఈ రకం వృత్తం యొక్క విస్తీర్ణం 
6400 చదరపు మి.మీలు. ఉబ్బు 1 మి.మీ. కన్నా కూడా ఎత్తు లేదనుకున్నా 
మనకు 6,400 ఘనపు మి.మీ. పరిమాణం గల ఉబ్బు వస్తుంది. ఇది గుండు 
సూది ఘన పరిమాణం కన్నా 1200 రెట్లు ఎక్కువ. అంటే నిండుగా ఉన్న చైను 
గ్లాసు నీటిలో వెయ్యికన్నా ఎక్కువ పిన్నులను వేయవచ్చు. అయితే ఇందుకోసం 
ఎంతో జాగ్రత్త అవసరం. కంటికి అ గుండు సూదులతో గ్జాసు నిండి పోయినట్టు, 
అవి ఫైకి కూడా చొచ్చుకవచ్చినట్టు కనబడుతుంది... నీరు మాత్రం ఒలకదు. 


చెడు లక్షణం -. 


కిరోసిన్‌ దీపాలను వాడుకునే వారికి ఎవరికయినా, ఆ చమురుతో వచ్చే 
చికాకు గురించి తెలిసే ఉంటుంది. బుడ్డీలో కిరోసిన్‌ పోసి బయటంతా శుభ్రంగా 
తుడుస్తాము. ఒక గంట తర్వాత చూ స్తే మళ్లీ అదంతా నూనె పాకి ఉంటుంది. 
ఇందులో తప్పంతా మనదే. బర్నర్‌ను తగినంత గట్టిగా బిగించలేదని అర్థం. 
గాజుగోడల వెంట వ్యాపించిన కిరోసిన్‌ కాస్త బయటకు గూడా వ్యాపించి వచ్చింది 
అందుకని, నూనె బయటకు రాకుండా ఉండాలంశే,- బర్నర్‌ను చేతయినంత 
గట్టిగా బిగించాలి. అలా చేసేటప్పుడు బుడ్డీలో నూనె మరీ నిండుగా ఉండకుండా 
చూడాలి. కిరోసిన్‌ వేడె క్క్‌న కొద్దీ, ప్రతి నంద డిగ్రీలు సెం.కు పదిశాతం చొప్పున 


85 


పరిమాణం పెరుగుతుంది. బుడ్తీ పేరిపోకుండా ఉండాలంకే పెరిగే నూనెకు 
తగినంత ఖొళీని లోవల వదిలి ఉంచాలి. 

కిరోసిన్‌ కు ఉండే ఈ పాకే లక్షణం, చమురుతో నడిచే నౌకల్లో తెగ చికాకు 
కలిగిస్తుంది. ఏమాత్రం జాగ్రత్త వహించక పోయినా ఇటువంటి ఓడల్లో కిరోసిన్‌ 
చమురు తప్ప మరో సరుకు _ తీసుకుపోవడం అసాధ్యమవుతుంది. ట్యాంకులో 
కనబడని నెరియలగుండా బయటపడి చమురు, లోహ తలాల మీద మాత్రమే గాక 
అంతటా, చివరకు నావికుల గుడ్డల మీదకు కూడా వ్యాపిస్తుంది. ఇక ఆ వాసన 
దేనితోనూ పోయేది కాదు. 

ఈ గుణాన్ని తట్టుకోవాలని చేసే ప్రయత్నాలేవీ ఫలించవు. డెరోమ్‌కె. జెరోమ్‌ 
అనే బ్రిటిష్‌ వ్యంగ్య “రచయిత “తీ మెన్‌ ఇన్‌ ఎ బోట్‌” అనే నవలలో 
కిరోసిన్‌ లాగే ఉండే పారాఫీన్‌ నూనెను గురించి రాశాడు. అతనక్కడ అతిశయోక్తి 
చేశాడని మాత్రం తప్పుపట్టులేము: 

“ఈ పారఫిన్‌ నూనెలాగ' స్రవించే వస్తువును మరొకదాన్ని నేను చూడలేదు. 
దాన్ని మేము పడవ ముందుభాగంలో పెట్టాము. అది అక్కడినుంచి చుక్కాని దాకా 
పాకింది. పడవలోని అన్ని వస్తువులకు, అంతటా వ్యాపిస్తూ అది నదిలోకి కూడా 
చేరింది. కనుచూపుమేర మొత్తనుంతా నిండిపోయి అది వాతావరణాన్నే పొడుచేసిందీ. 
ఒకసారి పడమటి నుంచి చమురు గాలివీస్తే మరోసారి తూర్పు చమురుగాలి. ఒకసారి 
తూర్పు చమురు గాలి వస్తే ఇంకోసారి దక్షిణపు చమురు గాలి. అది ఆర్కిటిక్‌ 
మంచు మీదుగా రాన్ఫీ ఇసుక ఎడారి మీదనుంచి రానీ, ఎక్కడినుండి వచ్చినా పారఫిన్‌ 
నూనె సువాసనను మాత్రం మోసుకు రావలసిందే!” 

“అ నూనె పైకెగసి సూర్యాస్తమయాన్ని పొడుచేసింది. ఇక వెన్నెల కూడా 
పారఫిన్‌ కఠపు!” వేం మార్గో దగ్గర దానినుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాం. 
పడవను వంతెన దగ్గర వదిలేసి, ఊళ్ళోకి నడిచి వెళ్ళాం. వాసన మాత్రం మా 
వెంటనే ఉంది. ఊరు ఊరంతా నూనె వాసనని “(ఇంతకూ వాసన చేసినవి నావికుల 
దుస్తులు” 

ట్యాంకుల వెలుపలి తలంలో వ్యాపించే లక్షణం ఉండడంతో కిరోసిన్‌ లోహాల 
గుండా (స్రవిస్తుందని కొందరు అనుకున్నారు. 


మునిగిపోని నాణెం : 


ఇది కట్టు కథల్లో కనిపించే విషయమేమీ కాదు. కొన్ని సులభమయిన ప్రయోగాలు 
చేస్తే ఇలాంటివి “సాధ్యమేనని మీకు తెలుస్తుంది. ఒక చిన్న వస్తువు - ఒక 
సూదితో ప్రారంభించండి. సూది మునగకుండా ఉంటుందంకే నమ్మాలనిపించదు 
కదూ? అయితే ఇదేమంత కష్టంకాదు. ఒక పలచని కాగితం ముక్కను నీటిమీద 
ఉంచండి. పూర్తిగా పొడిగా ఉండే సూదినొకదాన్ని ఆ కాగితం మీద ఉంచండి. 
నెమ్మదిగా ఆ కాగితాన్ని తొలగించండి. మరో పిన్ను లేదా సూది సాయంతో 
కాగితాన్ని నెమ్మదిగా నీటిలోకి తోసేయవచ్చు. కాగితం బాగా తడిస్తే, అది మునిగి 


86 





చిత్రం 61. 


తేలే సూది (ఎడను) రెండు మిల్లీమీటర్లు మందం గల సూది దానివల్ల 
నీటిలో ఏర్పడే గాడి తాలూకు “మధ్యచ్చేదం” (అసలుకు రెండింతలు 
ప్రమాణంలో); (కుడి) కాగితం ముక్క సహాయంతో సూదిని నీటిపై 
తేర్చీ వుంచే పద్దతి. 





పోతుంది. కానీ సూది మూత్రం తేలుతూనే ఉంటుంది. (చిత్రం 61) నీటి 
ఎత్తులో బయట నుంచి ఒక అయస్కాంతాన్ని కదిలిస్తూ సూదిని అటూ యిటూ 
కదిలించవచ్చు కూడా. కొంచెం అలవాటయితే కాగితం లేకుండానే ఈ ప్రయోగం 
చేయవచ్చు. సూదిని మధ్యలో పట్టుకుని నీటికి సమాంతరంగా దగ్గరలో ఉంచి 
నెమ్మదిగా జారవిడవడమే! సన్నగా ఉండే గుండుసూదిగాన్సీ తేలికపాటి గుండీగాని, 
మరే చిన్న లోహపు ముక్కయినా ఈ విధంగా తేలుతుంది. ఉపాయం తెలిసిన 
తర్వాత నాణెంతో ప్రయత్నిస్తే సరి! 

మనం చేతులతో ముట్టుకున్నందుకు ఈ లోహపు వస్తువులకు జిడ్డు అంటుకుం 
టుంది. నీరు ఇటువంటి జిడ్డు వస్తువులను తడవదు. అందుకే ఈ వస్తువులన్నీ 
నీటిమీద తేలుతాయి. తేలుతున్న సూది నీటిపై కరిగించే గుంటను కూడా మీరు 
గమనించవచ్చు. తన అసలు స్తానానికి రావాలని ప్రయత్నిస్తూ నీటిపైపొర సూదిని 
తేల్చుతుంది. సూది బరువుకు సమానమయిన నీరు తొలగించబడడం ద్వారా 
కూడా అది తేలుతుంది. 


జల్లెడలో నీరు మోయడం ; 


ఇది కూడా కట్టుకథలలో మాత్రమే జరిగే సంగతేమీ కాదు. ఈ అసాధ్యపు 
పనిని చేయడానికి భౌతిక శాస్త్రం మనకు సాయం వస్తుంది 15 సెంమీ 
వెడల్పుండి రంధ్రాలు 1 మి.మీ కన్నా తక్కున కాకుండా ఉండే తీగ జల్లెడను 
తీసుకోండి. దాన్ని కరిగిన పారఫిన్‌ మైనంలో ముంచండి. జల్లెడమీద కనబడనంత 
పల్చని మైనం పొర ఏర్పడుతుంది. 


జల్లెడ జల్లెడగా నే ఉంటుంది. దానిలోని రంధ్రాల గుండా సూది సులభంగా 


“87 


దూరుతుంది. అయితే ఇవ డా జల్లెడతో కావలసినంత నీరు మోయవచ్చు. 
జల్లెడలో నీరు జాగ్రత్తగా పోయాలి. కదిలించేటప్పడు దాన్ని కుదువగూడదు. 
(sp) + వాన్‌ 


జలెడలో నీరు నిలవడానికి కారణం? 
రా 





జల్లెడలో .నుంచి నీరు ఎందుకు కారిపోదు. పారఫిన్‌ను తడవలేక నీరు పల్చని 
స _ వ్యాపిస్తుంది. రంధ్రాలుండే చోట అది ఉబ్బులుగా వస్తుంది. ఈ నీటి 
పై నీటినీ అడ్డుకుంటుంది. (చిత్రం 62). ఈ మైనం జల్లెడ నీటి మీద, 
ప కూడా. అంటే ఈ జల్లెడతో వీరు మోయడమేగాక దీన్ని పడవగా 
వాడవచ్చన్నమాట! 
ఎలా జరుగుతున్నాయని కనీసం ఆలోచించనుగూడా ఆలోచించని సాధారణ 
విషయాలెన్నింటికో ఈ ప్రయోగం విశదీకరిస్తుంది. పీపాలకు, పడవలకు వెలుపల 
తారుపూయడం, బిరడాలకు, మూతలకు జిడ్డుపూూయడం, ఇంటి పైకప్పులకు ఆయిల్‌ 
పెయింటు పూయడం, ఇలా నీటితో తడనగూడదు, నీరు చౌరకూడదనుకున్న 
ప్రతిచోటా చమురు పదార్థాలను వాడుకుంటాం. ఇవన్నీ ఇలాగే గుడ్డలకు రబ్బరు 


పూయడం వగైరాలన్నీ కూడా మైనపు జల్లెడ తయారు చేయడం లాంటివే. అయితే 
జల్లెడ మాత్రం మిగతా వాటికన్నా విచిత్రంగా కనబడుతుంది. 


ఇంజనీర్లకు నురుగు సహాయం 


గనులనుండి తీసిన ముడి ఖనిజాన్ని శుభ్రపరిచే ఒక విధానానికి తేలియాడే 
సూదులు, నాణాల ప్రయోగానికి పోలికలున్నాయి. ముడి ఖనిజంలో ఖనిజం పాళ్ళు 
పెంచడానికి (అపరిశుభ్రతలను తొలగించడానికి) ఈ పద్దతిని వాడుకుంటారు. 
ఇంజనీర్లు ఖనిజాలను శుద్ది చేసేందుకు రకరకాల పద్దతులను వాడుకుంటారు. 
వాటిల్లో ఈ పవన పద్దతి' (తేలియాడ జేసే పద్దతి) “షత్తమముయినది. మిగతా 
వద్దతులేవీ వనిచేయని చోట కూడా ఇది పనిచేస్తుంది. 





చిత్రం 63. ప్లవన విధానంలోని కిటుకు 


ముడి ఖనిజాన్ని మెత్తగా పొడిచేసి ఒక నీటి ట్యాంకులో "కలుపుతారు. అందులో 
నీటితో బాటు చమురు పదార్హం కూడా కోంత ఉంటుంది. నీరు తడపలేని 
ఖనిజాన్ని ఈ చమురు పట్టుకుంటుంది. ఆ ట్యాంకులోకి గారి పంపించి చిన్నచిన్న 
బుడగలతో కూడిన నురుగు వచ్చేలా చేస్తారు. చమురు అంటిన ఖనిజ కణాలు 
గారి బుడగలకు అంటుకుని పైకి శేస్తాయి. గారి గుమ్మటాలకు కట్టిన బట్టలు 
పెకి ఎగిరినట్ల ఈ కణాలు కూడా నీటి పైపొరల్లోకి చేరుకుంటాయి. చమురు 
అంటుకోని మట్టి నీటి అడుగుకు పడిపోతుంది. గాలి బుడగలు ఖనిజ కణాల కన్నా 
చాలొ పెద్దవిగా ఉండి వాటిని సులభంగా పైకి చేర్చగలుగుతాయని గమనించాలి. ఈ. 
విధంగా ఖనిజం మొత్తం నీటి పైకి తేలుతుంది. దాన్ని సేకరించి మరింత శుభ్రం 
చేయడానికి తీసుకు పోతారు. ఈ రకమయిన స్టనన పద్దతి చాలా విస్తరించింది. 


వివిధ ఖనిజాలను వేరు చేయడానికిగాను అయారకాలను బట్టి వేరువేరు. చమురు 
పదార్దాలను కాడా నిర్ణయించారు. 


ఈ పద్దతి ఇంతకూ శాస్త్రవరిశోధనల వల్లగాక కేవలం అవకొశవశాత్తూ 
లభ్యముయింది గత శతాబ్దపు చివరి రోజులలో ఒక సారి, కారీ ఎవర్సన్‌ అనే 
అమెరికన్‌ పంతులమ్మ రాగి ఖనిజం కోసం వాడగా మకిలి పట్టిన సంచులను శుభ్రం 
చేయడానికి ప్రయత్నించింది. వాటిలోని ఖనిజ కణాలు సబ్బు నురుగుతో బాటు 
తేలియాడడం ఆమె గమనించింది. దీనితోనే 'ప్లవన పద్దతి” ప్రారంభమయింది. 


నకిలీ నిరంతర చలన యంత్రం 


చిత్రం 64 లోని నిర్మాణాన్ని 'నిరంతర చలన యంత్రాన్ని' నిజమైన శాశ్వత 
చలనయం|త్రంగా నర్షించే సందర్భాలు అక్కడక్కడ కనబడతాయి. ఒక పాత్రలోని 
చమురు, వత్తుల ద్వారా పైనున్న మరొక పాత్రలోకి చేరుతుంది. మరి కొన్ని 


వత్తుల సాయంతో అది పైనుండే మరో పాత్రలోకి పోతుంది. పై పొత్రలోని 
గాడిలాంటి మార్గంద్వారా చమురు బయటకు ప్రవహించి, ఒక అంచుల చక్రం 


89 


మీదపడి దాన్ని తిప్పుతుంది. అలా కిందకు చేరిన చమురు వత్తుల: ద్వారా తిరిగి 
“కి వసుంది. ఆ విధంగా చమురు నిరంతరంగా చక్రం మీద పడుతూ దాన్ని 


నీరంతరంగా తిప్పుతూ ఉంటుందని ఉద్దేశ్యం. 


ఈ 


ను. 


దానను 


నస డ 


జే! 





' యం[తం. 
చిత్రం 64. ఉత్తుత్తే “శాశ్వత చలన యం 





ఈ యంత్రానికి రూవం పోసిన వారు దాన్ని నిజంగా నిర్మించడానికి ప్రయత్నించి 
ఉంటే, చమురు చక్రాన్ని తిప్పడం కాదుగదా, కనీసం పై పాత్రలోకి చేరడం 
కూడా జరగదని గమనించి ఉండేవారు. ఈ విషయం అర్హం చేసుకోవడానికి ఇంత 
యంత్రాన్ని నిర్మించవలసిన అవసరం లేనే లేదు. చమురు వత్తుల సై వంవులోనుంచి 
కిందకు కారుతుందనుకోవడానికి ఆధారమేమిటి? కాపిలరీ శక్తి గురుత్వాకర్ణణకు 
వ్యతిరేకంగా పనిచేయడం వల్ల చమురు వత్తిలో 'పైకెక్కుతుందన్న మాట వాస్తవమే. 
అయితే ఈ కాపిలరీ శక్తి మూలంగానే చమురు, వత్తుల్గోంచి నారిపోకుండా ఉంటుంది 
కూడా! ఒకవేళ చమురు పె పాత్రలోకి చేరిందనే అనుకున్నా, అక్కడనుంచి 


pa 


అదే వత్తుల ద్వారా తిరిగి కిందకు దిగుతుంది. 


చిత్రం 65. సానప స్టే రాయిని తిప్పడానికి నీటితో నడిచే “శాశ్వత చలని యంత్రం 
యొకు. (1పొచీన పంపిణీ. 





1575లో ఇటాలియన్‌ యంత్రనిప్పుణుడు 'స్ట్రాడా ద ఎల్లర్‌” నీటితో తిరిగే 
ఇలొంటి మరో యంత్రాన్ని కనుగొన్నాడు. చిత్రం 65 లో దాని నమూనాను 


చూడవచ్చు. ఈ యంత్రం తిరుగుతూ ఉంటే నీరు ఒక ఆర్కిమిడీస్‌ మర మీదుగా 
పైకి. చేరుతుంది. అక్కడి నుండి నీరు బొమ్మ కుడిభాగంలో కింది వైపు కనబడే 
చక్రం మీదపడి దాన్ని తిప్పుతుంది. ఆ చక్రం సానయంత్రాన్ని పనీచేయిస్తుంది. 
అదే సమయంలో వివిధ గేర్ణ సాయంతో ఆర్కిమిడీస్‌ మరను కూడా తిప తుంది. 
దాంట్లో నుండి నీరు పైకి చేరుతుంది. అంటే మర చక్రాన్ని తిప్పుతుంది. 
చక్రం మరను తిప్పుతుంది! ఈ ఏర్పాటే గనుక నిజమయేట్టుంకే, ఇంత కన్నా 
సులభమయింది మరొకటి కూడా వీలవుతుంది. బావి గిలక మీదనుంచి తాటిని 
వేసి దాని రెండు చినరలా సమానమయిన బరువులు కడితే ఒక బరువు కిందకు 
జారుతున్నప్పుడు రెండన దాన్ని పైకి లాగుతుంది. అది కిందకు పోతున్న పుడు 
మొదటిది పైకి వస్తుంది. అంతకంటే మంచి ‘నిరంతర చలనయం|త్రం' ఉంటుందా? 


సబ్బు బుడగలు ఊదడం : 


సబ్బు బుడగలను ఎలా ఊదాలో మీకు తెలుసా? అది కనిపించినంత సులభం 
మాత్రం కాదు. అందమయిన బుడగలను ఊదగలగడం కూడా ఒక కళ అని, 


అందుకు ఎంతో అనుభవం అవసరమని తెలుసుకునే దాకా నేను కూడా అందులో 
గొప్పదనమేమీ లేదనే అనుకున్నాను. అయితే. సబ్బుబుడగలను ఊదడం పిచ్చివని 


అనిపిస్తుంది కదూ! చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ భౌతిక శాస్త్రజ్ఞులు 
మాత్రం మరోలా అనుకుంటారు. “ఒక సబ్బు బుడగను ఊది దాన్ని గమనించండి 
దాన్ని జీవితకాలమంతా చూస్తూ, అందులోంచి భౌతిక శాస్త్ర, పాఠాలను ఎన్నింటినో 
నేర్చుకోవచ్చు.” అన్నారు. ప్రఖ్యాత బ్రిటిష్‌ భౌతిక శాస్త్రవేత్త కెల్విన్‌. 

చాలా సన్నదయిన సబ్బుబుడగ పొరలోని ఇం|దజాలంలాంటి వెలుగులను 
రంగులను చూచి, కాంతి తరంగాల నిడివిని లెక్క వేయవచ్చు. వాటిలోని బిగువు 
కణాల మధ్యగల బలాల చర్యలను తెలుపుతుంది. ఈ బలాలే లేకపోతే ఈ 
(ప్రపంచం అతిసన్నని దుమ్ముమేఘంగా మిగిలిపోయి. ఉండేది. ఇక్కడ ఇచ్చిన 
(ప్రయోగాలు కేవలం సరదాకోసం, సబ్బుబుడగలను ఊదడం ఎలాగో చెప్పేందుకు 
మాత్రమే. వాటికి గొప్ప ఇతర ఉద్దేశ్యాలేవీ లేకపోవచ్చు. “సబ్బుబుడగలు, వాటికి 
రూపొన్నిచ్చే బలాలు” అనే పుస్తకంలో బ్రిటిష్‌ భౌతిక శాస్త్రవేత్త చార్జీస్‌ బాయ్స్‌ 
ఈ బుడగలతో చేయగలిగే రకరకాల ప్రయోగాలను చాలా వివరంగా వర్ణించారు. 
మీకు నిజంగా ఆసక్తి ఉంటే ఆ పుస్తకం చదవమని నా సలహా. 

ఇక్కడ ఇచ్చిన ప్రయోగాలు చాలా సులునయినవి. మామూలు గుడ్డలుతికే 
సబ్బుతో వాటిని చేయవచ్చు. స్నానపు సబ్బులు మాత్రం ఇందుకోసం అంతగా. 
పనికిరావు. శుద్దమయిన ఆలివ్‌నూనె, బాదం నూనెలతో చేసినసబ్బు లను వాడితే 
పెద్దవి, అందమయినవీ బుడగలు ఊదవచ్చు. చల్లని నీళ్లలో ఒక సబ్బు ముక్కను 


91 


జాగ్రత్తగా కరిగించి, చిక్కని ద్రవం వచ్చేలాగా చేయండి. శుభ్రమయిన వర్షపునీరు, లేదా 

అన్‌ టి 

నుంచుకరిగించిన నీరయితే చాలా ఉత్తమం. లేదంటే వాటిబదులు కాచి చల్లార్చిన 

నీటిని వాడవచ్చు. బుడగలు ఎక్కువసేపు నిలవాలంటే సబ్బుద్రవం మూడు 

పాళ్లకు, ఒక పాలు గ్లిసరిన్‌ కలపాలని ప్లేటో సలహా యిచ్చారు. ద్రవంమీది చిన్నచిన్న 
జ షల్‌ భో 

బుడగలను చెంచాతో తీసి వేయాలి. ఒక మట్ట గొట్టానికి లోపలా వెలుపలా 


సబ్బుపూసి, దాని చివరను ద్రవంలో ముంచాలి. 10 సెం.మీ.ల పొడుగుండే, స్ట్రా 
గొట్టాలను వాడినా మంచీ ఫలితం ఉంటుంది. 


గొట్టాన్ని నిలువుగా పట్టుకుని ద్రవంలో ముంచాలి. అప్పుడు దాని మీద 
ద్రవం పొరగా వస్తుంది. అప్పడు గొట్టం ఇంకో చివరను నోటిలో పెట్టి నెమ్మదిగా 
ఊదాలి. 10 సెం.మీ. వ్యాసం ఉండేట్టు బుడగను ఊదగలగాధి. అలా రాకపోతే 
నురింత సబ్బును ద్రవంలో కలపాలి. నోటిలోని వెచ్చని గాలి, గదిలోని గాలికన్నా 
తేలికగా ఉంటుంది.కాబట్టి నెమ్మదిగా బుడగలు పైకి లేస్తాయి. ఇంతే సరిపోదు, 
నురో చిన్న పరీక్ష కూడా చేసి చూడాలి. బుడగను ఊదిన తర్వాత, ద్రవంలో 
చేరిని ముంచి ఆ వేలు తగలించి బుడగను చితక గొట్టడానికి (ప్రయత్నించండి. 
బుడగ చితకకుండా ఉంటే, మిగతా ప్రయోగాలు మొదలుపెట్టవచ్చు. పగిలితే 
మాత్రం మరింత సబ్బు కలపాలి. ప్రయోగాలను నెమ్మదిగా, జాగ్రత్తగా చేయాలి. 


తొందరపాటు -కూడదు. గది నుంచి వెలుతురుతో నిండి ఉండాలి. లేకపోతే 
బుడగల్లోని రంగులు కనబడవు. ఇప్పుడిక కొన్ని సరదా ప్రయోగాలు. 


(1) బుడగలో పువ్వు ఒక స్లేటులోగాని, పళ్లెంలోగాని సబ్బుద్రవాన్ని మూడు 
మిల్లీమీటర్ల _లోతునరకు పోయండి. దాని మధ్యలో ఒక పువ్వు, లేదా చిన్న 


పొత్రనొకదాన్ని పెట్టి గాజు గరాటుతో కవ్పండి. దాని గొట్టం గుండా నెమ్మదిగా 
ఊరుతూ గరాటును మెల్లగా పైకెత్తండి. బుడగవస్తుంది. అది బాగా పెద్దదయిన 


తర్వాత చిత్రం 66 లో చూపినట్టు గరాటును పక్కకు వంచి తీసేయండి. పువ్వు 
లేదా పాత్ర అందనుయిన, అర్థగోళాకారంలో రంగులతో మిలమిల మెరుస్తున్న 
బుడగలో ఉంటుంది. ఒక చిన్న బొమ్మను ఇలాగే లోపల నిలబెట్టి దాని తలమీద 
బుడగ కిరీటం ఏర్పాటు చేయవచ్చు. (చిత్రం 66). అలా చేయాలంటే పెద్ద 
బుడగ ఊదకముందే బొన్ముతలమీద కొంచెం సబ్బునీరు ఉంచాలి. తర్వాత పెద్ద 
బుడగ గుండా ఒక గొట్టాన్ని లోపలికి దూర్చి చిన్న బుడగను ఊదారి. 


(2) ఒక దానిలో ఒకటిగా బుడగలు:- (చిత్రం 66) ఇంతకు ముందు ప్రయోగంలో 
లాగే గరాటుల సాయంతో ఒక పెద్ద బుడగ ఊదండి. అప్పుడొక గొట్టం తీసుకుని 
అందులో చాలా భాగాన్ని సబ్బు నీటిలో ముంచండి. ఊదే చివరమాత్రం పొడిగా 
ఉంటే చాలు. అప్పుడు గొట్టాన్ని నెమ్మదిగా పెద్ద బుడగలోకి గుచ్చాలి. లోపల 
మరో బుడగను ఊది నెమ్మదిగా గొట్టాన్ని పైకి ఎత్తాలి. అయితే దాన్ని పెద్ద 
బుడగ బయటకు మాత్రం -రానీయకూడదు. అలాగే రెండన బుడగలో మరో 
బుడగ, అందులో ఇంకొకటి, అలొ దొంతర బుడగలను ఊదండి. 


92 





చిత్రం 67. సబ్బు బుడగకు స్టూపాకారం కలిగించడం. 





(3) స్తూపాకారం గల బుడగ:- (చిత్రం 67) ఇందుకోసం మీకు రెండు తీగ రింగులు 
కావాలి. వాటిలో ఒకదాని మీదకు మామూలుగా గుండ్రని బుడగను ఊదండి. 
అప్పుడు మరొక రింగు తీసుకుని, దాన్ని తడిపి బుడగ పైభాగాన తగిలించండి. 
రింగును నెమ్మదిగా పైకెత్తుతూ బుడగకు _స్తూబాకారాన్ని కలుగజేయండి. 
రింగును, ఆ రింగు చుట్టుకొలత కన్నా ఎక్కువ _ ఎత్తుకు ఎత్తితే, బుడగ 
ఒలిండరులోని సగ భాగం కుంచించుకు పోతుంది. మరో సగం మాత్రం ఉబ్చి 
బుడగ రెండింటిగా విడిపోతుంది. సబ్బు బుడగ గోడలు నిరంతరం బిగువుగా 
ఉంటాయి. అ పొర ,లోపలి గాలిని ఒత్తుతూ ఉంటుంది. బుడగ ఉండే గరాటు 


93 


ei pei 


f 


కొమ్మును, దీవం మంటకు చేరువగా తీసుకుపోతే బుడగలోగల బలం కొంచెమేమీ 
కాదని తెలుస్తుంది. దీపం మంట ఒక వక్కకు ఒరుగుతుంది. (చిత్రం 68). 





సబ్బు బుడగ “గోడలో పీడనం వల్ల వెలుపలికి వచ్చే గాలి మంటని 
ఆడిస్తుంది 





సబ్బు బుడగలు వెచ్చని గదిలో నుండి, మరో చల్లని గదిలోకి తేలిపోతుంటే 
చూడడం సరదాగా ఉంటుంది. బుడగ బాగా చిన్న బడుతుంది. అదే 
చల్లని చోటునుండి వెచ్చని చోటికి వస్తే పెద్దదవుతుంది. లోపలి గారి సంకోచ 
_వ్యాకోచాలకు గురికానడం వల్ల ఇలా జరుగుతుంది. 

మంచు ప్రదేశంలో ఆరుబయట -15° సెం. ఉష్ణోగ్రత ఉండే చోట 1000 
ఘనపు సెంటి మీటర్ల పరిమాణం గల బుడగను ఊది, దాన్ని గదిలో 15° సెం. 
వెచ్చదనం ఉండేచోటుకి చేరవేస్తే దాని పరిమాణం సుమారు 110 ఘ."సెంమీ.లు 
పెరుగుతుంది. (1000 ౫ 30 ౫ 3). 

బుడగలు చాలాకాలం నిలబడవని అనుకుంటారు. జాగ్రత్తగా గనుక ఉంచితే 
బుడగలను కనీసం పదిరోజుల దాకా నిలవబెట్టవచ్చు. గారి ద్రవీకరణ గురించి 
పరిశోధించి ఖ్యాతి గాంచిన, బ్రిటిష్‌ భౌతిక శాస్త్రజ్ఞుడు ద్యూవర్‌, గాలి బుడగలను 
ప్రత్యేకమయిన సీసాల్లో ఉంచి, వాటికి దుమ్ము, పొడిదనం, దెబ్బలు తగలకుండా 
ఏర్పాటు చేసి, వాటిని నెల, అంతకు పైగా నిలవ ఉంచారు. అమెరికన్‌ దేశస్థుడు 
లారెన్స్‌ బుడగలను గంటజొడీ కింద సంవత్సరాల తరబడి ఉంచారు. 


అన్నిటికన్నా పల్చనిది : 


మామూలు కంటితో చూడగలిగిన చాలా పల్చని వదార్దాలలో సబ్బుబుడగ 
గోడపొర ఒకటని చాలా మందికి తెలియకపోవచ్చు. పల్చదనానికి మనం అలవాటు 


94 


కొద్దీ చెప్పే ఉదాహరణలు, దీనితో పోల్చిచూస్తే చాలా నుంద మైనవి. “వెంట్రుకంత 
సన్నం, “ఉల్లి పొర కాగితమంత పల్చన' అనడం మనకు అలవాటు. వాటితో 
సమానమయిన వస్తువేదయినా, వాటిలో 5,000 న వంతు మాత్రమే మందం గల 
సబ్బుబుడగ గోడతో పోలిస్తే చాలా మందమయినవిగా లెక్క. మనిషీ వెంట్రుకను 
200 రెట్టు పెంచి చూస్తే సుమారు ఒక సెంటిమీటరు మందం ఉంటుంది. 
అదే, సబ్బు బుడగ పొరను అన్నేరెట్లు పెంచి చూస్తే కూడా, అదింకా కంటికి 
కనబడదు. దాన్ని మరో 200 రెట్లు పెంచితే అప్పుడది కంటికి చాలా పల్చని 
పొరగా కనబడుతుంది. వెంట్రుకను గనుక 40,000 రెట్లు పెంచితే, రెండు 
మీటర్లకన్నా నుందమవుతుంది. చిత్రం 69 లో ఈ విషయాలను గమనించవచ్చు. 





సాలీడు దారం 





1 
| | 
ల 
స ల్సి 
(3 
శ్‌ ఖు 
br 
0 
ణ్త 
|. 
£ 
సబ్బు బుడగ పొర 





లాలా 27H ర a: | 
చిత్రం 69. (ఎగువ) సూది బెజ్జమూ, మనిషీ వెంట్రుకా, (క్రీములూ, సౌలీడు 
దారమూ రెండువందల రెట్లు పెద్దవిగా చూపబడ్డాయి. (దిగువ) 
40,000 రెట్లు పెద్దవిగా చూపిన క్రిములూ, సబ్బు బుడగ పార 
ముందమూ 14 = 0,0001 సెంమీ. 





95 


వేలిని తడపనవసరం లేకుండా ... 


ఒక పెద్ద ప్లేటును తీసుకుని అందులో ఒక నాణాన్ని ఉంచండి. నాణెం 
మునిగేదాకా వీరు “పోయండి. అప్పుడు వేళ్లు తడవకుండా నాణాన్ని "పైకి తీయమని 
మీ మిత్రులను అడగండి. అసాధ్యమనిపిస్తు పిసుంది కదూ? 

కొంత కాగితం, ఒక గ్లాసు వాడుకుంటే ఈ పనిని సులభంగా చేయవచ్చు. 
కాగితం ముక్కను నుండించి, అది ఇంకా నుండుతూ a గ్లాసులో వేయండి. 
గ్లాసును త్వరగా ప్లేటులోని నాణెం పక్కన బోర్తించండి. పేపరు ఆరిపోతుంది 


గ్లాసులో పొగ నిండుతుంది. అవ్వడు ప్లేటులోని నీరు గ్లాసులోకి చేరుతుంది. 
కాసేపు ఆగితే నాణెం మీది తడీ ఆరుతుంది. అవ ప్పుడు "వేళ్టు తడవకుండానే 
ప్పేటు లోంచి నాణాన్ని పైకి తీయవచ్చు. 


నీటిని గ్లాసులోకి పీల్చి, అక్కడే ఒక ఎత్తుకు పట్టి ఉంచిన బలం ఏమిటి? _ అది 
వాతానరణ పీడనం. మండుతున్న కాగితం గ్లాసులోని గాలిని వేడెక్కించింది. దాని 
ఒత్తిడి ఎక్కువయి, కొంత గారిలోనుంచి బయటకు పోయింది. మంట ఆరిపోగానే, 
గాలి చల్లబడింది. ఒత్తిడి తగ్గిపోయింది. బయటిగాలిలో గల ఒత్తిడి, ప్పేటులోని 
నీటిని గ్లాసులోకి తోసింది. ఈ ప్రయోగాన్ని చిత్రం 70 లో చూపినట్లు బిరడాలో 
గుచ్చిన అగ్గిపుల్ల సాయంతో (కాగితానికి బదులు) కూడా చేయవచ్చు. 





చితం 70. వేళ్లు తడవకుండా నాణెం తీసే పద్ధతి. 


ఈ ప్రయోగాన్ని తొలిసారిగా చేసి, విశదీకరించినవారు క్రీ. పూ. మొదటి 
శతాబ్దంలో డబైజాంటియంలో జీవించిన 'ఫిలో' అనే పరిశోధకుడు. అయితే ఈ 
ప్రాచీననుయిన ప్రయోగానికి తప్పుడు అర్హం చెపుతున్నవారు ఇప్పటికీ ఉన్నారు. 
మంటవల్ల గ్లాసులోని “ఆక్సిజన్‌ ' హరించుకు “పోయిందని, అందువల్ల గ్లాసులో ఖాళీ 
ఏర్పడిందని "నారు అంటారు. అయితే ఇది పూర్తిగా అబద్దం. “గాసులోకి నీరు, 
గాలి వేడెక్కడం వల్ల చేరుతుంది. అంతేగాని మండిన “కాగితం ఆక్సిజన్‌ ను 


96 


పీల్చినందువల్ల మాత్రం కానేకాదు. ఈ విషయాన్ని సులభంగానే పరీక్షించవచ్చు. 
కాగితాన్ని మండించననసరం లేకుండా, గ్లాసులో మరిగే వేడినీటిని పోసి దాన్ని 
వెచ్చజేయండి. అప్పుడు కూడా నీరు గ్లాసులోకి వస్తుంది. కాగితానికి బదులు, 
ఆల్కహాలులో ముంచిన దూదిని మండిస్తే అది మరింత సేపు మండి, గ్లాసును 
మరింత చేడెక్కిస్తుంది. అప్పుడు నీరు గ్లాసులో ఇంచుమించు సగం ఎత్తువరకు 
లేస్తుంది. వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌ కేవలం అయిదవ వంతు మొత్రమేనని 
గమనించాలి. చివరగా, గాలిలో ఆక్సిజన్‌తో బాటు, కార్బన్‌ డై అక్సెడ్‌, నీటి 
ఆవిరికూడా గాలిలో ఉంటాయి. ఆక్సిజన్‌ మండిన తర్వాత కూడా కార్బన్‌ డై 


నీటిలో కరుగుతుంది. నీటి ఆవిరి ఆక్సిజన్‌ స్థానంలో కొంతవరకయినా 
ఉంటుంది. సా 


మనం ఎల్లా ద్రవాలను తాగుతాము? 


ఇది కూడా ఒక సమహ్యేనా? గ్లాసునో (ద్రవం నిండిన చెంచానో నోటిదగ్గరకు 
తీసుకువస్తాము. పీల్సేస్తాము. ఇది మనకు బాగా అలవాటయిన, సులువెన సంగతి. 
నిజమే, కానీ [ద్రవాలు ఎందుకు మన నోట్లోకి తోసుకునస్తాయి? దేనివల్ల అలా 
జరుగుతుంది? మనం తాగేటప్పుడు, మన ఊపిరితిత్తులు పెద్దవవుతాయి. కాబట్టి 
నోటిలో గాలి తగ్గిపోతుంది. బయటి గాలిలో ఒత్తిడి, ద్రవాన్ని, ఒత్తిడి తక్కువగా 
ఉండే చోటికి, అంటే మన నోటిలోకి తోస్తుంది. అందుకే అది నోట్లోకి 
తోసుకువస్తుంది. అదే పీల్వడమంటే! ఒక దానికొకటి సంబంధం, దారి ఉండే 
పాత్రలో ఒక దాంట్లో గారి తగ్గించితే అక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఆ 
పొత్రలో నీరు వాతానరణ పీడనం వల్ల పైకి లేస్తుంది. నీటి సీసా మూతిని 
పూర్తిగా నోటితో కప్పేసి తాగడానికి ప్రయత్నిస్తే నీరు లోనికి రాదు. నోటిలోని 


ఒత్తిడి, సీసాలోని ఖాళీ జాగాలో ఒత్తిడి సమానం కావడం వల్ల ఇలా జరుగుతుంది. 
అంటే, నిజంగా చెప్పాలంటే నునం కేనలం మననోటితోనేగాక, ఊపిరితిత్తులను 
కూడా వాడి తాగుతామన్ననూట. ఊపిరి తిత్తులు వ్యాకోచించకపోతే, [ద్రవాలు 
నోట్లోకి రానేరావు. 


మంచి గరాటా : 


గరాటు నుపయోగించి సీసాలోకి ద్రవాలను పో సేవారికి, అప్పుడప్పుడు గరాటును 
పైకి ఎత్తీకపోతే (ద్రవం కిందకు జారడం ఆగిపోతుందని తెలిసే ఉంటుంది. 


పీపా లోపలి గారి బయటకు పోయేందుకు దారి దొరకదు. అందుకని గరాటులోని 
ద్రవం నిలబడిపోతుండి, కొంచెం ద్రవం కిందకు జారుతుంది. ఈ ద్రవం పీడనం 


నల్ల లోపలి గాలిపీడనం కూడా ఎక్కువవుతుంది. దీనితో ద్రవం ఆగిపోతుంది. 
గరాటును కొంచెం పైకెత్తితే, ఒత్తిడిపెరిగిన లోపలి గాలి బయటకు పోవడానికి దారి 
ఏర్పడుతుంది. అప్పుడు ద్రవం మళ్లీ కిందకు జారుతుంది. కాబట్టి, మంచి గరాటును 


97 


తయారు చేయాలంటే దాని గొట్టం వెలుపల వైపు గాడులు ఉండేలా ఏర్పాటు 


చేయాలి. దానితో పీసా మూతలో గరాటు బిగుసుకు పోకుండా ఉంటుంది గనుక 
[ద్రవం ఆగకుండా సీసాలో వడుతుంది. 


ఒక టన్ను కర, ఒక టన్ను ఇనుము : 


ఏది ఎక్కున బరువు? టన్ను కర్రా, లేక టన్ను ఇనుమా? ఇనుమే బరువని 
కొందరు ఆలోచించకుండా జవాబు చెబుతారు. దాంతో నవ్వు పుడుతుంది. కాదు 
కర్ర బరువు ఎక్కువని చెబితే, మరింత పగలబడి నవ్వుతారేమో! ఇది అర్థంలేని 
విషయంగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. గానీ పచ్చి నిజం! 


అర్కిమిడీసు సూత్రం ద్రవాలకే గాక వాయువులకు గూడా నర్తిస్తుందనే 
విషయం ఇక్కడ చాలా ముఖ్యం. గారిలో, ప్రతి వస్తువు తను తొలగించిన 
గాలి బరువుకు సమానమయిన బరువును కోల్పోతుంది. కర్ర, ఇనుము కూడా 
కొంత బరువును కోల్ళోతాయి. వాటి నిజమయిన బరువును తెలుసుకోవాలం'కే 
ఈ నష్టాన్ని కూడా లెక్కించాలి. అంటే కర్ర బరువు ఒక టన్నుతో బాటు, 
తాను తొలగించిన గాలి బరువును కూడా కలపాలి. ఇనుము విషయంలోనూ 
ఇంతే. అయితే ఒక టన్ను కర్ర, టన్ను ఇనుము కన్నా చాలా ఎక్కువ జాగాను, 
ఇంచుమించు 15 రెట్లు చోటును ఆక్రమిస్తుంది. కాబట్టి దాని బరువు ఇనుము 
బరువు కన్నా ఎక్కువ. అంటే గాలిలో ఒక టన్ను తూగే కర్ర యొక్క 


నిజముయిన బరువు అదే గారిలో టన్ను తూగే ఇనుము యొక్క నిజమయిన 
బరువుకన్నా ఎక్కువ అని చెప్పవలసి ఉంటుంది. 


టన్ను ఇనుము 1/8 ఘనవు మీటర్ల పరిమాణాన్ని, టన్ను కర్ర కనీసం 2 
ఘనపు మీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అవి తొలగించిన గాలిలో 


వ్యత్యాసం కనీసం 2.5 కి. గ్రాలయినా ఉంటుంది. అంటే కర్ర ఇనుము కన్నా 
ఇంత బరువు ఎక్కువగా ఉంటుదన్నమాట! 


బరువులేని మనిషి : 


గారిలోన ఈకలాగ, ఈకకన్నా తేరికయి, నిజానికి గాలికన్నా తేరికయి, తేరిపోతూ 
ఆకాశంలోకి ఎగసి, హాయిగా అడుకోవాలని, పిల్లలు, పెద్దలూ అందరూ కలలు 
గంటారు. (నిజానికి ఈక గాలి కంటే వందల రెట్లు బరువయినది. అందుకే అది 
తేరియాడుతుందే తప్ప ఎగరదు. ఆ తేలడం కూడా దాని వెడల్పు వల్లనే. దాని 
బరువు కన్నా, అది ఎదుర్కునే వాతావరణ పీడనం ఎక్కువ కావడం వల్లనే!) 
అయితే ఈ రకపు కలలు గనే వారంతా, తాము గాలికన్నా బరువుగా ఉన్నారు 
గాబర్టే అటూ ఇటూ సులభంగా నడవగలుగుతున్నారన్న సంగతి మరచిపోతుంటారు. 


టారిసెలి ఒకవ దు “మనం గారి సముద్రం అట్టడుగున జీవిస్తున్నాం' అన్నారు. 
oe) కు ఆటీ 
98 


మనం ఉన్నట్టుండి వెయ్యన వంతుకు తేలికయి, అంతే గారికన్నా తేలికయి పోతే, 
తప్పకుండా ఈ సముద్రపుపై అలలకు చేరుకుంటాము. మనం మైళ్ళ ఎత్తుకు 
ఎగసిపోయి, నున శరీరంతో _సమమయిన సాంద్రత గల గారి ఉండే చోటికి 
చేరుకుంటాం. కొండల మీద, చెట్ట మీద ఎగరాలనుకున్న కల, కల్ల అవుతుంది. 
గురుత్వాకర్షణ అనే శక్తి నిలిచి తప్పించుకుంటామేమో గాని గారి తరగలనే 
బలాలకు చిక్కి పోతాము కూడా! 


ఒక లావుపాటి మనిషి, సన్నబడాలనుకున్న సంగతి గురించి పౌచ్‌.జి. వెల్‌ న 
ఒక కథ రాశారు. కథ చెబుతున్న మనిషి దగ్గర, బరువు తగ్గించే జాషధం 
ఉంటుంది. లావుపాటి మనిషి ఆ జౌషధాన్ని పద్దతిగా తయారుచేసి తాగాడు. 
అయితె ఇలా జరిగింది: 


చాలా సేపటి వరకు తలుపులు తెరుచుకోలేదు. 

తాళం తిరుగుతున్న చప్పుడు వినిపించింది. “లోపలికి రండి!” సెకాఫ్ట్‌ గొంతు 
కాడా వినిపించింది. హాండిల్‌ తిప్పి తలుపు తెరిచాను. సెకాఫ్ట్‌ ఎదురుగా 
కనబడతాడని అనుకున్నాను. కానీ అతను ఎదురుగా లేడు! 

నాకు జీవితంలో ఇంత షాక్‌ కలగలేదు. అతని గదంతా చిందర వందరగా 
ఉంది. స్పేట్లు, గిన్నెలు, పుస్తకాలు, రాతవస్తువులు కలగలుపుగా, తిరగబడిన కుర్చీలు, 
కానీ పై[కొఫ్ట్‌ మాత్రం ---- 

“ఏం ఫరవాలేదు! ఏమండీ! తలుపు మూయండిగొ అన్నాడతను. అప్పుడు 
నేనతనిని కనుగొన్నాను. 

అతను అక్కడ, తలుపు దగ్గర మూలన, పైకప కు అంటుకుని ఉన్నాడు, అతన్ని 
ఎవరో అక్కడ జిగుర్గు పెట్టి అతకబెట్టినట్టు ఉంది. అతని ముఖంలో ఆత్రం, కోపం 
కొట్టాస్తున్నాయి. అతను ఒగరుస్తూ సంజ్ఞలు చేశాడు. “తలుపు మూసేయండి” “ఆ 
ఆడది నన్ను చూసిందంటే .....! 

నేను తలుపు మూశాను. అతనికి కాస్త దూరంగా నిలబడి, తేరిపార జూశాను. 

“ఏదైనా జరిగి కింద బడితే ఎముకలు విరుగుతాయి, పైకాఫ్ట్‌ అన్నాను. 

“అలా జరిగినా భాగుండును!' అన్నాడతను. 

“ఈ వయసులో, ఈ భారీకాయంతో ఏమిటా పిల్లచేస్టలు---” 

“అపు!” చాలా బాధతో చూశాడతను. 

“నేను చెపుతున్నాను!” అతను సంజ్ఞ చేశాడు. 

“ఇంతకు నీవు ఆపైన ఎలా నిలవగలిగావు?” అన్నాను నేను. 

ఇంతలో నాకు హఠాత్తుగా అతనేమీ పట్టుకోలేదన్న విషయం తోచింది. 
అతనక్కడ తేలియాడుతున్నాడు, గాలి బుడగలాగ. అతను అక్కడినుంచి తప్పించుకొని 
గోడవెంట పాకే కిందకు రావడానికి ప్రయత్నించసాగాడు. 


99 





“అంతా నీ మందు మహిమ - నీ గొప్ప మందు ---- “అతను ఒగరుస్తున్నాడు 
అలా మాట్లాడుతూ అతను అజాగ్రత్తగా ఒక పటం (ఫేమును పట్టుకున్నాడు. అది 
చేతిలోంచి తప్పి పోయింది. అతను తిరిగి “పైకప్పుకు చేరుకున్నాడు. పటం మాత్రం 
కింద సోఫా మీద పడి ముక్కలయింది. అతను వెళ్ళి పైకప్పుకు కొట్టుకున్నాడు. 
అతని శరీరపు ఒంపులన్నింటి మీద తెల్లరంగు ఎందుకు ఉందో నాకు అప్పుడు 
అర్ధమయింది. అతను మళ్ళీ మరోటి పట్టుకుని కిందకు దిగడానికి ప్రయత్నం మొదలు 
సెట్రాడు. 


ఆ లావు పాటి మనిషి, విచిత్రమయిన అకారం, తలక్రిందులయి గోడలను 
పట్టుకుని కిందకు దిగడానికి ప్రయత్నించడం, చాలా విచిత్రమయిన దృశ్యంగా ఉంది. 


“నువ్వు రాసి ఇచ్చిన ఆ మందు చీటీ--చాలా బాగా పనిచేసింది” 
“ఎలా గేమిటి” 


100 


“బరువు - అంతా పోయింది" 

అప ఎడు నాకంతా అర్హమయ్యింది. 

“అయ్యో! పైకాఫ్‌! అ! నీకు కావలసింది లావ తగ్గడం, నువే వ్వేమో ఎప్పుడూ బరువు 
బరువు అంటూ వచ్చావు”! 


ఎందుకో నాకు బలే సంతోషం వేసేంది. ఈసారి సైకొఫ్ట్‌ నాకు బలే 
బాగనిపించాడు. 


“ఏదీ! కాస్త సాయం చేయసీ అంటూ అతని చేయిపట్టుకుని కిందకు లాగాను. 
అతను కాళ్ళు తన్నడం మొదలుపెట్టాడు. ఎక్కడయినా పట్టు  దొరుకుతుందే మోనని! 
గాలి బాగా వీస్తున్న రోజున జెండా 'పట్టుకున్నట్టుంది. 

“అ బల్ల బాగా చేవగలది. బాగా బరువయింది కూడా! నన్ను గనక దాని కిందకు 
చేర్చారంటే! ----! అతను చూపించాడు. 

నేను అలాగే చేశాను. అతను బల్ల కింద గాలిబుడగ లాగ తేలనారంభించాడు. 
నేను పక్కనే నిలబడి మాట్లాడుతున్నాను. 

“ఒకటి మాత్రం తేలిపోయింది. మీరు గనక ఇంట్లో నుంచి బయటకు బయలు 
దేరారంతే గారిలో పెకి ఎగిరిపోతారు.” 

అతనికి తన ఈ కొత్త పరిస్థితిని అలవాటు చేసుకోవాలని నచ్చజెప్పాను. వ్యవహారం 
నిజంగా _అద్దముండే చోటుకు చేరుకుంది. అతను తన చేతులతో పైకప్పు మీద 
నడవడం నేర్చుకోవచ్చునని నేనన్నాను 

“నేను నిద్రపోవడం వీలుగాదు!” అన్నాడతను. 

అయితే అదేమంత కష్టం కాదు. అది సాధ్యమేనన్నాను నేను. ఒక తీగమంచం 
కింద ఆ ఏర్పాటు చేయాలి. సరుపు వగైరా దానికి పట్టిలతో కట్టాలి. దుప్పటి 
వగైరాలను పక్కన బొత్తాలతో పట్టి పెట్టాలి. దీనికతను ఇంట్లో పనిమనిషి కీ అంతా 
చెప్పవలసిన అవసరం ఉంటుంది. “ అతను కొసేపు వొదించి చివరకు అందుకు 
ఒప్పుకున్నాడు. (అ తర్వాత అ పనిమనిషి ఈ తలక్రిందులు పనులన్నీ చాలా 
మామూలుగా, అందంగా చేయడం కన్నులపండుగగా ఉంది) అతను గదిలో ఒక 
నిచ్చెన ఏర్పాటు చేసుకోవచ్చు. అతని తిండి వగైరాలన్నీ పుస్తకాల అలమర మీద 
పెట్టాలి. అతను కావాలనుకున్నప్పుడు నేల మీదకు దిగిరావడానికి ఏర్పాటును కూడా 
మేము చాలా తెలివిగా కనుగొన్నాము. అతను ఎన్‌ సైక్షోపడియా (బ్రిటానికా గ్రంథాల 
ఇటీవలి ప్రతిని అలమరపై అరలో ఉంచాలి. వాటిలో రెంటిని బయటకు లాగి చంకన 
బెట్టుకుంకే చాలు. అతను కిందకు వచ్చి వాలుతాడు- గదిలో తక్కువ ఎత్తులో 
అతను అటూ ఇటూ తిరగడానికి వీలుగా గదిగోడల మీద ఇనుప పట్టీలను ఏర్పాటు 
చేయాలి. (అప డు నాతెలివి మరింత వెలిగిపోయింది!) నేను, చరికొచుకునే పొయ్యి 
పక్కన కూచుని అతని విస్కీ తాగుతున్నాను, అతను మాత్రం పైకప్పు మీద, అతని 
అభిమాన మూలలో తేలుతున్నాడు. పైకప్పుకు ఒక టర్కీ తివాచీని అతికిస్తున్నాడు. 
అప్పుడా ఆలోచన నా మెదడులో మెరిసింది! “= పైకొఫ్‌! ఇదంతా అనవసరం!” 


101 


“నేను నా అలోచన గురించి ఇంకా తేల్చుకోకుండానే అరిచేశాను. “లోపలి 
గుడ్డల్లో సీసం! 

అతనికి పాపం కళ్ళలో నీళ్ఫొచ్చేశాయి. “అలా మళ్ళీ నేను సరిగా నిలబడగలనా[ 

ఆలోచనకు అంతం లేకుండానే నేనతనికి వివరాలు చెప్పసాగాను “సీసపు పలకలను 
కొంటే సరి. దాన్ని గుండ్రని బిళ్ళలుగా కొట్టించాలి. వాటిని నీ లోపలి దుస్తుల 
నిండా కుట్టించాలి, బూట్ల అడుగున కూడా సీసం పలక్క సంచీ నిండా సీసం 
పట్టుకుని నడువు. ఇక బాధే ఉండదు. ఇక్కడ బందీగా ఉండేకన్నా, ఎక్కడికయినా 
వెళ్ళిపోవచ్చు ప్రయాణం కూడా చేయవచ్చు! 

అంతకంపే అనందకరమయిన అలోచన నాకు కలిగింది. “పడవ మునిగిపోతుందని 
కూడా మీరు భయపడనవసరంలేదు. మీరు చేయవలసిందల్లా కొన్ని దుస్తులను 
వదిలివేయడమే. అవసరమయిన వస్తువులను మాత్రం చేతిలోకి తీసుకోవాలి. గాలిలో 
తేలుతూ ఉండవచ్చు!” 

మొదటిసారి చూచినపుడు ఇదంతా భౌతికశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా 
ఉన్నగ్ణే అనిపిస్తుంది. అయితే ఆశ్రేపణలు కూడా ఉన్నాయి. 

మొదటిది, ప్రైకొస్ట్‌ నిజంగా బరువు కోల్పోయినా, పైకి మాత్రం ఎగిరేవాడు 
కాదు. అర్కిమిడిస్‌ సూత్రాలన్నీ గుర్తుకు తెచ్చుకోండి. అతని -దుస్తులు, అతని 
జేబులోని వస్తువులు అన్నీ కలిసి అతని భారీ శరీరం తొలగించిన గాలి కన్నా 
తక్కువ బరువుంయేనే ఇలా ఎగరడం వీలవుతుంది. 

ఇలా తొలగించబడిన గాలి బరువును సులభంగానే లెక్క వేయవచ్చును, మన 
బరువ, ఇంచుమించు ఇదే పరినూణం గల నీటికి సమంగా ఉంటుంది. అది 
80 కి.గ్రా. లనుకుందాం. మామూలు గారి నీటి కన్నా 770 రెట్టు సాంద్రత 
తక్కువ ఉంటుంది. అంశే మనం తొలగించే గాలి బరువు 0 గ్రాములు 
మాత్రమే ఉంటుంది. పైక్రాఫ్ట్‌ ఎంత లావుపాటి మనిషయినా 100కిగ్రాల కంటే 


ఎక్కువమాత్రం బరువు ఉండడు. అంటే అతనివల్ల 130 గ్రాములకన్నా ఎక్కున 
బరువుగల గారి తొలగదు. అతని సగటు, బూట్టు గడియారం, పర్సు మిగతా 


వస్తువులన్నీ కలిసి ఇంతకంటే ఎక్కున బరువు ఉంటాయనేది అనుమానం లేని 
విషయం. అటువంటప్పుడు ఆ లావుపాటి మనిషి నేలమీదే ఉండి పోతాడు. 
అయితే అతను నిలకడ లేకుండా వణికి పోతూ ఉండవచ్చు. కానీ బెలూనులాగ 
సై కప్పుకు మూత్రం చేరుకోడు. అతను గుడ్డలన్నీ విప్పేసి దిసమొలగా ఉంశేగాని 
అలా జరగదు. గుడ్డలేసుకుని ఉంటే బెలూనుకు కట్టినట్లు ఉంటాడు. ఏ చిన్న 
ప్రయత్నంలోనైనా, అంటే కాస్త ఎగిరితే చాలు గాలిలోకి తేలిపోతాదు. నెమ్మదిగా 
మళ్ళీ దిగుతాడు. అయితే ఇవన్నీ జరగాలంటే గాలులు మూత్రం వీచకూడదు. 


“నిరంతరంగా నడిచే” గడియారం : 


నిరంతర చలన యంత్రాలను గురించి, వాటిని తయారు చేయనెంచిన వారి 


102 


వైఫల్యం గురించి మనకు ఇంతకు ముందే తెలుసు. ఇప డు నేను ఒక “ప్రసాదిత 
శక్తి” యంత్రం. గురించి చెప్పుతాను. అది మనుషుల ప్రమేయం లేకుండా, 
ప్రకృతిలోని అనంత శక్తి నుండి చలన శక్తిని [గ్రహిస్తూ నిరంతరం పనిచేస్తుంది. 

పాదరసంతో పనిచేసేదిగానీ, మరోరకం గానీ, భారమితిని అందరూ చూసే 
ఉంటారు. పాదరసం రకంలో వాతావరణ పీడనంలో మార్పులను అనుసరించి 


పాదరసం సెకి కిందకు కదులుతుంది. ఆర్హరిరకంలో కూడా వాతావరణ పీడనం 
నల్లనే సూచిక కదులుతుంది. 


ఈ విషయాన్ని ఆధారంగా, 18 వ శతాద్ది పరిశోధకుడు ఒకతను, తనంతకు 
తానే నిరంతరం వనిచేసే గడియారాన్ని కనుగొన్నాడు. దాన్ని విఖ్యాత బ్రిటిష్‌ 
ఖగోళ శాస్త్రవేత్త యంత్ర శాస్త్రవేత్త జేమ్స్‌ ఫెర్యుసన్‌ 1774 లో చూచాడు. 
దాన్ని అతను ఇలా వర్లించాడు “నేను ఆ గడియారాన్ని చూచాను. అందులో 
విచిత్రంగా అమర్చిన ఒక భారమితిలోని పాదరసం నిరంతరం పడుతూ, పైకెగుస్తూ 
ఉండడం వల్ల అది నడుస్తుంది. అలా సమీకృతమవుతున్న చలన శక్తి గడియారాన్ని 
భారమితి తీసేసినా అది ఒక సంవత్సరంపాటు నడిపేందుకు సరిపోయేదిగా ఉంది 
గాబట్టి, అది ఎవ్వుడయినా అగిపోతుందే మోననుకోవటానికి ఆస్కారమే లేదు. 
నిర్మొహమాటంగా _ చెప్పాలంటే, నేను పరీక్షించిన ఈ గడియారం, నేను చూసిన 
యంత్ర నిర్మాణాలన్నింటిలోకి గొప్పది. దాని డిజైను, వనిచేసే తీరు అన్నింటికన్నా 
మిన్నగా ఉన్నాయి”, 

దురదృష్టవశాత్తు ఈ గడియారం దొంగిలించబడింది. ఆ తర్వాత అది 
ఏమయిందో ఎవరికీ తెలియదు. అదృష్టవశాత్తు ఫెర్టుసన్‌ ఆ గడియారం 
బొమ్మలను కొన్నింటిని గీశాడు. వాటినే మిగతావారు చూడగలిగారు. 


ఈ గడియారంలో ఒక పెద్ద భారమితి ఉంది. అందులోని 150 కి గ్రాముల 
పాదరసం రెండు గాజు పాత్రల్లో ఉంటుంది. ఈ రెండు పాత్రలు ఒక దానితో 
ఒకటి కలపబడి ఒక (ఫ్రేములో బిగించి ఉన్నాయి. ఈ రెండు పాత్రలు దేనికదే 
కదులుతాయి. వాతావరణ పీడనం పెరిగినప ఎడు, ఇందులోని పై పాత్ర కిందకు 
కింద పాత్ర పైకి కదిలేటట్లు తులాదండాలను చాలా చాకచక్యంగా అమర్చారు. 
పీడనం తగ్గగానే పై పాత్ర పైకి కింది పాత్ర కిందకు కదులుతాయి. ఈ రెండు 
కదలిక వల్లనూ ఒక గేర్‌ చక్రం ఒకే దిశలో తిరిగేట్టు ఏర్పాటు చేశారు. పీడనం 
నిలకడగా ఉన్నప్పుడు మాత్రం ఈ చక్రం తిరగదు. ఈ సమయంలో గడియారం, 
అంతకుముందే సమీకృతమయిన శక్తి ఆధారంగా తిరుగుతుంది.“గడియారంలోని 
స్పిరంగును, బరువులు ఒకే సారి కదిలి, బిగించడం అంత సులువుకాదు. అయినా 
ఆనాటి గడియారాన్ని తయారు చేసినవారు చాలా తెలివిని ప్రదర్శించారు. వాతావరణ 
పీడనం వల్ల తయారవుతున్న శక్తి గడియారాన్ని నడవడానికి అవసరమయ్యే. శక్తి 
కన్నా చాలా ఎక్కువగా ఉండేలా ఏర్పాటు చేశారు. కాబట్టి బరువులు కిందకు 
జొరకముందే తిరిగి పైకి లాగబడేవి. బరువులు పూర్తిగా పైకి పోయిన తర్వాత, ఆ 


103 





చిత్రం 72. 15వ శతాబ్ది నాటి శక్తీ (ప్రసాదిత యంత్రం. 


బరువులను క్రమంగా, నిర్లీత సమయాలకు ఆపివేయడానికి ప్రత్యేకంగా మీటలను 
ఏర్పాటు చేశారు. 

ఈ రకమయిన 'సంపాదిత శక్తి యంత్రాలకు! “శాశ్ళతచలన' యంత్రాలకు 
మౌలికంగా భేదం ఉంది. నిరంతర లేదా శౌశ్ళత చలన యంత్రాలను తయారు 
చేయాలనుకున్నవారు, శక్తిని దానంతటదే తయారమేట్లు చూడాలనుకున్నారు. 


104 


ఈ గడియారంలో మాత్రం శక్తి బయటినుంచి అంకే మరో చోటినుండి 
నస్తున్నది. ఈ శక్తి సూర్యరశ్మి ఆధారంగా, చుట్టుముట్టు వాతావరణంలో ఏర్పడే 
ఫీడనం నుంచి వస్తున్నది. ఇటువంటి యంత్రాలను గనుక కనుగొనగలిగితే శక్తిని 
సంపొదించుకొని ఇవి నిరంతర చలన యంత్రాల వలెనే వనిచేయగలుగుతాయి. కానీ 
చాలా సందర్భాలలో ఇవి చాలా ఖర్చుతో కూడినవిగా ఉండేవి. 

శక్తిని సంపాదించుకునే యంత్రాలను గురించి, తరువాత మరొక చోట 
(ప్రస్తావించుకుని, అవి ఎందుకు లాభసాటి కాదో కూడా చూద్దాం ! 


105 





(ఈ విషయాలను చదువుతున్నప్పుడు ఈ వుస్తకం రష్యాలో రాసినదని 
గమనించ మనవి. మనదేశంలోని పరిస్థితులు ఇదే విధంగా ఉండను. కానీ 
మూలతః అవి ఇక్కడ కూడా పరిశీలనకు వచ్చేవే. ఈ అధ్యాయం లోని చాలా 
విషయాలను ఈ దృష్టితోనే చధవవలసిందని మనవి.- అనువాదకుడు) 


ఒక త్యాబ్‌ స్కయ రైలు మార్గం ఎప్పుడు ఎక్కువ 
పొడుగుంటుంది? 


మాస్కో, లెనిన్‌ గ్రాడ్‌ల మధ్యగల రైలుమార్గం ఎంత పొడుగుందని అడిగితే 
ఒకతను ఇలా సమాధానం ఇచ్చాడు: “అది సగటున 640 కిమీలు ఉంటుంది. కానీ 
ఎండొకొలంలో అది చలికాలంలో కన్నా 300 మీటర్లు ఎక్కువ పొడుగుంటుంది.” 


ఇది పైకి అనిపించేటంత అర్హంలేని మాశళేమికాదు. రైలుమార్గం పొడవు 
అంటే, ఆ మార్గంలో పరిచిన వట్టాల పొడవే అనకుంటే, ఆ పొడవు 
తప్పకుండా చలికాలంలో కన్నా ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. వేడిమి 
వల్ల ఉక్కుపట్టాలు ప్రతి సెంటీగ్రేడుకు లక్ష వంతుకన్నా కొంచెం ఎక్కువే, 
వ్యాకోచిస్తాయని గుర్తుంచుకోవాలి. ఎండలు మండిపోతున్న రోజున పట్టాల వేడి 
30) - 40 సెం. మధ్యలో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. 
ఒక్కొక్కసారి పట్టాలను తాకితే చెయ్యి చుర్రుమంటుంది. చలికాలంలోనయితే 
ఉష్ణోగ్రత మైనస్‌ 25° సెం. లేదా ఇంకొ తక్కువ దాకా పోవచ్చు. చరికాలానికి, 
ఎండాకాలానికీ ఉష్ణోగ్రతలో తేడా 5రీసెం. అనుకుంటే, రైలు మార్గపు మొత్తం 
దూరం 640 కి.మీ.ని, 0.00001 తోనూ, తిరిగి 55 తోనూ 'పొచ్చనేస్తే మనకు 
కిలోమీటర్లో ఇంచుమించు మూడవ వంతు దూరం లెక్క తేలుతుంది. అంశే 
మాస్కో - లెనిన్‌ (గౌడ్‌ ల మధ్యన గల రైలు మార్గం పొడుగు చరికాలంలో 
కన్నా, ఎండాకాలంలో కిమీ. లో మూడవనంతు లేదా" సునూరు 300 మీటర్లు 
ఎక్కువన్నమాట. 

ఇంతకూ పెరిగేది రైలుమార్గం ఫొడవృకొదు. కేవలం అందులోని పట్టాల పొడవు 
నూత్రమే. ఈ రెండు ఒకటి కానేకాదు. పట్టాలు ఒకదానికొకటి “తగులుతూ 
ఉండే విధంగా అమర్చరు. వేడెక్కి నపుడు అవి సులభంగా వ్యాకోచించేందుకు వీలుగా, 
పట్టాకు పట్టాకు మధ్యన ఖాళీలు వదులుతారు. ఎనిమిది లుం పొడవుండే 
పట్టాలకు సున్నా డిగ్రీ చేడిమి దగ్గర, ఆరు మిల్లీమీటర్ల ఖాళీ జాగా ఉండాలి, 
ఈ జాగా పూర్తిగా పోయి పట్టాలు ఒకదాని కొకటి తగలాలం'కే ఉష్ణోగ్రత 65 
సెం. వరకు ెరగవలసి ఉంటుంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల 
నగరాలలో నడిచే ట్రాము పట్టాల మధ్యన ఖాళీ వదలడం వీలు పడదు. ఈ 


106 


పటాలు నేలమీద పరిచి ఉంటాయి. వాటిలో కలిగే వేడిమి తేడాలు అంతగా 
ఉండవు గనుక, అవి వంకర పోవడం సాధారణంగా జరగదు. అయితే, బాగా 
ఎండలు మండిపోయిన రోజున చిత్రం 73 లో చూపినట్టు ట్రాము పట్టాలు 
వంకర తిరుగుతాయి. (ఈ చిత్రం ఒక ఫోటో గ్రావు నుండి తయారు చేసినది). 


||| | 
||| 


| 


~ 


ళ్‌ నానో 
DE md Prana gil 


మా వై 
ర్‌ం 
= pyr oar 
అ పయ 


చిత్రం 73. వేసవిలో ట్రాము పట్టాలు వంకర పోతాయి. 





కొన్నిసార్లు రైలు పట్టాలు కూడా ఇలాగే వంకరవుతాయి. ఎత్తునుండి పల్లంలోకి 
దిగేచోట రైలు . పట్టాలను లాగుతుంది. కొన్నిసార్లు పట్టాల కింది దిమ్మెలు కూడా 
కదులుతాయి. ఇలాంటి చోట్ట పట్టాల చివరల మధ్యన సందులు పోయి, అవి 
ఒకదానికొకటి తగులుతాయి. ఇందాక మనం లెక్క చేసి, రైలు మార్గం పెరిగే 
పొడుగును తెలుసుకున్నాం. ఆ పెరుగుదల ఖాళీలు కుంచించుకు పోవడం నల్ల 


వీలవుతుందని అర్హం. ఎండరోజుల్లో పట్టాల పొడవు చలికాలంలో కన్నా 300 మీ.లు 
ఎక్కువగా ఉంటుంది. 


ణిక్షలేని దొంగతనం : 


మాస్కో - లెనిన్‌ గ్రాడ్‌ నగరాల మధ్యన, ప్రతి చరికాలంలోనూ, వందల 
మీటర్ల పొడవు టెలిఫోను - 'టెలిగ్రావు తీగలు మాయమవుతుంటాయి. దీన్నెవరూ 
పట్టించుకోరు. దొంగ ఎవరో అందరికీ తెలుసు. మీరు కూడా ఇప్పటికి దొంగ 
ఎవరో ఊహించే ఉంటారు. నిజమే, చలే ఆ దొంగ! రైలువట్టాలు సంగతే 
తీగల విషయంలో కూడా నిజమవుతుంది. రాగి తీగలు, ఉక్కుపట్టాల కంశే, 
వేడిమికి, ఒకటిన్నర రెట్లు ఎక్కువగా వ్యాకోచం చెందుతాయి. ఈ తీగల్లో మధ్యన 
ఖాళీ జొగాలుండే ప్రశ్నకూడా లేదు. అందుకే మనం నిస్సందేహంగా “మాసో 
లెనిన్‌ గ్రాడ్‌ల మధ్యన గల టెలిఫోన్‌ తీగలు వేసవిలో కన్నా చలికాలంలో 500 


107 


మీటర్లు తక్కువ పొడుగుంటాయి” అని చెప్పవచ్చు అంటి ప్రతి చలికాలంలోనూ 
చలి అరకిలోమీటరు పొడుగు తీగను దొంగిలించేసీ తప్పించుకుపోతుంది. అయితే 
ఇందువల్ల సమాచార ప్రసారంలో మాత్రం అంతరాయం కలుగదు. వెచ్చని రోజులు 
రాగానే, దొంగిలించిన సొత్తంతా, బుద్దిగా తిరిగి వచ్చేస్తుంది. 

కొనీ తీగలు కాకుండా, వంతెనలు ఇలా చలికి కుంచించుకుపోతే మాత్రం 
నష్టాలు కలుగుతాయి. 1927 డిసె సెంబర్‌లో పత్రికల్లో ఇలా ఒక వార్త వచ్చింది. 
“ఇటీవల ప్రాన్సులో ఉన్న అతి గీతల పరిస్తితుల మూలంగా పారిస్‌ నగరం 
మధ్యలో గల సైన్‌నది మీధ వంతెన ఒకటి బాగా దెబ్బతిన్నది. చలినల్ల ఈ 
వంతెనలోని ఉక్కు. (్రేము కుంచించుకు పోయి, దానిపైనున్న రోడ్డు దిమ్మెలు 
చెదిరిఫోయాయి. ఈ వంతెనను కొంతకాలం మూసేశారు.” 


అయిఫెల్‌ టవర్‌ ఎత్తు ఎంత? 


అయిఫెల్‌ టవర్‌, ఎంత ఎత్తుంటుదని మిమ్మల్ని అడిగితే, మూడువేల 
మీటర్లు అని చెప్పడానికీ ముందు, ఏ కాలంలో? చలికాలంలోనా, వేసవిలోనా? 
అని అడుగుతారేమో? నిజమే మరి. ఇంత ఎత్తుండే ఉక్కు కట్టడాలు అన్ని 
వాతావరణాల్లో ఒకే ఎత్తు ఉండవు గదా! 300 మీ. ల పొడుగుండే ఉక్కు కడ్డీని 


1° సెం. వేడి ఎక్కువ చేస్తే ౩ మిమీ పొడవు పెరుగుతుందని మనకు తెలుసు. 
అయిఫెల్‌ టవరు కూడా వాతావరణంలోని వేడిమి ఒక డిగ్రీ పెరిగినప సడల్లా 
అంత పొడుగు పెరుగుతుందనే అర్ధం, ఎండకాసే వెచ్చని రోజుల్లో ఈ టవర్‌ 
బహుశః 40° సెం. వరకు వేడెక్కుతుంది. వర్షం రోజుల్లో అది ౦ సెంకు, 
చలికాలంలో సున్నాకు 10° తక్కువకు చేరుతుంది. (పారిస్‌ నగరంలో - 10 
కన్నా ఎక్కువ చరి సాధారణంగా ఉండదు.) అంటే వేడిమిలో 40) వరకు 
వ్యత్యాసం నస్తుందన్నమాట. అంటే అయిఫెల్‌ టవర్‌ ఎత్తు ౩౫40 =120 
మిమీ = 12 సెంమీ: ఎక్కున తక్కువగా ఉంటుదన్నమాట.. 


పరిశీలనల ద్వారా, అయిఫెల్‌ టవర్‌, వాతావరణంలో వేడిమిక్కి గారి కన్నా 
ఎక్కునగా స్పందిస్తుందని తెలిసింది. అది గాలికన్నా వేగంగా వేడెక్కుతుంది. 
చల్ల బడుతుంది. మేఘాలు. కప్పిన రోజున హఠాత్తుగా ఎండవస్తే అదే ముందు 
వేడెక్కుతుంది. అయిఫెల్‌ టవర్‌ ఎత్తులో కలిగే హెచ్చుతగ్గులను గమనించడానికి, 
వేడిమి ప్రభావానికి లొంగని ఒక ప్రత్యేక నికెల్‌ స్టీల్‌ తీగెను వాడుకున్నారు. ఈ 
విచిత్ర మిశ్రలోహాన్ని “ఇన్వార్‌' అంటారు (అంటే మార్చు లేనిది అని అర్దం). 


ఈ రకంగా, అయిఫెల్‌ టవర్‌, చలిరోజులకన్నా ఎండరోజుల్లో 12 సెంమీ.లు 
ఎత్తు ఎక్కువగా ఉంటుందని తేరిందన్నమాట. 


108 


తేనీటి గ్లాసులు, నీటి కొలతలు : 


అనుభవం గల ఇల్గొలయితే గాజు గ్లాసులో టీ పోసే ముందు, ఆ గ్లాసు 
పగలకుండా ఉండడానికి గాను, అందులో ఒక చెంచా (వీలయితే నెండిది) 
వేస్తుంది అనుభవం వల్ల మాత్రమే ఈ అలవాటు వచ్చింది. 

ఇందులో గల మూలసూత్రం ఏమిటి? వేడి నీటీవల్ల టీ గ్లాసు ఎందుకు 
పగులుతుంది? 

గ్లాసు అన్నివేపులా ఒకే రకంగా వేడెక్కదు. గ్లాసులో వేడినీరు పోస్తే దాని 
గోడలు వెంటనే వేడెక్కవు. ముందుగా గోడ లోపలి భాగం మాత్రమే 
వేడెక్కుతుంది. బయటి పొర చల్లగానే ఉంటుంది. వేడెక్కిన లోపలి పొర 
వ్యాకోచిస్తుంది. బయటి పొర ఇంకొ చల్లగా ఉండడంతో దాని మీద ఒత్తిడి 
పడుతుంది. అది విచ్చుకుంటుంది. గ్లాసు పగులుతుంది. నుందనుయిన గ్లాసును 
వాడడం వల్ల ఇలా జరగకుండా చూడవచ్చుననుకుంటున్నారా? అయితే, అవి పల్చని 
గ్లాసులకన్నా సులభంగా వగులుతాయని గమనించండి. సన్నటి గాసు ంలభంగా 
వేడెక్కుతుంది. అందులో వేడిమి త్వరగా సమంగా వ్యాపించగలదు. మందం 
గ్లాసు నెమ్మదిగా వేడెక్కుతుంది. 

పల్చని గోడలు గల గ్లాసులను కొనే ముందు ఒక విషయం గుర్తుంచుకోదాలి. 
గాసు అడగుకూడా వల్చగానే ఉండాలి. వేడినీరు పోసినపుడు ముందుగా వేడెక్కేది 
ఈ అడుగు భాగమే. గోడలెంత పల్చగా ఉన్నా, అడుగు మందంగా ఉంటే దై 
తప్పకుండా పగులుతుంది. పింగాణీ పాత్రలయినా అంతే! 

చేడి చేయడానికి, గాజుపొత్రలు, ఎంతగా సన్నంగా ఉంటే అంత మేలు. 


రసాయన శాలల్లో చాలా సన్నటి పాత్రలను, నేరుగా మంట మీద ఉంచి, నీటిని 
వేడి చేస్తారు. ఎంత వేడి చేసినా వ్యాకోచం చెందని పాత్రవుంటే చాలా ఉత్తమం. 
కార్డ్‌ కు ఇంచుమించు ఈ లక్షణం ఉన్న స్టే. అది గాజుకన్నా 15-20 రెట్లు 
తక్కువ వ్యాకోచిస్తుంది. 


మందం గోడలు గల క్యార్ట్స్‌పాత్ర ఎంత వేడి చేసినా పగలదు. అది వేడెక్కి 
ఎర్రబడిన తర్వాత మంచు నీటిలో ముంచినా సరే పగలదు. కార్ట్‌ 1700 
సెం. వరకు వేడిచేస్తే కరుగుతుంది. కాబట్టి పరిశోధనశాలల్లో వాడడానికి ఇది 
ఎంతో అనునయినది. పైగా. ఇందులో వేడిమి గాజులో కన్నా సులభంగా, సనుంగా 
వ్యాపిస్తుంది. 

టీ గ్గాసులు, హాఠాత్తుగా వేడిచేస్తేనేకాదు, చల్లబరచినా పగిలిపోతాయి. చల్లదనం 
వల్ల కలిగే సంకోచం అంతటా సమంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది 
బయట పొర చల్లబడి, లోపలి వెచ్చని పొర మీద ఒత్తిడి కలుగజేస్తుంది. అందుకే 
వేడి వస్తువులు 'పెట్టిన సీసాలను, చల్లబరచడానికి, నీటిలో పెట్టకూడదు. 


109 


ఇంతకూ టీ లో చెంచా సంగతేమిటి? అది గ్లాసును వగలకుండా ఎలా 
అపగలుగుతుంది? గ్లాసులోకి చాలా వేడి వదార్హం పోసినవుడే లోపల, వెలువల 
ఉండే వేడిమిలో తేడా ఎక్కువగా ఉంటుంది. వెచ్చని నీటితో గ్లాసు వగలదు. 
అందులో ఒక చెంచా కూడా వేస్తే ఏనువుతుంది? నీరు పడుతూ ఉంట్రే, 
అందులోని కొంత వేడమిని లోహపు చెంచా, పీల్చుకుంటుంది. లోహంలో వేడిమి 
త్వరగా పాకుతుంది గదా! నీరు మరింత చల్లనయినందువల్ల, గ్గ్లాసుమీద దాని 
ప్రభావం కూడా తక్కువవుతుంది. ఈలోగా గ్లాసు వెచ్చనవుతుంది. మరింత వేడి 
నీరు పోసినా నష్టం ఉండదు. 

లోహంతో చేసిన చెంచా (పెద్దదయితే మరింత సులువుగా) గ్లాసులో వేడిమి, 
ఎక్కువ తక్కువగా వ్యాపించడాన్ని అవుతుంది. గ్లాసు పగలకుండా ఉంటుంది. 

అయితే వెండి చెంచా ఎందుకని మరింత మంచిది. వెండిలో వేడిమి మరింత 
సులభంగా ప్రసరిస్తుంది గాబట్టి. రాగి చెంచా కన్నా అది నీటిలోని వేడిమిని, 
త్వరగా (గ్రహిస్తుంది. వేడి టీ గ్లాసులోని వెండి చెంచాను ముట్టుకుంటే. చేయి 
కాలుతుంది. రాగి చెంచాతో అలా జరగదు గాబట్టి, తాకి చూచి ఏ చెంచానో 
చెప్పవచ్చు కూడా! 

గాజుగోడల్లో ఉష్ణం విస్తరించే ఈ తీరు ఒక్క టీ గ్ధాసులకే కాక, నీళ్ళ 
భాయిలర్లలో నీటి ఎత్తును గుర్తించే కొలమానాలకు కూడా నష్టం కలిగిస్తుంది. ఈ 
కొలమానాలు గాజు గొట్టాలే. వాటిని అవిరి, వేడినీరు వేడెక్కించితే, లోపరి పొరలు 
బయటి పొరలకన్నా త్వరగా వేడెక్కుతాయి. పైగా లోపలి అవిరి, వేడినీరు వాటిమీద 
ఒత్తిడి కూడా కలుగజేస్తాయి. అందుకే అవి అంత సులభంగా పగులుతుంటాయి. 
ఈ విధంగా జరగకుండా ఉండడానికే, వాటిని లోపల చేపు త్వరగా వేడెక్కని 
రకం” గాజును, బయట మరో రకం గాజును వాడి తయారు చేస్తుంటారు. 


స్నానాల గదిలో కాలి జోళ్ళు ; 


చలికాలంలో పగటికాలం తక్కువగాను, రాత్రి ఎక్కువగానూ ఎందుకు ఉంటుంది? 
ఎండాకాలంలో అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఉంటుంది? చెహోవ్‌ సృష్టించిన 
డాన్‌ కొసాక్‌ సార్టెంట్‌ పాత్ర ఈ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఇది: 
“లికి మనకు కంటికి కనిపించేవి, కనిపించనివి అన్ని వస్తువులు కుంచించుకున్న స్టే, 
పగలు కూడా పొట్టిదవుతుంది. దీపాలు, లైట్లు వేస్తాం గాబట్టి రాత్రులు వెచ్చనయి 
పొడుగవుతాయి” 

ఈ వివరణ నవ్వుపుట్టించేంత 'అర్హంలేని విధంగా ఉందిగదూ. ఈ తెలివిగల 
వివరణలను _ త్రోసివుచ్చేవారు, తాము స్వయంగా ఇలాగే అర్హం లేకుండా ఉండే 
సిద్దాంతాలను తయారు చేస్తారు. స్నానాల గదిలో పాదాలు వ్యాకోచించాయి 
గాబట్టి జోళ్ళు బిగుతయి ఎక్కకుండా ఉంటాయి అనే వారి గురించి మీరు 
వినలేదా? పరిస్థితి చాలా పరిచితం. వివరణ మాత్రం శుద్ద అబద్దం. 


110 


ముందుగా, స్నానాల గదిలో ఎవరి శరీరం ఉస్తోగతయినా ల టూ 
జరగదు. పెరిగినా సెంటీ గ్రేడుకన్నా ఎక్కువ పెరగదు. టర్కిష్‌ స్నానశాలల్లో 
మాత్రమే రెండు డిగ్రీలు పెరుగుతుంది. మన శరీరం, చుట్టుముట్టు వాతావరణాన్ని 
తట్టుకుని లోపలి ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచగలుగుతుంది. పెరిగిన కొద్దిపాటి వేడిమితో, 
శరీరం పరిమాణం, బూట్లు "తొడుక్కు నేటవ డు తెలిసేంతగా పెరగడం జరగనివని! 
మన ఎముకలు కండరాలు పదివేల వంతుకన్నా ఎక్కువ వ్యాకోచించవు. అంటే 
పాదం అడుగు సెంటీమీటర్లో వందవ వంతు కన్నా ఎక్కువ పెరగవు. బూట్లు, 
జోళ్ళు ఇంత కచ్చితంగానయితే కుట్టరుగదా! సెంటీమీటరులో వందవచంతు అం 0కే 
వెంట్రుక మందం అన్నమాట! 


అయినప్పటికీ స్నానం చేసిన తర్వాత బూట్లు వేసుకోవడం కష్టమేననేది 
సత్యంగానే మిగిలి ఉంది. అయితే ఇది, వేడిమి వల్లి పాదం వ్యాకోచం చెందడం 
నల్ల మాత్రం కాదు. రక్తప్రసరణ పెరిగి, కాలిలో "చర్మం మందగించడం ఒకటి, 
తడిగా ఉండి, కాలు మెత్తగా ఉండడం మరొకటి ఇందుకు కారణాలు. వీటికీ, 
వేడిమి నల్ల కరిగే న్యాకోచానికి సంబంధ మేమీలేదు. 


అద్భు తాలు చేసే విధానం: 
ప్రాచీన గ్రీకు గణితశ్చాస్త్రవేత్త యంత్ర శాస్త్ర, నివుణుడు, హీరోన్‌ ఆఫ్‌ 


అలెగ్జాండ్రియా (పౌంటేన్‌ ను కనుగొన్నది ఇతనే!) ఈజిప్టియన్‌ మతాచార్యులు భక్తుల 
మోసగించడాన్ని, అద్భుతాలు ప్రదర్శించిన రెండు పద్దతులను బట్టబయలుచేశాడు. 





FE శ 


చిత్రం 74. ఈజిప్టు దేవాలయ “*ముహత్తులోని” దుర్మం. గుగ్గిలం సుండేటప్పుడు 


తలుపులు తెరుచుకుంటోయి. 


111 


చిత్రం 74లో ఇటువంటి నమూనాను ఒకదాన్ని చూడవచ్చు, ఇందులో 
ఆలయద్యారం ముందు ఒక వేదిక ఉంది. దీని లోపలి భాగం బోలు! (డొల్లగా 
ఉంది. ఆ కింద కొన్ని సాంకేతిక వివరాలున్నాయి. ఇవన్నీ కలిసీ ఆలయద్వారాలను 
(వాటంతటవే! తెరుచుకునేలా చేయగలవు. వేదిక మీద నిప్పులో ధూపం వేసి 
మంట లేపితే, లోపలి బోలులోని గారి వేడెక్కుతుంది. నేల అడుగునున్న నీటి 
పాత్రలోని నీటిపై, ఆ గాలివల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది. అందులో నుండి నీరు 
ప్రవహించి మరో పాత్రలో పడుతుంది. నీటి బరువుకు ఆ పాత్ర కిందకు జారిన 
కొద్దీ తలుపులు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేయబడి ఉంది. ఈ ఏర్పాటును 
చిత్రం 75లో చూడవచ్చు. 















| చిత్రం 75. ఆలయ ద్వారాలు తెరుచుకునే 







స్ట | ॥ 
| 

a వైనం (చిత్రం 74తో పోల్చండి.) 

పూజారి, ధూపం వెలిగించి మంత్రాలు చదువుతాడు. కొంతకాలానికి తలుపులు 


“వాటంతటవే తెరుచుకుంటాయి. భక్తులు చూడగలిగేది ఇంతమూ(త్రమే. లోపల 
ఉండే రహస్యమయిన ఏర్పాట్లను గురించి వారికి తెలిసే అవకాశం లేదు. 





ప్రాచీన కాలపు పూజార్జు చూపిన మరొక మోసపు అద్భుతం. మంటలో 
నూనే ఆగకుండా వడుతుండే పద్దతి. 


చిత్రం 76. 


112 


పూజారులు చేస్తూ ఉండిన మరో అద్దుతం తాలూకు వివరాలు చిత్రం 
76 లో చూడవచ్చు. ధూపం వేసి మంట వేయగానే, లోపలి గాలి మరింత 
ధూవ వస్తువును ఒత్తిడి చేస్తుంది. పూజారి దుస్తులలో అమర్చిన గొట్టాల ద్వారా 
అది పైకిలేచి నుంటలో పడుతూ ఉంటుంది. మంట ఆరకుండా మండుతూనే 
ఉంటుంది. ఇక చాలుననుకున్న తర్వాత పూజారి రహస్యంగా కింది సిస్టర్స్‌ 
బిరడాను నెమ్మదిగా తొలగిస్తాడు. ధూవం గొట్టంలోంచి రావడం మానేస్తుంది. 
పైగాలి బయటకు పోవడానికి మరో మార్గం దొరకండంతో దాని మీద ఒత్తిడీ 
తగ్గిపోతుందని అర్హం. 


'తనంతకు తానే తిరిగే గడియారంలి : 


గత అధ్యాయం చివర్లో ఇటువంటి గడియారం గురించి గమనించాము. అది 
వాతావరణ పీడనంలో కలిగే మార్పులను ఆధారంగా పనిచేసేది. ఇప డు అదే 
విధంగా, తనంత తాను స్ప్రింగు చుట్టుకు పోవడంతో నడిచే మరో గడియారం 
వివరాలు చూద్దాం. అయితే దీనికి అధారమయిన సూత్రం వేడిమి వలన కలిగే 
సంకోచ వ్యాకోచాలకు సంబంధించినది. అటువంటి ఒక గడియారపు నిర్మాణ 
విధానాన్ని చిత్రం 77 లో చూడండి. ఇందులో ముఖ్యమయినవి 212 అనే కడ్డీలు. 
అవి ఒక ప్రత్యేకమయిన మిశ్రలోహంతో తయారు చేయబడినవి. ఈ లోహం 


చాలా బాగా వ్యాకోచం చెందుతుంది. 2 వ్యాకోచం చెందినపుడు, ౫ అనే 
చక్రం పళ్లకు తగిలి ఆ చక్రాన్ని కుడినుంచి ఎడమకు తిప్పుతుంది. 22 చరివల్ల 


సంకోచం చెంది నపుడు )౫ అనే చక్రానికి తగిలి, దాన్ని కూడా అదే దిశలో 
తిప్పుతుంది. ఈ రెండు చక్రాలు ఇ అనే అక్షం మీద ఉంటాయి. ఈ 
ఇరుసు మీదనే మరో పెద్ద చక్రం ఉంటుంది. దాని అంచుమీద గరిటెల వంటి 
నిర్మాణాలు ఉంటాయి. ఇవి AR అనే తొట్టిలో నుంచి పాదరసాన్ని “పైకెత్తి, దానికి 
వ్యతిరేకంగా నాలి ఉన్న గ్రా అనే తొట్టిలోకి చేరుతాయి. ఇటువంటి గరటలుండే 
మరో చక్రం ఎడమచేతి చేపున పంటులది: డి లో పాదరసం పడడంతో అది 


తిరుగుతుంది, దానితో 110 అనే గొలుసు కదులుతుంది. ఆ గొలుసు ఓ) అనే 
చక్రానికి చుట్టూ బిగించి ఉంటుంది. ఈ చక్రం కూడా ఇ అనే పెద్ద చక్రం 


ఉండే ఇరుసు “సేదనే ఉంటుంది. స్క అనే చక్రం చుట్టు కూడా ఈగొలుసు 
బిగిసి ఉంటుంది. ఈ చక్రం గడియారానికి “కీ ఇస్తుంది. ఈ లోగా ఎడమ చేతి 
చక్రంలోని గరిలులు లేదా తెడ్డు పాదరసాన్ని FR అనే వాలిఉండే తొట్టిలోకీ 


తోస్తాయి. అందులోనుండి అది కుడివేపు చక్రాన్ని చేరుతుంది. చక్రాల [క్రమం 
ఈ విధంగా తిరిగి మొదలవుతుంది. 


113 





21,22 అనే కడ్డీలు సంకోచ వ్యాకోచాలకు గురవుతున్నంత వరకు ఈ 
గడియారం నడుస్తూనే ఉంటుంది. గడియారానికి కీ యివ్వడానికి మనకు 
కొవలసినదల్హా వాతావరణంలోని వేడిమి కొంచెం హెచ్చుతూ తగ్గుతూ ఉండడం 
మాత్రమే. ఇది మన ప్రమేయం ఏ మాత్రం లేకుండా జరిగిపోతూనే ఉంటుంది. 
అయితే మనం ఈ గడియారాన్ని “నిరంతర చలన యంత్రం" అనవచ్చా? అలా 
వీలు లేదు. ముందుగా, ఈ గడియారం అందులోని భాగాలు అరిగి పోయే వరకు 
మాత్రమే పనిచేస్తుంది. పైగా దాన్ని నడిపేది పరిసరాలలోని ఉష్ణోగ్రత. అది 
వ్యాకోచం వల్ల కలిగిన శక్తిని పోగు చేసి ఉంచుకుని గడియారంలో ముళ్ళను 
తిప్పడానికి, అందులో నుంచి కొంచెం, కొంచెమే వాడుకుంటూ ఉంటుంది. ఇది 
నిజంగా “శక్తిని సంపాదించుకున్న యంత్రం. లేదా ప్రసాదితశక్తి యంత్రం. దీనికి 
ఏ జాగ్రత్త అవసరం లేదు. అయితే ఇది శక్తిని శూన్యంలో నుండి పుట్టించేది 
మాత్రం కాదు. దానికి గల శక్తి ఆధారం ఈ భూమికి చేడినిచ్చే సూర్యుడు! 


చి 


తానే నడిచే 
జరీన్‌ నిండిన గొట్టా ల? 


గ్గ 
0 
దిగువ భాగంతో ఆమర్చి ఉంటా 





చ్మితం 79. తనంతట 


గడియారం. 


చితం 78. తనంతట తొనే నడిచే మరొక 
గడియార పటం. 





“క్రి ఇవ్వనవసరం లేకుండా పనిచేసే మరొక గడియారం, ఇటువంటిదె 
చిత్రం 78, 79ల్లో చూవబడింది. ఇందులో ముఖమబున పదార్హం గ్రిసరిన్‌. 
గ్లిసరిన్‌ వాతావరణంలోని ఉష్ణ్టభేదానికి వ్యాకోచం చెంది, చిన్న పాటి బరువులను 
ఎత్తగలుగుతుంది. ఈ బరువును ర్రైందకు దింపడ గడటూారక నడుస్తుంది. 
గ్లిసరిన్‌ -30 సెం. వద్ద గడ్డ కడుతుంది, 200 సె మాత్రమే మరుగుతుంది. 
కాబట్టి ఈ రకం గడియారాలను నగరపు వీధులలో వాడవచ్చు (ఇది ఈ పుస్తకం 
రాసిన నాటి అలోచన మాత్రమే - అనువాదకుడు) వాతావరణంలో చేడిమిలో 
రెండు డిగ్రీలు మారుతున్నా ఈ గడియారం నడవడానికి వనికి. వస్తుంది. 
ఇటువంటి గడియారాన్ని సంవత్సరం పాటు పరిశీలించి, చాలా సంతృప్తికరంగా 
ఉందని నిశ్చయించారు. 


G స్‌ 
st OE 


0036 


ల్‌ో 


ఈ రకంగా పెద్ద పెద్ద యంత్రాలను. నిర్మించి ఏవయినా ప్రయోజనాలను 
సాధించవచ్చునా? మొదటిచూప్పలో ఈ శక్తిని సంపాదించుకునే యంత్రాలు చాలా 
లాభసాటిగా అనిపించవచ్చు. ఈ విషయం నిజమేనా చూద్దాం! ఒక మామూలు 
గడియారాన్ని 24 గంటలు పనిచేయించేలా (క్రీ? ఇవ్వాలంటే క గ్రా మీ. లో 
7వ వంతు శక్తి చాలు (కిలోగ్రాము మీటరు అంటే కిలోగ్రాము బరువును ఒక 
మీటరు ఎత్తుకు ఎత్తగల శక్త) అంటే ఇది సెకండుకు కగ్రామీ.లో ఆరులక్షలన 
భాగం. అశ్వశక్తి అంపే సెకండుకు 75 కి.గ్రా, మీ.లు. అంటే ఒక గడియారపు 
యంత్రభాగాల శక్తి అశ్యశక్తిలో 45,000,000 వ వంతు మాత్రమే. ఈ విధంగా 
మొదటి గడియారంలోని కడ్డీలు, లేదా రెండన గడియారంలోని నిర్మాణం విలువ, 
ఒక కోపెక్‌ అనుకుంటే ఒక అశ్వ శక్తికి సమానమయిన శక్తిని తయారు చేయడానికి 
పెట్టిన పెట్టుబడి, 45,000,000 కోపెక్కులన్నమౌట. అంటే 450,000 రూబుళ్లు 
శక్తిని సంపాదించుకునే యంత్రం అనే పేర ఒక అశ్వశక్తికి అరమిలియన్‌ రూబుల్స్‌ 
ఖర్చు చేయడం కొంచెం అతి అని నా ఊహ! 


రలు బల్బు బగ అల్టు గ 


చిత్రం 80. పొగ ఒక చివర ఎగువకు, రెండవ చివర దిగుదకు పోతుందెందుకు? 





చిత్రం 80లో అగ్గిపెట్టైమీద పెట్టున సిగరెట్‌ ఒకటి ర దానిరెండు 
చివరలనుండి పొగ బయటకు వస్తున్నది. అయితే పొగ ఒక చివరపైకి పోతుంటే, 
మరో చివర. క్రిందకు వస్తున్నది. ఎందుకు? రెండు చివర్ల నుంచి వచ్చేది ఒకే 
ప్రాగకదా! పొగ ఒకే కానీ నిప్ప ఉన్న చివరన, నిప్పువల్ణ్ల వేడెక్కిన గారి 
పొగనుకూడా పైకి తీసుకుపోతున్నది. సిగరెట్టుకు ఖాళీగొట్టం ఉండే చివర నుండి 
వచ్చేపాగ మాత్రం చల్లబడుతూ వస్తుంది. కాబట్టి అది పైకి ఎగరలేదు. పొగ 
గారికంకే బరువు అది కిందకే వస్తుంది. 


మరిగే నీటిలో కరగని మంచు : 


ఒక పర్తీక్ష నాళిక తీసుకోండి. అందులో నీళ్లు నింపండి. అందులోనే ఒక 
మంచు ముక్క కూడా వేయండి. మంచు నీటికన్నా తేలిక గాబట్టి తేలుతుంది. 
దాన్ని అడుగున పట్టి ఉంచడానికి ఒక బరువునేదయినా ఉపయోగించండి. అయితే 
మంచు ముక్కనీటికి తగిలి ఉండేలా చూడండి. ఇప్పుడు, సారాదీపంతో మంట 
కేవలం పరీక్షనాళిక పై భాగంలో మాత్రమే తగిలేలా చిత్రం 81లో చూపినట్లు 
వేడిచేయండి. నీరు త్వరలోనే మరిగి ఆవిరవుతుంది, అయితే, విచిత్రంగా నాళిక 





చిత్రం 81. ఎగువన నీరు మరిగినా, దిగువన మంచు కరగదు. 


అడుగున గల మంచుముక్క మాత్రం కరుగదు. “మరిగే నీటిలో కూడా కరగని 
మంచు ఇది ఒక చిన్న పాటి అద్భు తం. 

నాళిక అడుగున ఉండేనీరు నురగడం లేదనేదే ఇందులో కిటుకు ఆ నీరు 
చల్లగానే ఉంటుంది. మనం చూచేది మరిగే నీటిలో మంచుకాదు. “మరిగే నీటి 
కింద మంచును” మాత్రమే. వేడికి వ్యాకోచం చెందిన నీరు తేలికై "పైకి లేస్తుంది. 
పరీక్ష నొళిక పై భాగాల్లోనే ఉంటుంది. కిందకు రాదు. పై భాగంలో వేడినీరు 


లేదా చేడి, చల్ల నీరు కలిసి ఉండడం జరుగుతుంది. నీరు ఉష్ణాన్ని తన గుండా 
116 


పనహించనీయదు. వేడిమిని నాళిక అడుగుకు చేర్చడానికి మరో వాహకం లేదు 
కాబట్టి మంచు యథాతధంగా ఉంటుంది. 


పెనా, కిందనా? 
వూ 


నీటిని వేడచేయాలనుకుంటే, మనం పాత్రను నేరుగా మంట మీద పెడతాం 
అంతేగాని మంట వక్కన పెట్టను. మంటతో వేడెక్కిన గాలి పల్చనై తేలికై 
పైకి పోవాలని ప్రయత్నిస్తూ, పాత్ర చుట్టూ చేరుకుంది, కాబట్టి నీరు కాచడానికి 
ఇదే చాలా మంచిపద్దతి. ఈ రకంగానయితే వేడిమినుండి మనం పూర్తి లాభాన్ని 
పొందగలం. 

కానీ ఏదయినా వస్తువును మంచుతో చల్లబరచాలంటే ఏం చేయాలి? చాలా 
నుంది, చల్లబరచదలుచుకున్న పాత్రను, ఒక పాలగిన్నె అనుకోండి, తీసుకుపోయి 
మంచు మీద ఉంచుతారు. మంచుతో చల్లనయిన గాలి బరువయి దాని కిందకు 
వస్తుంది. కాబట్టి గిన్నెను మంచుమీద పెట్టడం సరియయిన పద్దతి కాదు. కాబట్టి 
ఏదయినా గిన్నెనో, పాత్రలోని ద్రవాన్నో చల్లబరచదలుచుకుంటే, దాన్ని మంచుమీద 
పెట్టడం కాకుండా, దాని మీద మంచును పెట్టాలి. 

దీన్ని నురింత వివరంగా చెప్పనివ్వండి. నీటి పాత్రను నుంచు మీద పెడితే, 
నీటిలో అడుగుభాగం మాత్రమే చల్ల బడుతుంది. మిగతా నీటి చుట్టూ 
చల్లబడని గాలి ఉంది. అదే, మంచును మూత మీద పెడితే, నీరు మరింత 
త్వరగా చల్లబడుతుంది. చల్లబడిన ప్రైనీరు కిందకు దిగుతుంది. కిందనుండే నీరు 
దాని స్థానంలో పైకి వస్తుంది. ఇలా జరుగుతూ మొత్తం నీరు చల్లబడుతుంది. 
(శుభ్రమయిన నీరు శి సెం. వరకు మాత్రమే చల్ల బడుతుంది. అప్పుడు దాని 
సాంద్రత అధికతరంగా ఉంటుంది. అంతకంటే. మనం ఏ పానీయాలను కూడా 
చల్లబరచనవసరం లేదుగదా!) ఈ లోగా మంచు చుట్టు గల గాలి కూడా చల్లబడి 
పొత్ర చుట్టు ఆఅవరించుకుంటుంది. 


మూసిన కిటికీలోంచి ఈదురుగాలి : 


కిటికీ తలుపులు గట్టిగా మూసి ఉన్నప్పటికీ, అందులో పగుళ్ళేవీ లేకపోయినా, 
ఆ కిటికీ సందుల్లోంచి జోరుగా గాలి, గదిలోకి రావడం, (చలిదేశాలలో) మామూలే. 
ఇది వింతగా కనబడుతుందే మోగానీ, ఇందులో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. 


గదిలోని గారి ఏ ఒక్క క్షణం కూడా స్టిరంగా నిలిచి ఉండదు. గారి చలగా 


న్వ్‌ 

లేదా వెచ్చగా మారుతున్న కొద్దీ, కనబడని తరంగాలు తిరుగుతూనే ఉంటాయి. 
గాలి వెచ్చనైనకొద్దీ పల్చగా తేలికగా అవుతుంది. చల్లబడితే చిక్కన్వై బరువవుతుంది. 
కిటికీల పక్కన, బయటి గోడల పక్కన ఉండే చల్లని బరువయిన గాలి 
నేలకు చేరి,, వెచ్చని తేలికయిన గాలిని ఇంటి పైకప్పుకు పంపుతుంది. బుడగ ఈ 


117 


విషయాన్ని బాగా రుజువు చేయగలదు. రబ్బరు బుడగకు, చిన్న బరువు కట్టి 
అది గారిలో తేలియాడేలా చేయాలి. దాన్ని పొయ్యి ఉండేచోట వదిలేయండి. అది 
నెమ్మదిగా పొయ్యి దగ్గరి నుండి “పైకప్పుకు చేరి ఆ తర్వాత కిటికీ దగ్గరకు 
వస్తుంది. అక్కడినుండీ నేల మీదకు వచ్చి, తిరిగి సొయ్యినద్దకు చేరుతుంది. 
మళ్లీ ఇంతకు ముందటి మార్గంలోనే ప్రయాణం కొనసాగిస్తుంది (శీతల దేశాలలో 
ఇళ్లలోని గారి ఈ విధంగా తిరుగుతూ ఉంటుందని అర్హం - అనువాదకుడు). 
అందుకే కిటికీ మూసి ఉన్నా, అందులోంచి గాలి లోపలికి చొచ్చుకు వస్తుంది, 


వింత చక్రం : 


సిగరెట్టు పెస్టైలోని ఉలిపిరి కాగితం తీసుకుని అందులోంచి దీర్ణ చతరస్రాకారంగా 
ఒక ముక్కేను “కత్తిరించండి. దాన్ని అడ్డంగా ఒకటి, నిలువుగొ ఒకటి 'రెండు 


మడతలు పెట్టి మళ్లీ విప్పదీ స్తే దాని గరిమనాభి ఎక్కడుందో తెలుస్తుంది. ఒక 
సూదిని బల్లమీద గుచ్చండి, కాగితం" గరిమనాభి సూది చివర మీద నిలబడేట్టు 
కాగితాన్ని నిలబెట్టండి. అది పడకుండా నిలబడుతుంది. ఇప్పటి వరకు ఇందులో 
రహస్యం ఏమిలేదు. చిత్రం 82లో చూపినట్టు మీ చేతిని కాగితం దగ్గరకు 
తీసుకురండి. చేతిని నెమ్మదిగా తేవాలి. లేకుంకే గారితోపుడుతో కాగీతం 
కిందపడుతుంది. కాగితం గుండ్రంగా తిరగనారంభిస్తుంది. మొదట్లో అది నెమ్మదిగా 
తిరుగుతుంది. నెమ్మదిగా వేగాన్ని పుంజుకుంటుంది. “చేతిని తీసే స్త, కాగితం తిరగడం 
ఆగిపోతుంది. మళ్లీ చేతిని దగ్గరకు ' తెస్తే, అది తిరగడం మొదలు పెడుతుంది. 





చిత్రం 82. ఈ కాగితం ముక్క ఎందుకు తిరుగుతుంది? 


1870 లో ఒకసారి, ఈ ప్రయోగాన్ని చూచి, మనకు అంటే మనుషుల శరీరాలకు 
ఏవో వింత శక్తులున్నాయని అనుకున్నారు. మానవ శరీరంలోని రహస్యమయ 
ద్రవాల ఉనికి, రుజువయిందని నుంధ్రవాదులు సంతోషించారు. అయితే, నిజానికి 
ఇందులో అసహజం ఏమీ లేదు. చేతిని దగ్గరికి తేగానే దాని చేరువనున్న గాలి 


వేడెక్కుతుంది, ఆ గాలి పైకి లేస్తుంది. కాగితొన్ని కదిలిస్తుంది. అందుకే కాగితం 
గుండ్రంగా తిరుగుతుంది. కాగతం కొంచెంగా మడతబెట్టే ఉందిగాబట్టి అలొ 


తిరుగుతుంది. ఇలాంటి కాగితాన్ని దీపాలమీద అమర్చినా లాగే తిరుగుతుంది. 
కాగితాన్ని కొంచెం, జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఎప డూ ఒకే దిశగా తిరుగుతున్నట్లు 
గమనించవచ్చు. అది మణికట్టు 'వేపునుండి = వేళ్ల దిక్కుగా తిరుగుతుంది. చేతి 


118 


శేభక్రనా అరచేయి ఎవడూ ఎక్కువ వెచ్సగా ఉంటుంది. కాబట్టే అరచేతి 
య ల ౬ (౮ ల (ఏర Pee 
దగరనుండి వచ్చే వెచ్చని. గారి బలంగా ఉంటుంది. జ్వరంగా ఉండి, శరీరం వెడిగ 
ఉండేవారు ఈ ప్రయోగం చేస్తే కాగితం మరింత వేగంగా తిరుగుతుంది. ఈ 
రకనుయిన పరిభ్రమణం గురించి మాస్కో మెడికల్‌ సాసైటకి 1876లో ఒక 
పత్రాన్ని వంపారంటే మీకు సరదా అనిపించవచ్చు. 


మీ కోటు మీకు వెచ్చదనాన్ని ఇస్తుందా? 


కోటు మీకు వెచ్చదనాన్ని ఇవ్వదు అని నేనంశే, మిమ్మల్ని ఆటపట్టిస్తున్నాను 
అనుకుంటారేమో! నేను దాన్ని నిరూపించగలిగితే? అయితే ఈ వ్రయోగం 
చేయండి. ఒక మామూలు థర్మామీటరును తీసుకుని అందులో రీడింగును 
గమనించండి. అప్పడు దాన్ని మీ ఉన్ని కోటులో చుట్టి కొన్ని గంటలపాటు 
వదిలేయండి. అప్పుడు రీడింగు మరోసారి చూడండి. ముందు ఎంత ఉండిందో 
అంతే ఉంటుంది. మీ ఉన్నికోటు మీకు వెచ్చదనం. కలుగజేయదు అని నమ్మకం 
కుదిరిందా? రెండు సంచులలో మంచుముక్కలు వేసి ఒక దాన్ని ఉన్ని కోటులో 
కప్పి ఉంచండి. మరోదాన్ని బయట వదిలేయండి. రెండన సంచిలో మంచు 
కరిగిపోయిన తర్వాత, కోటులో పెట్టిన సంచీని తీసి చూడండి. అందులోని మంచు, 
ఇంచుమించు కరగకుండానే ఉంటుంది. మంచును కోటు, వెచ్చజేయలేకపోయింది, 
సరికదా, దాన్ని చల్లబరిచి, కరగకుండా ఉంచింది. 

అంటే ఉన్నికోటు వెచ్చదనాన్ని ఇస్తుందా? వెచ్చదనం అంకే వేడిని సరఫరా 
చేయడం అని గనుక అనుకుంటే, “లేదు!” అని ఈ ప్రశ్నకు జవాబు. ఒక దీవం 
వెచ్చదనం ఇస్తుంది, పొయ్యి ఇస్తుంది. అల్లాగే మన శరీరం కూడా వెచ్చదనాన్ని 
ఇస్తుంది. ఇవన్నీ వేడికి వనరులు. మీ కోటు మాత్రం అలాకాదు. దానిలో 
మనకివ్వడానికిగాను, దానిదంటూ వేడిమి లేనేలేదు. అడి మన శరీరం నుండి 
వెచ్చదనం నష్టం కాకుండా కాపాడగలుగుతుంది. తమ శరీరాల్లోనే వెచ్చదనం 
పుఘ్టు, వేడిర్తక్తపు జంతువులు, బొచ్చు ఉన్నప్పుడు చాలా వెచ్చగా ఉంటాయి. అది 
లేకుంటే వాటికి చలి తగులుతుంది. మనం (ప్రయోగానికి తీసుకున్న థర్మామీటరులో 
స్వతహాగా వేడిమి లేదుగనుక, దాన్ని కోటులో చుట్టినంత మాత్రాన. రీడింగు 


మారనవసరంలేదు. కోటు, ఉష్ణాన్ని తనగుండా (ప్రవహించనీయదు గనుక, అందులో 
చుట్టిన మంచుముక్కలు కరగడానికి ఎక్కువ కాలం పట్టింది. దానికి వెలుపలి 


నుండి వెచ్చదనం తాకకుండా కోటు ఆపింది. 

భూమి మీద కురిసిన మంచు కూడా జంతువుల ఉన్ని లాంటిదే. అది కూడా 
మంచి ఉష్ణవాహకం కాదు. అందుకనే ధాని కింది భూమి నుండి వెచ్చదనాన్ని 
పోనీయదు. అందుకే మంచుకప్పిన నేల, మామూలు చోటికన్నా, కనీసం 10 
సెం. వెచ్చగా ఉంటుంది. 


కాబట్టి ఉన్నికోటు వెచ్చదనాన్ని ఇస్తుందా అనే ప్రశ్నకు, అది మనలను వెచ్చగా 


119 


(గ్రహిస్తుంది. పెట్టను తన మరిగే వేడిమి అంతే 335ిసెం. కన్నా వేడి కాకుండా 
చేస్తుంది. ఆ వేడిమికి పెట్ట సులభంగా తట్టుకుంటుంది. తగలబడి పోదు. 


కాలని కాగితం. చిత్రం 86. కాలని దారం 





చిత్రం 85లో మరో సులునయిన ప్రయోగం చూపబడింది. ఒక లావుపాటి 
మేకును, లేదా ఇనుము లేక రాగి కడ్డిని ఒక దాన్ని తీసుకోండి. దాని చుట్టూ 
ఒక కాగితాన్ని గట్టిగా మలుచుట్టుగా _ తిప్పండి. దాన్ని మంటమీద ఉంచండి, 
మంట కాగితానికి తగులుతుంది. నుసి పట్టిస్తుంది కూడా. కానీ కడ్డీ ఎరువువేడికి 
వచ్చేదాకా, మండి పోకుండా ఉంటుంది. లోహము యొక్క నుంచి ఉష్మవాహక 
శక్తే ఇందుకు కారణం. ఇదే ప్రయోగాన్ని _ గాజుకడ్డీతో చేస్తే కాగితం నిలవదు. 
మండిపోతుంది. చిత్రం 86 లో ఒక తాళం చెవి చుట్టు చుట్టిన 'తగలబడని 
దారం చూపబడింది. 


మంచుమీద ఎందుకు జారుతుంది? 


పాఠిష్‌ చేయని నేలమీదకన్నా, చేసిన నేలమీద సులభంగా జారవచ్చు. 
అలొంటప్పడు ఎగుడుదిగుడుగా ఉండే మంచుమీదకన్నా నునుపుగా ఉండే 
మంచుమీద సులభంగా జారారికదా! అయితే ఇలా కొకుండా, నునుపు మంచుమీదే 
కాక, గరుకుమంచుమీదే స్లైడ్‌ బండి సులువుగా జారుతుంది. మంచు ప్రాంతాలలో 
స్లెడ్‌ బండిని వాడిన వారికి ఈ సంగతి అనుభనమయి ఉంటుంది. ఈ ఎగుడు 
దిగుడు మంచు ఎందుకింత జారుడుగా అయింది? మంచుకు జారుడు లక్షణం 
అది నునుపుగా ఉండడంవల్ల రాదు. దాని మీద ఒత్తిడి కలుగజేసినవుడు [ద్రవీభవన 
స్థానం తగ్గిపోవడం వల్ల మూత్రమే అది జారుడనుతుంది. 

స్లెడ్‌ బండి మీదగాని స్కేట్స్‌మీద గాని మంచుమీద జారితే ఏమవుతుంది. 
స్కేట్స్‌ మీదనయితే, మన శరీరం బరువు మొత్తం ఏవో కొన్ని చదరపు సెంటిమీటర్ల 
పరిధిలో విస్తరిస్తుంది. ఈ పుస్తకంలోని రెండన అధ్యాయాన్ని గుర్తు చేసుకుంటే 
స్కేట్స్‌ వల్ల నుంచుమీద ఒత్తిడి ఏర్పడుతుందని కూడా జ్ఞాపకం వస్తుంది. 
ఒత్తిడి ఎక్కువయినపుడు నుంచు చాలొ తక్కువ" ఉష్ణోగ్రత వద్దే కరుగుతుంది. 
ఉదాహరణకు మంచు ఉష్ణోగ్రత సున్నాకన్నా కిసెం. తక్కువగా ఉందనుకోండి. 
స్కెటింగ్‌ చేసే వారి ఒత్తిడి వారి కొళ్ల, కింది మంచును చూమూలుకన్నా 6° 
లేదా 7) తక్కువ ఉష్ణోగ్రత వద్దే కరిగిస్తుంది. ఈ మంచు ,కరుగుతుంది. మంచుకరిగే 


122 


ఉష్ణోగ్రతను ఒక డిగీ సెం. తగ్గించాలంకే చదరపు సెంటిమిటరుకు 130 క.గ్రా.ల 


ఒత్తిడి కలిగించనలన ఉంటుందని, సిద్ధాంతపరంగా లెక్క చేయబడింది. స్కేటింగు 
చేసే వారు గానీ స్లెడ్‌ బండిలోగానీ పంత ఒత్తిడిని కలుగజేయగలుగుతారా? 

నారు మంచును తగిలి ఉండే భాగాల మీద, బరువు న్యాపించితే, ఒత్తిడి 
చాలా తక్కువగా ఉంటుందని సులభంగానే ఊహించవచ్చు. అంకే మంచుకు 
తగులుతున్న అడుగు భాగా మొత్తం కాక, అందులో కొంత భాగమేనని 
తెలుస్తుంది. (ఈ సిద్దాంతం పరంగా లెక్కలు వేసేటన డు, కరగడంలో మంచు, 
నీరు ఒకే రకమయిన “ఒత్తిడికి గురవుతాయని గుర్తుంచుకోవాలి. ఇక్కడి పరిస్తితుల్లో 
మంచుకరిగిన నీరు కూడా ఒత్తిడికి గురవుతుంది. అంటే నుంచును కరిగించడానికి 
మరింత తక్కువ ఉష్ణోగ్రత వద్దే వీలవుతుందని అర్హం. సంపాదకుడు) ఈరకంగా 
జరగడం వల్ల, స్కేట్‌, లేదా సెడ్‌ పట్టేలకు నుంచుకు మధ్యన సన్నటి నీటిపొర 
ఏర్పడుతుంది. _ దీనిమీద జారుడుగా ఉండడం. వీవిధంగాను ఆశ్చర్యకరం కాదు. 
ముందుకు కదిలిన కొద్దీ ఇదే ప్రక్రియ జరుగుతూపోతుంది. అంటే జారుతున్న 
వారు వరుసగా ఒక్‌ నీటిపారమీడ్‌ జారుతుంటారు. మంచుకు మాత్రమే ఈ 
లక్షణం ఉంది. ఒక రష్యన్‌ భౌతిక లోతు అందుకే దీన్ని “ప్రకృతిలోని ఏకైక 
జారుడు పదార్హం' అన్నాడు. మిగతా వస్తువులన్నీ నునువుగా పింటాయంతేగానీ 
జారుడుగా ఉండవు. 

మళ్లి ఒకసారి మొదటికి వద్దాం! నునుపు మంచుకన్నా ఎగుడు దిగుడు మంచు 
నందుకు ఎక్కువ జారుడుగా ఉంటుంది. అదే బరువు, నేలకు తగులుతున్న 
విస్తీర్ణాన్ని బట్టి, ఒత్తిడిలో మార్పులుంటాయని ఇంతకు ముందే తెలుసుకున్నాం. 
అటువంటప్పుడు ఎక్కువ ఒత్తిడి నునుపు మంచు మీదనా? లేక ఎగుడు 
దిగుడు నుంచు మీదనా ఎక్కువ కలిగేది? బరువంతా కేవలం కొన్ని గతుకుల 
మీద మాత్రమే మోపబడుతుందిగాబట్టి ఒత్తిడి గతుకులుగా ఉండే ఎగుడుదిగుడు 
మంచుమీదే ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువయిన కొద్ది, మంచుకరగడం 
సులువవుతుంది. మంచుమరింత జారుడవుతుంది. అయితే "స్లైడ్‌ పట్టేలు తగినంత 
వెడల్పుగా ఉండాలి. (స్కేట్స్‌ విషయంలో ఈ తీరు నిజం కాదు. అందులో 
చలన శక్తి, గతుకులను కొట్టివేయడానికి ఖర్చవుతుంది.) 

ఒత్తిడి నల్ల మంచు త్వరగా కరగడమనే ఈ ప్రక్రియ, మనం చూచే కొన్ని 
ఇతర విషయాలను కూడా విశదీకరిస్తుంది. ఈ లక్షణం వల్లనే, రెండు మంచు 
ముక్కలను ఒకదానికొకటి వేసి బాగా అదిమితే, అవి అంటుకుపోతాయి. మంచు 
ముద్దలో చిమ్ముకునే పిల్లలు కూడా ఈ లక్షణాన్ని తమకు తెలియకుండానే 
నాడుకుంటారు. పొడినుంచును ఎత్తి ఉండకట్టడానికి, అదిమినపుడు, ఒత్తిడే దానికి 
ఉండరూపం కలుగజేస్తుంది. మంచుతో మనిషీ “బొమ్మను తయారు చేసే వారుకూడా 
ఈ వనే చేస్తారు. అందుకే నుంచు మరీ చల్లగా ఉన్నప్పడు, దాన్నిముద్ద కట్టడం, 
బొమ్మచేయడం సులభంగా వీలుకాదు. దారిలో పడ్డ మంచుమీద చాలామంది 
నడుస్తూపోయిన తరువాత, అది ఒక గట్టు పె పెంకుగా 'కరుడుగడుతుంది. 


123 


మంచు ఈ లుల సమస్య ( 


ఇంటిచూరుల, అంచుల మీదనుండి చొచ్చుకు నచ్చే, ఈటెల వంటి మంచు 
సూదులు ఎలా తయారయ్యాయో ఆలోచించారా? అవి ఎవ్వడు తయారవుతాయి. 
మంచు కరుగుతున్నపుడా? గడ్డకడుతున్నవుడా? కరిగేటపుడయితే, ఆ ఉష్ణోగ్రతలో 
అది తిరిగి గట్టిబడడం ఎలా జరిగింది? అలొ కొక గట్టిబడేటవుడయితే, అ చూరుల 
కొసలకు, నీరు, ఎక్కడినుండి వచ్చింది? 

చూశారుగా, ఈ సమస్య అనుకున్నంత సులభంకాదు. ఈ మంచు ఈటెలు 
తయారు కావాలంటే, ఒకేసారి రెండు రకాల ఉష్ణోగతలు అవసరం. నిజంగా 


అలాగే జరుగుతుంది కూడా. చూరు మీది మంచు, ఎండవేడిమికి కరుగుతుంది. 
ఈనీరు చూరునుంచి కారేలోగా, తిరిగి గడ్డకడుతుంది. (గదిలో వెచ్చదనం వళ్ల 


కప్పు వేడెక్కి కూడా, ఈటెలు తయారవుతాయి. అది వేరే విషయం). 


చిత్రం 87. ఎండకు నేలకంటు ఏటవాలు కప 4 ఎక్కువగా వేడెక్కుతుంది. 


= 


= 
= 
= E 
= = 
= డా 


= 
గట్ట 
లల 
చ 
= 
శై 
ద 


జ 


[| 





ఇలా ఊహించండి. అది ఎండకాస్తున్న రోజు. అయితే ఉష్ణోగ్రత మాత్రం 
సున్నా కన్న ఒకటి రెండు డీగ్రీలు నూత్రమే తక్కువగా ఉంది. ఎండ అంతటా 
వ్యాపించింది. ఏటవాలుగా పడే సూర్యకిరణాలు భూమి మీది మంచును కరిగించలేక 
పోతున్నాయి. కానీ ఏటవాలుగా ఉండే. ఇంటికవ ను, అవి ఇంచుమించు లంబ 
కోణంలో తాకుతాయి. అవ డు కవ్వుమీద మంచు. కరుగుతుంది. సూర్యకిరణాలు 
పడే కోణం ఎంత పెద్దదిగా ఉందు అంత వెలుతురును, వేడిమిని ఇస్తాయి. ఈ 
కోణం యొక్క "సైన్‌ విలువకు అనులోమంగా సూర్యకిరణ (ప్రభావం ఉంటుంది. 
చిత్రం 87 విషయంలో, ఇంటి కవ మీద, భూమిమీదకన్నా రెండున్నర. రెట్లు 
ఎక్కున వేడిమి ఉంటుంది. మంచు కరిగి చూరుమీదుగా జారుతుంది. చూరుకింద 
మాత్రం వేడిమి సున్నాకు తక్కువగా ఉంటుంది. పైగా నీటిబొట్టు, భాష్బీకరణం 
వల్ల మరింత చల్లనవుతాయి. కాబట్టి _ గడ్డకడతాయి. దాని మీదకు మరో నీటి 


124 


బొట్టు జారి అదికూడా గడ్డకడుతుంది. అలా నరుసగా నీరు జారుతూ, ఒక 
ఈలాంటి ఆకారం కిందకు వేలాడుతూ వస్తుంది. వారం రోజుల తర్వాత మళ్లీ 
ఒకసారి ఇలాంటి వాతావరణం వస్తుంది. ఈట ఆరకంగా పెరుగుతూ పోతుంది. 
భూగర్భ పు గుహల్లో స్థాలశక్టైట్లు కూడా ఇలాగే పెరుగుతాయి. 

సూర్యరశ్మి పడే వాలుకోణం ఇంకా గొప్ప వింతలను చేస్తుంది. వివిధ 
వాతావరణ ప్రాంతాలు, రుతువులు వీటివల్ల ఏర్పడతాయి. (అయితే ఇవే మొత్తం 
కారణం కావు) మారిపోతుండే దినాల నిడివికూడా ఒక కారణం. సూర్యునితో 
పోల్చి చూస్తే భూమి తన అక్షం మీద వాలి ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. 
సూర్యుడు మనకు వేసవిలోనూ, చలికాలంలోనూ ఒకే దూరంలో ఉంటాడు. 
ధృవాలనుంచి, భూమధ్యరేఖనుంచి ఒకే దూరంలో ఉంటాడు. వీటిల్లో ఉండే 
తేడాలు (లెక్క చేయనవసరం లేనంత) చాలా తక్కువ. అయితే భూనుధ్యరేఖ వద్ద 
సూర్యకిరణాలు నేలను తాకే కోణం, ధృవాల వద్దకన్నా ఎక్కువగా ఉంటుంది. 
ఎండకాలంలో ఈ కోణం మరింత పెద్దదవుతుంది. ఈ పరిస్టితివల్ల నే ఉష్ణోగ్రతలో 
మార్పులు, తద్వారా ప్రకృతిలోని ఇతర మార్పులు ఏర్పడతాయి. 


విసనక [రలు - 


ఆడవారు. విసనకర్రలతో విసురుకుంటూ సేదదీర్నుకుంటారు. ఈ పనివల్ల, 
వారి చుట్టు వట్ట ఉన్నవారికి ఎటువంటి హాని లేదని, నిజానికి ఇది వారికందరికీ 
సాయం చేస్తుందని అనుకోవడం మామూలు. ఈ సంగతి నిజమేనేమో చూద్దాం. 


౨సనకర్రతో విసురుకుంటే ఎందుకు చల్లగా అనిపిస్తుంది? మన ముఖాలకు 
నేరుగా తగులుతున్న గారి వేడెక్కుతుంది. కనబడకుండా ఉండే, ఈ వెచ్చని 
గాలిముసుగే మన ముఖాలు వేడి చేస్తుంది. లేదా, ముఖంనుండి మరింత వేడి 
బయటకు రాకుండా చేస్తుంది. గాలి కదలకుండా ఉంటే, ఈ వేడి గారి తెరను, 
చల్లని గాలి వచ్చి, నెమ్మదిగా పైకి తోస్తుంది. మనం ఈ వెచ్చని తెరను 
విసనకర్రతో చెదరగొడితే, ముఖానికి వెచ్చగా లేని గాలి వచ్చి తగులుతుంది. ఆ 
గాలిలోకి ముఖం నుండి వేడి" వచ్చి చేరుతుంది. అలా ముఖం నుండి వెచ్చదనం, 
బయటకు పోయిన కొద్ది, మనకు చల్లగా అయినట్లు అనిపిస్తుంది. 


అంటే, విసనకరలు వాడుతున్నవారు వెచ్చని గాలి తెరలను, అదే పనిగా 
చెదరగొడుతూ ఉంటారు. ఆ స్టలంలోకి వెచ్చగా లేని గారి వస్తుంటుంది. ఆ 
గారి వేడెక్కగానే తిరిగి చెదిరి పోతుంది. కొత్తగాలి వస్తుంది. 


విసనకర్రల వల్ల, ఈ రకంగా గారి త్వరత్వరగా కదులుతుంది. గదిలో వేడిమి 


అంతటా సమానమనవుతుంది. అంటే, మరోవమూటలో, గదిలో ఉండే ఇతరుల 
చుట్టు ఉన్న చల్లగాలిని వాడుకుని, విసనకర్ర గలవారు తమను తాము చల్ల 


బరుచుకుంటారు. ఇందులో మరొక పరిస్టితి కూడా ఉంది. దాని గురించి వివరాలు 
చుూదాము, 


125 


గాలిలో చరి ఎందుకు ఎక్కువనిపిస్తుంది? 


వాతావరణం ప్రశాంతంగా ఉన్నరోజులకన్నా, గాలులు వీచే రోజున చరి ప్రభావం 
ఎక్కువ ఉంటుంది. అయితే, చాలా మంది ఈ చిషయాన్ని వివరంగా గమనించరు. 
కేవలం ప్రాణికోటి నూత్రమే గాలివల్ల ఎక్కువ చలికి గురవుతాయి. గాలి వల్ల 
ఉషహ్ణాగత మాత్రం మారదు. ధర్మామీటర్‌ లో రీడింగు నూరదు. గాలి వీచేరోజున 
ఎక్కువ చలివుట్టుడానికి కారణం, గారి ముఖం నుండి, శరిరం నుండి, ఎక్కువ 
వేడిమిని తొలగించడమే. ప్రశాంత వాతావరణంలో, శరీరం చుట్టు ఉండి, 
వెచ్చనయిన గారి, అంత త్వరగా చెదిరిపోదు. గాలి ఎక్కువయిన కొద్ది, ప్రతినిమిషం 
శరీరానికీ తగిలే గాలి మోతాదు పెరుగుతుంది. ఫలితంగా ప్రతినిమిషం ఎక్కువ 
వెచ్చదనం శరీరం నుండి బయటకు పోతుంది. చలి పెరగడానికి ఈ ఒక్క కారణం 
చాలు. 

కానీ ఇందుకు ఇంకో కారణం కూడా ఉంది. మన చర్మం ఎప్పుడూ, చలిలో 


గాలిలో కూడా తేమను వదులుతూ ఉంటుంది. చెమట పట్టాలంటే వెచ్చదనం 
ఉండాలి. ఈ వెచ్చదనం మన శరీరం నుండి, దాన్ని తగిలి ఉండే గాలినుండి 
వస్తుంది. గాలి కదలకుండా ఉంటు, అది - తేమతో సంతృస్తమయి పోతుంది, 
గనుక చెమట పట్టడం నెమ్మదవుతుంది. తేమగాలిలో, నీరు ఆవిరనడం తగ్గుతుంది 
గదా! చుట్టూ ఉండే గారి కదులుతూ ఉండి, నిమిష నిమిషానికి కొత్తగాలి వచ్చి 
శరీరానికి తగులుతుంటే, ఎక్కువ చెమట పడుతుంది. ఇందుకు అవసరమయిన 
అదనపు వెచ్చదనం శరీరంలో నుండే వస్తుంది. 


అయితే గాలికి ఈ చల్లబరిచేశక్తి ఎంత ఉంటుంది? ఇది వీచేగారి వేగం 
మీద వేడిమి మీద ఆధారపడి ఉంటుంది. నిజానికిది, అనుకున్నదానికంటే 
బాగా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో చర్మపు ఉష్ణోగ్రతను, గాలి, ఎంతగా 
తగ్గిస్తుందో చూపడానికి తగు ఉదహరణ ఒకటి చూడండి గారి ఉష్ణోగ్రత శి 
సెం. ఉందనుకుందాము. అప్పుడు గాలి నిశ్చలంగా ఉందని కూడా అనుకుందాము. 
అప్పుడు చర్మం ఉష్ణోగ్రత 31° సెం. ఉంటుంది. మెల్లని గాలి తెమ్మెర సెకండుకు 
రెండు మీటర్ల వేగంతో వీస్తే, చర్మం వెచ్చదనం 7° సెం, పడిపోతుంది. ఈ 
రకం గాలిలో జెండాలు రెపరెపలాడవు. ఆకులు కదలవు. జెండా రెపరెపలాడేట్టు, 
ఆకులు, అల్లాడేట్లు అంటే సెకండుకు ఆరుమీటర్ల వేగంతో గాలివీస్తే, చర్మం 
వేడిమి 22° సెం. తగ్గుతుంది. అంటే 90 'సెం.కి తగ్గతుందన్నమాట. 

కాబట్టి మంచు ప్రభావం మనమీద ఎంత ఉంటుంది. తెలుసుకోవడానికి, 
కేవలం ఉష్ణోగ్రత చూస్తే చాలదు. గాలి వేగాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. 
బాల్టిక్‌ తీర ప్రాంతాల్లో గారి సగటు వేగం నిమిషానికి ఆరు మీటర్లు ఉంటుంది. 
అందుకే ఉష్ణ్మోగత ఒకంతే ఉన్నాసరే, మూస్కోలోకన్నా లెనిన్‌ గాడ్‌ లో ఎక్కువ 
చలిపుడుతుంది. మాస్కోలో గాలివేగం సెకండుకు 4.5 మీ. మాత్రమే. బైకాల్‌ 
సరస్సు ప్రాంతంలో చలిబాధ మరింత తక్కువ. అక్కడ గాలివేగం 13 


126 


మి./సెకండు మాత్రమే. యూరపులో గారి వాతావరణానికి అలవాటుపడ్డవారు, 
- తూరు సైబీరియాలో మంచును గురించి భయంకరంగా ఊహించుకుంటారు. కానీ 
నిజానికీ అక్కడ పరిస్తితి అంత భయంకరంగా ఉండదు. అక్కడ గారి చాలా 
తక్కువ. ముఖ్యంగా చలికాలంలో మరీ తక్కువ. 


ఎడారి వడగాలులు : 


ఇదంతా చెప్పినందుకు మీరు, “ఎండలు మండుతున్న రోజున గాలి వీస్తే 
హాయిగా అనిపించాలి గదా? అని అడుగుతారేమో! మరి ఎడారులలో నడగాడ్సుల 
సంగతేమిటి? ఈ వ్యతిరేక పరిస్టితికి కారణం ఉంది. ఉస్ణనుండల ప్రాంతాల్లో 
గారి శరీరాల కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది. అందుకే ఈ గాలుల - వల్ల 
మనుషులకు ఎక్కువ వేడిమి తగలడంలో ఆశ్చర్యం లేదు. గారి శరీరం నుండి 
వేడిమిని [గ్రహించడం పోయి, మరింత వేడిని కలుగజేయడం వల్ల ఈ పరిస్టితి 
ఏర్పడుతుంది. ఇటువంటి చోట్లలో, శరీరానికి ఎక్కువగాలి తగిలినకొద్దీ, ఎక్కువ 
వేడిగా ఉంటుంది. భాషప్బీభనన చేగం, ఈ గాలి నల్ల పెరుగుతుంది. అయినా 
దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఎడారులలోని నారు ఉన్నిదుస్తులు, 
టోపీలు వాడుతుంటారు. 


మేరిముసుగులు వెచ్చదనాన్ని ఇస్తాయా? 


భౌతిక శాస్త్రానికి ఇది మరో సమస్య, మేలిముసుగు వేసుకుంటే. వెచ్చగా 
ఉంటుందని, ముఖం మీద ముసుగు లేకుంటే చలిపుడుతుందని, ఆడవారు 
అంటారు. (మన దేశంలో ఈ ముసుగుల అలవాటు తక్కువ, మనది మొదలే 
ఉష్ణదేశం. - అనువాదకుడు). వారి మాటల్లో నిజం లేదని, ఇదంతా ఆడవారి 
భ్రమ అని కొందరి నమ్మకం. 

నేను ఇంతకు ముందు తెలియజేసిన వివరాలు చదివారు గాబట్టి. మీరు, స్త్రీల 
మాటల్లోని యధార్దాన్ని గుర్తించగలరనుకుంటాను. మేలిముసుగు గుడ్డలో రంధ్రాలు 
ఎంత పెద్దవిగా ఉన్నా, వాటిలోనుండి గాలి చొరడం తగ్గుతుంది గదా! అందుకని 
ముఖం ముందు ఉండే గాలి వెచ్చనవుతుంది. చల్లని గారి వచ్చి, ఈ వెచ్చని గాలిని 
తోసివేయాలం' టే ముసుగు అడ్డు తగులుతుంది. చాలా చల్లగా ఉండేరోజున ఆరు 
బయట తిరుగుతున్నప్పుడు, మేఠిముసుగు చేసుకున్న (స్త్రీలు, తాము వెచ్చదనాన్ని 
అనుభవించగలుగుతున్నామని అంశే, అందులో అబద్దం లేదు. వారిని నమ్మవచ్చు! 


చల్లనీటి కుండలు - కూజాలు : 


ఏ మాత్రం మెరుగు లేకుండా ఉండే మట్టి పాత్రల్లో, వీద్రవం పోసి ఉంచినా, 
అది చల్లబడడం మీరు చూచిఉంటారు. దక్షిణ దేశాలలో ఇవి ఎక్కువ కనబడతాయి. 


127 


స్పెయిన్‌లో వీటిని _'అల్కరజా' అంటారు. ఈజిన్నలో 'గౌలా' అంటారు (మన 
దేశంలో కూజాలు, కుండలు, గోలాలు, రంజన్‌ లను గురించి (ప్రత్యేకంగా చెప్పనవసరం 
లేదనుకుంటాను. అను.) . 
a) a డ్‌ 

వీటిలోని రహస్యం చాలా సులువయినది. మట్టికుండ, గ్‌ డలలోకి రు 
లేదా ద్రవం _ క్రమంగా ఆవిరవుతుంది. కాబట్టి ద్రవేంలో నుండి; పొత్రలోనుండి 
ఉష్ణం నస్ట్రమవుతుంది. అయితే దక్రిణదేశాల్లో ప్రయాణికులు, ఈ మట్టి పాత్రలో 
ద్రవాలు బాగా చల్లబడతాయని అంటూ ఉంటారు. ఈ విషయం ఎన్నో లక్షణాల 
మీద ఆధారపడి ఉంటుంది. 

వాతావరణం ఎంత వేడిగా ఉండి, గాలి ఎంత వేడెక్కితే, పాత్ర గోడలలోకి 
వచ్చిన ద్రవం అంత త్వరగా ఇగురుతుంది. ఎక్కువగా కూడా పోతుంది. 
అప్పుడు పాత్రలోని ద్రవం కూడా బాగా చల్లబడుతుంది. వాతావరణంలోని 
తేనుకూడా దీనిపై ప్రభావాన్ని చూపుతుంది. తేమ ఎక్కువయితే, నీరు ఆవిరనడం 
నెమ్మదవుతుంది. కుండలో నీరు కూడా త్వరగా చల్లబడదు. అందుకే పొడిగాలిలో 
నీరు త్వరగా చల్లనవుతుంది. గాలివీస్తే ఇగరడం, మరింతవేగం అయి, పా|త్రలోనీరు 

వ్‌ చ సునురోజున తడిగుడ్త 

చల్ల బడడం కూడా ఎక్కువవుతుంది. వెచ్చగా ఉండి గాలి వీస్తున్నర్‌'జ డలు 
(oe 
పెన చేసుకుంటు, ఈ సంగతి బాగా తెలుస్తుంది. కుండల్లో నీరు, _ఉన్నదానికంటే 
అయిదు డిగ్రీలకన్నా ఎక్కువ చల్లబడదు. బయట ఉష్ణోగ్రత 33° సెం. ఉంచే, 


కుండలో నీరు 28 ఉంటుంది. నిజానికి ఇది ఒక చల్లదనమే కాదు (ఇది రష్యాలో 
సంగతి! అను) ఈ కుండలను వాడుకునే ఉద్దేశ్యం కూడా అదికాదు. చల్లని 
ద్రవాలను చల్లగా _ఉంచడానికే వాటిని వాడుకుంటారు. 

కుండలో నీరు చల్లబడే తీరును కొంచెం లెక్కచేసి చూద్దాము. కుండలో 5 
లీ. నీరు పడుతుందనుకుందాం. అందులో నుండి 0.1 లీ. ఆవిరయిందనుకుందాం. 
33° సెం. ఉష్ణోగ్రత ఉండే రోజున, ఒక లీటరు నీటిని ఆవిరి చేయాలంటే 580 
కేలోరీల శక్తి అనసరనువుతుంది. ఇక్కడ కుండలో 0.1 లీ. నీరు ఆవిరయింది. 
అంటే 58 కేలోరీలు ఖర్చయ్యాయి. ఇందుకు సరిపడిన వేడిమి మొత్తం కుండలోని 
నీటినుండే వచ్చిఉండే, నీరు క్షై=12) సెం, చళ్లబడాలి. అయితే, అందుకు 
అవసరమయిన వేడిమిలో ఎక్కువ భాగం కుండ గోడలనుండి వస్తుంది. దాని 
చుట్టు ఉండే గాలిలోంచి మరికొంచెం వస్తుంది. నీరు చల్లబడుతూ ఉండగా, 
మరోవేప్పు కుండచుట్టు ఉండే వెచ్చని గాలివల్ల అది తిరిగి వేడెక్కుతుంటుంది 
గూడా! కాబట్టి నీరు, ఈ లెక్కతేలిన ఉస్మంలో ఇంచుమించు సగం వరకు 
మాత్రమే చల్లనవుతుంది. 

నీరు ఎండలో, నీడలో, ఎందులో ఎక్కువ చల్లనవుతుందో చెప్పడం కష్టం. 
ఎండలో భాష్పీభవనం ఎక్కునగా ఉంటుంది. కానీ చుట్టు వేడిమి కూడా 


ఎక్కువగానే ఉంటుంది. నీడలో గారి బాగా ఆడేనోట పెడితే నీరు తొందరగా 
వల్లనవుతుందని నా అభిప్రాయం. 


128 


మంచులేని మంచుపెస్టై 


నీరు ఆవిరవడంతో పు చల్లదనం ఆధారంగా, ఆహార పదార్దాల ను చల్లబరచడానిం 
సరిపడే మంచుపె్టును తయారుచేయవచ్చు. కర్ర షెల్లు లేదా జిం కువ తపూసిన 
ఇనుప షెల్లును ఒకదాన్ని తీసుకోవాలి. దానిపైన ఒక పొడుగాటి పాత్రలో చల్లని 
నీరుపోసి ఉంచాలి. ఒక కొన్వాసు షెల్లు చుట్లు చుట్టి దానిపై చివరలను 
చన్నీటి పాత్రలో ఉంచాలి. కింద చివరలు పష్సెల్టు క్రింద మరో పాత్రలో నీటిలో 
ఉండేలా అమర్చాలి. పై పాత్రలో నుండే నీటితో కాన్యాసు తడుస్తుంది. దీపపు 
ఒత్తిలో నూనెలాగ ఆ "పేరు గుడ్డలో వ్యాపిస్తూ ఇగిరిపోతూ ఉంటుంది. అవ్వడు 
షెల్లులోపలి అరలు చల్లబడతాయి. ఈ నిర్మాణాన్ని, గదిలో అన్నిటీకన్నా చల్లని 
భాగంలో ఉంచాలి. ప్రతి సాయంత్రం పాత్రలో నీరు కొత్తగా పోయాలి. ఇక 
రెండుపొత్రలు కాన్వాసు, చాలా శుభ్రంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. 


మనిషి ఎంత వేడిమిని భరించగలదు? 


మనిషి సాధారణంగా అనుకునేకన్నా ఎక్కువ వే వేడిమిని భరించగలడు. సమనీతోస్ట్ర 
మండలాలలోని వారు ఏమాత్రం భరించలేని వేడిని దక్షిణ ప్రాంతంలోని వారు 
సులభంగా భరిస్తారు. మధ్య ఆస్ట్రేలియాలో ఎండాకాలంలో, నీడలో ఉష్ణోగ్రత 46° 
సెం. వరకు వస్తుంది. ఈ వేడిమి 55 సెంకు చేరిన సందర్భాలు ఉన్నాయి. 
ఎర్ర సముద్రంలో, పర్షియన్‌ గల్లుకు పోయే ఓడల్లో గారి బాగా ఆడుతున్నప్పటికీ, 


కేదిన్‌లో 50° ఉష్ణోగ్రత వస్తుంది. 

ప్రపంచంలో గమనింపబడిన అత్యధిక సహజ ఉష్ణోగ్రత 57° సెం.కు మించలేదు. 
ఇది కాలిఫోర్నియాలోని 'మృత్యులోయలో! గమనించబడింది. రష్యాలో అత్యుష్మ 
ప్రాంతం అయిన మధ్య ఆసియా భాగంలో వేడిమి 50° సెం.కు మించలేదు. 

ఈ ఉష్ణోగతలన్నీ నీడలో నమోదు చేసినవేనని మీరు గమనించి ఉంటారు. 
ఎందుకో నేనే చెపుతాను. నీడలో మాత్రమే గాలియొక్క సరియయిన ఉష్ణోగ్రతను 
ధర్మామీటరు గుర్తించగలుగుతుంది. దాన్ని గనుక ఎండలో ఉంచితే, చుట్టూగాలిలో 
వేడికన్నా ఎక్కువ వేడెక్కడం తప్పదు. వేడిగాలుల గురించి మాట్లాడుతున్నా, 
ఎండకు చూపిన ధర్మామీటరు గురించి చెప్పడంలో అర్హం లేదు. 


మానవ శరీరం భరించగలిగే ఎక్కువ ఉష్ణోగ్రత గురించి els చేశారు. 
పొడి గారిలో, వేడిమిని నెమ్మదిగా [క్రమంగా సెంచుకుంటూపోతే, నీరు మరిగే 
స్థానం 100°సెం. దాటి, 160° సెం. దాకా, భరించడానికి వీలుంటుందని, బ్రిటిష్‌ 
భౌతిక శాస్త్రజ్ఞులు బ్బాగ్‌ డెన్‌, సెంట్రీలు నిరూపించారు. నారు కేవలం ఈ 
విషయాన్ని రుజువు చేయడానికే, గంటల తరబడి వేడికొలుముల్లో కూచున్నారు. 
“మనుషులకు ఏ హానీ కలగకుండా ఉండగలిగే వేడిమిలో, [గుడ్డను ఉడక బెట్టవచ్చు, 


129 


మాంసాన్ని వేవుకోవచ్చు” అంటారు టిండల్‌ ఈ విషయంలో. 

ఇదెలా వీలవుతుంది? శరీరం వేడిమి మూమూలుకు చేరువగానే ఉంటూ, 
అదనపు వేడిని తిప్పికొడుతుందనేదే కిటుకు. బాగా చెమటలు కారడం ద్వారా 
ఈ విధంగా జరుగుతుంది. శరీరాన్ని చుట్టుకొని ఉండే గాలిలో, ఎక్కువ భాగం 
వేడిమిని ఈ చెనుకే పీల్చుకుంటుంది. అలా శరీరపు ఉష్ణోగ్రత తగ్గుతుంది. 
ఇక్కడ శరీరం ఉష్ణం పుట్టించే స్థానానికి తగలకూడదనీ, గాలి ఖచ్చితంగా పొడిగా 
ఉండాలని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. 


లెనిన్‌ గౌడ్‌ లో 24° సెం. వేడిగాలులను భరించడంకన్నా, మధ్య అసియాలో 
37° సెం. వేడిమిని భరించడం సులభం. లెనిన్‌ (గౌడ్‌ లో గారి చాలా తేమగా 


ఉండడమే ఇందుకు కారణం. మధ్య ఆసియాలో వర్ణాలు చాలా అరుదు, గనుక 
అక్కడిగాలి పొడిగా ఉంటుంది. 


ఉష్మమాపకాలా? పీడన మాపకాలా? 


స్నానం కోసం నీళ్లుతోడి, అందులో భారమితిని ఉంచిచూస్తే, తుఫానువచ్చే 
సూచన కనిపించిందట. అందుకే ఒక, మహాశయుడు అవపూటకు స్నానం 
మానుకున్నాడట! ఈ కథ గురించి మీరు వినే ఉంటారు. 

బారో మీటర్లు (భారమితి లేదా వాతావరణంలోని ఒత్తిడిని కొలిచే సాధనం), 
ధర్మామీటర్ల మధ్యగల భేదాన్ని గుర్తించడం అనుకున్నంత సులువు మాత్రం కాదు. 
కొన్ని ధర్మామీటర్లను బారోమీటర్హనవచ్చు. బారోమీటర్లను ధర్మామీటర్లని కూడా 
అనవచ్చు. అలెగ్బాండ్రియా వాసి హిరోన్‌ తయారుచేసిన ధర్మోస్కోప్‌ అనే పరికరం 
ఇందుకొక ఉదాహరణ. దీన్ని ఎండలో ఉంచితే, గాజు జాడీ పై భాగంలోని గాలి, 


0 
(or 


వ్యాకోచం చెంది, నీటిపై ఒత్తిడి కలిగిస్తుంది. నీరు అప్పుడు వంపుగల గొట్టంలోంచి 


చిత్రం. 87 ఎ హిరోన్‌ ధర్మోస్కోప్పు; 





130 


బయటకు వచ్చి, గరాటులోపడి, కింది పెబ్టలోకి చేరుతుంది. వాతావరణం చల్లగా 
ఉన్నప్పుడు, ఇందుకు వ్యతిరేకంగా జాడీలో గాలి తగ్గిపోయి, పెబ్టలోని నీటిపై 
కలిగే వాతావరణం పీడనం అందుకు తోడయి, నీరు నిలువు గొటం ద్యారా 
తిరిగి జొడీలోకి వస్తుంది. స్ట 

ఈ పరికరం వాతావరణ పీడనంలోని నూర్పులను కూడా గుర్తించగలుగుతుంది. 
ఈ పీడనం తగ్గితే, లోపలిగాలి మాత్రం, ముందటి పీడనంలో ఉండి వ్యాకోచిస్తుంది. 
అలా జొడీలోని కొంతనీరు వంపుగొట్టం గుండా గరాటులో పడుతుంది. బయటి 
వాతావరణ పీడనం తగ్గితే పెస్టైలోని నీరు జాడీలోకి వస్తుంది. ఉష్ణోగ్రతలో 
ఒక డిగ్రీ తేడా ఏర్పడినపుడల్దా, గోళంలోని గాలి పరిమాణం, దానికి సరిపడా 
మారుతుంది. (ఇది ప్ల అంటే 2.5 మి.మీ ఎత్తుగల పాదరస స్తంభానికి 
సమానం). మాస్కో నగరంలో భారమితి రీడింగులు 20.సె.మీలు పెరుగుతూ 
తరుగుతూ ఉంటాయి. హౌరోన్‌ ధర్మోస్కోపులో ఇది కిసెం.కు సమానం. 
అంకే ఈ రకమయిన పీడనం మార్పులు, 8 డిగ్రీల ఉష్ణోగ్రత మార్పుకు 
సమానమన్నమాట. 

ఈ ప్రాచీన ధర్మోస్కోపు బారోస్కోవుగా కూడా వనిచేయగలదని మీరు 
గమనించారు. ఒకప్పుడు మనకు నీటితో పనిచేసే బారోస్కోపులు అమ్మకానికి 
దొరికేవి. అవి ధర్మోస్కోవులుగా కూడా _పనిచేయగలుగుతాయి. అయితే వాటిని 
తయారుచేసిన వారుగానీ, వాడుకున్నవారు గానీ, ఈ సంగతిని ఊహించనేలేదు. 


దీపం మంటచుట్టూ గాజు బుడ్డీ ఎందుకు? 


దీపం గ్లాసు, ఈ నాటి రూపానికి ముందు ఎన్ని మార్పులకు గురయింది చాలా 
మందికి తెలియదు. వేలాది సంవత్సరాల పాటు, వెలుగుకోసం దీపాలను వెలిగించిన 
వారు, వాటికి ఎటువంటి చిమ్నీలను అమర్చనే లేదు. ఈ గొప్ప మార్చు, అంటే 
దీపం చిమ్నీని కనుగొన్న ఘనత లేనార్జో డావించీ (1452-1519)కు దక్కుతుంది. 
అయితే అతను దీపాలకు లోహపు చిమ్నీలను వాడుకున్నాడు. అ తర్వాత 
మూడువందల సంవత్సరాలకు, పారదర్శికమయిన గౌజు చిమ్నీలు వొడకంలోకి 
వచ్చాయి. అవి గొట్టం నలె స్టూపాకారంలో ఉండేవి. అంటి కొన్ని తరాల వారి 
తెలివి ఫలితంగా దీవం బుడ్డీలు వాడుకలోకి వచ్చాయన్నమాట! 

ఇంతకు ఈ చిమ్నీలను ఎందుకు వాడతారు? మీరెవరయినా సరయిన 
సమాధానం ఇవ్వలేరనే నా అనుమానం. దీపాన్ని గాలినుండి రక్షించడమనేది దాని 
ముఖ్య ఉద్దేశ్యం కాదు. దాని అసలు (ప్రయోజనం మంటయొక్క వెలుగును 
ఎక్కువచేయడం, జ్ఞలనక్రియను వేగపరచడం! అంశయే బుడ్డి నిజంగా చిమ్నీగా 
పనిచేస్తుందన్నమాట. అది గారి కదిలే వేగాన్ని పెంచి, జ్వాలకు ఎక్కువ గాలి 
అందేట్లు చేస్తుంది. 


131 


ఈ విషయాన్ని కొంచెం విశదంగా చూద్దాము. మంటవల్లి, బుడ్డీలోపలిగాలి, 
బయటి గారికన్నా త్వరగా, వేడెక్కుతుంది. -వెచ్చనయిన ఆ లోవలి గాలిని 
ఆర్కిమిడీసు సూత్రం ప్రకారం, బర్నరు కింది రంధ్రాలగుండా వచ్చే చల్లని గాలి, 
పెకి నెట్టుతుంది. అంటే. గాజు బుడ్డీలో గారి నిరంతరం కిందనుండి పైకి 
కదులుతుంటుంది. దీని వల్ల, మండడం ద్వారా వచ్చిన వాయువులు పైకి పోయి, 
దీపంచుట్టూ ఎప్పటికప్పుడు తాజాగాలి వస్తుంటుంది. గాజుబుడ్డీ ఎంతపొడుగు ఉంటే, 
అందులోని అడుగు గారి, పైగౌలుల మధ్య వేడిమి భేదం, అంత ఎక్కువవుతుంది. 
అంతే వేగంగా చల్లని గారి అడుగునుండి చిమ్నీలోకి చొచ్చుకుని వస్తుంది. దీపం 
మండడం కూడా _ వేగనువుతుంది. ఈ విషయాన్ని గమనించిన తర్వాత, 
- కర్మాగారాల చిమ్నీగొట్టాలు, అంత పొడుగ్గా ఎందుకు ఉంటాయో అర్హమయి 
ఉంటుంది. 

లేనార్లో డావించీకి ఆనాడే ఈ విషయాలన్నీ తెలుసునంటే ఆశ్చర్యం 
కలుగుతుంది: “ఎక్కడ నుంట ఉన్నా దాని చుట్టు ఒక గారి ప్రవాహం 


ఏర్పడుతుంది; ఈ గాలినల్లనే మంటకు ఇంధనం దొరికి, అది “పెరుగుతుంది.” అని 
ఆయన తన నోటులో రాసుకున్నారు. 


మంట తనను తాను ఎందుకు చల్లార్చుకోదు? 


జ్వలన[క్రియవల్ల కార్బన్‌ డై ఆక్సెడు, నీటి ఆవిరి పుడతాయి. ఈ 
రెండు నుండేనికావు. అంపే మంటను కొనసాగించలేవు. అంకే, మంట 
ప్రారంభమయిన మొదటి క్షణం నుండి, మంటకు _తోడ్చడలేని పదార్థాలు దాని 
చుట్టూ తయారవుతాయి. అవి గాలిని లోవలికి రాకుండా అడ్డుకుంటాయి. గాలి 
లేకుండా, నుంటకొనసాగదు. అంటే నుంట త్వరలోనే ఆరిపోవాలి? కానీ అలా 
ఎప్పుడూ జరగదు. ఎందుచేత? 


ఇంధనం మొత్తం ఖర్చయిన దాకా మంట కొనసాగుతూనే ఉంటుంది. ఎలా? 
దానికి సనూధానమేమిటంటే, వేడెక్కిన వాయువులు వ్యాకోచం చెందుతాయి. 
తేలికవుతాయి. అందుకే జ్వలనం నుండి పుట్టిన వాయువులు, మంటచుట్టు 
నిలవవు. పక్కలనుండి వచ్చే శుభ్రమయిన గాలి ఈ వాయువులను పైకి 
సేస్తుంది. వాయువులు, ఆర్కిమిడీసు సూత్రం ప్రకారం, పైకి పోకపోయినా, 
లేక భూమికి గురుత్వాకర్షణ అనే లక్షణం లేకపోయినా, మంటలన్నీ, కొంచెం సేపు 
మండిన తర్వాత, వాటంతటవే, చవ న చల్లారి పోయేవి. 


జ్వలనం నుండి ఉత్పన్నమయిన వాయువులు, మంటకు ఎంతహోని కలుగుజేయ 
గలవనే విషయం సులభంగా తెలుస్తుంది గదూ! నుంటలను ఆర్ప్బాలంటే, మనం 
ఈ విషయాన్ని మనకు తెలియకుండానే వాడుతుంటాము. కొవ్వొత్తిని మీరు 
ఎట్టా ఆర్చుతారు? పైనుండి ఊదుతారు. అంతేగదా! అంటే జ్వలించలేని, జ్వలన 
ఉత్పత్తులను అంటి బొగ్గుపులుసు వాయువు, నీటిఅవిరి వగైరాలను మీరు మంట 


132 


మీదకు ఉసికొల్పుతారని అర్దం! మంటకు తొజాగాలి దొరకనందువల్ల, అది కాస్తా 
చల్లారిపోతుంది. 


జూల వెర్న రాయని ఒక అధ్యాయం : 


చంద్రుని కేసి (పయోగించిన ప్రొజెక్టైల్‌ జున్వలో, ముగ్గురు ధైర్యశాలులయిన 
ప్రయాణికులు, చేసిన సాహస ప్రయాణాన్ని 'జూల్స్‌వెర్న్‌ చాలా వివరంగా వర్షించాడు. 
అయితే అసాధారణమయిన ఆ పరిస్తితులలో మైకెల్‌ ఆర్జాన్‌ వంట ఎలా 
చేశాడనే సంగతి చెప్పటం ఆయన మరిచినట్టున్నాడు. అంతరిక్షంలో వంట, 
అంత ఆసక్తికరమయిన విషయంగా ఆయనకు తోచినట్టులేదు. అందుకు అతనే 
నష్టపోయాడు. అంతరిక్షంలో దూసుకుపోతున్న, జువ్వలోపల, అన్నీ బరువును 
కోల్పోతాయి. (వివరాలు పుస్తకంలోని తొలి అధ్యాయం చూడండి) జూల్చ్‌ వెర్నీ 
ఈ విషయాన్ని పట్టించుకోక పోవడంతో గొప్ప అన్యాయం జరిగిపోయింది. నిజానికి 
భారమంటూ లేని వంటగదిలో తమాషాలను గురించి, సైన్స్‌ఫిక్షన్‌ రచయితలు 
ఊహలు ఎంతయినా ఆసక్తికరంగా ఉంటాయనేది అనుమానం లేనివిషయం. 'జెర్నీ 
టుది మూన్‌'లో జూల్స్‌ వెర్న్‌ విస్మరించిన ఈ పనిని నేను నా శాయశక్తులా 
చేయడానికి ప్రయత్నిస్తాను. అతని లాగే రాయాలని ప్రయత్నించి: నేను సృష్టించిన 
ఈ భాగాలను చదివేటప్పుడు, జూవ్వలో గురుత్వాకర్షణ లేదని, ఏ వస్తువుకు 
కూడా బరువనేది లేనే లేదని మాత్రం మరిచిపోకండి. 


భారరాహిత్యంలో అల్పాహారం! 


“మిత్రమా! మనమింకా తిండీ ఏమీ తిననే లేదు అన్నాడు మైకేల్‌ అర్జాన్‌ * 
మన బరువు పోయిందేమోగాని, దానితో బాపే అకలికూడా మాయమయిందని 
నేననుకోను. అందుకే నేనిప దు బరువులేని అల్పాహారాన్ని వండి పెడతాను. ఇంతకన్నా 
తేలికయిన తిండిని ఇంతకుముందు ఎవరూ తిని ఉండరు!” 

జవాబు కొరకు కూడా వేచి చూడకుండా, ఆ(ఫెంచి పెద్దమనిషి తన పాక 
కొర్యక్రమంలోకి దూకాడు. 


(ఈ నీటి సీసా ఖాళీగా ఉన్నట్టు నటిస్తుందేమిటి? అతను వాటర్‌ బాటిల్‌ మూత 
తీయడానికి (ప్రయత్నిస్తూ తనలో తానేగొణుక్కున్నాడు నువ్వు నన్ను అటపట్టించ 
లేవులే. నీవు ఇంత తేలికగా ఎందుకున్నావో నాకు బాగా తెలుసు! అమ్మయ్య! 
మూత వచ్చేసింది. ఊ కానీ! బరువులేని నీ నీటిని బయటకు పంపించు! 


అతను సీసాను, ఇటు అటు వంపీ చూశాడు. ఒక చుక్కనీరు కూడా బయటకు 
రాలేదు. 'అర్జాన్‌ నీవు అనవసరంగా శ్రమవడుతున్నావు. ఈ జువ్వలో గురుత్వాకర్షణ 
ప్రభావం లేదని, నీరు మాములుగా బయిటకు రాదని తెలియదా? అదేదో గడ్డకడుతున్న 
లేహ్యమన్నట్లు నీవు నీటిని బయటికి దులపరించాల్సిందే! నికాల్‌ సాయం వస్తూ 


133 


సలహా ఇచ్చాడు. 

“అర్జాన్‌ బోర్లించిన సీసా అడుగుమీద ఒక చరుపు చరిచాడు. పిడికిలంత సైజులో 
నీరు పంల సీసాలో నుండీ బయటపడేసరికి, అతను ఆశ్చర్యపోయాడు.” నేనిలా 
జరుగుతుందని అనుకోలేదు! నీరు ఏమయిపోయింది? ఏం జరిగిందే మీరయినా 
చెప్పండి? 

'ఆర్హాన్‌! నీవు చూచింది ఒక నీటుబొట్టు మాత్రమే. బరువు, గురుత్వాకర్షణ 
చేని ఈ (ప్రపంచంలో నీటిబొట్టు ఎంత పెద్దవిగానయినా అవుతాయి. గురుత్వాకర్షణ 
నల్లనే గదా, నీరు ఏపాత్రలో పోస్తే అదే ఆకారంలో నిలబడుతుంది. ఆ లక్షణం 
వల్తే అది తిరిగి బయటకు వస్తుంది, ప్రవహిస్తుంది వగైరా వగైరా! ఇప్పుడు 
బరువంటూలేదుగనుక, ద్రవం అంతర్గత శక్తిమీధనే ఆధారపడుతుంది, అందుకే అది 
గుం|డ్రని ఆకారంలోకి వస్తుంది. ప్లేటో చేసిన ప్రయోగాలలో నూనె కూడా ఇలాగే 
అయింది కదా!” 

“నాకు పేటో తెలియదు, మరొకటి తెలియదు! నేను ముందు కొంచెం నీరుపొయ్యి 
మీదపెట్టి వంటమొదలెట్టాలి. ఇప్పుడు నన్ను ఏ అణుశక్తులు అపలేవు! ఆ (ఫెంచి 
పెద్దాయన ఓపిక నశించినట్టుంది. 

అతను వాటర్‌ బాటిల్‌ను పట్టుకుని, గాలిలో ఎగురుతుండే పాత్రలోకి నీరు 
వంపడానికి తాప్యత్రయపడసాగాడు. కానీ అంతా అతనికి వ్యతిరేకంగానే జరుగుతున్నది. 
నీటి చుక్కలు పెద్దపెద్దగా వచ్చి, పాత్ర అంచుల వెంట పాకడం మొదలెట్టాయి. 
అవి పొత్ర వెలుపలికి వచ్చేశాయి. క్షణంలో పాత్ర చుట్టూ ఒక నీటిపార ఏర్పడింది. 
అలొంటప్పుడు ఇక నీటిని కాచడమనే (ప్రసక్తే లేదు! 

పిచ్చెక్కినట్టున్న ఆ మనిషితో, నికాల్‌ మాత్రం ప్రశాంతంగా ముచ్చట్లాడ్డం మొద 
లెట్టాడు. “సంసక్తతా శక్తిని నిరూపించడానికి ఇదొక మంచి ప్రయోగం కదూ! నీవేమి 
అలొ గంగవెరు లెత్తకు! నీవు ఘనవస్తువులను తడిచేయడం అనే సర్వసాధారణమయిన 
పనిచేస్తున్నావు. కొనీ ఒక టేమిటంపే గురుత్వాకర్షణశక్తి ఇందులో కలుగజేసుకోవడం 
లేదు. అందుకే ఇలా జరిగింది. 

“ఎందుకు కలుగజేసుకోవడం లేదట! తడపడమో, మరొకటో నాకు తెలీదు. 
నీళ్లు నాకు పా (త్రలోపల కొవాలి. ఇలా చుట్టూతా కాదు! ఇలా ఉంటే ఏ పాకశాస్త్ర, 
ప్రవీణుడు మాత్రం వంటచేయగలదు. నీవే చూడు” ఆర్లాన్‌ అడ్డుతగిలాడు. 


“ఇందుకొక మార్గం ఉంది. నీవు వింటానంటే” బార్చి కేన్‌ ఓదార్చుతున్న ట్లుగా 
చెప్పసాగాడు వస్తువుల చుట్టూ జిడ్డుగా ఉంశే, నీరు వాటీని తడవదని గుర్తుపెట్టుకో, 
పాత్ర వెలుపల కాస్తంత (గ్రీసు పూశావంటే, నీరు లోపలే ఉండి పోతుంది. 

“శాస్త్ర జానమంపే ఇలాగుండాలి" అర్లాన్‌ ఎగిరిగంతేశాడు. అతనికి సలహా 
నచ్చింది. అతను గ్యాస్‌ బర్నర్‌ వెలిగించి పాత్రను దాని మీద పెస్టేందుకు 
ఉద్యుక్తుడయ్యాడు. ఇప్పుడు కూడా అంతా అతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా నే 
ఉంది! ఇప డు గ్యాస్‌ బర్నర్‌ మొండికేసింది. మంట అరనిమిషం పాటు వెలిగి, 


134 


చప్పున ఆరిపోయింది. అర్జాన్‌ ఆశ్చర్యపోయాడు. మంటను నిలబెట్టాలని అతను 
నానాప్రయత్నాలు చేశాడు. కొనీ లాభం మాత్రం లేదు. అది నిలవడం లేదు! 


“బార్చి కేన్‌! నికాల్‌! ఈ మంటను మంటలాగ మండించడానికి మార్గమే లేదా? 
మీ భౌతికశాస్త్రమూ, అ గ్యాసుకంపెనీ వాడి రూల్సుకలిసి వీమన్నా చేయగల వేమో 
చూడండి" అతను నిరాశపడిపోయి స్నేహితులను సాయం అడిగాడు. 

“ఇందులో అనుకోని విధంగా, అసాధారణంగా జరిగింది ఏమీలేదు. మంట భౌతిక 
శాస్త్ర సిద్దాంతాల ప్రకారమే మండుతోంది. ఇక గ్యాసు కంపెనీ సంగతంటావా? 
గురుతొ కరణ శక్తి లేనిచోట వాడి రూల్సు గురించి ఎవరడుగుతారు” మంటవల్ల 
కార్బన్‌ డై డె ఆకె డ్‌, నీటి ఆవిరి పృుడతాయని నీకు తెలుసుగదా! అవి మండటానికీ 
వీలులేని వాయువ్స్‌లు మామూలుగానయితే ఆ వాయువులు వేడిగా ఉండడం వల్ల 
పైకి పోయి, మంటదగ్గరకు తాజా గాలి రావాలి. ఇక్కడ మరి గురుత్వాకర్షణ లేక 
పోవడంతో ఆ వాయువులు ఎక్కడపుట్టినవి అక్కడే ఉంటాయి. అవి మంటను 
చుట్టుముట్టి గారి చొరకుండా అడ్డుకుంటున్నాయి. అందుకే మంట అంతపల్బగావచ్చి, 
అంత త్వరగా ఆరిపోతున్నది. మంటలనార్చే పరికరాలు, అచ్చంగా ఇలాగే అంటే, 
మంటచుట్టూ, మండని వాయువులను కప్పడం ద్వారానే పనిచేస్తాయి. 


“అంటే పుడమి తల్లికి గురుత్వాకర్షణ అనే లక్షణం లేకుంటే, ఫైరింజన్ల అవసరం 
ఉండేదికాదు. మంటలు వాటంతటవే అరిపోయేవనా నీవు చెపే స్పేది! తే! ఫ్రెంచి 
అతను ఎదురు చెప్పాడు. 4 

“కొంచెం నెమ్మది! ఈ లోగా మన వంటకు సాయపడే ఉపాయం ఒకటీ 
చెపుతాను. బర్నర్‌ మరోసారి వెలిగించు. ఈ సారి మంటను అదేపనిగా ఊదుదాం. 


ఈ రకంగా కొంచెం గాలి కదిలి ఇంటిదగ్గర మండినట్స ఇక్కడ కూడా పొయ్యి 
మండుతుందనుకుంటాను.” 


ఆపనే చేశారు. ఆర్డాన్‌ పొయ్యిని మరోసారి వెలిగించి వంటమొదలెట్టాడు. 
నికాల్‌, బార్చికేన్‌ ఒకరి తర్వాత ఒకరు వంతులుగా ఊదుతూ మంటను కొనసాగిస్తున్న 
తీరును, కొంచెం దుర్చుద్దితోనే చూస్తున్నాడు. గుండెలోతుల్లో అతను, తనమిత్రుల 
పరిస్థితికి వారు, వారి సైన్సు మాత్రమే కారణం అని అనుకుంటున్నాడు. 


“అహా! మీరు పొగగొట్టాల వలె భలేగా పనిచేస్తున్నారు! నాకు మిమ్మల్ని చూస్తే 
జొలిగా ఉంది. అయితే మీకు వేడివేడిగా తిండి కావాలంటే, మీ భౌతికశాస్త్ర, 
సూత్రాలను, శిరసావహించక తప్పదు!” అన్నాడతను.” 

పావుగంట గడిచింది. అరగంట అయింది. గంటకూడ పూర్తియింది. పాత్రలో 
నీరు మాత్రం మరుగుతున్న జాడలు లేవు. 

“కొంచెం ఓపిక అవసరం ఆర్లాన్‌! బరువుండే మామూలు నీరు తొందరగా 
వేడెక్కుతుంది. ఎందుకోతెలుసా? దానిలోని వేరువేరు పొరలు కలుస్తాయిగాబట్టి చల్లని 
నీరు కిందకు, వెచ్చని నీరు పైకి కదులుతూ ఉంటుంది గాబట్టి నీరంతా త్వరగా 
వేడవుతుంది. నీటిని ఎవ డయినా పైనుంచి వేడి చేసి చూశావా? అవ ప్పుడు 


135 


వేడినీరు పైనే ఉండిపోయి, పొరలు కలవకుండా ఉంటాయి. నీటిలో వేడిమి బాగా 
ప్రసరించదని నీకు తెలుసుగా! అడుగున మంచు అలాగే ఉండగానే, పైన లు 
నురిగించవచ్చు. ఈ భార రహిత స్థితిలో మాత్రం నీటి ఏ చివరన వేడి చే 
అంతే. నీటిలోని పొరలు కలవవు. అందుకే చేడెక్కడానికి చాలాసేపు స. 
అది త్వరగా నేడెక్కాలంటే. నీటిని కలుపుతూ ఉండాలిమరి!” 

నీటిని మరిగే దాకా వేడి కానీయకూడదని, కొంచెం ముందుగానే ఆపాలని నికాల్‌, 
అర్జాన్‌ని హెచ్చరించాడు. మరిగితే నీటిలోంచి చాలా ఆవిరి పుడుతుంది. భార 
రహిత స్థితిలో దాని విశిష్ట గురుత్వం నీటికి సమానంగా ఉంటుంది. అంటే రెంటికీ 
అ లక్షణం ఉండనే ఉండదు. అవిరి నీటితో కలిసి పోయి నురుగు తయారవుతుంది. 


బఠాణీల సంచిని విప్పిన అర్జాన్‌కు చి(రైత్తింది. అతను సంచిని కొంచెంగా 
కదిలించాడు. గింజలు గాలిలో అన్ని వేవులకు చెదిరిపోయి గోడలకు కొట్టుకోసాగాయి, 
అవి ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టించినంత పనిచేశాయి. ప్రమాదవశాత్తు బఠాణీగింజ 
ఒకటి శ్వాసతో బాటు నికాల్‌ ముక్కులోకి పోయి, అతనికి ఊపిరి అడకుండా 
చేసింది. అదృష్టం కొద్దీ ఆర్జాన్‌ చంద్రుని మీద సీతాకోక చిలుకలను పటాలని ఒక 
చు (భా! (2) 
వలను తెచ్చాడు. అవలతో బఠాణీలను పట్టసాగారు 


ఈ పరిస్థితుల్లో వంట చేయడం వం గొప్ప పాకశ్నాస్త్ర ప్రవీణుడు 
కూడా ఏమీ చేయలేడని అర్జాన్‌ అన్నమాటలు నిజమేననిపించింది. మాంసం 
ముక్కలను వేపడానికి కూడా అతనికి నానా ప్రయాస అయింది. ముక్కలను 
ఫోర్కుతో పెనం మీద అదిమి పటాల్సి వచ్చింది. [క్రిందనూనెలోంచి వచ్చే అవిరులవల్ల 
ముక్కలు ఎగర మొదలుపెట్టాయి. మరేమో పైకి ఎగరడం, |క్రిందపడడం అనే 
మాటలే లేవాయే! ఎగిరాయని అనవచ్చా! 


భార రహితస్థ్రితిలో తిండి తినడం కూడా విచ్మిత్రంగానే ఉండింది. వారంతా 
గాలిలో రకరకాల _ పోజుల్లో వేలాడుతూ ఉన్నారు. తలలు కొట్టుకుంటున్నాయి. 
కూచోవడమనే (ప్రశ్నే లేదు. అక్కడి పరిస్థితుల్లో కుర్చీలు, బెంచీలతో లాభంలేదు. 
డైనింగ్‌ టేబుల్‌ కావాలని అర్జాన్‌ పట్టు పట్టాడంతే గానీ, నిజానికి టేబుల్‌ కూడా 
అవసరం లేదు. 

వంటకం తయారుచేయడం కష్టమయితే, దాన్ని తినడం మరింత కష్టమయింది. 
అర్జాన్‌కు మొట్టమొదట ఆ ద్రవాన్ని బయటకు పోయడమే కష్టమయింది. సూప్‌కు 
భారం లేదనే సంగతి మరచిపోయి, పడీన శ్రమంతా వృధా అవుతున్నదన్న కోపంతో, 
అతను, బోర్లించిన సూప్‌ గిన్నెమీద గట్టిగా చరిచాడు. ఒక గుండ్రంటి బంతి బయటకు 
ఎగిరివచ్చింది. అదే సూప్‌ మరి! దాన్ని పట్టుకోవడానికి జగ్టర్‌తో సమానమయిన 
కౌశలం ప్రదర్శించవలసివచ్చింది. 

చెంచాలతో ప్రయోజనం లేకపోయింది. సూప్‌ చెంచా వెంట వ్యాపీంచి చేతిదాకా. 
వచ్చింది అక్కడి నుండి కిందకు గట్ట తెరలాగా వ్యాపించింది అలా కాకుండా ఉండాలని 
అఆ ముగ్గురు మిత్రులు చెంచాలకు వెన్న పూశారు, కొనీ అ ఉపాయం కూడా 


136 


పనిచేయలేదు. సూప్‌ గుండ్రంగా బంతిలా తయారయింది. వారు ఆ బంతులను 
నోటిలోకి తీసుకో లేకపోయారు. 

వివరగా, నికాల్‌ ఒక ఉపాయం ఆలోచించాడు. అతడు మెనపు కాగితాలను 
చుట్టి గ్‌ొట్లాలు తయారుచేశాడు. ఆ గొట్లాలతోనే ముగ్గురూ ద్రవాన్ని పీల్చి తాగారు. 
అదే పద్దతితోనే వాళ్ళు నీళ్లు, వైనూ, మిగతా [ద్రవాలను కూడా తాగారు. 

(ఈ వుస్తకం ఇంతకు ముందటి ప్రచురణను చదివిన వారు కొందరు, 
గొట్టాలతో నయినా భారరహిత పరిస్తితిలో ద్రవాలను తాగడం ఎలా వీలవుతుందని 
అనుమూనాలు వెలిబుచ్చారు. జువ్వలో గారికి బరువులేదు, కాబట్ట అది ఒత్తిడిని 
కలిగించలేదు. కాబట్టి పేల్చడం ద్వారా [ద్రవాలను త్రాగడం అసాధ్యమని వారి 
వాదం! 

ఈ వాదాన్ని కొన్ని పత్రికలు కూడా బలపరిచాయి. అయితే ఈ పరిస్టితిలో 
గారి యొక్క బరువులేని తనానికి, దాని ఒత్తిడికి ఏం సంబంధం లేదనేది ముఖ్యం. 
ఒక జాగాలోని గాలి ఒత్తిడి కలుగజేయడం, దానికి బరువు ఉండడం వల్లకా నేకాదు. 
వాయువుగా గారి, నిరంతరం _ వ్యాకోచించాలని, వ్యాప్తి చెందాలని ప్రయత్నిస్తుంది. 
ఇది మూసుకుని ఉన్న జాగాలలో పరిస్టితి అయితే మన భూమి వంటి తెరచి 
ఉన్న జాగాల్లో (మూసిలేని ప్రదేశం) గురుత్వాకర్షణ వల్ల ఈ వ్యాప్తికి అవరోధం 
కలుగుతుంది. ఈ సంబంధమే పాఠకులను తికనుక పెట్టిందనుకుంటాను.) 


నీరు నప పాను ఎందుకు ఆర్బుతుంది? 


ప్రశ్న చాలా సులువుగా వినిపిస్తుంది. కానీ జవాబు మూత్రం అందరూ చెప్పలేరు. 
నీరు ఏం చేస్తుందో వివరించడానికి కొంత సమయం వెచ్చిద్దాం. నుండుతున్న 
వస్తువుకు వచ్చి తగలగానే, నీరు ఆవిరవుతుంది. దానితో నుండే వస్తువులోని వేడిమి 
చాలా భాగం తరిగిపోతుంది. చల్లటి నీటిని మరిగించడానికి వట్టై వేడిమికన్నా, 
అదే పరిమాణంగల మరిగే నీటిని ఆవిరిగా మార్చడానికి, అయిదురెట్టు ఎక్కువ 
వేడిమి అవసరమవుతుంది. ఇక రెండవ చర్యగా, ఆవిరైన నీరు, అంటే ఆవిరి, 
నీటికన్నా కొన్ని వందలరెట్టు జాగాను ఆక్రమించుకుంటుంది. ఈ రకంగా అది 
మండుతున్న పదార్ధాన్ని అన్ని వైవులనుండి, కప్పివేసి దానికి తాజాగారి దొరకకుండా 
చేస్తుంది. గారి లేకుండా మంట కొనసాగడం కుదరదు గదా! 


నీటితో మంటలను మరింత బాగా ఆర్పే ప్రయత్నంగా, అనీటిలో కొంచెం 
తుపాకీ మందు కలువుతారు. ఈ సమ్మేళనానికి కూడా అర్హం లేకపోలేదు. తుపాకీ 


నుందు త్వరగా మండుతుంది. దానితో _జ్వలించలేని వాయువులు పుట్టుకువచ్చి 
పెద్ద ఎత్తున మండుతున్న వస్తువును చుట్టుముడతాయి. అప్పుడు మరింత త్వరగా 


మంట ఆరిపోతుంది. 


13/ 


మంటతో మంటను ఆర్పడం శ 


అడవులు, గడ్డిమైదానాలు తగలబడుతున్నపవుడు, ఆ మంటలను ఆరే ఉత్తను 
పద్దతి కొన్ని సార్షు వ్‌కైక పద్దతి, మంటలకు మరో వేవునుండి, అడవిని, మైదానాన్ని 
తగల బెట్టడ మేనని మీకు "తెలుసా! రెండన మంట, మొదటి మంట వేష్పుగా 
వ్యాపించి, “దానికీ ఇంధనం దొరకకుండా చేస్తుంది. రెండు మంటలు కలవగానే, 
ఒకదాన్ని ఒకటి మింగినట్టు, రెండు మంటలు ఆరిపోతాయి. 


ఫెనిమోర్‌ కూవర్‌ రాసిన “ప్రయరీ” అనే నవల చదివినవారికి, అందులోని 
ఉత్కంఠ భరితమయిన ఇటువంటి ఘట్టం తప్పకుండా గుర్తుంటుంది. గడ్డి మైదానంలో 
నుంటకు గురయి కరాళ _ మృత్యువుకు బలిగాబోతున్న ప్రయాణికులను, ముసలి 
వేటగాడు కాపాడిన ఘట్టం అది. ఆ భాగం మీరూ చదవండి! 


ముసలివాడి ముఖంలో ఉన్నట్టుండి దృఢనిశ్చయం కనబడింది. 
“ఇక పని మొదలు పెట్టవలసిన సమయం ఆసన్నమయింది!” అన్నాడతను. 


“వీ మెదడు కొంచెం ఆలస్యంగా మేలుకుందోయ్‌! ముసలాయనా! మంటలు 
మనకు పావుమైలు దూరంలోకి వచ్చేశాయి. గాలికూడా ఇటువేపే వీస్తున్నది. 
మంటలు త్వరత్వరగా ఇట పాకుతున్నాయ్‌!” అరిచాడు మిడితటన్‌. 

“ఆం! మంటలా! వాటి భయం నాకవసరం లేదు. రండోయ్‌ అబ్బాయిలూ రండి! 
నేను నిలబడ్డచోట ఉండే ఈ పొట్టి గడ్డిని పీకేయండి. భూమి కనిపించేలా చేయండి. 
ఇరవై అడుగుల వ్యాసంగల ప్రాంతంలో గడ్డి తీయడానికి కొంచెం సేపే పట్టింది. 
ఆ ప్రాంతంలోని ఒక అంచుకు ఆడవాళ్లను పిల్లలనూ చేరవేశారు. వారికి అడ్డంగా 
దుప్పట్టు సట్టుకోనుని మిడీతటన్‌ ను, పాల్‌ను అదేశించాడు. ఈ జాగ్రత్త పూర్తయిన 
మరుక్షణం, గడ్డి ఎదురు అంచుకు వెళ్ళాడు. అందులో బాగుగా ఎండిపోయి ఉన్న 
పోచల్ని జమచేసి పట్టుకున్నాడు. అందులో తన తుపాకిని దూర్చి పేల్చాడు. మెరుపుతో 
గడ్డీ నిప్పంటుకుంది. తయారయిన మంటను నెమ్మదిగా గడ్డిలో ఉంచాడు. అక్కడీ 
నుండి ఖాళీ జాగా మధ్యలోకి వచ్చి ఓపికగా ఫలితం కోసం ఎదురు చూడసాగాడు. 


మంట కొత్త ఇంధనాన్ని అబాగా అందుకుంది. క్షణంలో గడ్డి మండసాగింది. వేలు 
పైకెత్తి , తన విచిత్రమయిన పద్దతిలో నిశ్శబ్దంగా నవ్వుతూ, “ఇప్పుడిక! చూడండి. 
నిప్పుకూ నిప్పుకు చెలగాటం ” అన్నాడు ముసలి వేటగాడు. 


“చం పేటట్ట్లున్నావు కదోయ్‌! ఆశ్చర్య మిడితటన్‌ అరిచాడు. “మంటను 
ఆర్చడం పోయి, మరింత దగ్గరగా తీసుకు వచ్చావేమిటి?... అన్నాడతను. మంటకు వేడి, 
బలం చేకూరడంతో మూడు వేపులకు వ్యాపించడం మొదలు పెట్టింది. నాలుగవ 
దిక్కున అది తనంత తానే ఆరిపోతున్నది. అక్కడ దానికి ఆహారం లేదుమరి! 
మంట పెరిగి ఉరుముతూ, కనిపించిన దాన్నంతా కాళ్ళేయ సాగింది. నల్లగా నేల 
మాత్రమే నగ్నంగా మిగలసాగింది. ఏ కొడవలి దాన్ని అంత శుభ్రంగా చేయలేదు! 


138 


మంట వానిని చుట్టుముట్టి ప్రదేశం మరింత విస్తృతం కాకుండా ఉంళే, ఆ దీనుల 
పరిస్థితి మరింత అన్యాయమయి ఉండేది. ముసలి వాడు ముందు మంట పెట్టిన 
చోటుకు చేరుకుని వారు వేడిమి నుండి తప్పించుకున్నారు. కొన్ని క్షణాల్లోనే అన్ని 
వేపులా మంట ఆరిపోవడం మొదలయింది. వారి చుట్టూ పొగ మాత్రం మేఘంలా 
మిగిలింది. అయితే ఇప్పుడు దూసుక వస్తున్న మంటభయం మాత్రం వారికి లేదు! 





చిత్రం. 87 బి నిప ను నివ లో పతిఘటించడం. 


పెర్షినాండ్‌ కొలువులో కోడిగుడ్డును నిలువుగా నిలబెట్టినప్పుడు, సభలోని వారు 
కొలంబస్‌ను చూచినల్లే, ముసలి వేటగాడు చేసిన ఉపాయాన్ని యాత్రికులు కళ్ళప్పగించి 
చూడసాగారు.” 

అయితే, అడవులు, గడ్డిమైదానాలలో రేగిన కార్చిచ్చును ఈ విధంగా ఆర్పడం, 
ముందు కనబడినంత సులభం మాత్రం కాదు. బాగా అనుభవం గల వారయితే'నే 


ఈ వనిని _చేపట్టుగలుగుతారు. కొత్తవారు పరిస్తితిని మరింత అధ్వాన్నం చేస్తారు. 

ముసలి వాడు మొదలు పెట్టిన మంట మిగతా అన్ని వేపులకు కాకుండా, 
ఇంతకు ముందు ముంచుకు వస్తున్న మంటవేపే ఎందుకు వ్యాపించింది? అని 
(వ్రశ్నవేసుకుంఠ్రు, విషయం మీకే అర్థమవుతుంది. నిజానికి గాలి వాటు కొత్త 
మంటకు వ్యతిరేకంగా ఉండింది. మొదటి మంట ఇటుగానే వ్యాపిస్తూ ఉండింది. 
ముసలి వాడు అంటించిన మంటకూడా ఇటువేపే వచ్చి ఉండాలి కదా! అలా 
జరిగి ఉంటే మంటవారిని చుట్టు ముట్టడమే కాదు, పొట్టన బెట్టుకు నేది కూడా! 


వేటగాడికి తెలిసిన రహస్యం ఏమిటిమరి? వాడికి భౌతికశ్యాస్త్రంలోని ఒక 
సులభమయిన సూత్రం తెలుసు. గడ్డి మైదానంలో మంట, యాత్రికులు 
ఉన్నదిక్కుగానే వ్యాపిస్తున్నది అందుకు ఇటుగా వీస్తున్న గారి కారణం. అయితే 


139 


మంటకు దగ్గరో, వీరి ముందువేపు, మంటకు వ్యతిరేకంగా నురోగాలి వీస్తున్నది. 
మంటవల వేడెక్కి అక్కడి గాలి వల్చనై పైకి పోతుంది. అవ ఎడు గడ్డి 
అడుగుభాగంలోనుంచి, తాజాగారి మంటజఉండే. దిక్కుగా దూసుకు పోతుంది. 
అందుకే మంట అంచుల్లో గారి దాని లోపలికి వీస్తుంటుంది. 

ఇటువంటి గాలివాటు, బాగా మొదలయిన తర్వాతనే, మంటను ఆర్పడానికి 
ఉద్దేశించిన మంటను మొదలుపెట్టాలి. అందుకే వేటగాడు, తొందర పడకుండా, 
నుంట బాగా దగ్గరగా వచ్చిన దాకా ఓపికగా చెలి ఉన్నాడు. అదను చూడకుండా 
ముందే అతను కూడా గడ్డికి నివ్వుపెట్టి ఉంటే, ఈ వ్యతిరేకదిశలో వచ్చేగాలి 
మంటను, ముందరి మంటవేవు లాగదు. అసలా రకం గారి ఉండనే ఉండదు. 
అప్పుడు కొత్తమంటకూడా పైగాలి వాటుగానే వ్యాపిస్తుంది. ప్రయాణికులను 
అధోగతి సాలు చేస్తుంది. నిప్పంటెంచడం ఆలస్యమయితే అసలు మంట మరీ దగ్గరకు 
వస్తుంది. అందుకే గడ్డి అడుగున గాలి వ్యతిరేకదిశలో వీచడం మొదలయిందని 
తెలుసుకోవడానికి అనుభనంకావౌలి, 


మరిగే నీటిలో నీటిని మరిగించడం వీలవుతుందా? 


ఒకసీసా లేదా జాడీలో నిండా నీరు నింపండి. మరో పెద్దపాత్రలో నీరుపోసి 
నుంట మీద పెట్టండి. నీటి సీసాను ఈ పాత్రలోని నీటిలో మునిగి ఉండేట్లు 
అమర్చండి. సీసా ఏ పరిస్టితిలోనూ పాత్ర అడుగుకు తాకకూడదు. ఇందుకోసం 
సీసాను దారంతో చేలాడదీస్తే సరిపోతుంది. ఇప్పుడు పాత్రలోని నీరు మరిగేదాకా వేచి 


చూడండి. అ నీరు మరగడం మొదలవగానే, సీసాలో నీరు కూడా మరుగుతుందని 
అందరూ అనుకుంటారు. అయితే, పాత్రలోని నీరు ఎంతసేపు మరుగుతూ ఉన్నా, 


సీసాలో నీరు మాత్రం నురగదు. ఆ నీరు చాలావేడిగా ఉంటుంది. కానీ మరగను 
నూత్రం మరగదు. అంటే, మరిగే నీరు, నీటిని మరిగించడానికి తగినంత వేడిమిని 
కలిగి ఉండదని మనకు తెలుస్తుంది. 

ఈ సంగతి ఆశ్చర్యకరంగా ఉందిగదూ? అయితే ఇందులో విచిత్రం ఏమీలేదు. 
నీటిని మరిగించాలంశే దాన్ని 100 సెం. దాకా మాత్రమే వేడిచేస్తే చాలదు. 


'నీటి తరువాతి స్టితి అంటే ఆవిరి పుట్టడానికి, అంతకంటే బాగా ఎక్కున చేడిమి 
అవసరం. 


శుభమయిననీరు 100 డిగ్రీల 'సెంట్యిగేడ్‌ వద్ద మరుగుతుంది. మామూలుగా 
ఆ నీటీకి ఇంకా ఎంత ఎక్కువ వేడీ కలుగజేసినప్పటికీ, దాని ఉష్ణోగ్రత పెరగదు. 
ఇక్కడి ప్రయోగంలో సీసాలోని నీటిని వేడిచేయడానికి వాడుతున్న ఉష్ణం, అంటే 
మరిగే నీరు 100 డిగ్రీలకన్నా ఎక్కువ కాదు. అందుకే సీసాలో నీరు కూడా 
కేవలం 100 డిగ్రీల వరకే వేడెక్కుతుంది. రెండు. నీళ్ల ఉష్ణోగతలు సమానమయిన 


తర్వాత, పాత్రలోని నీరు, సీసాలోని నీటికి, అదనంగా ఏమాత్రం వేడిమిని కూడా 
అందజేయజాలదు. 


140 


నీటిని ఈ విధంగా వేడి చేస్తే అది ఆవిరిగా మారడానికి అనసరమయే 
అదనవువేడిని దానికి అందించలేక పోతాము. (100 డిగ్రీ సెం. కు చేరిన ప్రతి 
గ్రాము నీటిని ఆవిరిగా మార్చడానికి మరో 500 కేలరీల శక్తి కావాలి) అందుకే 
సీసాలో నీరు వేడెక్కుతుంది గానీ మరగదు. 


పాత్రలోని నీటికి, సీసా లేదా జాడీలోని నీటికి భేదమేమిటని మీరడగవచ్చు. 
రెంటిలోను ఒకే రకమయిన నీరుంది. అయితే సీసాలోని నీటిని, పాత్రలోని 
నీటినుండి, ఒక గాజుపాత్ర గోడ వేరు చేస్తూ ఉన్నది. అంతే భేదం. అంతమాత్రానికి, 
ఆ నీరు మరగకుండా ఎందుకు ఉండాలి? అనేది ప్రశ్న. ఈ గాజు పాత్ర గోడలే, 
సీసాలోని నీటిని, మిగతా నీటితో కలవకుండా ఉంచుతున్నాయి. పాత్రలో ఉండే 
నీరంతా, నిరంతరం కలిసిపోతూ, తప్పకుండా పాత్ర అడుగుకువచ్చి, వేడి భాగాన్ని 
తగులుతుంది. అయితే సీసాలో నీరు, సీసాలోనే ఎంత కలిసి పోతున్నా, కేవలం 
మరిగే నీటినరకు మాత్రమే వస్తుంది. పాత్ర క్రింది మంటదాకా రాలేకపోతుంది. 


ఈ విధంగా, మరిగే నీటిలో, నీటిని మరిగించడం అసాధ్యనుని తెలిసి పోయింది. 
కానీ పాత్రలోని నీటికి కొంచెం ఉప్పకలిపితే వెంటనే భేదం తెలుస్తుంది. 
ఉప నీరు సరిగ్గా వంద డిగ్రీల దగ్గర కాక మరికొంచెం ఎక్కున ఉష్ణోగ్రత వద్ద 
మరుగుతుంది. కాబట్టి అప్పుడు సీసాలోని నీరుకూడా మరగడం మొదలవుతుంది. 


మంచులో నీటిని మరిగించగలమా? 


మరిగేనీరే నీటిని మరిగించలేనవుడు, నీరు మంచులో నురగడమేమిటి? అని 
అనుకుంటున్నా రే మో! కొంచెం ఓపిక పట్టండి. ఇంతకు ముందు (ప్రయోగానికి వాడిన 
సీసాలేదా గాజుజాడీనే వాడి ఇప్పుడు మరో (ప్రయోగం చేయండి. అందులో సగం 
వరకు మాత్రమే నీటిని నింపి, మరిగే ఉప్ప నీటిలో ఉంచండి. సీసాలో నీరు 
నురగడం మొదలవగానే, దానికొక బిరడా బిగించి, మరిగే పాత్రలోనుంచి వేరుగా 
తీయండి. మరుగుతున్న నీటి సీసాను బోర్తించి, పట్టుకుని మరగడం ఆగేదాకా వేచి 
ఉండండి. అప్పుడు సీసామీద కొంచెం మరుగుతున్న నీటిని పోయండి. లోపరి నీరు 
మరగదు. కానీ, సీసా అడుగు మీద కొంచెం మంచుపెడితే చాలు, లేదా చిత్రంలో 
87 సి చూపినట్టు కొంచెం చల్లని నీరు పోసినా చాలు, సీసాలోని నీరు మరగడం 
మొదలవుతుంది. అంటే మరిగేనీరు చేయలేని పనిని మంచు చేసిందన్నమాట! 


మరిగిన నీరుండే సీసాను చేతితో తాకి చూడండి. అదేమంత ఎక్కువ వేడిగా 


141 





చిత్రం. 87 డీ ఆకస్మికంగా చల్లబరిచిన రేకు డబ్బా గతి 


ఉండదు. ఇది నురింత ఆశ్చర్యకరం కదూ! అయినా లోపల నీరు మాత్రం 
మరుగుతూనే ఉంటుంది. మంచు, సీసాగోడలను చల్ల బరిచిందని అర్హం. లోపలి 
నీటిఆవిరి మళ్లీ నీటిబొట్టుగా మారుతుంది. న్లీరు మరుగుతున్నవ వ్వడు. సీసాలోని 
గాలి మొత్తం బయటకు పోయింది గనుక, సీసాలోని నీటి మీద ఒత్తిడి తక్కువగా 


142 


ఉంది. తక్కువ పీడనంలో (ద్రవాలు, తక్కువ ఉష్ణోగ్రత దగ్గర మరుగుతాయని 
మీకు ఇదివరకే తెలుసు. ఈ విధంగా పాత్రలోని నీరు మరుగుతూ ఉంది. అయితే 
ఆ నీరు వేడిగామాత్రం లేదు. 


ప్రయోగానికి వాడిన సీసా లేదా జాడీ గోడలు మరీ పల్చగా ఉన్నట్టయితే, 
లోపలి ఆవిరి ఒక్కసారి చల్లబడేసరికి, చిన్నపాటి పేలుడు, జరిశే అవకాశం ఉంది. 
బయటనుంచి వచ్చే పీడనం, లోపలి పీడనం కన్నా ఎక్కువగా ఉండడంతో, సీసా 
పగిలిపోతుంది. (ఈ (పేలుడు కొంచెం ప్రమాదకరంగానే ఉంటుంది.) అందుకని 
ఈ ప్రయోగం కోసం గుండ్రంగా. ఉండే గాజు జాడీని, తీసుకోవడం మంచిది. 
అప్పుడు బయటి గాలి ఒత్తిడి, దాని వంపుల మీద మాత్రమే పడుతుంది. 

ఈ ప్రయోగాన్ని ఒక రేకు డబ్బాతో చేయడం అన్నిటికన్నా మంచి పద్దతి. 
చిత్రం. 87 డి) డబ్బాలో కాసేపు నీటిని మరిగించిన తర్వాత, మూతగట్టిగా పెట్టి 
దానిమీద చల్లటి నీరు పోయండి. లోపలి ఆవిరి చల్చబడి నీరవుతుంది. బయటిగాలి 
ఒత్తిడి కన్నా బాగా ఎక్కువవుతుంది. దానితో డబ్బా, పెద్ద సుత్తితో మోదితే 
పడ్డట్టు, సొట్టలు పడి ముడుచుకుపోతుంది. 


బారోమీటరు సూప్‌ : 


మార్క్‌ బ్వయిన్‌ తన నవల ఏట్రాంస్‌ అబాడ్‌ లో, అల్‌ ఎ) కొండలను 
ఎక్కుతూ ఉంటే జరిగిన ఒక సంఘటనను వర్ణిస్తాడు. అయితే ఇదంతా కేవలం 
కల్పన అని గుర్తుంచుకోండి! 


“మా కష్టాలు గఘ్టెక్కినాయి. అందుకే గుడారంలోని వారికి కొంచెం విశ్రాంతి 
నివ్వాలనుకున్నాను. యాత్రలోని వైజ్ఞానిక విభాగానికి కొంచెం పని బెట్టదలుచుకున్నాను. 
ఎంత ఎత్తున కొండమీద ఉన్నామో తెలుసుకుందామని భారమితిని చూచాను. అయితే 
నాకు ఫలితం అంతు బట్టులేదు. నేను చదువుకున్న దాన్ని బట్టి ఇటువంటి ఎత్తులను 
సరిగ్గా తెలుసు కోవాలంటే, థర్మామీటరునో, బారోమీటరునో మరగబెట్టాలని తెలుసు. 
కానీ ఆ రెంటిలో దేన్ని మరిగించాలో గుర్తులేదు. అందుకే రెంటినీ మరగ బెట్టాను. 
అయినా ఫలితం అంతుబట్టలేదు. అప ఎడు నేను రెండు పరికరాలను బాగా పరీక్షించి 
వాటిలో, మూలతః లోపం ఉందని కనుగొన్నాను. భారమితిలో ముల్లు లేదు, ఒక 
కంచు సూచిక ఉంది! ఇక థర్మామీటరు బాల్‌ చుట్టూ టేన్‌ రేకు ఉంది! 


నేను ఇంకో భారమితిని వెదికి పట్టుకున్నాను. అది కొత్తది, బాగుంది కూడా. 
దాన్ని నేను చిక్కుళ్ల పులుసు చేస్తున్న గిన్నెలో అరగంట సేపు మరగనిచ్చాను. అనుకోని 
విధంగా ఫలితం కనిపించింది. అందులోని ఏరకమయినా మార్చు కనబడలేదు. 
సరిగదా, పులుసుకు మాత్రం ఘౌటయిన భారమితి రుచి వచ్చింది. మా వంటాయన, 
దానితో పులుసు పేరు మార్చివేశాడు. అయితే ఆ పులుసు బాగుందని అందరూ 
మెచ్చుకున్నారు. అందుకని రోజూ భారమితి పులుసునే వండమని వంటాయనతో 
చెప్పాను. రానురాను భారమితి పాడయిపోతుందే మోనని కొందరు అనుమానపడ్డారు. 


143 


అది కొండ ఎత్తులను కొలవడానికి ఎలాగూ _ పనికిరావడంలేదని నాకు నమ్మకం 
కుదిరింది. అందుకే అది పాడయిపోయిసా ఫరవాలేదన్నాను! భారమితి పులుసు 
బాగుంటే చాలు!” 





చిత్రం. 87 ఇ మార్క్‌ చేన్‌ “పరిశోధనలు! 


సరదా మాటలను కాసేపు పక్కన బెడితే ఇంతకూ కొండ ఎత్తు తెలుసు 
కోవడానికి దేన్ని 'మరగబెట్టి' ఉండవలసింది. భారమితినా? థర్మామీటరునా? 
మరిగించవలసింది ధర్మామీటరును. ఎందుకంటే, నీటిమీద ఒత్తిడి తగ్గినకొద్దీ, అది 
తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము, 
ఎత్తులకు పోతున్నకొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. అంటే అక్కడ తక్కువ 
ఉష్ణోగతకే నీరు మరుగుతుంది. వివిధ వాతావరణ పీడనాలలో, పరిశుభమయిన 
నీరు మరిగే ఉష్ణోగ్రతలను (క్రింది పట్టికలో చూడండి. 


నీరు మరిగే ఉష్ణోగత భారమితిలో ఒత్తిడి 
సెంట్యిగేడ్‌. డిగ్రీలు మి. మీ.లు. 
101 787.7 
100 760 

98 707 

96 657.5 
94 611" 

92 567 

90 525.5 
88 487 

86 450 


ఆలనా నామందా ననన నానగతునునునమునటనుుంలనా నినున నునుపు ఫ్యానును ననావున నరా నో మాలకు పరనుునుతునుటులతకునుననుత త ాననుర వనకట యససమడసడనాస చానా లలా 


144 


స్విట్టర్దాంజ్‌ లోని బెర్‌ లో సగటు వాతావరణ పీడనం 713 మి.మీ. లుంటుంది. 
అక్కడ మూతలేని పాత్రలో నీరు 97.5 సెం. దగ్గరే నురుగుతుంది. "మాంట్‌ 
బ్లాంక్‌ కొండ కొన మీద భారమితి రీడింగు 424 ప కటు అక్కడ 
నీరు 84.5 సెం. దగ్గరే నురుగుతుంది. ఒక కిలోమీటరు ఎత్తు పోయినప్పుడంతా, 
నటులే జప త 3 డిగ్రీల చొప న తగ్నతుంది వ. సురే ఉష్ణో 'గ్రతను 
కొలిచి చూస్తే - లేదా మార్క్‌ బ్యయిన్‌ మాటల్లో 'ధర్మామీటరును మరగబెడితే' 
- ఆ కొలతను, ఒక సరియయిన పట్టికలో గమనించి, కొండ ఎత్తును గుర్తించవచ్చు. 
ఈ పనిచేయడానికి, మరి విలువలను ఇచ్చే పట్టిక కావాలి. మార్క్‌ బ్వెయిన్‌ దగ్గర 
అదే లేనిది! 

ఇటువంటి కొలతల కోసం వాడే పరికరాన్ని హిప్పోమీటర్‌ అంటారు. వీటిని 


కూడా లోహ _ భారమితులలాగే ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోవచ్చు. వీటితో 
భారమితికన్నా ఖచ్చితనుయిన కొలతలు తెలుస్తాయి. 


భారమితి సహాయంతో కూడా, మనం ఎంత ఎత్తున ఉన్నదీ తెలుసుకోవచ్చు. 
అయితే ఒత్తిడిని తెలుసుకోవడం కోసం భారమితిని 'మరగబెట్ట'నవసరం లేదు. 
ఎత్తుకు పోయిన కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. ఇందుకు కూడా, 
సముద్రమట్టుం నుండి, పైకి పోతున్న కొద్దీ, వాతావరణ పీడనం తగ్గిపోయే తీరును 
చూపే పట్టిక అవసరం ఉంటుంది. లేదా కనీసం అందుకు “అనసరమయిన 
మూలసిద్దాంతం, ఫార్ములా తెలిసి ఉండాలి, హాస్య రచయిత మాత్రం అన్ని 
విషయాలను కలగరిపి 'బారోమీటర్‌ సూప్‌” వండించడానికి సిద్దమయాడు. 


మరిగే నీరు ఎప దూ వేడిగానే ఉంటుందా? 


జూల్‌ గవెర్న్‌ రాసిన పెక్టర్‌ సెర్వడాక్‌ అనే నవలలో బ్యాట్‌ మెన్‌ - డౌఫ్‌ 
అనే పాత్ర ఉంది. బెన్‌- సక్‌ కు మరిగే నీరు ఎక్కడ ఉన్నా సరే చాలా 
వేడిగా ఉంటుందని నమ్మకం. సిర్వడాక్‌ తో బాటు. అతనొక తోకచుక్క మీద 
చిక్కి ఉండక పోతే, అతని నమ్మకం తుదిదాకా అలాగే నిలిచి ఉండేది. వీరిని 
మోసుకు పోయిన ఈ తోక చుక్క, ముందువచ్చి భూమిని ఢీకొంటుంది. అప్పుడే 
వీరిద్దరూ ఉన్న భూభాగం ఒకటి విడిపోయి, తోకచుక్కకు అతుక్కుని దానితో 
బాటే విశ్వంలో ప్రయాణం మొదలుపెడుతుంది. సరిగ్గా అప డే, మరిగేనీరు 
అన్నిచోట్లా ఒకే విధంగా వేడిగా ఉండనవసరం లేదని బ్యాట్‌ మన్‌ కు అర్థమవుతుంది. 


అతను ఉదయపు టిఫిన్‌ తయారు చేస్తుండగా ఈ సంగతిని అనుకోకుండా 
తెలుసుకుంటాడు. 


“బెన్‌ డ్రాఫ్‌ పాత్రలోనీరు పోసి మరిగించడానికి పెట్టాడు. అతను చేతిలో గుడ్డు 
పట్టుకున్నాడు. అవి ఈకలవలె తేలికగా ఉన్నాయి. లోపలంతా ఖాళలీటుమోననిపీంచే 
ట్టున్నాయి ఆ గుడ్డు. రెండు నిమిషాలలోపలే నీరు మరగడం మొదలు పెట్టింది. 
బెన్‌ -జౌఫ్‌ ఆశ్చర్యపోయాడు. 


145 


“అమ్మయో్యో! మంట చాలా వేడిగా ఉండి ఉండాలి!” అన్నాడతను. 


కొంచెం ఆలోచించిన తర్వాత సెర్వడాక్‌ జవాబిచ్చాడు. 

“మంటవేడిగా లేనేలేదు. నీళ్లే త్వరగా మరిగే రకానివి! 

అలా అంటూ ఉండగా అతను గోడనుండి థర్మామీటరు తీసి మరుగుతున్న 
నీటిలో ఉంచాడు. అది సరిగ్గా 66 డిగ్రీలు చూపింది. 

“చూచావా, కా పైన్‌!” 

“అందుకే బెన్‌-డౌఫ్‌, నా సలహా ఏమిటింటే, గుద్దను కనీసం పావుగంట సేవు 
ఉడకనియ్యి!” 

“మరీ గట్టి పడిపోతాయో మో?” 

“అలా కొదు లేవయ్యా! అలా ఉంచితేనే సరిగ్గా ఉడుకుతాయి. 

వాతావరణంలో ఎత్తు తగ్గినందుకే ఈ విధంగా జరగిందని తెలుస్తూనే ఉంది! 
భూమి మీద ఒత్తిడి కలుగజేసే గాలిస్తంభపు ఎత్తు తగ్గిపోయింది. అది మూడవ వంతు 
తగ్గింది. అందుకే తక్కువ పీడనంవల్ల నీరు 100 కు బదులు 66 ele దగ్గరే 
మరిగింది. సముద్రమట్టానికి 11 కీ. మీ. ఎత్తుండే కొండమీద కూడా ఇలాగే జరిగి 
ఉండేది. కాస్టెన్‌ దగ్గర భారమితి కూడా ఉండి ఉంతే, వాతావరణ పీడనం తగ్గిన 
సంగతి అందులో తెలిసిపోయేది.” 

మనం వారి పరీశీలనలను అవును, కాదు అనననసరం లేదు. నీరు 66 డిగ్రీల 
సెంటి(గేడ్‌ దగ్గర మరిగిందని వారు అంటున్నారు. మనం ఒప్పుకుందాం. అయితే, 
అంత తగ్గిన వాతానరణ పీడనంలో వారిద్దరూ ఏ కష్టం లేకుండా ఉన్నారంటే 
మాత్రం అనుమానం అనిపిస్తుంది. 11,000, మీటర్ల ఎత్తు కొండమీద కూడా నీరు 
ఇలాగే మరుగుతుందని జూల్‌ సనెర్న చెప్పిన సంగతి శౌ స్త్రపరంగా నిజమవుతుంది. 
ఈ ఎత్తున లెక్కప్రకారం నీరు 66° సెం. దగ్గరే మరగారి (ఒక కిమీ. ఎత్తుకు 
చేరిన కొద్దీ, నీటి మరుగుస్తానం 3° సెం. తగ్గుతుందని, మనం ఇంతకు ముందే 
గమనించాం. నీరు 66 డిగ్రీల దగ్గర - మరగాలంశే 34/3= ఇంచుమించు 11 
కీ. మీ. ఎత్తుకు చేరుకోవాలి). ఈ పరిస్తితిలో వాతావరణ పీడనం, పాదరస 
స్తంభంలో 190 మి.. మీలు మాత్రమే చూపుతుంది. ఇది మామూలు పీడనంలో 
సరిగ్గా నాలుగవ వంతు. ఇంత వల్చనయిన గాలిని పీల్చుకోవడం చాలా కష్టం. 
ఈ ఎత్తు నిజానికి స్తారావరణంలోకి లెక్కింవబడుతుంది. ఆక్సిజన్‌ ముసుగులు 
లేకుండా ఈ ఎత్తుకు విమానంలో పోయిన పైలట్లు స్పృహ కోల్పోయినట్లు 
ఇంతకు ముందే తెలుసు. అయితే 'సెర్వడాక్‌, అతని సహచరుడు బ్యాట్‌ మన్‌ 
మాతం మామూలుగానే ఉన్నట్టున్నారు. సెర్వడాక్‌ దగ్గర భారమితి లేకపోవడం 


మంచిదే అయింది. అది ఉండి ఉంటే, నామూలుగా కాకుండా తవ డు కొలతలు 
చూపించినట్లు రాయవలసి వచ్చేదేమో 


మన ఇద్దరు హీరోలు ఈ ఊపహాధూముకేతువు మీదగాక, అంగారక గ్రహం మీద 


146 


గనుక ఉండి ఉంటే, ఇంకా చల్లని మరిగే నీరు దొరికేది. ఆ (గ్రహం మీద 


వాతావరణ పీడనం 60 -70 మిమీ, లకు మించదు. నీరు కేవలం 45 సెం. 
దగ్గరే మరుగుతుంది. 


భూమి మీదకన్నా పీడనం ఎక్కువగ్గా ఉండే గనుల లోతుల్లో, మరిగేనీరు 
ఎక్కువ వేడీ ఉంటుంది. 300 మీటర్ల లోతుకు పోతే నీరు 101° సెం. వద్ద 
మరుగుతుంది. 600 మీటర్ల లోతుకు " చేరితే అవి 102° వద్ద నురుగుతాయి. 


ఒత్తిడి బాగా ఎక్కువయితే, ఆవిరి ఇంజను బాయిలర్టోనే నీరు మరుగుతుంది. 
పీడనం 14 అట్మోస్టియర్హు ఉంటే, నీరు 200 సెం. . ద్య్భరకాన మరగదు. గాలివంపు 
బెల్‌ జార్‌ కింద, నీటిని గది ఉష్ణోగ్రతలో నే మరిగే చేయవచ్చు. అక్కడ మరిగే 
నీరు కేవలం 20 సెం. మాత్రమే ఉంటుంది. 


వేడిమంచు : 


ఇంతవరకు మనం చల్లని మరిగే నీటిని గురించి తెలుసుకున్నాం. ఇంతకంటే 
ఆశ్చర్యకరమయిన పదార్హం ఇంకొకటి ఉంది. అదే వేడిగా ఉండే మంచు. సున్నా 
డిగ్రీ సెంట్యిగేడ్‌ కు మించిన ఉష్ణోగ్రతలో నీరు ఘనరూవంలో ఉండజాలదనే అలోచన 
మన మెదళ్లలో నాటుకుపోయింది. అయితే బ్రిడ్జ్‌ మన్‌ అనే భౌతికశా స్త్రవేత్త ఈ 
విషయం నిజంకొదని రుజువు చేశాడు. ఒత్తిడిబాగా పెంచితే నీరు సున్నా డిగ్రీల 
కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా మంచుగా ఘనరూపంలో నిలిచి ఉంటుందని 
అతను చూపించాడు. అంటే ఒకటికన్నా ఎక్కువ రకాల మంచులున్నాయని అతను, 
నిరూపించాడన్నమాట. 

“నుంచు నంబర్‌ 5 అని అతను పిలిచే ఈ వేడి మంచు, 20,600 
అట్మాస్టియర్ల వాతావరణ పీడనంలో తయారవుతుంది. అది 76° సెం. వద్ద 
కూడా ఘనరూసంలో గట్టిగా ఉంటుంది. మనం దాన్ని ముట్టుకునే వీలు ఉండదు 
గానీ ఒకవేళ ముట్టుకోగలిగితే, చేలు చుర్రుమంటుంది. కాలుతుంది. ఈ 
మంచును శక్తిగల (ప్రెస్‌కింద, మంచి స్టీలుతో తయారుచేసిన చాలా మందంగల 
గోడలు ఉండే గదిలో తయారు చేస్తారు. అందుకే దాన్ని మనం ముట్టుకోవడం 
వీలుపడదు. దాన్ని మనం కళ్లతో చూడడానికి కూడా లేదు. పరోక్షంగా తెలిసిన 
విషయాల ఆధారంగా, దాని లక్షణాలను ఊహించుకోవలసిందే. 

ఈ 'వేడిమంచు' సాందత మామూలు మంచుకన్నా ఎక్కువగా ఉంటుందంటే 
క కల ఇది -నీటికంటే కూడా సాంద్రంగా ఉంటుంది. దావి 
విశిష్టగురుత్వం 1.05. అది నీటిలో మునుగుతుంది. మామూలు మంచు నీటిలో 
తేలుతుందని మనకు తెలుసుగదా! 


147 


బొగునుండి చల్లదనం : 


బొగ్గునుండి వేడిమిని మాత్రమే గాక చల్లదనాన్ని కూడా పొందవచ్చునంకే 
ఆశ్చర్యం లేదు. 'పొడినుంచు' అనే పదార్ధాన్ని తయారుచేస్తున్న కర్మాగారాల్లో ఇది 
నిత్యం జరుగుతున్న సంగతే! ఇక్కడ బొగ్గును బాయిలర్‌ డ్రమ్ముల్లో మ 
మండిస్తారు. అందులోనుండి నచ్చే పొగను _ పరిశుభ్రవరిచి, అందులోని కార్బన్‌ 
డై ఆక్సెడును, చ్రొరద్రావణంలో పట్టి ఉంచుతారు. వేడి. చేసి వేరు చేసిన 
శుభ్రమయిన బొగ్గుపులుసు వాయువును, చల్లబరిచి, పీడనానికి గురిచేసి (ద్రవంగా 
మారుస్తారు. అందుకు 70 అట్మాస్టియర్ల పీడనం అవసరమవుతుంది. ఈ 
ద్రవాన్నే చల్లని పానీయాలు తయారుచేసే కర్మాగారాలకు, ఇతర పారిశ్రామిక 
ఉపయోగాలకోసం, దళసరి గోడలుండే సిరిండర్లలో పంపుతుంటారు, ఈ [ద్రవం 
నేలను కూడా గడ్డకట్టించగలుగుతుంది. మాస్కోలో భూగర్భ రైల్వే నిర్మించినపుడు 
అలాగే చేశారు. అయితే కొన్ని సందర్భాలలో కార్బన్‌ డై అక్కెడ్‌ ఘన రూపంలో 
అవసరమవుతుంది. దాన్నే 'సొడిమంచు' అంటారు. 

పీడనాన్ని తగ్గించి, త్వరగా అవిరిచేయడం ద్యారా కార్బన్‌ డై ఆక్సెడ్‌ [ద్రవం 
పొడి మంచుగా మారుతుంది. ఈ మంచు చూడడానికి, ఫ్రిజ్‌లో తయారయిన 
నుంచులా గాక, శీతల ప్రాంతాలలో కురిసిన తెల్లని మంచుపొడిలా కనబడుతుంది. 
ఇది, నీటిని గడ్డ కట్టించి మంచుకన్నా బరువు ఎక్కువ. కాబట్టి నీటిలో 
మునుగుతుంది. మెనస్‌ 76 సెం. నూత్రమే ఉన్నా, దీన్ని నెమ్మదిగా 


పట్టుకుంటే, చేతికి చల్లదనం వల్ల హాని కలుగదు. చేతికి తగలగానే వెచ్చదనం 
వల్ల వాయువుగా మారిన బొగ్గు పులుసు వాయువు, చర్మాన్ని కాపాడుతుంది. 


పొడిమంచు ముక్కలను గట్టిగా పట్లుకుంకే మాతం, వేళు గడకటుకు పోయే 
గా ర శం క ధా ఆ [మి 
ప్రమాదం ఉంది. ధాని యొక్క భౌతిక లక్షణాలను బట్టి చూస్తే “పొడినుంచు' 


అన్నది దానికి ఎంతో తగిన పేరు అనిపిస్తుంది. ఇది ఎవ ఏడూ తడికాదు. తగిలిన 
ఏవస్తువునూ తడిచేయదు. వెచ్చనయితే, వెంటనే వాయువుగా మారిపోతుంది. 
ఒక అట్మాస్టియర్‌ కన్నా_పీడనం ఏ కొంచెం ఎక్కువయినా కార్బన్‌ డై ఆక్సెడు 
(దవరూపంలో ఉండజాలదు. అందుకే అది నేరుగా వాయునవుతుంది.;. 
పొడినుంచుకు గల ఈ ప్రత్యేక లక్షణం, దాని అత్యల్ప ఉహ్ణ్ణోగ్రతవల్ల ఇది ఎంతో 
ఉపయోగకరమయిన * వస్తువుగా రూపొందింది. దీనితో నిలువచేసిన వస్తువులు, 
తడిసి పోతాయన్న భయం లేదు. బూజులు, ఫంగస్‌ వచ్చి పాడవుతాయన్న 
భయం అంతకన్నా లేదు. ఈవాయువు సూక్ష్మజీవులను పెరగనీయదు గదా! 
ఈ వాతావరణంలో పురుగులు, ఎలుకలు కూడా బ్రతకలేవు. చివరగా కార్బన్‌ డై 
ఆక్సెడ్‌ మంటలను ఆర్పడానికి బాగా వనికి వస్తుంది. మండుతున్న  పెటోలులోకి, 
పొడమంచు ముద్దలను కొన్నింటిని పడేస్తే మంటలు ఒక్కసారిగా ఆరిపోతాయి. 
అందుకే పరిశ్రమల్లో, నివాసాల్లో పొడిమంచు ప్రాచుర్యం పెరిగి పోయింది. 


148 





పటు బడిన నీడలు : 
లం 


మన పూర్వీకులు నీడలను పట్టుకోలేక పోయారు. అయినా వాటిని కొన్ని 
ప్రయోజనాలకు _ వాడుకున్నారు. వారు నీడలతో చిత్రాలను తయారుచేసుకున్నారు. 
ఇప్పటి కాలంలో మనకు బొమ్మలు కావాలనుకుంటే ఫోటో గ్రాఫరు దగ్గరకు పోతాము. 
కానీ 18వ శతాబ్దంలో ఫోటాగ్రాఫర్డు లేరు. చిత్రకారులు బొమ్మలను గీయడానికి 
చాలా డబ్బు అడిగేవారు. అది ధనికులకు మాత్రమే వీలయేది. అందుకే 
ఈ నీడబొన్ములు (ఛాయా చిత్రాలు అని ఇప్పుడు మనం ఫోటోలను కూడా 
పిలుస్తున్నాము - అనువాదకుడు) ఆ కాలంలో చాలా ప్రచారంలో ఉండినయి. 


ఛాయచిత్రాలు అంటే నిజానికీ పట్టుబడిన నీడలు. ఈ పనిని వెనకటివారు కొంత 
సాంకేతికపరమైన ఏర్పాట్ల సాయంతో “చేశారు. ఇందుకు పూర్తిగా వ్యతిరేకనముయిన 
నేటి ఫోటో గావు ఛాయాచిత్రాలకు, ఆనాటి నిజమయిన ఛాయాచిత్రాలకు గల 
భేదాన్ని సులభంగా చెప్పవచ్చు. పోటోస్‌ అనే (గ్రీకు మాటకు వెలుగు అని అర్హం. 
ఈ నాటి ఫోటో గ్రాపర్లు కొంతిని పట్టుకుని బొమ్మలను తయారుచేస్తారు. వెనకటి 
వారు నీడలను పట్టుకుని చిత్రాలను “ేసుకున్నారు. 


= స్‌ 


1011111184 కా 


||! 


rg ay 


కా 





చిత్రం 88. నీడ బొమ్మలు చిత్రించే పాతకాలపు పద్ధతి 


చిత్రం 88 లో ఈ నీడబొమ్మలను గీసే పద్దతిని చూడవచ్చు. చిత్రం 


గీయించుకో దలుచుక కున్న వ్యక్తీ తన ముఖం నీడ, తెరమీద, పక్కనుంచి చూసే 
కనబడే రూపంగా పడేట్టు కూచ్చుంటాడు. ఈ నీడ తాలూకు రేఖలను పెన్సిలుతో 


149 





ముందు గీసుకుంటారు. తరువాత లోపలి భాగాలకంతా నలుపు పూస్తారు. ఆ 
బొమ్మను కత్తిరించి తెల్లకాగితం మీద అతికిస్తారు. ఇదే నీడచిత్రం లేదా సిలూఎట్‌ 
అనసరమయినప్పుడు ఫోటోగ్రాఫ్‌ అనే పరికరం సాయంతో ఈ బొమ్మను చిన్నదిగా 
పెద్దదిగా మార్చుకోవచ్చు. చిత్రం 90. నల్లగా చుట్టూ గీతలు మాత్రమే గీసిన ఈ 
బొమ్మలో వ్యక్తి తాలూకు ముఖం పోలికలు, వివరాలు కనిపించవని అనుకోనవసరం 
లేదు. కొన్ని సార్టు ఇందులో వివరాలు ముఖమంత _ వివరంగానూ కనబడగలప్చ. 


చిత్రం 90. జర్మన్‌ కవి షిల్లర్‌ నీడ చిత్తరువు (1790) 


జా 





చిత్రం 89. నీడ బొమ్మను చిన్నది చేసే పద్ధతి 

ఈ లక్షణం వల్ల చాలామంది చిత్రకారులు ఆసక్తిపడ్డారు. ఈ రకంగా చిత్రాలను 
గీయనారంభించే సరికి, అది ఒక గుర్తింపబడిన పద్దతి అయింది. సిలూఎట్‌ 
(నీడబొన్ము) అనే పేరు ఛాలా విచిత్రంగా వచ్చింది. 18వ శతాబ్దంలో ఫాన్సు 
దేశానికి ఎటియెన్‌ డి సిలూఎట్‌ అని ఆర్దిక నుం|త్రి ఒకాయన ఉండేవాడు. 

(ఫెంచి ధనికులు, రాజకుటుంబాల వారు తమ చిత్రాల కొరకు ఖర్చు 
చేస్తున్న “పెద్ద మొత్తాలను గమనించి, పొదుపు చేయవలసిందిగా వారిని సిలూఎట్‌ 
అభ్యర్హించాడు. చవక పద్దతిని తయారయే నీడ చిత్రాలకు సిలూఎట్‌ 'అభిప్రాయాల 
ప్రకారం” తయారయినవ్షని పేరు వచ్చింది. 


గుద్దులో కోడిపిల్ల ; 


నీడలకు గల లక్షణాల ఆధారంగా మనం కొన్ని వింతలను |ప్రదర్శించవచ్చు. 
కార్టుబోర్డుమీద ఒక నలుచదరపు కంత చేస, దాని మీద నూనెకాగితం అంటించి 
ఒక తెరలా ఏర్పాటు చేయండి. కో తెర అటుపక్కన, సైనగానీ, పక్కనగానీ, 
కప్ప లేకుండా ఉండే "టేబుల్‌ ల్యాంపులను రెంటిని ఉంచండి. ఇటువక్కన, మన 
మిత్రులు కూచుంటారు. మొదటి దిపొన్ని వెలిగించండి. గుడ్డు ఆకారంలో ఒక 


అట్టముక్కను కోసి, అవి దీపానికి, తెరకు మధ్యన తీగమీద చేలాడేలా ముందే 
ఏర్పాటు చేయాలి. తెరమీద ఒక గుద్దు ఆకారం కనబడుతుంది. మరో దీవం ఇంకా 
వెలిగించబడలేదు.. ఇవ ప్పుడు, గుడ్డులో ge పిల్లను కనుగొనడానికి వీలు కలిగించే 
ఎక్స్‌-రే యంత్రం మీ దగ్గర ఉందని చెప్పండి. వెంటనే గుడ్డు నీడ పలుచనయి, 
దాని మధ్యలో చక్కని కోడిపిల్ల ఆకారం కనబడుతుంది. (చిత్రం 91) 


శో 





చిత్రం 91. ఉత్తుత్త ఎక్సరే ఫోటో 


ఇది నిజంగా సులువు. రెండవ దీపాన్ని కూడా వెలిగిస్తే చాలు. దానికీ తెరకు 
మధ్యలో అట్టలో కత్తిరించిన కోడిపిల్లరూపం తీగమీద వేలాడుతూ ఉంటే చాలు! 
కోడి బొమ్మ పడనంత మేరకు, గుడ్డు బొమ్మ నీడ మీద, కుడి ల్యాంపు వెలుగు 
పడుతుంది. అందుకే ఆనీడ పల్చనవుతుంది. మీరు చేసిన ఏర్పాట్లన్నీ చూడకపోతే, 


భౌతికశాస్త్రం శరీరశా, స్తృం తెలియకపోతే, మీ మిత్రులు నిజంగానే గుడ్డులో పిల్ల 
కనబడిందనుకుంటారు. 


వింత ఫోలోగ్రావులు : 


కటకం ఉండవలసినచోట కేవలం ఒక చిన్న రంధ్రాన్ని మాత్రం ఏర్పాటుచేసి 
ఒక కెమెరాను తయారు చేయవచ్చునని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే 
ఇందులో బొమ్మకాస్త _ వల్చగా కనబడుతుంది. ఈ కటకం లేని కెమెరాను 
కొంచెంగా మార్చి రంధ్రం బదులు కూడిక గుర్తులోగ రెండు చీలికలు ఏర్పాటు 
చేసి చీరిక కెమెరా తయారు చేయవచ్చు. ఈ రెండు చీలికలు వేరువేరు 
పలకల మీద ఉండాలి. ఈ రెండు పలకలను కూడిక గుర్తు సరిగా వచేట్లు ఒక 


151 


దాని మీద ఒకటి ఉంచితే రంధ్రం కెమెరాలో లాగనే బొమ్మ వస్తుంది. పోరికలేవీ 
మారవు. కానీ ఈ వలకలను కొంచెం అటుగానీ , ఇటుగానీ కదిపితే, బొమ్మ 
ఆకారం మారిపోయి చిత్రం 92, 93 లలో లాగ వింత ఆకారాలు వస్తాయి. 


చం 92. “చీలిక కెమేరాతో వ్యంగ్య చితం 93. అదే బొమ్మ 
చితం. బొమ్మ అడ్డంగా సాగదీయబడింది. నిలువుగా సాగదీయబడింది. 





ఇలొ ఎందుకు జరుగుతుంది? అడ్డు చీలిక గల పలకను, నిలువు చీలికగలదాని 
ముందు ఉంచితే ఏమవుతుందో చూద్దాం. (చిత్రం 94) చిత్రంలోని ౨ అనే 
గుర్తులో నిలువు గీతనుండి వచ్చే కిరణాలు, ౦ అనే చీలిక గుండా సాధరణంగా 
ప్రసరిస్తాయి. B' అనే చీలిక కూడా వాటి ఆకారాన్ని మార్చదు. కాబట్టి A 
అనే గాజు తెరమీద ఆ గీత &-6 ల మధ్య దూరం అధారంగా కనబడుతుంది. 
అయితే ౨ లోని అడ్డుగీత మూత్రం నీడలోకి వచ్చెసరికి బాగా మారిపోతుంది. 
ఈ గీతనుండి వచ్చే కిరణాలు అడ్డుచీలిక నుండి అడ్డంకి లేకుండా ప్రసరిస్తాయి. 
B అనే నిలువు చీలికను చేరేదాకా వాటికే మార్పు జరగదు. అక్కడనుండి, 
మామూలు గుండ్రని రంధ్రంలోంచి, అవి ప్రసరించి, తెరమీద కనబడతాయి. అయితే 
నాటి అకారం A,B ల మధ్య గల దూరం అధారంగా మారుతుంది. (ఇక్కడ 
తగ్గుతుంది.) 


అంటే నిలువు గీతలన్నీ ఒక 6 అనే చీలిక మూత్రమే ఉందేమోననే విధంగా, 
అడ్డుగీతలకు 3 చీలిక మాత్రమే ఉన్నట్టు తెరమీద కనబడతాయి. తెరకు C 
ఎక్కువ దూరంలో ఉంటుంది. కాబట్టి అడ్డుగీతల కంశే, నిలువు గీతలు పెద్దవిగా 
కనబడతాయి. అంటే ప్రతిబింబం నిలువుగా పొడగదీసినట్టుంటుంది. పలకలను 
మార్చితే బొమ్మ అడ్డంగా _సాగదీసీనట్టు కనబడుతుంది. (చిత్రం 92, 93 లను 
పోల్చిచూడండి) పలకలను వాలుగా ఉంచితే బొమ్మలు నురింత మూరి కనబడతాయి. 


152 





చితం 94. “చీలిక కెమేరాలో బొమ్మలు న్మ కించడానికి కారణం. 


ఈ రకం కెమెరాలు తమాషా చిత్రాలను తయారుచేయడానికేకాక, భవన 
నిర్మాణాలలో కొన్నిచోట్ల, తివాచీలు, గోడలపై అతికించే కాగితం డిజైనులు, 
అలంకరణ వస్తువులు తయారుచేయడానికి పనికి వస్తుంది. తయారు చేసుకున్న 
డిజైనును అవసరం మేరకు పెంచడం, తగ్గించడం మొదలయినవి ఈ కెమెరాతో 
చేయవచ్చు. 
సూర్యోదయం సమస్య: 

సరిగ్గా ఉదయం అయిదుగంటలకు సూర్యోదయం చూడడానికి నిద్రలేచామను 
కోండి. కాంతి వెంటనే ప్రసరించదు. దాని ఉత్పత్తిస్తానంనుండి, అది మీ కంటి దాకా 
రావాలంటే కొంత వ్యవధి అవసరం. ఒకవేళ కాంతి తక్షణమే కనబడేటట్టయితే 
మీకు సూర్యోదయం సరిగ్గా ఎప డు కనిపించేది? 

సూర్యకాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది. కాబట్ట 
కాంతి తక్షణం మనకు కనబడేటట్టయితే, ఈ వ్యవధి తగి సూర్యోదయం 
4.52 గం|ల'కే కనబడుతుందని అనిపించవచ్చు. కానీ ఇలా అనుకుంకే తప్పే, 
సూర్యోదయం అంటే అప్పటికే వెలుగులోనున్న అంతరిక్ష దిశలోకి భూమి మీది 
భాగం తిరిగి చేరడం. అందుకని కాంతి తక్షణం కనబడేటట్టున్నా సూర్యోదయం 
అయిదు గంటలకి కనబడుతుంది. 

వాతావరణ వ క్రీభవనాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకుంటే ఫలితాలు 
మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. వక్రీభవనం వల్ల కాంతి నడి మార్షం వంపు 
తిరుగుతుంది. కాబట్టి కాంతి దిక్చ(క్రానికి కిందగా ఉండగానే మనం సూర్యోదయాన్ని 
చూడగలుగుతాం. అయితే కాంతి, తక్షణమే ప్రసరించి కనబడితే, వక్రీభవనం ఉండదు. 
కాంతి వేగంలో మార్పులు ఉంటేనే, అది వివిధ యానకాల్లో మారుతుంటేనే 
వ క్రీభవిస్తుంది. వక్రీభవనం ఉండదు కాబట్టి మనం సూర్యోదయాన్ని కొంచెం 
నిదానంగా చూస్తాము. ఈ ఆలస్యం రెండు నిమిషాలనుండి కొన్ని రోజులదాకా 
ఉండవచ్చు. ఇది అక్షాంశం, గాలి వేడిమి, మరికొన్ని అంశాలమీద అధారపడి 
ఉంటుంది. అంటే, కాంతి ప్రయాణానికి సమయం అవసరం లేకుండా తక్షణమే 
కనబడేటట్టయితే, సూర్యోదయాలు మనకు ఆలస్యంగా కనబడతాయి. విచిత్రం 
కదూ! 

అయితే, సూర్యునిలో మండే మంటలను హెలిస్కోపు సాయంతో చూస్తుంటే 


మాత్రం మరోవిధంగా జరుగుతుంది. అప డు కాంతికి తక్షణం కనవడే లక్షణం 
వల్ల మనకు ఆ మంటలు ఎనిమిది నిమిషాలు ఆలస్యంగా కనబడతొయి. 


153 


మాట్లాడి తల : 


విషయం తెలియని వారిని ఈ ప్రదర్శన ముస్టులుగా చేయగలదు. బల్ల మీద 
ఒక పళ్లెంలో జీవంగల తం ఒకటి ఉంటుంది. శరీరాన్ని దాన్ని పయి చన తచ్చ 
పెట్టినట్లుంది. అది కళ్ళు తిపyతూ, మాట్తాడుతుంది. తింటుంది కాడా. మీరు 
అ తల ఉన్న చోటికి వెళ్లలేరు గానీ, దూరం నుంచి చూస్తే, బల్ల కింద ఏమీ 
లేదని నిస్సందేహంగా చూడగలుగుతారు. మీరెప్యుడయినా ఇటువంటి, ప్రదర్శనను 
చూడడం జరిగితే, ఒక కాగితాన్ని ఉండకట్టి, అ బల్ల కిందకు విసరండి. కాగితం 
వెనకకు వచ్చేస్తుంది. ఇక రహస్యం నిలనదు. కాగితం ఉండ ఒక అద్దానికి 
కొట్టుకుని వెనక్కు వచ్చింది. కాగితం అద్దం వరకు పోకున్నా, అక్కడ అద్దంలో 
అది కనబడడంతో విషయం మాత్రం బయట పడుతుంది. 


బల్ల ఒక కారినుండి మరో కాలిదాకా అద్దం ఏర్పాటుచేసి, బల్ల కింద ఏమిలేదనే 
(భ్రమ కలిగించవచ్చు. అయితే ఆ అద్దంలో గదిలోని ఇతరవస్తువులు, చూడవచ్చినవారు 
మాత్రం కనబడకుండా జాగ్రత్త పడాలి. అందుకనే ఆ గదిలో ఇంకే వస్తువులు 
లేకుండా, గోడలన్నీ ఒకే విధంగా ఉండేట్టు ఏర్పాటు చేయడం అవసరం. నేలలో 
కూడా డిజైనులు వగైరాలేవీ లేకుండా, ఒకేరకంగా ఉండాలి. ఇక చూడవచ్చిన 
వారిని కూడా దూరంలోనే ఉంచాలి. ఇందులోని రహస్యం చాలా సులువయినది. 
కానీ అది తెలిసేవరకు, నోరు వెళ్ల బెట్టుకుని చూడవలసిందే. (చిత్రం 98) 


A ద్‌ 





చితం 98. మొండెంలేని తలయొక్క 
రహన్యం,. 

కొన్ని సార్లు ఈ ప్రదర్శన మరింత విచిత్రంగా ఉంటుంది. ఇంద్రజాలికుడు 
ముందు ఒక ఖాళీ బల్లను చూపిస్తాడు. దాని మీద ఏమీ ఉండదు. ఇందులో బ్రతికిన 
తల ఉందంటూ ఒక ఖాళీపెస్టైను అక్కడకు తీసుకువస్తాడు. నిజొనికది ఖాళీగా 
ఉంటుంది. ఆ పెట్టును బల్ల మీదపెట్టి నెమ్మదిగా దాని చెక్కను తొలగిస్తాడు. 
అందులో తల .ప్రత్యక్షస్రువుతుంది. ఆ బల్లపై చెక్కలో ఒక రహస్యద్వారం ఉందనీ, 
దాని కింద, అద్దం వెనక కూచున్న మనిష్కి, అదుగులేని పై పెట్టును బల్లమీద 
పెట్టిన తర్వాత నెమ్మదిగా అందులోకి తల దూర్చి ఉంటాడని మీరు ఊహించి 
ఉంటారు. చిత్రం 98. ఈ ప్రదర్శనను చేసే విధానాలు మరి కొన్ని కూడా 


156 


ఉన్నాయి. వాటిని చూస్తే సంగతి మీకే తెలిసిపోతుంది. 


ముందా? వెనకా? 


ఇంట్లో మనం చాలా వస్తువులను సక్రమంగా వాడుకోవు. ఒక పానీయాన్ని 
చళ్ల బరచడానికి, చాలా మంది మంచును సరిగా వాడలేరని మీకు ఇదివరకే 
తెలుసు. గ్లాసును, నుంచు మధ్యలో ఉంచే బదులు, దాని మీద పెడుతుంటారు. 
అలొగే అద్దాన్ని సరిగ్గా వాడడం కూడా చాలా మందికి తెలియదు. చాలా 
సార్టు వెలుతురును తమ వెనక ఏర్పాటు చేసి, అద్దంలోని ప్రతిబింబం వెలిగి 
పోతుందనుకుంటారు చాలా మంది. నిజానికి వెలుగు ముఖం మీద పడేట్లు 
ఏర్పాటు చేస్తే అద్దంలో బాగా కనబడుతుంది. ఇలా చేసే అమ్మాయిలు చాలా 
నంది ఉంటారు. కనీసం ఈ పుస్తకం చదువుతున్న అమ్మాయిలయినా, అద్దం 


వాడదలుచుకున్నప్పుడు, వెలుతురు తమ ముఖం మీద పడేట్టు తమ ముందు 
ఉంచుకుంటారని నా నమ్మకం. 


అద్దం కనబడుతుందా? 


అందరూ ప్రతిరోజు అద్దాన్ని వాడేవారే. అయినా చాలామంది ఈ ప్రశ్నకు 
తప్పుడు సమాధానం ఇస్తారు. దానితో మరోసారి, అద్దం గురించి మనకు సరిగా 
తెలియదని రుజువవుతుంది. అద్దాన్ని చూడగలుగుతామనుకునే వారంతా వవ మ 
కాలేసిన ప్లే! మంచిది, వరిశుభ్రమయినదీ అయిన అద్దం కనబడదు. దాని పము 
కనబడుతుంది. దాని అంచు, అందులో కనబడుతున్న సమస్తమూ చూడగలం గానీ, 
స్యయంగా అద్దాన్ని మాత్రం చూడలేము. అది మకిలిగా ఉంటే కనబడుతుంది. 
కాంతిని అన్ని వైపులకు చెదరగొట్టే వికిరణ తలాలే తప్ప, కాంతిని పరానర్తనం 
చెందించే నేవీ కనబడవు. పరావర్తన తలం పాలిష్‌ చేయబడి ఉంటుంది. వికిరణ 
తలం అంత _ మెరుపుగా ఉండదు. అద్దాలను ఉపయోగించి చేసే, 'మాట్టాడే 
తలకాయ వంటి ట్రిక్కులన్నీ, వాటి ఈ అదృశ్యశక్త మీద ఆధారపడీనవే. అద్దంలో 
వివిధ ఇతరవస్తువులు కనబడేట్లు చేస్తేచాలు. 


అదంలో! 
యా 


అద్దంలో చూచుకుంకే నునకు మనం కనబడతాం. ఆ కనబడేది అన్ని 
విధాలా అచ్చంగా మన రూపమేనని, అందులో సూక్ష్మనుయిన వివరాలన్నీ కూడా 
కనబడుతున్నాయని చాలా మంది అనుకుంటారు. 

ఈ సంగతిని కాస్త పరీక్షించి చూద్దాం. మీకు ఎడమ చెంప మీద ఒక 
పుట్టుమచ్చ ఉందనుకోండి. తలను మీరు కుడిచేపు దువ్వుకుంటారనుకోండి. అద్దంలో 
మీ 'దూప్తికేటు మాత్రం ఎడమ వేపు దువ్వుకుంటాడు. మీ కుడి కనుబొమ్మ 


157 


ఎడను దానికన్నా మందంగా, ఎత్తుగా ఉందనుకుందాం. నీ డూప్టికేటు వ్యవహారం 
ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. మీరు గడియారాన్ని కుడి జేబులో, పర్ఫును 

= | 
ఎడమ జేబులో పెట్టుకుంటారు, దూస్తికేటుకు మాత్రం తారుమారు అలవాట్లు! 


ఆయనగారి గడియారం డయలునొకసారి చూడండి. మీ గడియారం అసలలా 
శేనేలేదే! గడియారంలో అంకెలు వాటిక్రనముం విచిత్రంగా లేదూ? రోమను 


అంకెలయితే ఎనిమిది మారిపోయి 11X లాగ ఉంటుంది. అందునా అది పన్నెండు 
ఉండవలసిన చోటు ఉంటుంది. ఆ గడియారంలో పన్నెండు లేనేలేథు. దూప్లికేటు 


గడియారంలో ముళ్లు అపసవ్యంగా తిరుగుతాయి. 





చిత్రం 99. అద్దంలో దీన్ని చూడాలి. 


మీకు లేనిదీ, అద్దంలో డూస్టికేటుకు ఉండేది ఒక శరీర లక్షణం ఉంది. అది 
ఎడమ చేయి వాటం. అతను రాయడం, తినడం అన్ని పనులు ఎడమచేత్తోనే 
చేస్తాడు. “షేక్‌ హాండ్‌” అని మీరు కుడిచేయి ముందుకు చాచితే, అతగాడు ఎడమ. 
చేయి చాస్తాడు. ఇంతకూ అతనికి అక్షరాలు వచ్చా? వచ్చు అన్నా తెలివి 


_ విచిత్రమయినది. అతను వట్టుకున్న వుస్తకంలోని ఒక అక్షరం ముక్కను కూడా 


మీరు చదన లేరు. అతను ఎడమ చేతితో రాసే రాతలు కూడా మీకు అంతుపట్టువు. 


ఇతనేనండీ అచ్చంగా మీలాగే ఉంటాడనుకుంటున్నమనిషి! మీరు కూడా అతను 
అన్ని విధాల మీలాగే ఉన్నాడంటున్నారు! 


సరదా మాట అటుంచి, అద్దంలో చూచినపుడు మిమ్మల్ని మీరే చూస్తున్నా 
మనుకుంశేు తప్పే! మనుషుల ముఖాలు, శరీరం, దుస్తులు రెంఢు సగాల్లోనూ ఒకే 
విధంగా ఉండవు. అయితే సాధారణంగా మనం ఈ విషయాన్ని పట్టించుకోము. 
ఎడమ సగం, అచ్చంగా కుడి సగంలాగ ఉండదు. అద్దంలో మాత్రం మీ ఎడమ 
సగానికి గల లక్షణాలు కుడి సగంలో కనబడతాయి... శరీరంలో కుడిలక్షణాలు, 


అద్దంలో ఎడమభాగంలో కనబడతాయి. అంతే అద్దంలో కనిపించే ప్రతిబింబం 
మీ కన్నా వేరుగా ఉంటుంది. 


158 


చిత్రం 100. అద్దానికి ఎదురుగా కూర్చుని చిత్రించుట 





మీరు, అద్దంలోని మీ ప్రతిబింబం ఒకేలా ఉండననే విషయం ఈక్రింది విధంగా 
చేసినప్పుడు మరింత బాగా తెలుస్తుంది. నిలువుగా ఉంచిన ఒక అద్దం ముందు 
గల ఒక బల్లముందు కూచోండి. ఒక కాగితం తీసుకుని దాని మీద ఒక దీర్ణ 
చతురస్రం, అందులో కర్గ్ణాలు గీయడానికి ప్రయత్నించండి. అలా చేస్తున్నప్పుడు 
అద్దంలో మీ చేతిని గమనించండి. చాలా సులభం అనుకున్న ఈపని, " అద్దంలో 
గమనిస్తూ చేయడం ఎంతో కష్టతరమవుతుంది. 


మనం పెరుగుతున్నకొద్దీ, మనం కళ్లతో చూసేవాటికి, శరీరం చేసే పనులకు 
కదలికలకు ఒక సమన్వయం ఏర్పడుతుంది. అద్దంలో చూస్తున్నప్పుడు మన చేతుల 
"కదలిక తీరు మారిపోయి ఈ సమన్వయం దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. చేస్తున్న 
ప్రతిపనికి మీ అలవాటు అడ్డు తగులుతుంది. మీరు గీతను కుడివైపుగా పొడిగిస్తూ 
గీయాలనుకుంటారు. అద్దంలో మీ చేయి ఎడమకు కదులుతుంది. చేత్తో ఇంకేదన్నా 
రాయడానికి యత్నించినా, ఇతర అకారాలను గీయాలని ప్రయత్నించినా, ఇంకా _ 
విచిత్రమయిన ఫలితాలు ఎదురవుతాయి. చేస్తున్న పనులన్నీ విచిత్రంగా గజిబిజి 
అవుతాయి. 

రాసిన తర్వాత దాని మీద అద్దుడు కాగితంలో అదిమితే, ఆ కాగితం మీద 
అక్షరాలు పడతాయి. అవి కూడా రాతకు అద్దంలో |ప్రతిబించాల వలె ఉంటాయి. 
ఆ అక్షరాలను చదవడానికి ప్రయత్నించండి. అక్షరాలు చక్కగా కనబడుతున్నాస రే, 
వాటిని చదవడం మూత్రం వీలుకాదు. అక్షర్రాలన్నీ చిత్రంగా ఉంటాయి. అయితే ఈ 
కాగితాన్ని అద్దంలో చూడండి. మీ మామూలు చేతివ్రాత కనబడుతుంది. అంక 
అద్దంలో, మీ రాత యొక్క ప్రతి బింబానికి, (ప్రతిబింబం కనబడుతుందని అర్హం! 


159 


దగర దారి 
ల 


కాంతి |ప్రసరిస్తున్న యానకం, అంతటా ఒకే తీరుగా ఉంచే, అది రుజుమార్గంలో 
ప్రసరిస్తుంది. ఆ మోర్గంలో కాంతి అతి త్వరగా |ప్రసరిస్తుందికొడా, కాంతి, ఒక 
ఇద్దంమీద పరావర్తనం చెందితే, అక్కడనుంచి కూడా, చొాలొ దగ్గరితోన వెంటనే 
ప్రసరిస్తుంది. చిత్రం 101 లో A దగ్గర గల కొవ్యాత్తినుండి కాంతి పుడుతున్నది. 
MN అనేది అద్దం. ౮ కన్ను. ఇక ABC అనే' మార్గంలో కొంతి దీపం నుండి 
కంటినరకు వయనిస్తున్నదని అర్థం. KB అనేరేఖ అద్దం తలానికి నిలువుగా ఉంది. 

దృశా శ్యాస్త్ర, సిద్దాంతం ప్రకారం, 2 అనే పరావర్తనకోణం, పతన కోణం 
(1) కి సమానంగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, కాంతి A 
నుండి వెలువడి MN కు తగిలి, పరావర్తనం చెంది, ౮ కి చేరడానికి, అతి చేరువ 
మార్గం ABC ఒకకే నని సులభంగా రుజువు చేయవచ్చు. ABC అనే ఈ 
దారిని మరో మార్గం ADC తో పోల్చి చూస్తే ఈ విషయం మరింతగా రుజువు 
చేయవచ్చు. (చిత్రం 102) A నుంచి MN కు లంబరేఖ గీచి పొడిగించితే, 
ఆ రేఖను, BC తో పొడిగించిన రేఖ, F వద్ద కలుస్తుంది. ఇప్పుడు F నుంచి 
D కి రేఖ గీయండి. ABE, EBF త్రిభుజాలు రెండు సమంగా ఉన్నాయేమో 
గమనించండి. రెండూ లంబకోణ త్రిభుజాల, రెంటిలోను లంబంకోణం పద్ద EB 
అనే భుజం ఉంది. అంతే గాక, 2, 1 అనే కోణాలకు సమానంగా ఉన్నాయి. 
గాబట్టి BFB, EAB కోణాలు కూడా ఒక దానికొకటి సమంగా ఉన్నాయి. కాబట్టి 


AE కూడా EF కు సమానంగా ఉందని తేలుతుంది. అందుచేత లంబకోణ 
(త్రిభుజాలయిన AED, EDF లు కూడా సమానమయినవి. వాటి లంబకోణాలకు 


ఆసన్న భుజాల యినవికూడా సమానమే గనుక AD, DF కు సమానమని అర్హం. 


| 
\ 
| 
| 
{ 
| 
\ 
| 
| 
|| 
శ 
i 
| 


~~ 
జ 
న 


"NS 


చిత్రం 101. వరావర్తన కోణం 2, చిత్రం oe పరావర్తనం పొందే కాంతి 
పతన కోణానికి 1 సమానం కనీస దూర మార్గం, అనుసరిస్తుంది. 





ఇప్పుడు ABCకి బదులుగా, కాంతి ప్రయాణం చేయడానికి CBF అనే 


160 


మారాన్ని లెక్కించవచ్చు. అలాగే ADCకి బదులు €09ను తీసుకోవచ్చు 
అయితే CBFéఖ CDF కన్నా చిన్నది. అంకే ABC అనే మారం ADC కన 
చిన్న దేగదా! గ - 
D అనే స్థానాన్ని ఎక్కడ ఉంచినా సరే, ABC అనేమార్గం ADC కన్నా 
చిన్సది గానే ఉంటుంది. అయితే, పతనకోణం, పరావర్తనకోణానికి సమానంగా ఉండి 
తీరాలి. కాంతి, ఉత్పత్తి స్థానం నుండి, అద్దానికి, అక్కడినుండి కంటికి, ఎస డూ 
అతి చేరువగా ఉండే మార్గాన్నే ఎంచుకుంటుంది. ఈ విషయాన్ని తొలిసారిగా 
రెండన శతాబ్దిలోని 1వ్రఖ్యాత గ్రీకు గణితశ్నాస్త్రవేత్త హీరోన్‌ సూచించాడు. 


కాకి మారం : 
Va 


మనం చూచిన ఈ ఉదాహరణ ఆధారంగా, కొన్ని చిక్కు ప్రశ్నలకు సమా 
5 బాలు 
కనుగొనవచ్చును. ఇది చూడండి. ప స్ట 


కం 7 లాగ 
నాం 


| 
lin 
ul 





J | 
MH 
hy 


| 


శ 
(1 
i 


||| 





ళీ ట్‌ 
మ. శ స రాం 
‘le న 
న! అన న అం ల డం లలో ల 
"పద్‌ ఒం, 5 జ ల్ల అం లు 7 వ ఇ మె 
జక. 
క ? 
య ఊఉ క ఇ tr క ఆ లా ww 


చిత్రం 103. కాకి సమస్య. కాకి నేలపె వాలి, కంచె పెకి ఎగరడానికి అతి ద। 
ర (en ల 


మారం కనుక్కోండి. 
గ. 





ఒక కాకీ చెట్టుకొమ్మ మీద కూచుని ఉంది. కిందనేల మీద కొన్ని గింజలు పడి 
ఉన్నాయి. కాకి కిందకు వాలుతుంది. గింజలను నోటకరచుకొని ఎగిరి, దగ్గర్లోని 
కంచె మీద వాలుతుంది. అతి చేరున మార్గంలో పోనాలంశే, కాకి, ఎక్కడనుండి 


గింజలను తీసుకోవాలి అనేది (ప్రశ్న! (చిత్రం 103) ఇది ఇంతకు ముందు మనం 
కాబట్టి సరియయిన జవాబు కనుగొనడం చాలా 


గమనించిన సమస్య వంటిదే 
లో ప్రయాణించాలి. అంకే దూకిన కోణం, ఎగిరిన 


సులువు. కాకి కాంతి మార్గం 
161 


కోణానికి సనుంగా ఉండేట్టు చూడాలి. (చిత్రం 104) ఇదే అతి దగ్గరగా ఉండే 





మారం, 
Fa 
|| లో సై 
| zt 
(11 11 ॥ ణే ఖః if nh 
Nero be 
చిత్రం 104. కాకీ సమస్యకు సమాధానం. 
కరీడోస్కోప్‌ : 


కలీడోస్కోప్‌ అం'కే ఏమిటో మీ కందరికి తెలిో ఉంటుంది. ఈ ఆటవస్తువులో 
రంగురంగుల గాజుముక్కలు, మూడు గాజపలకల మధ్యన అమర్చిఉంటాయి. 
కలీడోస్కోపును కదిలించినప్పడల్లా గొజుముక్కలు కదిరి, వాటి ప్రతిబింబాలు 
ఏర్పడుతూ అందమయిన _ పాపను ఏర్పరుస్తాయి. ఈ ఆటవస్తువు చాలా 
మామూలయింది. కానీ దీనితో సాధ్యమయే రకరకాల రూపాల తీరువూత్రం 
ఎవరూ ఊహించి ఉండరు. ఒక కరీడోస్కోపులో 20 ముక్కలున్నాయి. దాన్ని 
నిమిషానికి వదిసార్హు కదరించి లోపలి రూపాన్ని మార్చవచ్చుననుకుందాం. గాజు 
ముక్కలు తీసుకు రాగల రూపాలన్నింటినీ చూడాలంకే, ఎంత కాలం పడుతుందో 
తెలుసా? ఆ ల్రోవల సముదాలు ఇంకిపోతాయి. కొండలు కూలిపోతాయి. ఈ 


పనికి మీకు 5,00,000 మిలియన్‌ సంవత్సరాలు వడుతుంది. 


162 


72౮౮727224 
l=] | 
LCL LLL LDA 





చిత్రం 105. సౌవ్యవచిత్ర దర్శకము 


ఈ పరికరం చూపించే అంతులేని, వింత ఆకారాలు కళాకారులను ఆకర్షించాయి. 


వారందరూ ఒకచోట చేరి ఆలోచించినా తయారు చేయలేని రూపాలను ఈ 
పరికరం తయారుచేస్తుంది. వాటిని గోడలకు అమర్చే కాగితాలకోసం, తివాచీలమీద, 


నృస్త్రాల మీద వాడుకుంటారు. వంద సంవత్సరాలక్రితం ప్రజలను ఆశ్చర్య 
చకితులను చేసిన ఈ పరికరం (ప్రస్తుతం నూమూలయిపోయింది. అప్పట్లో కవులు 
దీన్ని గురించి కవితలల్లారు! 


కలీడోస్కోపును 1816లో ఇంగ్లండ్‌లో కనుగొన్నారు. ఏడాదినర్హంలోగా అది 
(ప్రపంచమంతటా అభినూనపాత్రమయింది. 1818. సంవత్సరంలో ఒక రష్యన్‌ 
పత్రికలో ఎ. ఇజ్మాయిలోవ్‌, కలీడోస్కోపును గురించి ఇలా రాశారు. 

“కలీడోస్కోపు చూపగల విచిత్రాలను, వచనం, కవిత్వమూ కూడా వర్గింపలేవు. 
ఇందులో ప్రతి కదలికతోను చిత్రం మారుతుంది. ప్రతి చిత్రం కొత్తదిగానే 
ఉంటుంది. ఎంత అందమయిన రూపాలవి! వాటిని దుస్తులమీద దారాలతో 
కుట్టుకుం కు ఎంత బాగుంటుంది? అయితే అంత అందమయిన పట్టును 
ఎక్కడినుండి తేచ్చేది? ఇది వనీ లేకుండా విసిగి పోయిన వారికి తప్పకుండా 
అమితానంథం కలిగిస్తుంది. 'పేకముక్కలతో “పేషన్స్‌” ఆడడంకన్నా ఇదెంతో మేలు. 

“కలీడోస్కోవు గురించి 17వ శతాబ్దంలోనే తెలుసునని చెపుతారు. అదెలాగున్నా, 
దీన్ని ఇంగ్లండు ఇటీవల పునరుద్ధరించి, రూపకల్పన చేశారు. రెండు నెలల 
క్రితమే అది ఈ ఖండానికి చేరింది. ఒక (ఫ్రెంచి ధనికుడు 20,000 ఫ్రాంకులు 
వెచ్చించి ఒక కలీడోస్కోపును తయారు చేయిస్తున్నాడు. అందులో గాజుముక్కలు, 


163 


పూసలకు బదులు ముత్యాలు నవరత్నాలు వాడుతున్నారు.” 


కలీడోస్కోప్‌ గురించిన ఒక విచిత్ర అంశాన్ని ఇజ్మియిలోద్‌ ఆ తర్వాత 
పేర్కొన్నాడు. “దృష్టికి సంబంధించిన. పరికరాలు తయారు చేయడంలో గొవ్పపేరు 
తెచ్చుకున్న యంత్ర నిపుణుడు రొస్పిని (ఇతను రాజు కొలువులోని వాడు) 
కలీడోస్కో వులు తయారు చేసి 20 రూబుల్సుకు ఒకటి చొప్పన అమ్ముతున్నాడు. 
భౌతిక రసాయ శాస్త్ర, విషయాలను గురించి ఉపన్యాసాలు వినేకన్నా ఇదే 
మేలని చాలా మంది భావిస్తారనడంలో సందేహం లేదు. అయితే మా దుఃఖం, 
ఆశ్చర్యం ఏమిటంటే, ఆ విధేయశీలి రొస్పిని మాత్రం, ఈ ఉపన్యాసాల నల్ల 
లాభం పొంది ఉండలేదు.” 

చాలా కాలం పొటు కలీడో స్కోపు ఆనందం కలిగించగల ఆటవస్తువుగానే 
ఉండింది. ఇప్పుడు దాన్ని డిజైనింగులో వాడుతున్నారు. కలీడోస్కోపులోని 


జకొరాలను ఫోటోలుగా తీయడానికి ఒక పరికరాన్ని తయారుచేశారు. ఆ చిత్రాలను 
అలంకారాలకు డీజైనులుగా వాడుతున్నారు. 


మాయలు చూపించే భవనాలు : 


కరీడోస్కోపులో ఉండే గాజుముక్కల ఆకారంలోకి మారిపోయి, మనం అందులో 


ప్రవేశిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందోననిపిస్తుంది గదూ! 1900లో పారిస్‌లోని 
(పపంఛ్మపదర్శనను సందర్శించిన వారికి ఇటునంటి అద్భుతమయిన అవకాశం 
కలిగింది. అక్కడి 'చూయా భవనం గొప్ప ఆకర్షణ అయింది. అది కూడా 


కలీడోస్కోప్‌ లోపలి భాగంలాగే ఉండేది. అది ఆరు మూలలుండే ఒక గది. 
అందులోని గోడలు, పెద్దవై బాగా పాలిష్‌ చేయబడ్డ అద్దాలతో కట్టినవి. ప్రతి 
మూలలోనూ కొన్ని నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలు, ఆకారాలు, 
ఫై కప్పులోని డిజైనులతో కలిసినట్టు ఉండేవి. అందులోకి వెళ్ళిన వారికి 
అక్కడ తమవంటి వారే బోలెడంత నుంది కనబడతారు. వారందరూ, కనులు 
చూడగలిగినంత దూరం వరకు విస్తరించి, స్తంభాలతో నిండిన హాలులో గుమి 


గూడినట్టు ఉంటుంది. చిత్రం 106లో  నిలువుగీతలతో ఉండే హాళ్ళు మొదటి 
ప్రతిబింబం వలన ఏర్పడినవి. ఆ తరువాత అడ్డు గీతలున్న పన్నెండు హాళ్ళు, 
ప్రతిబింబం లోపలి ప్రతిబింబాల నల్ల కనబడేవి. ఆ తరువాతి (వాలుగీతల) 
పద్దెనమిది మూడన వరానర్తనం వల్ల ఏర్పడినవి. ఒక్కొక్క పరావర్తనానికి  హాళ్ల 
సంఖ్య పెరుగుతుంది. ఇది అద్దాల నాణ్యత మీద, వాటిని సరిగా ఏర్పాటు చేయడం 
మీద ఆధారపడి ఉంటుంది. నిజాికి 12 న పరావర్తనం వరకు అంకే మొతం' 
468 గదులను ఇందులో చూడవచ్చు! - 


164 











































సోనా కో 
౨ 
క 
pot 


క్‌ 
3 త జ్‌ 


| 
హహ 
సీ గ gt 


































































_ 


చిత్రం 106. మధ్య న నుంచి మూడు వరావ్తనాలు జరిగితే 36 హాలులు 
కనిపీసాయి. 


అటి 


కాంతి లక్షణాలు తెలిసిన వారికెనరికయినా ఈ మాయ వెనకగల కిటుకు 
అర్దమవుతుంది. నగా భవనంలో మూడు జతల అద్దాలు ఎదురెదురుగా ఉన్నాయి. 
పది జతల అద్దాలు మూలల నద్ద జోడించబడి ఉన్నాయి. అందుకే ఇన్ని 
పరావర్తనాలకు వీలు కలుగుతుంది, 





ం 
FN) 
ల DAS 
Pr. 
i 
(1 
ra 
గ్‌ 
| లా క 
I: 
శ! i టి 
3 (i 
ల | gi 
కస్‌ 
గ న లా 
1. తట! 
కా తా Ht wo 
శే $ 
] / గ 
/| 1 ఇట్ట స్‌ J 
[9 
సట 
y ol 
సీ EI గ్‌ 
/| శ 
At | 1 
yj 4 
1 1 Rg 
i RT 
| |] | 
థి 


ల ఇ లా, 
నా సే 





చిరం 108 “మాయా భవనం” మర్మం 





పారిస్‌ ప్రదర్శనలోని మాయాభవనంలోని దృశ్యాలు మరింత విచిత్రంగా 
చేయబడ్డాయి. భననంలోపలి అలంకారాలు త్వరత్వరగా మారుతూ, దృశ్యాలను 
కూడా మార్చేవి. అంటే ఇది ఒక విధంగా చూపరులు లోపల ఉండగానే కదిలే 
కలీడోస్కోపు అన్ననూట. గదిలోని మూలల్లో గుండ్రంగా తిరిగే నిర్మాణాలను 
ఏర్పాటు చేశారు. చిత్రం 107 లో చూస్తే, మూలల్లో ఏర్పడ గలిగే మూడు 
దృశ్యాల వివరాలు గమనించవచ్చు. మొదట ఆరు మూలల్లోను అడవి ఉన్నట్లు 
ఉంటుందనుకుందాం. ఆ తర్వాత అది ఒక “షేఖ్‌! భవనం అవుతుంది. చివరకు. 
అది భారతదేశపు ఆలయంలో ఉన్న భావనను కలిగిస్తుంది. అంటే మూలనున్న 


166' 


డిజైనును ఒక సారి తిప్పితే చాలు మహా అరణ్యం, ఒక్క సారిగా ఆలయమో, 
రొబనుందిరమో అవుతుంది. ఇదంతా కాంతి పరావర్తనం” అనే సాధారణ భౌతిక 
శాస్త్ర సూత్రం మీద ఆధారపడి తయారయింది. 


కొంతి ఎందుకు, ఎలా వక్రీభవిస్తుంది? 


ఒక మాధ్యమంలోనుండి మరోదానిలోకి ప్రవేశించేటప డు కాంతి వంగిపోవడాన్ని 
చాలామంది. ప్రకృతి చేసిన మాయ అనుకుంటారు. కాంతి అక్కడ కూడా నేరుగా 
పోకుండా ఎందుకు పక్కకు _తిరగనలసి వస్తుందో నారు ఊహించలేరు. మీరు 
అలాగే అనుకుంటున్నారా? కాంతి కూడా, కవాతు చేస్తున్న సైనికుల వటాలంలాగే 
ప్రవర్తిస్తుందం కే, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. సైనికులు చదునైన రాజమార్గం 
మీదనుండి ఎగుడు దిగుడునేల మీదకు వస్తే, మునువటిలాగే నడవలేరు.! 


కాంతి వ శ్రీభవనాన్ని సులభంగా విశదీకరించే పద్దతిని గమనించండి. మీ కేబుల్‌ 
గుడ్డను మడిచి చిత్రం 109 లోచూపినట్టు వేయండి. మేబుల్‌ను కొంచెం వాలుగా 
ఉంచండి. ఏ విరిగిన రైలు బండీ బొమ్మనుంచయినా సర్కే రెండు చక్రాలు 
సేకరించి (అవి ఒకే అక్షం మీద ఉండాలి) వాటిని ఈ బల్లమీద దొర్లించండి. 
వాటి దారి గుడ్డలోని మడతకు నిలువుగా ఉన్నంతవరకు అందులో వంకరతనం 
రాదు. దృశాశ్నాస్త్ర సూత్రం ప్రకారం, రెండు ఎరువెరు మాధ్యమాల నుధ్య 
హద్దు మీద, లంబకోణంలో ప్రసరించే కాంతి వంపుకు గురికాదు. ఈ విషయం 
రుజువయింది. అయితే చక్రాల దారిని మడతకు ఏటవాలుగా ఏర్పాటుచేస్తే మడత 
దగ్గర, అంటే, రెండు యానకాల హద్దు దగ్గర ఆ మార్గం వంకరవుతుంది. అక్కడ 
వేగం కూడా మారుతుంది. 

చక్రాలవేగం ఎక్కువగా ఉండే (గుడ్డ కప్పుని) చోటునుండి, చక్రాలు, చేగం 
తక్కువయే _(గుడ్డకప్పిన) చోటికి చేరినపుడు, వాని దిశ (కిరణం) లంబానికి 
చేరువవుతుంది. వ్యతి రేకదిశలోనయితే, దిశ దూరం పోతుంది. 





చిత్రం 109. కాంతి వ శ్రీభవనానికి వివరణ 


167 


కొత్త యానకంలో కాంతి వేగం మార్చువల్ల కలిగే వక్రీభవనం గురించి ఈ 
ప్రయోగం చెపుతుంది. ఈ మార్పు ఎంత ఎక్కువయితే న క్రీభవనకోణం అంత 
పెద్దది అవుతుంది. ఈ దిశ మార్పు యొక్క తీరును చూపించే 'వక్రభనన గుణకం! 
అంటే, ఈ రెండు వేగాల మధ్యగల నివృత్తి మాత్రమే! కాంతి, గారిలోనుండి, 
నీటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు వక్రీభవన గుణకం 4/3 అంశే, అది నీటిలో కన్నా 
గాలిలో ఇంచుమించు 1.3 రెట్లు ఎక్కువ వేగంగా ప్రసరిస్తుందని అర్హం. దీనితో 
కాంతి ప్రసరణకు సంబంధించిన మరొక విషయం కూడా తెలుస్తుంది. పరావర్తనంలో, 
అతి చేరువ మార్గాన్ని అనుసరించే కాంతి, వక్రీభవనం చెందుతున్నప్పుడు అతి 
దూరపు మార్గంలో (ప్రసరిస్తుంది. ఈ నంకరటింకర దారికన్నా మరేదీ, దాన్ని, 
గమ్యానికి త్వరగా చేర్చలేదు. 


దూరపు దారిలోనే వేగం : 


నేరుగా ఉండే దారికన్నా, వంకర దారి మనల్ని త్వరగా గమ్యానికి చేరుస్తుందా? 
నున దారిలోని వివిధ భాగాలలో, వేరువేరు చేగాలతో వయనించగలిగితే తప్పకుండా 
చేరుస్తుంది. 4,3 అనే రెండు రైల్వేస్టేషన్ల మధ్యన ఉండేవారు, త్వరగా B 
స్టేషనుకు చేరాలనుకుంశు, తమకు దగ్గరలో ఉన్న A స్టేషనుకు నడిచి, లేదా 
సైకిలు మీద వెళ్లి, అక్కడ రైలు ఎక్కి B కి చేరుకుంటారు. అంతేగాని దూరం 
తక్కున గాబట్టి, నేరుగా ఉండేదారిలో B కి మూత్రం బయలు దేరరు. 


ఇంకొక ఉదాహరణ! ఆశ్చికదళం వార్తాహరుడు A అనే చోట ఒక సందేశాన్ని 
తీసుకుని బయలుదేరి, దాన్ని 6 అనే చోట నాయకుడి శిబిరంలో అందించాలి. 
(చిత్రం 110) అతనికీ శిబిరానికి నుధ్యన కొంత మేర ఇసుక ప్రాంతం ఉంది. 
మరికొంతమేర పచ్చిక ఉంది. ఈ రెండు ప్రాంతాలను BF విభజిస్తున్నది. 
పచ్చిక ప్రాంతంలో మెత్తని ఇసుకలో ప్రయాణం చేయడానికి రెండంతల సమయం 
పడుతుందని తెలుసు. సందేశాన్ని త్వరగా అందజేయాలంశే వార్తాహరుడు వీదారి 
వెంట వెళతాడు? 

7 


దా 


B 


శా 


పచ్చిక బయలు 





చిత్రం 110. వార్తాహరుడి సమస్య. ఎ నుంచి సి కి శీఘ్రతమ మార్గం కనుక్కోండి. 
రోతకపటలనోనవనానాలనునా చను బనానా నననానననకనననునానుననునునుులునుునమకు నునన డామునాలుటన నాన ాననతోుననననననాననారలచలతమన ము. 


168 


ముందుగా చూస్తే & నుండి బయలుదేరి ముక్కుసూటిగా 6 క చేరడమే 
సమాధానం అనిపిస్తుంది. కానీ ఏ ఆశ్వికుడయినా ఈ మార్గంలో పోడు 
త. ఎక్కువ సమయం పడుతుంది గాబట్టి, ఇసుకను చేతయినంత 
_ — ప sees ఇలా చేసినందువల్ల నచ్చికలో 
as ్‌ వుతుంది. గుర్రం అందులో ఇసుకలో కన్నా 
ల్లగలుగుతుంది. గాబట్టి ఈ దూరం ఎక్కువయినా, నిజానికి 
సమయం మాత్రం తక్కునపడుతుంది. 'అంకే మొత్తం మీద అశ్వికుడు, ఇసుక, 
పచ్చికల హద్దునద్ద, నక్రించే ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు. పచ్చికలోని మార్గం 
యొక్క కోణం చేతనయినంత పెద్దదిగా ఉండేలా కూడా చూస్తాడు. EF హద్దుకు 
గీసిన లంబరేఖకు ఈ కోణం, ఇసుకలో దారికన్నా, ఎక్కు_న కోణం ఉండాలి. 


+ 
క 


t 





చిత్రం 112. గ్వాక్‌” అంటే 
ఏమిటి? 7 కూ అర్భవ్యాసానికీ గల 
నిష్పత్తి కోణం 1 యొక్క 
స్పిన్‌. ఇ కూ అర్భవ్యాపానికీ గల 
నిష్పత్తి కోణం 2 యొక్క సెన్‌. 


చ్యితం 111. వార్మాహరుడి సమస్యకు 
జవాబు. శ్నీఘతమ మార్గం AMC. 


చిత్రం 110 లో చూస్తే ఈ రెండురకాల నేలల వెడల్బు ఎక్కువ తక్కువగా 
ఉందని ' తెలుస్తుంది. అటువంటప డు & నుండి ౦ కీ ముక్కుసూటి దారి, 
దగ్గరగా, త్వరగా __చెళ్లగలిగినదిగా కండదని ఎవరయినా. చెప్పగలరు. అశ్వికుడు A 


BC అనే వంకర దారిలో వెళితేనే త్వరగా చేరుకుంటాడు. చిత్రం 111 
చిత్రం 110లో ఇసుకనేల రెండు కిమీ.లు, పచ్చిక (ప్రాంతం ౩ కిమీ.ల వెడల్పు 
ఉన్నాయి. B నుండి 6 కి దూరం 7 కిమీలు. ఫైతాగరస్‌ సిద్దాంతం (ప్రకారం 
4 నుండి 6 కి నేరుగా గల దూరం (చిత్రం 111) V8 +7 శ 8.6 
కిమీలు ఆ దారిలో ఇసుక ప్రాంతంలో భాగం, అయిదింట రెండువంతులని 
సులభంగానే చెప్పవచ్చు AN, అంటి అది 3.44 కిమీ. ఈ దారిలో ప్రయాణానికి 
పచ్చిక కన్నా రెట్టింపు కాలం పడుతుంది. అంశే ఈ దూరం పచ్చిక దారిలో 


169 


6.88 తో సమానం. ఆవిధంగా AC అనే ముక్కుసూటి దారి 12.04 కి.మీ.ల 
పచ్చిక దారికి సమానం. 

AEC అనే చుట్టుదారిని కూడా ఇలాగే వచ్చిక దారి లెక్కలోకి మార్చి 
చూద్దాం. AE రెండు కిలోమీటర్లు, పచ్చికలోనయితే 4 కిమీ అవుతుంది. BC ల 
నుధ్య” దూరం కావాలంటే ౪/3172 =౪/56= 7.6 కిమీ. దీనికి 4 కిమీలు 
కలిపితే మొత్తం దారి 11.6 కి.మీ.ల పచ్చిక దారికి సమమవుతుంది. 

అంటే, AC అనే సూటిగా ఉండే దగ్గరిదారి 12.04 కిమీ. పచ్చిక దారికి 
సమాన నుయితే, దూరం, వంకర అయిన ఈ దారి 11.61 కిమీ. మాత్రమే 
అవుతుంది. అంటే 0.43 కిమీ. తక్కువ. ఇంచుమించు అరకిలోమీటరు దూరం 
తగ్గుతుంది. కానీ, ఇది కూడా దగ్గర దారి కాదు. త్రికోణమితిని ఉపయోగించుకుంటే, 
సిద్దాంత ప్రకారం, అన్నింటి కన్నా వేగంగా విళ్ళగల దారి, ౨ అనే కోణం యొక్క 
సెన్‌ విలువకు, & కోణం సైన్‌ విలువకు గల నిష్ఫత్తి 2 : 1 ఉండే దారి 
మోత్రమే. సులభంగా చెప్పాలంటే సైన్‌ b, సైన్‌ & కు రెట్టింపుగా ఉండేట్లు 
దారిని నిర్ణయించాలి. ఇలా చేయాలంటే ఇసుక, పచ్చిక ప్రాంతాల మధ్యనగల 
హద్దును, కి నుండి 1 కి మీ. దూరంలో ][£ అనే చోట దాటాలి. దీన్ని ఈ 
విధంగా లెక్కవేసి చూడవచ్చు. 


Sin b= in a= 


Sin tb _ 6, అ వచే వాల 
Sin a ™ is V5 35° ఈల్‌ 


పచ్చిక పైన, ఇసుకపెన గల్ల వేగాల నిష్పత్తి కూడా ఇంతే. పచ్చిక దారి 
లెక్కన ఈ దూరం ఎంతవుతుంది? AM=Vv2+1= 447 కిమీ, 
MC=V32+62= 640 కిమీ. మొత్తం దారి 447 +649 = 10.96 


కిమీ ఇది 0 అనే సూటి దారికన్నా 1.08 కిమీ. తక్కువ అవుతుంది. 





ఇటునంటి పరిస్థితులలో చుట్టుదారిలోనే, త్వరగా గమ్యం చేరుకుంటామని ఈ 
ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. కాంతికూడా సహజంగా, ఇటువంటి దారినే 
ఎంచుకుంటుంది. దాని యొక్క వక్రీభవన లక్షణము, చాలా గణితపరంగా 
ఉంటుంది. రెండు కోణాల సైన్‌ విలువల నిష్పత్తి, రెండు యానకాలలోని కొంతి 
వేగాన్ని పోలి ఉంటుంది. ఈ రెండన విలువను వక్రీభవన గుణకం అంటారు. 
సరావర్తనం, నక్రీభననం అనే రెండు లక్షణాలను కలగలిపితే, 'ఫెర్మాట్‌ సూత్రం! 
లేదా 'తక్కునసమయపు సూత్రం వస్తుంది. “కాంతి ఎప్పడూ త్వరగా వెళ్లగలిగే 
నూర్తాన్నే ఎంచుకుంటుంది. అంటుంది ఆ సూత్రం. 


యానకం అంతటా ఒకే విధంగా ఉండక, మన వాతావరణంలో లానే 
వక్రీభవన లక్షణాలు క్రమంగా మారుతుంకే, అక్కడ కూడా ఈ సూతం 


ఉపయోగవడుతుంది. ఆకాశం పైనుండి వివిధ నక్షతాలు, గ్రహాలనుండి వచ్చేకొంతి, 
170 


నునకంటికి చేరేసరికి, కొంచెంగా వంగి ఉండడం ఈ సూత్రం నల్లనే, ఖగోళ 
శాస్త్రజ్ఞులు దీన్ని అంతరిక్ష నక్రీభవనం అంటారు. వాతావరణం, భూమికి చేరుతున్న 
కొద్దీ, చిక్కనవుతుంది. ఇందులో కాంతి కూడా, భూమి వంపుకు, అనుగుణంగా 
ఉండే వంపులో వశ్రీభవిస్తుంది. అది వాతావరణంలో పై పొరల్లో ఎక్కువ కాలం 
గడుపుతుంది. చిక్కని కింద పొరల్లో తక్కున కాలం ప్రయాణిస్తుంది. అలా అది 
నేరుగా దారిలో వచ్చే సమయంకన్నా, ముందు భూమికి చేరుతుంది. 

ఫెర్మాట్‌ సూత్రం ఒక్క కాంతికే వర్తించేది కాదు. తరంగాలు ఏ రకానికి 
చెందిననయినా, ధ్వనితో సహా ఈ సూత్రాన్ని బట్టి నడిచేనే! ఎందుకు? అని 
అడుగుతారేమో? 1033లో స్టాక్‌ హోమ్‌లో నోబెల్‌ బహుమానం తీసుకునే 
సందర్భంలో ప్రోడింగర్‌ చదివిన ఒక పరిశోధన పత్రం నుండి కొన్ని సంగతులు, 
మీముందు ఉంచుతాను. క్రమంగా సాంద్రత మారుతున్న యానకంలో కాంతి 
ఎలా (ప్రసరిస్తుంద నె అంశాన్ని ఆయన వివరించారు; 


“సైనికులందరూ. ఒకే వరుసలో ఉండాలని ఒక కర్రను, ఎదలకు అదిమి 
పట్టుకున్నారనుకుందాం. అప్పుడు “డబుల్‌ కిక్‌ | త్వరగా ముందుకు పొండి! అని 
ఆజ్ఞ వినిపిస్తుంది. వాళ్ల కాళ్లకింద నేలలో క్రమంగా మార్పు గనుక ఉంటే, 
ముందు ఒక చివరలో వారు, ఆ తర్వాత రెండన చినరలో నారు కదులుతారు. 
వారు నిలిచిన వరుస వంగుతుంది. వారు వెళ్ళిన నూర్గం కూడా నంకరని 


గమనించాలి. గమ్యాన్ని చేరుకోవడానికి, (ప్రతిసైనికుడూ, చేతనయినంత త్వరగా 
ముందుకు ఉరుకుతాడు గనుక, ఈ వంకర దారే సరియయినదనాలి!” 


కొత్త క్రూసోలు : 


మీరు గనుక జూల్ఫ్‌ వెర్న్‌ రాసిన రహస్య దీవులు అనే పుస్తకం చదివి 
ఉంటే, ఎడారిలో చిక్కుకు పోయిన కథానాయకులు, అగ్గిపుల్ల, చెకుముకి రాయి 
లేకుండా నివ్వువుట్టించిన ఘట్టం గుర్తు ఉండే ఉంటుంది. డేనియెల్‌ డిషో 
పుస్తకంలోని కథానాయకుడు, రాబిన్‌సన్‌ క్రూసోకు, అనుకోకుండా మెరుపు సాయం 
చేస్తుంది. అడవిలో చిక్కుకున్న అతనికి, ప్రమాదవశాత్తు మెరుపు ఒకటి చెట్టును 


తగిలి, అంటుకోవడంతో నివ దొరుకుతుంది. అయితే జూల్‌ ఎ వెర్న్‌ నవలలో 
మాత్రం, ఇంజనీరు యొక్క తెలివి. భౌతిక శాస్త్రం గురించి అతనికి తెలిసిన 
వివరాలు, నిప్పును పుట్టించడానికి సాయషడతాయి. అనూయకుడయిన నావికుడు 


సెన్‌ క్రాఫ్ట్‌, చేటనుండి తిరిగి వచ్చేసరికి, ఇంజనీరు, రిపోర్టరు “పెద్దమంటముందు 
చలికాచుకుంటూ ఉంటారు. అది చూచిన నావికుని ఆశ్చర్యం మీకు గుర్తుందా? 


“ఇంతకూ నివ y చేసిందెనరు?” అడిగాడు పెన్‌ క్రాఫ్ట్‌, 
“సూర్యుడు! గిడియన్‌ స్పిలెట్‌ ఇచ్చిన జవాబు సరయినదే. సూర్యుడు ఇచ్చిన, 
వేడితోనే నిప్ప పుట్టింది. నావికుడు మాత్రం తనకళ్లను తానే నమ్మలేకుండా 


171 


ఉన్నాడు. అతను ఆశ్చర్యంలో పడీ, అదెలా జరిగిందో, ఇంజనీరును అడిగే అలోచన 
కూడొ పెట్టుకోలేదు. 


'మీ దగ్గర భూతద్దం ఉందా?” హౌర్‌బర్ట్‌ అఫ్‌ హార్డింగ్‌ అడిగాడు. “లేదు బాబూ! 
కొనీ నేనొకటి తయారు చేశాను". 

భూతద్దంగా వని చేసిన పరికరాన్ని అతను చూపించాడు. రిపోర్టర్‌ ని, తనది 
గడియారాలను తీసి వాటి అద్దాలను ఊడదీసి మధ్యలో నీళ్లు పోసి ఒకదానికొకటి 
అతికించి అతను ఒక కటకం తయారు చేశాడు. దానితో సూర్యరశ్మిని 
ఫొడినొచుమీద కేంద్రీకరించే సరికి, అది క్షణంలో అంటుకుంది. 


రెండు అద్దాల మధ్యన నీళ్లు ఎందుకు పోయనలసి వచ్చిందని మీరడుగుతారు. 
అంతేనా? వాటినుధ్యన గారి ఉన్నా పనిజరుగుతుందికదా? అలా జరగదు. 
గడియారపు అద్దం వంకరగా ఉన్నా మందం నూత్రం ఒకేలాగా ఉంటుంది. 
ఇటువంటి తలాలనుండి (ప్రసరించే కాంతి దిశమారదని భౌతికశాస్త్రం చెపుతుంది. 
కొంతి రెండవ అద్దం నుండి బయటకు వచ్చేప్పుడు కూడా, దాని దిశమారదు. 
కాబట్టి కిరణాలను కేంద్రీకృతం చేయడం వీలుకాదు. అలా జరగాలంటే, అద్దాల 
మధ్య ఖాళీ జాగాలో, పారదర్శకమయిన ద్రవాన్ని నింపితే, అది కాంతిని, గాలికంకే 
బొగా న క్రీభవింపజేస్తుంది. జూల్‌ వెర్‌ J నవలలో ఇంజనీరు చేసింది అదే! 

నీరు నింపిన, గుండ్రటి బంతిలాంటి గాజు పాత్ర ఏదయినా భూతద్దంగా పని 
చేస్తుంది. ప్రాచీన మానవులకు ఈ విషయం తెలుసు. పాత్రలోని నీరు కొంతినలన 
నేడి కాదని కూడా తెలుసు. కిటికీలో, అనాలోచితంగా వదిలిన గుండ్రటి గాజు 
పొత్రలవల్ల తెరలు, కేబుల్‌ గుడ్డలు అంటుకుని, బల్లలు తగలబడిన సందర్భాలు 
ఉన్నాయి. మందుల దుకాణాలలో, పెద్దగాజు గోళాలలో రంగునీరు నింపి, అలంకార 
ప్రాయంగా పెట్టడం ఒక కాలంలో అలవాటు. వాటివల్ల అప్పుడప్పుడు దగ్గర్లో 
వస్తువులు తగలబడుతూ ఉండేవి. 

12 సెం.మీ.ల వ్యాసం మాత్రమే ఉండే, చిన్న గాజు బుడ్డిలో నీళ్ళు నింపి, 
దాన్ని భూతద్దంగా వాడి, చిన్న గాజుమూకుడులో నీరు మరిగించవచ్చు. 15 
సెంమీ.ల దూరంలో మాత్రమే ఉంచి, దానితో 120° సెం. వరకు వేడి 
పుట్టించవచ్చు. భూతద్దంతో లాగే, దానితో కూడా సిగరెట్‌ వెలిగించవచ్చు. 
అయితే, గాజుకటకం, నీటితో చేసిన భూతద్దం కన్నా బాగా _ వనిచేయగలదని 
గుర్తించ వలసి ఉంటుంది. నీటి వక్రీభవన గుణకం తక్కువగా ఉండడం ఒకటి, 


వస్తువులను వేడి చేయడానికి అవసరమయే పరారుణ కిరణాలను, నీరు పీల్చుకోవడం 
మరొకటి, ఇందుకు కారణాలు. ' 


కంటి అద్దాలను, భూతద్దాలను కనుగొనడానికి వెయ్యి సంవత్సరాలకు ముందే, 
గ్రీకువారికి గాజుకటకంతో నిప్ప పుట్టించవచ్చునని తెలుసు. ఇదెంతో ఆశ్చర్యకరం! 
అరిస్ట్రోఫేన్స్‌ అనే రచయిత తన హోస్యరచన 'దిక్షౌడ్‌' లో ఈ విషయం గురించి 
రాశాడు. స్టెప్పియాడిస్‌కు  సోశైెటిస్‌ ఒక సమస్యను ఇస్తాడు. 


172 


“ఎవరయినా నీవు అయిదు టాళెంట్లు అప్పుపడ్డానని బుణపత్రం రాస్తే దాన్ని 
ఎలానాశనం చేస్తావు? 

సై: నాక పద్దతి కనుగొన్నానని. అది బాగుందని మీరు కూడా ఒప్పుకుంటారు. 
సారదర్శకమయిన ఆ విచిత్రపు రాతి ముక్కను మీరు చూసే ఉంటారనుకుంటాను, 
అది మందుల దుకాణంలో అమ్ముతున్నారు కాడా! 


సోః భూతద్దమనేనా నీవు చెపే స్పేది! 

స ను 

సోః అయితే? ఎలా? 

సై: నోటరీ బుణపత్రాలను తయారుచేస్తుంటే, నేనాయన వెనక నిలబడి 
సూర్యకాంతిని కేంద్రీకరించి, రాసినది రాసినట్టు కరెగించేస్తాను.” 


ఆకాలంలో గ్రీకులు మైనపు బిళ్లల మీద “రాసుకునే నారని, అవి సులభంగా 
కరిగేనని ఇక్కడ చెప్పాలి! 


నిస్పంటించడానికి మంచు సాయపడుతుంది : 


నిజంగా పారదర్శకంగా ఉంచే మంచుకూడా, కుంభాకార కటకంగా పనిచేసి 
మంటపుట్టించడానికి సాయపడుతుంది. ఈ వనిచేస్తున్నవ్వుడు, మంచు వేడెక్కి 
కరగడం కూడా ఉండదు. నుంచు వక్రేభనన గుణకం, నీటికన్నా రవంత తక్కువ. 
గుండ్రని గాజు బుడ్డీని భూతద్దంగా వాడినట్టి అదే ఆకారంగల సుప 
కూడా వాడవచ్చు. జూల్చ్‌ "వెర్న్‌ మరో ననల “అడ్వెంచర్స్‌ ఆఫ్‌ కొ'ప్టెన్‌ 
హ్టురాస్‌” లో పాత్ర డా॥ క్రాబనీ ఈ పద్దతితో నిప్పు పుట్టిస్తాడు. ప్రయాణికులంతా 
మైనస్‌ 48° సెం. చలిలో, చిక్కుబడినపుడు, అతను నిప్కపుట్టించడానికి మరే 
పరికరం లేక, నుంచును నొడతాడు. 


చితం 113. “డాక్షరు సు రా ర్యకిరణాలను ఇంఢ 





173 


“ఇది దురదృష్టం” అన్నాడు కాస్టైెన్‌ 

“అవును” డాక్టర్‌ జవాబిచ్చాడు. 

gare చేయడానికి ఒక భూతద్దం కూడా లేదు!” 

“నిజమే! ఎండ మాత్రం బాగా కాస్తున్నది.” 

“అయితే మనం ఇప్పుడు పచ్చి మాంసమే తినాలి కాప్టెన్‌” అన్నాడు. డాక్టర్‌ 


సాలోచనగా” చివర మార్గం ఒకటుంది! అవును ఇలాగెందుకు చేయకూడదూ)? 
అన్నాడు. 


“ఏమిటది?” హబ్టురాస్‌ ప్రశ్నించాడు. 

“నాకొక మంచి అలోచన తట్టింది.” 

అంటే నమునం బతికీ పోయామన్నమాటి” బోసన్‌ ఆశ్చర్యంగా అన్నాడు. 

“కానీ!.....” డాక్టర్‌ అనుమానంగా అన్నాడు. 

“ఏమిటదీ? అడిగారు కొస్టైన్‌ 

“మన దగ్గర భూతద్దం లేక పోవచ్చు. అయితే మనం ఒకదాన్ని తయారుచేసు- 
కోవచ్చు!” 

“ఎలా?” ప్రశ్నించాడు బోసన్‌ 

“ఒక మంచుముక్కనుండి!” 

“అది పనిచేస్తుందనా నీ ఆశ” 


“సీం ? ఎందుకు చేయదు?” దానితో సూర్యకిరణాలను కేంద్రీకృతం చేయాలి. 
దానికీ మనకొక మంచుముక్క కొవాలి. మంచినీటీదయితే మరింత మేలు. అది 


174 


మరింత పారదర్శికంగా ఉంటుంది. సులభంగా విరగదుకూడా! 

వంద అడుగుల దూరంలోనున్న ఒక పెద్ద మంచు గడ్డను చూపిస్తూ బోసన్‌! 
అదుగో అదే మనకు కావలసినది లాగుంది” అన్నాడు. 

“అవును! గొడ్డలి తీసుకుని బయలుదేరుదాం!” 

ముగ్గరూ మంచుశిల దగ్గరకు వెళ్ళారు. అది నిజంగా మంచి నీటిదే. ఒక 
అడుగు వ్యాసం ఉండే ముక్కను విడగొట్టమని బోసన్‌ తో డాక్షర్‌ చెపాడు. 

ప టె బి 

దాన్ని తన గొడ్డలి, కత్తి సాయంతో చెక్కి చివరగా చేతితో పాలిష్‌ పెట్టి 
చక్కని నుంచు భూతద్దం తయారు చేశాడు. దాని సాయంతో సూర్యరశ్మిని 
కేంద్రీకరించి, క్షణాలలో మంట వెలిగించాడు. 





చిత్రం 114. 


మంచుతో భూతద్దం చేయడానికి ఉపయోగపడే గిన్నె, 





జూల్ఫ్‌వెర్న్‌ కధలోని ఈ సంఘటన అసాధ్యం కాదు. ఈ పనిని తొలిసారిగా 
విజయవంతంగా 1763 లో ఇంగ్లండ్‌ లో చేశారు. ఆ తరువాత మంచును ఈ 
పనికి ఎన్నోసార్లు వాడుకున్నారు. అయితే 48 డిగ్రీల చలిలో, కేవలం గొడ్డలి, 
కత్తినంటి సాధనాలను, “చేతిని” మాత్రం వాడి, మంచుతో భూతద్దం తయారు 
చేయడం అంటే నమ్మడం కష్టమనుకోండి, అయితే, ఇంతకన్నా సులువయిన 
మార్గం ఇంకొకటి ఉంది. సరైన ఆకారంగల ఒక పాత్రలో నీరు పోసి గడ్డకట్టించాలి. 
తరువాత పాత్రను కొంచెం వెచ్చజేసి మంచు భూతద్దాన్ని బయటకు తీయాలి. 
అయితే ఇది, ఎండ బాగా ఉండే రోజుల్లో ఆరు బయట "మాత్రమే బాగా 
పనిచేస్తుంది. కిటికీలు మూసిన గదిలో ఇది పనిచేసే ప్రశ్నేలేదు. సూర్యరశ్మిని 
కిటికీలేపీల్చుకుంటాయి. మిగతా కాంతి వేడిగా ఉండదు. 


సూర్యకాంతికి సాయం : 


చలికాలంలో సులభంగా చేయగలిగే మరోప్రయోగం చెపుతాను (ఈ ప్రయోగం 
శీతల దేశాలలోనే వీలవుతుంది. ఇంతకు. ముందటి కథ కూడా ఇటువంటి 
ప్రాంతానికి సంబంధించినదే! - అనువాదకుడు). ఒకే సైజులో ఉండే రెండు 
.గుడ్డముక్కలు, ఒకటి తెల్లది, ఒకటి నల్లది తీసుకోండి. వాటిని ఆరుబయట మంచు 
మీద సూర్యరశ్మి పడేట్లు పరిచి ఉంచండి. ఒకటి రెండు గంటల తర్వాత పరిశీలిస్తే 
నల్లగుడ్డ గుంటగామారి ఉంటుంది. తెల్లనిది మాత్రం ఉన్నది ఉన్నళ్ల్లే--ఉంటుంది. 


175 


నల్లగుడ్డ మీద పడే సూర్యకిరణాలను, ఆగుడ్డ భాగా _ ఫీల్చకోగలుగుతుంది. అందుకే 
కోంచెం వేడెక్కి దొనికింద మంచు కరుగుతుంది. తెల్ల గుడ్డ మాత్రం కిరణాలను 
వెదజల్లుతుంది. అది వేడెక్కదు. 

ఈ ప్రయోగాన్ని తొలిసారిగా, అమెరికన్‌ స్వాతంత్ర పోరాటవు వైజ్ఞానికుడు 
బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చేసి చూచాడు. పిడుగులను పీల్చుకునే ఏర్పాటును కనుగొన్న 
అతని కీర్తి శాశ్వతంగా నిలిధీంది! 

“నేను నమూనా గుడ్డల కార్డుల్లో నుంచి, రకరకాల రంగుల ముక్కలను, 
కొన్నింటిని సేకరించాను. ఆ గుడ్డముక్కలు నలుపు, ముదురు నీలం, లేతనీలం, 
ఆకుపచ్చ, ఎరుపు, వసువు, తెలువు, మరెన్నో రంగుల్లో ఉన్నాయి. ఎండగా ఉండే 
ఒక ఉదయాన వాటిని ఆరుబయట మంచుమీద పరిచాను. నాకు సమయం నిడివి 
సరిగ్గా గర్తులేదు గానీ, కొంచెం సేపటి తర్వాత, అన్నింటికన్నా వేడెక్కిన నల్లగుడ్డ, 
ఇక సూర్యకిరణాలు తగలలేనంత లోతులోకి |క్రుంగిపోయింది. ముదురు నీలం 
ఇంచుమించు అంతలోతుకు, లేతనీలం కొంచెం తక్కువకు క్రుంగాయి. మిగతావి 
రంగులో ముదురుతనాన్ని బట్టి కుంగితే, తెల్లనిది మూత్రం మంచులోకి ఏ మాత్రం 
దిగకుండా ఉన్నది ఉన్నట్టు ఉండిపోయింది. 


“తెలిసినా సరే, ఆ సమాచారాన్ని నాడుకోకపోతే ఏం లాభం? నల్లటి దుస్తులను 
వేడి అంటే ఎండాకాలంలో వేసుకోవడం తగదని దీని నల్ల తెలియడం లేదూ? 
అప్పుడు తెల్లని _ దుస్తులయితే మేలు. నునం ఎండలో తిరుగుతుంటే. శరీరం 
నుండి వేడిమి పుడుతుంది. నలువు దుస్తులు ఎండను పీల్చి వేడెక్కుతాయి. ఈ 
రెండు వేడులు జతయితే జ్వరాలను పుట్టిస్తాయి. ఎండకాలంలో తలమీద పెట్టుకునే 
టోపీలుకూడా తెల్లవిగా ఉంకేమేలు. అనయితే ఎండను చెదరగొట్టి తలనొప్పి 
రాకుండా చేస్తాయి. మరో రంగయితే ఎండ తాకిడికి జ్వరం వచ్చినా రావచ్చు. 
చెట్ట కాయలకు నలుపు రంగు వులిమితే వగటివూట బాగా వెడెక్కుతాయి. 
రాత్రిలో కూడా ఇంతో అంతో వెచ్చగా ఉంటాయి. దాంతో అవి నుంచు 
బారినుండి తప్పుకుంటాయి. బాగా పెరుగుతాయి కూడా! (ఇది చలిదేశాలకు 
వరిమితమయిన పరిస్థితి - అనువాదకుడు). వనికి మాలిన బోలెడన్ని ఆలోచనల 
నుధ్యన ఇటువంటివి కూడా తోచితే ఎంత మేలు! 


నలువురంగు వేడిమిని బాగా గ్రహిస్తుందనే సంగతిని 1903 లో హౌజ్‌ అనే 
నౌకలో దక్షిణధృవానికి వెళ్లిన జర్మనులు బాగా వాడుకున్నారు. 


నౌక మంచులో ఇరుక్కుపోయింది నుంచు రంపాలు, మంచున పేల్చివేయడం 
నంటి మామూలు ఉపాయాళేవీ వనిచేయలేదు. అవ పడు సూర్యకిరణాల 
సాయంతీసుకున్నారు. ఓడ మొదటినుండి, దగ్గర్గోని సముద్రం వరకు రెండు 
కిలోమీటర్ల పొడవునా, పన్నెండు మీటర్ల వెడల్పు నల్లని బూడిద, బొగ్గు పరిచి 
ఉంచారు. అంటార్కిటికాలో అస డు పగలు, అంపే వెలుతురు నిరంతరం 
కొనసాగుతుంది. కాబట్టి డెనమైట్లు, రంపాలు చేయలేని పనిని సూర్యుడు 


176 


చేయగలిగాడు. దారి పొడుగునా మంచు కరిగి, విచ్చుకుంది. ఓడ బంధనం నుండి 
సులభంగా బయట పడింది. 


ఎండమావులు : 





' 
ననన ననా 
శ 
Wh జో 
ఆ సకల 
ర్న (/ 
(మ్‌ శ్రీ ఢి 
మ. 
| ఇ 
ఇ అపిజక్సు కళలు. జ 
ఇషా Se కకక 





చాత న 
- Ce Erm 
చిత్రం 115. ఎడారిలో ఎండమావుల వివరణ. సామాన్యంగా పార్య పుస్తకాలలో 
చూపే ఈ బొమ్మలో నేలకేసి వచ్చే కిరణం చారి మరీ ని|ట్రంగా 
వుంటుంది. 


ఎండమావులు ఎలా ఏర్పడతాయో మీకు తెలిసే ఉంటుంది. మండే సూర్యుడు 
ఎడారి ఇసుకను బాగా వేడెక్కిస్తాడు. దాంతో ఇసుకకు అద్దం లక్షణం వస్తుంది. 
ఇసుకకు దగ్గర్లోని గాలి సాంద్రత, ఆపై పొరలకంకే చాలా తక్కువగా ఉండడంతో 
ఇలాగవుతుంది. దూరంగా ఉండే వస్తువులపై నుండి ఏటవాలుగా వచ్చేకిరణాలు, 
పల్చని గాలిపొరనల్ల "పైకి లేస్తాయి. అద్దం మీద మరీ పెద్దకోణంలో పడ్డ కిరణాలలాగ 
ఇవి పరానర్తనం చెందుతాయి. ఎడారి (ప్రయాణికులకు మూత్రం నీటి మడుగు, 
అందులో ప్రక్కనున్న వస్తువుల నీడలు కనబడతాయి. (చిత్రం 115). ఈ 
ఇసుక పైనే ఉండెగాలి అద్దంలాగా |ప్రవర్తిస్తుంధనడం కన్నా, జలాంతర్గామిలో నుండి 
చూచేవారికి నిటిపై పొరలోనుండి కనబడె విధంగా, దృశ్యాలను కలుగజేస్తుందని 
చెప్పవచ్చు. ఇది మామూలు పరానర్తనం కాదు. భౌతిక శాస్త్రజ్ఞులు దిన్ని 
సంపూర్ణ పరావర్తనం అంటారు. కాంతి గాలిపొథలోకి చిత్రంలో చూపిన దానికన్నా, 
నురీ పెద్దకోణంలో (ప్రవేశిస్తే ఈ రకంగా జరుగుతుంది. లేదంటే పతనం యొక్క 


177 


సందిగకోణాన్ని మించదు. 
యి 


ఈ విషయం సరిగా బోధవడాలం టే, ఎప్పుడూ పల్చని గారిపొర అడుగుబాగాన, 
దానిపై భాగాన సాంద్రత ఎక్కువగా గల పొర ఉండాలని గుర్తించుకోనోలి. అయితే, 
సాంద్రమయిన గారి కిందకు వళ్ళి, అక్కడనుండి తక్కువ సాంద్రతగల గాలిని 
పైకి నెడుతుందని మనకు తెలుసు. మరి, ఎండమావులు ఉండేచోట పల్చనిగారి, 
వేడినేలకు దగ్గరే ఎలాగుంటుంది? దీనికి సమాధానం చెప్పాలంటే, గారి నిరంతరం 
కదులుతూ, తిరుగుతూ ఉంటుందని గుర్తు చేయాలి. నేల చేడికి వేడెక్కిన గాలిని, 
చల్లనిగాలి నచ్చి పైకి తోస్తుంది. అయితే, ఆగాలి కూడా వెంటనే వేడెక్కుతుంది. 
ఈ రకంగా భూమికి దగ్గరగా ఎప్పుడూ వేడిగాలి ఉంటుంది. కానీ ఎప్పటికీ ఒకే 
వేడిగాలి కాదని గుర్తుంచుకోవాలి. గాలి ఒకళే అయినా తిరుగుతూ ఉన్నా కిరణాలు 
మాత్రం ఒకేలా ప్రవర్తిస్తాయి. 

ఈ ఎండనమావులను, గాలరితీరును గురించి మనిషికి అనాదిగా తెలుసు. 
అయితే ఎండనూవులను, ఎండలుమండి పోయే దక్షిణ ప్రాంతాలలో మాత్రమే 
చూడగలుగుతామని కొందరు అనుకుంటారు. ఉత్తరంగా పోయిన కొద్దీ ఇవి కనబడవని 
వారి ఊహ. అయితే అది తప్పు. తారు రోడ్డ మీద ఎండకాలంలో. ఎండమావులు 
కనబడతాయి. రోడ్డు నలుపురంగు కావడంవల్ల ఎండకు బాగా _ వేడెక్కుతుంది. 
అప్పుడు రోడ్డుపై భాగంలో నీరున్నట్టు, అందులో దూరపు వస్తువుల నీడలు 
పడుతున్నట్లు కనబడుతుంది. ఇటునంటి సందర్భాలలో కాంతి ప్రసరించే మార్గాన్ని 
చిత్రం 116 లో చూడవచ్చు. బాగా గమనించేవారు ఇటువంటి ఎండమావులను 
తరచు చూడగలుగుతారు. 














|| 
| 


| 
(| 





ఇ 
ul 
| 





౪) 
| 
yl 


hi 





| 


౪ 





{ 
| 


_. iu 


| 
rer 
PC sd il Ww |||. 


- జ 
nm ఆ ల ఇ శిల ఇ 1 అశ శా Bn కాశ smn * ఇ 
woe శి కు గో బై బాత ప తివి ఇ ఆ ఈ ఇ Tm. 2 wa ఈ ఈ పో ఇ 2 గా వా శా అ శి nu లి శా అ gs Page ఇ 
uo mam త we ౨ భా వ ఈ శ ఈ ప gn యి జ వాస శ 8 ఇ 9 త ఈ ల క 9 ఈ ఇ చ 


చిత్రం 116. తారు రోడ్డు మీద ఎండమావులు, 


నురోరకం ఎండమావులు ఉన్నాయి. అవి పక్క ఎండమావులు. ఇలాంటి 

ఉంటాయని చాలా మందికి అనుమానం కూడా కలుగదు. వేడెక్కిన పెద్ద గోడ 

మీద కనబడిన ఈ రకం ఎండనూన్చలను, ఒక (ఫ్రెంచి దేశస్తుడు నర్గించాడు. 
178 


చిత్రం 117. (ఎడమ) గరుకైన బూడెద 
అద్దంలాగ (పవర్తింస్తుంది. 





అతనొక కోట గోడను చేరబోతూ ఉండగా ఉన్నట్టుండి గోడలోని ఒక భాగం 
తళతళలాడడం, అందులో ఎదుటి దృశ్యం నీడలు కనబడడం చూచాడు. కొంచెం 
ముందుకు పోయేసరికి మరొక గోడలో ఇలాంటి దృశ్యమే తిరిగి కనబడింది. గోడలు 
ఎండకు బాగా వేడెక్కడం వల్ల ఇలా జరిగిందని అతను నిర్ణయించుకున్నాడు. చిత్రం 


117 లో F, గ గోడలు, A, 4& వాటిని గమనించిన వ్యక్తి నిలబడిన స్థానాలు 


గోడ వేడెక్కి నపుడల్లా ఇలాగే జరుగుతున్నదని (ఫెంచి వ్యక్తి గమనించగలిగాడు. ఈ 
ఎండమావులను ఫోటోకూడా తీశాడు. 


చిత్రం 118. ప్రతిఫలనం కనిపంచిన కోట యొక్క ప్టాను. ఎ నుంచి చూస్తే ఎఫ్‌ 
అనే గోడ అద్దాలలాగ కనిపించాయి. 





179 


చిత్రల 118 లో ఎడనున కోటగోడ, కుడి చిత్రంలో దాని మీద, అద్దంలో 
నలె ప్రతిబింబాలు కనబడడం గమనించవచ్చు. నూమూలు కొం క్రిటు గిక మీర్‌, 
దగరలో నిలబడిన సైనికుల ప్రతిబింబాలు కనబడవు. అది గోడ విచిత్రంగా, 
a రా చ స్‌ 
కుడిచిత్రంలో అద్దంగా మారిపోయింది. దగ్గరలో ఉన్న సైనికుని ప్రతిబింబం 


అందులో కనబడుతున్నది. అయితే, ఆ ప్రతిబింబం గోడ మీద వడింది కాదు. 
గోడ మీద ఉన్న వేడిగాలి పొర మీదనని గుర్తించాలి. ఎండకాలంలో పెద్ద భవనాల 
గోడలను గమనిస్తే మీకు కూడా ఇటువంటి ఎండమావులు కనబడవచ్చు. 


“ఆకుపచ్చ కిరణం” 


“సముద్రం దగ్గర దికృక్రంలో సూర్యుడు అస్తమించడం మీరు చూచారా? 
తప్పకుండా చూచే ఉంటారు. అప్పుడు సూర్యునిపై అంచు దిక్చక్రానికి తగలడం, 
తరువాత అస్తమించడం చూచారా? అదికూడా చూచే ఉంటారు. అయితే సూర్యుని 
చివరికిరణం కనబడకుండా పోయే క్షణంలో ఏమవుతుందో గమనించారా? అప దు 
అకాశం నిర్మలంగా, మేఘాలు లేకుండా, నీలంగా ఉంటే ఏం జరుగుతుందో మీరు 
చూచి ఉండరు! కానీ ఒకవేళ ఇటువంటి అవకాశం దొరికితే మాత్రం జారవిడవకండి. 
అప్పుడు కిరణాలు మామూలు ఎరుపుగా కాక్క ఒక క్షణం ఆకుపచ్చగా కనబడతాయి. 
అటువంటి ఆకుపచ్చను ఇదివరకు ఏచిత్రకారుడూ సృష్టించలేదు. ప్రకృతిలో కూడా 
అటునంటి రంగు, మొక్కల్లోగాని, సముద్రంలో గానీ కనబడదు.” 

ఒక ఆంగ్రవత్రికలో ఈ విధంగా అచ్చయిందని జూల్ఫ్‌వెర్న్‌ తననవల “గ్రీన్‌ రే! 
లో రాశాడు. ఈ ప్రకటనను చూచి కథానాయిక, ఈ వెలుగులను వెదకుతూ 
ప్రపంచమంతా తిరుగుతుంది. ఆ అమ్మాయికి, ఆ ఆకువచ్చకిరణాలు కనబడలేదని 
జూల్‌ ఎవెర్నీ రాశాడు. కానీ, నిజానికి అటువంటి కిరణాలు కనబడేవీలుంది. 
ఈ కిరణాల గురించి కధలుగా చెపుతారు. కానీ అ కిరణాలు ఉన్నాయనే 
మాట మాత్రం వాస్తవం. వాటికోసం కష్టపడి గమనించగలిగే ప్రకృతి ఆరాధకులకు 
ఎవరికయినా అవికనబడతాయి. 

ఈ ఆకుపచ్చ కరణం లేదా మెరుపు ఎక్కడనుండి వస్తుంది? మీరు ఒక 
పట్టకంలోంచి చూచినపుడు ఏం కనబడుతుందో గుర్తుకు తెచ్చుకోండి. పట్టకం 
యొక్క న. తలం క్రిందుగా ఉండేట్టు, దాన్ని మీ కంటి ముందుగా ఉంచుకుని, 
దూరంగా గోడమీద అతికించిన  తెల్లకాగితాన్ని పరిశీలించండి. ముందుగా కాగితం 
కొంచెం ఎత్తుకు పోయినట్లు అనిపిస్తుంది. తర్వాత కాగితం పై అంచుపై ఊదా-నీలి 


రా 


రంగు, [క్రింది అంచున వసువు- ఎరుపు రంగు కనబడతాయి. వక్రీభవనం వల్లి 
కొగితం పైకీ ఎత్తినట్టు కనబడుతుంది. ఇక పట్టుకపు _ గాజుకు, రకరకాల రంగులను 


రకరకాలుగా వక్రీభననం చేయగల లక్షణం ఉండడం వల్ల, తెల్ల కాగితం అంచుల్లో 
రంగులు కనబడతాయి. పట్టకం ఊదా, నీరిరంగులను అన్నింటికన్నా ఎక్కువగా 


180 


వంచగలుగుతుంది. అందుకే పై అంచున ఊదా, నీలి రంగులు కనబడతాయి. 
ఎరువు రంగును, అది చాలా తక్కువగా నంచగలుగుతుంది. గౌబట్ట అడుగు 
అంచు ఆ రంగులో కనబడుతుంది. 

ముందు ముందు చెప్పబోయే విషయాలను, మరింత సులువుగా చెప్పాలనుకుం కు, 
ఈ అంచుల రంగులను గురించి మరికొంత చెప్పాలి. తెల్లకాగితం నుచి వచ్చే 
తెల్లని వెలుగును పట్టకం, వర్షపటంలోని ఏడురంగులుగా విభజించుతుంది. కాగితం 
అప్పుడు చాలా రంగులలో కనబడుతుంది. ఈ రంగులు వాటి వక్రీభవనాన్ని బట్టి 
ఒక వరుసలో, ఒకదానిపైకి మరొకటి పాకుతూ కనబడతాయి. ఈ రంగులన్నీ 
కలిసిపోయి, తిరిగి కాగితం తెల్లగా కనబడుతుంది. కాగితపు అంచులు మూత్రం 
రంగుల్లో కనబడతాయి. (వ్రఖ్యాత జర్మన్‌ కవి గోథే ఈ ప్రయోగాన్ని చేశాడు. కానీ 
దీని నిజమయిన అర్జాన్ని గ్రహించళేకపోయాడు.. పైగా న్యూటన్‌ యొక్క రంగుల 
సిద్దాంతాన్ని తప్పని రుజువు చేయిగలననుకున్నాడు కూడా! అతను స్వంతంగా 
రంగుల గురించిన సిద్దాంతాన్ని రాశాడు. అయితే అదంతా తప్పడు ఊహల 
మీద ఆధారపడింది. మీరు కూడా అదేతవ y చేసి, పట్టకం రకరకాల రంగులను 
చూపుతుందని అనుకోకండి! 


భూమి యొక్క వాతావరణం ఒక పెద్ద పట్టకంలా, మనకు కనబడుతుంది. 
దాని చదును తలం మనకు ఎదురుగా ఉంటుంది. మనం దిక్చక్రం దగ్గర 
ఉండే సూర్యుడిని ఒక వొయువట్టకం గుండా చూస్తాం. సూర్యుని బింబం పై 
చివర నీలి - ఆకుపచ్చరంగు, కింది అంచున, పసుపు - ఎరుపు కనబడతాయి. 
బింబం పూర్తిగా దికృక్రం పైన ఉన్నప్పుడు ఆ తీవ్రమయిన వెలుగు మూలంగా 
ఇతర రంగులు కనబడవు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో బింబం 
దిక్చక్రం దిగువన ఉన్నప్పుడు, పై అంచున రెండు రకాల నీలంతో కూడిన రంగు 
కనబడుతుంది. నీలం, ఆకుపచ్చ కలనడం వలన ఈ రంగులెర్పడతాయి. దిక్చ[క్రం 
దగ్గర గారి శుభ్రంగా, పారదర్శకంగా ఉంటే ఈ నీలపు అంచు, నీరి అంచుగా 


కనబడుతుంది. అయితే వాతవరణం సాధారణంగా నీలిరంగును, చెదరగొడుతుంది 
అందుకే మనకు ఒక ఆకుపచ్చకిరణం మాత్రమే కనబడుతుంది. వాతవరణం 


పరిశుభ్రంగా ఉండకపోవడంతో, మామూలుగా మనకు ఈ రెండు రంగులలో 
కనబడక ఒక అరుణ వర్షం మాత్రమే కనబడుతుంది. 


“అకుపచ్చకిరణాలను గురించి వ్యాసం వ్రాసిన సోవియట్‌ ఖగోళశా, స్త్రజ్ఞుడు 
జి.ఎ.తిహోన్‌, దాన్ని చూడడానికి కొన్ని సూచనలు ఇచ్చారు. “అస్తమిస్తున్న 
సూర్యుడు అరుణవర్షంలో ఉండగా, దాన్ని మనం మూమూలుగా కంటితో ఏ 
కష్టం లేకుండా చూడడం నీలయిందంశే, ఇక ఆ రోజున ఆకుపచ్చ అంచులు 
కనబడవనుకోవచ్చు” ఇది చాలా సులభమయిన వివరణ. సూర్యుడు ఎరువుగా 
ఉన్నాడంటే, వాతావరణం, నీలం, ఆకుపచ్చరంగులను పూర్తిగా చెదరగొడుతుందని 
అర్థం. అంటే సూర్యబింబవు పై అంచులో వివరాలు కనబడవనే అర్హం కదా! “అలా 


యై 


181 


కాకుండా, అస్తమయ సూర్యుడు తెలుపు కలిసిన పసుపు వర్షంలో ఉంటే, చాలా 
వెలిగి పోతుంటే (అంతే, వాతావరణంలో, వెలుగును గ్రహించే లక్షణం బాగా 
తక్కువగా ఉంటి ఆకుపచ్చగీత కనబడుతుందని ఆశించవచ్చు. అలా కనిపించాలంటే 
దిక్చ[క్రంలో ఎగుడుదిగుడుగా, కొండలు, అడనులు, భవనాలు లం ఉండాలి. ఈ 
రకంగా సముద్రం దగ్గరయితేనే వీలవుతుంది. సముద్రంలో ఉండే నావికులు ఈ 
రంగులను తరుచు చూడగలగడానికి ఇదె కారణం. 


సారాంశం : ఆకుపచ్చ కిరణాన్ని చూడాలంటే, ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు 
సూర్యాస్తమయం, సూర్యోదయాలను గమనించాలి. ఉత్తరార్హగోళంకన్నా, దక్షిణార్హ 
గోళంలో దిబ్మండలం నిర్మలంగా ఉంటుంది గనుక అక్కడ ఈ కాంతులు తరుచు 
కనబడతాయి. అలాగని మధ్య రేఖాంశాల ప్రాంత్తంలో ఇవి కనబడవనడానికి లేదు. 
బహుశః జూల్బొవెర్న్‌ నవల వల్ల ఇటువంటి నమ్మకం పుట్టి ఉంటుంది. బాగా 


ప్రయత్నించి చూస్తే మీరు కూడా ఈ కిరణాన్ని చూడగలరు. దీన్ని దుర్శిణీ 
యంత్రంతో కూడా చూడగలిగారు. 

అల్ఫేషియన్‌ ఖగోళశాస్త్ర జ్ఞాలు ఇరువురు ఇలా వర్ణించారు: 

సూర్యాస్తమయానికి ముందు, చివరినిమిషంలో, బింబం యొక్క చాలా భాగం 
ఇంకా కనబడుతూ ఉండగానే, కదులుతున్నట్లు కనబడే అంచువెంబడి, వచ్చని ఒక 
చార కబడుతుంది. సూర్యాస్తమయం పూర్తిగా జరిగే దాకా, దీన్ని మామూలు 
కంటితో చూడడం వీలుపడదు. సూర్యబింబం దిక్చక్రం [క్రిందకు పూర్తిగా కుంకిన 
తర్వాతే ఇది కనబడుతుంది. కనీసం 100 రెట్లు పెద్దదిగా చూపగల టెలిస్కోవు 
వాడితే, దీన్నంతా చాలా స్తుటంగా చూడవచ్చు. సూర్యాస్తమయానికి కనీసం 
పదినిమిషాలముందు నుంచే ఈ పచ్చని అంచు కనిపించడం మొదలవుతుంది. 
బింబంపై సగనుంతా ఈ రంగు అంచుతో కనబడితే, క్రింద సగం ఎరుపు రంగు 
అంచు ఉంటుంది. మొదట్లో అంచు చాలా సన్నగా ఉంటుంది. అస్తమయం 


జరుగుతున్న కొద్దీ ఇది వెడల్పు అవుతుంది. అది అప్పుడప్పుడు అరనిమిషకోణం గల 
చాపం అవుతుంది. ఆ అంచువెంట పచ్చని శిఖలు కూడా కనబడతాయి. బింబం 


దిగువకు పోతున్న కొద్దీ ఈ శిఖలు జరిగి శీర్తానికి చేరుతాయి. ఒక్కొక్కసారి ఇవి 
బింబం నుంచి- వేరయి, కొద్ది సెకండ్లపాటు వెలిగి ఆరిపోతాయి. (చిత్రం 119) 


చాలా అనుకూల పరిస్టితుల్లో ఇవి ఇంకొంత ఎక్కున కాలం నిలుస్తాయి. అయిదు 
నిమిషాలకు పై బడి కేనబడీన సంఘటనలున్నాయి. దూరపు కొండ అంచున ఈ 


రె 


అంచు జారుతున్నట్టు, దూరం నుండి నడుస్తూ చూచే వారికి కనబడింది. 

సూర్యోదయం సమయంలో బింబం పైకి వస్తున్నప్పుడు కనబడే ఆకుపచ్చ అంచు 
మరింత  బోధకంగా ఉంటుంది. అవ డు ఇది కంటికి కనబడే మాయ అనే 
భావనను తొలగించేదిగా ఉంటుంది. 


182 


ha 


| || 


గ్ల 
4 
రో 


i "hk at tall జూ 2 
3 pr re, 


వచా టీ 
క్‌ ప 


a హ్‌ మ్ల 
షస Te ఆయనో Re 
స్సు 


న వాంచ 
= బె 
ఖ్‌ 


స్తాం స్‌ 
"కాప 
ము. 


వ్వ 
జనా 


ఫో 
x 
చో 


a హావ 
చారో 





చిత్రం 119. “ఆకు వచ్చ కిరణం” చాలా సేపు కనిపించింది. కొండల వెనక దాన్ని 
అయిదు నిమిషాల పాటు చూశారు. (కుడిపక్క ఎగువ) దూర్చిణిలో 
కనిపించిన “ఆకువచ్చకిరణం” సూర్యగోళం వంకర టింకరగా కనిపిస్తుంది. 
1. సూర్యకాంతి. జాస్తిగా ఉండడంచేత ఆకువచ్చ అంచును ఉత్తకళ్లతో 
చూడలేం. 2. దాదాపు సూర్య బింబమంతా అస్తమించినాక “ఆకుపచ్చ 
కిరణం" ఉత్తకంటికి కూడా కనిపిస్తుంది. 


ఆకుపచ్చకిరణం 1-2 





ఇటువంటి అంచులు ఒక సూర్యబింబంలోనే గాక, శ్చ క్ష గహంలో కూడా 
రనబడతొయి. 


183 





ఫోటోగ్రఫీని కనుగొనక ముందు : 


ఫోటోగ్రఫీ ఈ రోజుల్లో సర్వసాధారణ మ్రైపోయింది. గత శతాబ్దంలోని మన 
పూర్వీకులు ఫోటోలు లేకుండా ఎలా (బ్రతికారా అనిపిస్తుంది. నంద సంవత్సరాల 
క్రితం ఒక మనిషి షా. చిత్రంచిన వైనం గురించి ఛార్లెస్‌ డికెన్‌ ఎ తన 
నవల పీక్‌ విక్‌ పేవర్‌ లో వ్రాశారు. పికొవిక్‌ను అప ల కై జైల్లో తీసుకుపోతారు. 
అక్కడే ఈ సంఘటన జరుగుతుంది. తన చిత్రం కోసం కూఇవోవలసి ఉంటుందని 
పిక్‌ విక్‌ తో చెపుతారు: 


“చిత్రం కోసం కూచోవడమా”? అన్నాడు సిక్‌ విక్‌. 'మీ బొమ్మను తయారు 
చేస్తాం సర్‌! అన్నాడు లావు పాటి టర్న్‌ కీ. 

“చిత్రాలు తయారు చేసే కళలో ఇక్కడ మేమే సిద్దహస్తులం. చిటికెలో తీస్తాం. 
కొంచెం కూడా తేడా ఉండదు. రండిసార్‌, లోపలికి దయచేయండి.” 

పిక్‌ విక్‌ ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. కూచున్నాడు. అతని వెనకాలే నిలబడిన 
వెల్లర్‌ మాత్రం ఏదో గొణుగుతూ చెపుతున్నాడు. నేరస్తులకు, జైలును చూడవచ్చిన 
వారికి తేడా తెలుసుకునేందుకు, జరిపే పరీక్షల్లో మరో భాగమే ఈ కూచోబెట్టడం 
కూడా అని అతను చెప్పాడు. 

“అయితే శామ్‌, చిత్రకారులు వస్తారా! అయినా ఈ చోటు మరీ బజారు లాగా 
ఉంది” అన్నాడు మిస్టర్‌ పీక్‌ విక్‌. 

“ఏమాత్రం ఆలస్యం కాదండి, ఇక్కడ ఒక డచ్చి గడియారం కూడా ఉంది" 
అన్నాడు శామ్‌. 

“అలాగేమిటి”ొ పిక్‌ విక్‌ పరిశీలనగా చూస్తున్నాడు. 


“ఒక పంజరం కూడా సార్‌, తెరల తర్వాత తెరలు, జైల్లో మరోజైలు. అలాగే 
ఉంది కదా సార్‌? అన్నాడు శామ్‌, 


వెల్లర్‌ ఇలా తాత్వికంగా మాట్లాడుతూ ఉండగానే, తను చిత్రంకోసం కూచో- 
వడం మొదలయిందని పిక్‌ విక్‌ పసిగట్టాడు. లావుపాటి టర్న్‌కీ తనపని ముగించి 
కూచున్నాడు. తనవైపు నిర్లక్ష్యంగా చూచాడు. అతని పనిని కొనసాగిస్తున్న మరో 
పొడుగాటి వ్యక్తి చేతులను కోటులో పెట్టుకుని ఎదురుగా నిటారుగా నిలబడి, తన వేపు 
దీర్హ్ణంగా చూడసాగాడు. ఇంకొకతను వచ్చి పిక్‌ విక్‌ పక్కనే కూచున్నాడు. అతను 
బహశః టీ తాగుతుంటే మధ్యలో తీసుకు వచ్చినట్టున్నారు. అందుకేనేమో అతను 
పెదాలు నాకుతూ చప్పరిస్తున్నాడు. అతను చాలా దగ్గరగా వచ్చి, చేతులు నడుంమీద 
అన్ని, తీక్షణంగా తనను పరీక్షించాడు. మరో ఇద్దరుకూడా వీరితో కలిసి అదేపనిగా, 
సాలోచనగా తన రూపాన్ని పర్తీక్రించసాగారు. మిస్టర్‌ పిక్‌విక్‌ మాత్రం తన 


164 


కుర్చీలో అసహనంగా కూర్చున్నాడు. అయినా అతను ఎవరితోనూ కనీసం శామ్‌తో 
కూడా పల్లెత్తుమాట అనలేదు. శామ్‌ వెనుకనుండి తన కుర్చీమీదవాలి సగం తన 
యజమాని దుస్థితి గురించి, ఆలోచిస్తున్నాడు. మరోసగం ఆలోచన, చిత్రం తయారు 
చేస్తున్నా మంటున్న ఈ సాంకేతిక నివుణులను, ఒకరి తరువాత ఒకరిని చావబాదితే 
ఎలాగుంటుందని! అది కూడా అలా తన్నడం చట్టసమ్మతం శాంతి పూర్వకం 
అయితేనే! 

చాలాసేపటి తరువాత చిత్రం పూర్తయింది. పిక్‌విక్‌ గారు ఇంక జైల్లోకి 
వెళ్ళవచ్చని చెప్పారు. న్య 

ఈ రకం కన్నా, కేవలం వర్షనల మీద మాత్రమే ఆధారవడిన “చిత్రాలు! 
మరికొంత కాలం క్రితం వాడుకలో ఉండేవి. పుష్కిన్‌ తన [గ్రంథం “బోరిస్‌ 
గోదునోద్‌' లో ఒకచోట రాజపత్రంలో [గోరీ ఓత్రిహ్యెవ్‌ను వరించిన తీరును 
చెపుతారు. 

“అతను పొట్టివాడు, వెడల్పయిన ఛాతీ ఒక చేయి మరొక దానికన్నా కొంచెం 
పొట్టి కళ్ళునీలంగాను, వెంట్రుకలు అల్లం రంగులోను ఉంటాయి . ఒక చెంపమీద 
ఒకటి, నుదుటి మీద మరొకటి పురిపిరికాయ లుంటాయి! 

ఇప్పడు నునకు ఇలాంటి వర్షనలు అవసరం లేదు. ఇందుకు బదులుగా మనం 
ఒక _ ఫోటోగ్రావును వాడుకుంటాం. 


ఎలా చేయాలో చాలా మందికి తెలియదు : 


ఫోటోగ్రఫీ రష్యాలో 1840 ప్రాంతంలో ప్రవేశపెట్టబడింది. మొదట్లో లోహపు 
పలక మీద తయారుచేసే డాగెరోటైప్‌ ఫోటోలు వచ్చాయి. వాటిని కనుగొన్న 
డాగేర్‌ పేరున వాటికా పేరువచ్చింది. ఆ పద్దతి ఎంతో అసౌకర్యంగా ఉండేది. 
ఫోటోకోసం చాలాకాలం కనీసం 20 నిమిషాలు కూచో వలసి వచ్చేది. “మాతాతగారు, 
కెమెరా ముందు, కేవలం ఒక డాగెరోబ్రస్‌ ఫోటో కోసం, 40 నిమిషాల పాటు 
కూచున్నారు. దానితో వేరే కాపీలు తయారుచేసే వీలుకూడా లేదు.” అని 
లెనిన్‌ గ్రాడ్‌ భౌతిక శాస్త్రవేత్త ఫ్రోసెసర్‌ వైన్‌బర్న్‌ నాతో ఒకసారి చెప్పారు. 

అయినా చిత్రాకారుని అవసరం లేకుండా ఆ చిత్రాలన్ని తయారుచేయడం 
అనే ఈ సంగతి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందుకే దానికి వారు 


అలవాటు పడడానికి చాలా కాలం పటింది. 1845 నాటి ఒక రష్యన్‌ పత్రికలో 


ఇందుగురించి ఒక సరదా అంశం ప్రచురింపబడింది. 

“డాగెరోటుప్‌ తనంత తానే పనిచేస్తుందని ఇంకా చాలా మంది నమ్మలేక 
పోతున్నారు. ఫోటో _ తీయించుకోవడానికి ఒకతను వచ్చాడు. అతన్ని కూచో 
వలసిందిగా చెప్పి, ఫోటో గ్రాఫరు లెన్స్‌లను సరిగ్గా అమర్చి , కెమెరాలో స్లేటును 
కూడా బిగించాడు. గడియారం వేపుచూసి, కాస్త బయటకు వెళ్ళాడు. అతనున్నంత 


189 


స్పష్టు పెద్దమనిషి తనచోట తాను వేళ్ళు పాతుకు పోయినట్టు కూచున్నాడు. అతను 
బయటికి "వెళ్లిన మరుక్షణం, ఇకతను కూర్చోవడం అనవసరమనుకున్నాడు. లేచి, ఒక 
పట్టు నశ్యం పీల్చి, కెమెరా దగ్గరకు వచ్చి, దాన్ని అన్ని చవేపులనుంచి పరీక్షించాడు. 


లెన్‌ లోకి కన్ను పెట్టి తొంగిచూచాడు. తల ఎగురవేసి, “విం విచిత్రం” అంటూ 
గొణిగాడు. గదిలో అటూ ఇటూ పచార్లు మొదలు పెట్టాడు. 

ఫోటోగ్రాఫరు తిరిగి వచ్చాడు. తలుపు దగ్గరే ఆశ్చర్యంతో నిలిచిపోయి. “ఏం 
చేస్తున్నారు? నేను మిమ్మల్ని కూర్చోమన్నాను గదా! అన్నాడు. 

“అం కూచున్నాను. నీవు వెళ్లి పోయిన తర్వాతే లేచాను.” 

“సరిగ్గా అప్పుడే గదా! మీరు స్థిరంగా కూచుని ఉండవలసింది.” 


“అనవసరంగా ఎందుకూ నేను. కదలకుండా కూర్చోవడం?” పెద్ద మనిషి తిరుగు 
ప్రశ్న వేశాడు. 

“మనం మాత్రం ఈ రోజుల్లో ఇంత పిచ్చితనంలో లేము గదూ!” 

అయినా ఫొటోగ్రఫి గురించి చాలామందికి తెలియని విషయాలు ఇంకా కొన్ని 
ఉన్నాయి. ఒక _ ఫోటోగ్రావును ఎలా చూడాలి అనే విషయం చాలామందికి 
తెలియదు. అది మీరు అనుకున్నంత సులువు మాత్రం కాదు. ఫోటోగ్రఫీ వచ్చి 
వంద ఏళ్ళకు సై బడినా, అదెంత నూమూలయినా ఈ సంగతి తెలియని 


వారున్నారు. నిజానికి అ వృత్తిలో ఉండేవారు కూడా ఫోటోలను చూడవలసిన 
రకంగా చూడరు. 


ఫోటో గ్రాపులను ఎలా చూడాలి? 


మన కన్ను, కెమెరా రెండు ఒకే దృష్టిసూత్రం ఆధారంగా నిర్మింపబడ్డాయి. 
కటకానికి, వస్తువుకు మధ్యగల దూరాన్ని బట్టి కెమెరాలోని తెరమీద చిత్రం 
ఏర్పడుతుంది. కెమెరాలో ఏర్పడే దృశ్యం, మనం కేవలం ఒకే కంటితో 
చూడగలిగిన దృశ్యం వలె ఉంటుంది. ఈ విషయం గమనించదగినది! అంటే, 
వస్తువు వల్ల ఏర్పడిన దృశ్యాన్ని యథాతథంగా చూడాలంటే, మనం ఫోటోను ఒకే 
కంటితో చూడాలి. దాన్ని సరయిన దూరంనుండి చూడాలి కూడా! 


గ 


చిత్రం 120. వేలును ముఖానికి దగ్గరగా పట్టుకున్నప్పుడు ఎడమ కంచికి కుడి కంటికి 
వేరు వేరుగా ఇలా కనిపిస్తుంది. 


186 


ఫోటో గ్రావును మనం రెండు కళ్లతో చూస్తే అది చదునుగా కనిపిస్తుంది. 
అందులోని లోతులు కనబడవు. ఇది మన దృష్టిలో స్వతహాగా ఉండేలోపం. మనం 
ఒక ఘనౌకార వస్తువును చూచినపుడు, రెండు కళ్లలో ఒకే రకమయిన దృశ్యం 
ఏర్పడదు. (చిత్రం 120) అందుకే మనకు వస్తువులు అన్నీ రిలీఫ్‌ లో కనబడతాయి. 
రెండు దృశ్యాలను, మన మెదడు ఒకటిగా చేస, మనకు రిలీఫ్‌లో చూపిస్తుంది. 
స్టీరియోస్కోవులో సూత్రం కూడా ఇదే! అలాకాక మనం, గోడవంటి, చదునయిన 
వస్తువులను చూచినపుడు, రెండు కళ్లలోనూ ఒకే విధమయిన దృశ్యం ఏర్పడి, 
అ వస్తువు చదునుగా ఉందని, మెదడుకు తెలుస్తుంది. 

ఇప్పుడు మీకు, మనం ఫోటోగ్రాపును. రెండు కళ్లతో చూచేటప్పడు చేసే 
తప్ప ఏమిటో తెలిసి ఉంటుంది. ఇలా చూడడం నల్ల నునం చదునుగా ఉండే 
వస్తువును చూస్తున్నామనే బలవంతపు భావన కలుగుతుంది. ఒకే కంటితో 
చూడవలసిన ఫోటోను మనం రెండు కళ్లతో చూచినపుడు, అది చూపే నిజమయిన 
దృశ్యాన్ని చూడలేక పోతాము. దానితో కెమెరా తయారుచేసిన భ్రమను మనం 
చూడ లేకుండా అవుతుంది. 
ఫోటోను ఎంత దూరం నుండి చూడాలి? 


ఫోటోగ్రావును ఎంత దూరం నుండి చూడాలి? అనే రెండన అంశం కూడా 
ఇంతే ముఖ్యమయింది. దూరం సరిగా లేకున్నా దృశ్యం సరిగా కనబడదు. అయితే, 
మనం ఫోటోను ఎంత దూరంగా పట్టుకోవాలి. కెమెరా లెన్సు, తెరమీద చిత్రాన్ని 
ఏ కోణంలో ఏర్పరచిందో (లేదా వస్తువును ఏ విధంగా చూరిందో) అదేకోణంలో 
మనం కూడా చూడాలి. అంకే, వస్తువుకు, చిత్రానికి ఉండే సంబంధం ప్రకారం, 
లేదా కటకానికి, వస్తువుకు గల దూరం ప్రకారం, మన కంటికి చిత్రానికి కూడా 


దూరం ఉండాలి. సులభంగా చెపితే, కెమెరాలోని కటకం యొక్క నాభ్యాంతరానికి 
సమానమయిన దూరం నుండి చూడాలి. 


చిత్రం 121. కెమేరాళో కోతాలు 1,2 ఒకదానికొకటి సమానం 





చాలా కెమెరాలలో నాభ్యంతరం 12 నుండి 15 సెం.మీ. ఉంటుంది. మనకంటి 
నాభ్యంతరం దీనికి ఇంచుమించు రెండురెట్టు, అంటే 25 సెం.మీ. ఉంటుంది 


గనుక, మనం నిజంగా చూడవలసిన దూరం నుంచి ఫోటోలను చూడలేము. 
గోడమీద అతికించిన ఫోటోలను మరింత దూరం నుండి చూస్తాం. గనుక, అవి 
చదునుగా కనబడతాయి. హ్రస్వ దృష్టీ గలవానిక్రి ఈ నాభ్యంతరం తక్కువగా 


187 


ఉంటుంది. అటువంటి వారు, పిల్లల ఫోటోలను నునం ఒంటి కంటితో చూచినళ్టే 
చూడగలుగుతారు. వారు ఫోటోను 12-15 సెం.మీ. దూరంలో పట్టుకుంకే 
అవి చదునుగా కాక, రిలీఫ్‌లో కనబడతాయి. ఆ దృశ్యం స్టరియోస్కోప్‌లో నుండి 
చూచినట్లు ఉంటుంది, 

మనం అజ్ఞానం కొద్దీ, ఫోటోలను సరిగా చూచి ఆనందించలేమని, వాటిని చదునుగా, 
నిర్జీవంగా ఉన్నాయని అనుకుంటామని, మీరు ఇవ దు ఒప్పుకుంటారనుకుంటాను, 


భూతద్దాల విచిత్ర ప్రభావం శ 


(హ్రస్వదృష్టి గలవారు ఫోటోలను సులభంగా రిలీఫ్‌ లో చూడగలుగుతారు. మరి 
మామూలు దృష్టీ గలవారు వాటిని ఎలా చూడాలి? ఇందుకు భూతద్దాలు సాయం 
చేయగలుగుతాయి. ఫోటోలను... రెండింతలుగా పెంచిచూపగల భూతద్దంలోంచి 
చూస్తే, మామూలు కంటితో చూచే వారికి కూడా, పహ్రస్వదృష్టీవారికి కనిపించిన ప్లే, 
బొమ్మలు రిలీఫ్‌లో కనిపిస్తాయి. 

ఫోటోలను రెండు కళ్లతో ఎక్కువ దూరం నుండి చూచినప్పుడు, భూతద్దంలోంచి 
చూచినపుడు కనబడే దృశ్యాలలో ఎంతో తేడా ఉంటుంది. భూతద్దంతో 
ఇంచుమించు స్టీరియో స్కోప్‌ ప్రభావం కనబడుతుంది. ఫోటోలను ఒంటి కంటితో 
భూతద్దంలోంచి చూస్తే అవి రిలీఫ్‌లో ఎందుకు కనబడతాయో ఇప్పుడు మనకు 
తెలిసింది. ఈ విషయం సాధారణంగా తెలిసినదే అయినా, ఎవరూ దీన్ని 


విడమరిచి చెప్పలేదు. ఈ పుస్తకాన్ని సమీక్షించిన ఒక వ్యక్తి నాకు ఈ విషయం 


గురించ రాశారు, 
“పుస్తకం మరోసారి అచ్చువేసేటవుడు, భూతద్దంలోంచి చూస్తే ఫోటోలు 


ఎందుకు రిలీఫ్‌ లో కనబడతాయనేది, దయచేసి వివరించండి. ఇందుకు సంబంధించి, 
సరియోస్కోప్‌ గురించి ఇచ్చిన వివరణకు అర్థం లేదని నేను అనుకుంటున్నాను. 


స్టరియోస్కోవులోకి ఒకే కంటితో చూడండి. సిద్దాంతం ఏం చెపుతున్నప్పటికీ 
బొమ్మమాత్రం రిలీఫ్‌ లో కనబడుతుంది.” 


స్టరియోస్కోపిక్‌ దృష్టి సిద్దాంతానికి, ఈ విషయం వల్ల ఎటువంటి హాని 
కలుగలేదని మీరు అంగీకరిస్తారనుకుంటాను. 

బొమ్మల దూకాణాలలో అమ్మే పెనోరమాలలోంచి చూస్తే కలిగే విచిత్రప్రభావం 
కూడా ఈ సూత్రం మీద ఆధారపడిందే. పెనోరమూలంటే, ఒక పెట్టలో 
అమర్చిన, ఫోటోలను భూతద్దంలోంచి చూచే పరికరం. అందులో మామూలుగానే 
సరియో స్కోప్‌ ప్రభావం కనబడుతుంది. ఫోటోలోని వస్తువులను కొన్నింటిని వేరు 
చేసి, కొంచెం ముందుభాగంలో అతికించడం నల్ల ఈ భ్రమ మరింత ఎక్కువయేట్లు 
చేస్తారు. మన కళ్లు, దగ్గరలో నున్న వస్తువుల ఘనరూపొన్ని మరింత బాగా 
చూడగలుగుతాయి. దూరం వస్తువులలో ఈ ప్రభావం తక్కువ. 


186 


పెద్దవి చేసిన ఫోటొ గ్రావులు : 


నూమూలు దృష్టిగల వారుకూడా, భూతద్దం అవసరం లేకుండా, సరిగ్గా 
చూడగలిగేలా ఫోటోలను తయారు వ ఎక్కువ నాభ్యంతరంగల 
లెన్సులుండే కెమెరాలతో ఫోటోలు స్తే ఈ పనిచేయవచ్చు. 25 సెం.మీ. 
నాభ్యంతరం గల లెన్సుతో ఫోటో తీడే స్తై దాన్ని మామూలు దూరం నుండి ఒంటి 
కంటితో చూస్తే రీలీఫిలో కనబడుతుంది. ఈ సంగతి మీకు ఇప్పటికే తెలుసు. 

రెండు కళ్లతో చాలా దూరం నుండి చూచినా రిలీఫ్‌లో కనబడే విధంగా 
కూడా ఫోటోలు తీయవచ్చు. రెండు కళ్లలోని దృశ్యాలను కలిపి నున మెదడు, 
చదునుగా చేయగలదని తెలుసు. వస్తువు నుండి దూరం ఎక్కువయిన కొద్దీ, 
మెదడుకు గల ఈశక్త్‌ తగ్గుతుంది. 70 సెంమీల, నాభ్యంతరం గల లెన్సు 
సాయంతో ఫోటో తీస్తే రెండు కళ్ళతో చూచినా రిలీఫ్‌లో  కనభడుతుంది. 


ఇలాంటి కటకాలతో ఫోటోలు తీయడం కుదరదు గనుక నురోవద్దతి చెపుతాను. 
మామూలు కెమెరాలతో తీసిన ఫోటోల సైజు పెంచితే సరి! దీనితో ఫోటోలను 


సరిగా చూడవలసిన దూరం _ పెరుగుతుంది. 15 సెంమీ.ల. కటకంతో తీసిన 
ఫోటోను నాలుగయిదు రెట్లు పెంచితే, అవసరమయిన ప్రభావం రానే వస్తుంది. 


వాటిని రెండుకళ్లతో 60 నుండి 75 సెంమీ. దూరం నుండి చూడవచ్చు. 
బొమ్మ కొంచెం అలుక్కుపోయినట్టు అవుతుందేమో గానీ, ఇంతదూరం నుంచి 
ఈ సంగతిని గ్రహించలేము. స్టిరియోస్కోపిక్‌ (ప్రభావం, లోతు మాత్రం తప్పక 
కనబడతాయి. 


సినిమా హాల్లో అన్నిటికన్నా మంచిసీటు : 


తరచుగా సినిమాలు చూనేనారికి కొన్ని దృశ్యాలు ఉన్నట్టుండి రిలీఫ్‌ లో కనబ 
డతాయి. నిజమయిన దృశ్యాలను, నిజమయిన నటులను చూచినట్లు అనిపిస్తుంది. 


ఫిల్ము చాలా బాగుందని అనుకుంటారు. కొనీ అదేమీకాదు. మీరూ ఏ సీటులో 
కూచున్నారనే దాన్ని బట్టి ఇలా జరుగుతుంది. చలన చిత్రాలను, చాలా తక్కున 
నాభ్యంతరం గల లెన్స్‌లతో తీస్తారు. కానీ వాటీని తెరమీద చూపడానికి మాత్రం 


వందరెట్లు దాకా పెంచుతారు. వాటిని మీరు చాలా దూరం నుంచి, రెండు 
కళ్ళతోనూ చూడగలుగుతారు. (10 సెం.మీ. ౫100=10 మీ.) సినిమా “షూట్‌” 
చేసేటప ఎడు కెమెరా దృశ్యాన్ని ఏ కోణంలోంచి చూసిందో, అదే కోణంలోంచి 


మీరు కూడా తెరమీద బొమ్మను చూడగలిగితే. రిలీఫ్‌ ప్రభావం చాలా బాగా 
కనబడుతుంది. 


ఈ దృష్టి కోణానికి సంబంధించిన దూరా లెక్క వేయడం ఎలా? ముందుగా 


తెరకు ఎదురుగా, సరిగ్గా మధ్యలో ఉండే సీటును ఎంచుకోవాలి. సినీకెమెరాలోని 
లెన్సు నాభ్యంతరం, ఫిల్ము వెడల్పుకన్నా ఎక్కువ గాబట్టి అది ఎన్ని రెట్టు ఎక్కువగా 


189 


ఉంటే తెర నుంచి, వెడల్పుకు అన్ని రెట్ట దూరంలో కూచోవాలి. బొమ్మ 
తీస్తున్న వస్తువులను, దృశ్యాలను బట్టి, సినీకెమెరా కటకం యొక్క నాభ్యంతరం 
35, 50, 75 లేదా 100 మి.మీ.లు ఉంటుంది. ఫిల్ము వెడల్పు మామూలుగా 
24 మి.మీ.లు ఉంటుంది. కటకం నాభ్యంతరం 75 మీ,మీ. అనుకుంటే, నిష్పత్తి 
దూరం జ్ర నాభ్యంతరం Sr 

తెరమీద బొమ్మ వెడల్పు ఖల్ము వెడల్పు 24 

తెరకు ఎంత దూరంలో కూచోనాలో తెలుసుకోవాలనుకుంటు, తెర మీద 
బొమ్మ వెడల్బుకు మూడు పెట్టి హెచ్చవేయారి. బొమ్మ ఆరు అడుగుల వెడల్పు 
ఉంతే మీరు 18 అడుగుల దూరంలో ఉండాలి. స్టీరియోస్కోపు పరికరాలను 
వొడుకునేటవ్వుడు ఈ నిషయం దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే కేవలం 
పరిస్టితుల వల్ల కలిగిన ప్రభావాలన్నీ, పరికరాల నల్ల _కఠిగాయనిపిస్తాయి. 


బొమ్మల పుస్తకాలను చూచే వారికి : 


పుస్తకాలలో, పత్రికలలో అచ్చువేసిన చిత్రాలు కూడా ఫోటో గ్రావులనుండి 
తయారయినవే. వాటికి కూడా ఫోటోల లక్షణాలే ఉంటాయి. వాటిని కూడా ఒకే 
కంటితో సరయిన దూరంనుండి చూస్తే రిలీఫ్‌లో లోతులతో కనిపిస్తాయి. అయితే 
వేరు వేరు ఫోటోలను, వేరువేరు నాభ్యంతరాలుగల కెమెరాలతో తీసి ఉంటారు 
గనుక, వాటిని చూడవలసిన దూరాలను ప్రయత్నం మీద తెలుసుకోవలసిందే. ఒక 
కంటిని అరచేత్తో, మూసి, మరోచేతిని పూర్తిగా చాచి బొమ్మను పట్టుకోవాలి. 
బొమ్మ కంటికి ఎదురుగా, సరిగ్గా నిలువుగా ఉండాలి. కన్ను బొమ్మ మధ్యలోకి 
సూటిగా చూస్తుండాలి.. అప్పుడు బొమ్మను నెమ్మదిగా దగ్గరకు తెస్తుంటే, ఎక్కడో 
ఒక చోట ఉన్నట్లుండి, అందులో లోతులు వివరంగా కనబడడం గమనిస్తారు. 

సాధారణంగా, అలవాటుకొద్దీ చూచినపుడు, చదునుగా నిర్గీనంగా కనబడిన 
ఫోటోలెన్నో, ఈ పద్దతిలో చూచినపుడు, లోతులు, వివరాలతో చాలా బాగా 
కనబడతాయి. నీటి తళతళ, ఇతర స్టరియోస్స్కోపిక్‌ ప్రభావాలు కూడా చక్కగా 
కనబడతాయి. ఈ విషయాలను కనీసం 50 సంవత్సరాల [క్రితమే సుగమ విజ్ఞాన 
శాస్త్ర, గ్రంథాలలో వివరించారు. అయినా ఇవన్నీ చాలా మందికి తెలియవంటే 
ఆశ్చర్యంగా ఉంటుంది. విలియం కార్పెంటర్‌ తన మనస్తత్వశా,స్త్ర, గ్రంథంలో, 
ఫోటోలను చూడడం గురించి వివరించాడు; 

“౯ రకంగా ఫోటోలను చూచే పద్దతి, కేవలం వాటిలోని వస్తువుల ఘనాకారాలను, 
లోతులను గమనించడానికి మాత్రమే పరిమితం కాదు. మిగతా వివరాలు కూడా 
వాస్తవానికి దగ్గరగా కనబడతాయి. నిలకడగా ఉన్న నీటి ఫోటోలను చూచినపుడు. 
ఈ వివరాలు బాగా అర్థమవుతాయి. ఫోటోలలో నీళ్ళు మామూలుగా బాగా కనపడవు. 
రెండు కళ్ళతో చూస్తే అవి పారదర్శకంగా లేనట్టు తెల్ల మైనపు పొరలాగ కనిపిస్తాయి. 
అదే ఒంటికంటితో చూస్తే లోతులోకి కూడా నీటిలోకి చూడగలిగిన ప్రభావం 


190 


కనిపిస్తుంది. కాంతిని పరావర్తనం చెందించే, ఇతర వస్తువుల విషయంలో కూడా ఇలాగే 
జరుగుతుంది. ఒకే కంటితో చూస్తే కంచు, ఏనుగు దంతం వంటి తళతళ వస్తువులను 
ఒకదాని నుండి మరొక దానిని సులభంగా వేరుచేసి గుర్తించవచ్చు.” 


మనం గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. సైజు పెద్దజేసిన ఫోటో గ్రావులు, 
ఎక్కువ జీనకళ ఉట్టిపడేలా ఉంటాయి. తగ్గించిన ఫోటోలు అలా కావు. చిన్న 
ఫోటోల్లో వెలుగునీడల “ తేడాలు బాగా తెలుస్తాయి కానీ, లోతు, వివరాలు అంతే 
రిలీఫ్‌ మాత్రం కనబడదు. ఫోటోను చిన్నదిగా చేయడంతో, అసలే తక్కువగా 
ఉండే, చూడదగిన దూరం మరికొంచెం తగ్గుతుంది. ఈ కారణం అర్హమయే 
ఉండాలి ఇప్పటికి! గ్‌ 


అం తేక చూడవలసిన తీరు : 


ఫోటోగ్రాపులను గురించి చెప్పిన సంగతులన్నీ ఇంచుమించుగా, చిత్తరువులకు 
కూడా వర్తిస్తాయి. అవి కూడా ఒక దూరం నుండి చూచినపుడే, రిలీఫ్‌లోకి 
నచ్చి బాగా కనబడతాయి. వాటిని కూడా ముఖ్యంగా చిన్న పెయింటింగులను, 


ఒంటి కంటితో చూడడం మేలు. కార్పెంటర్‌ తన పుస్తకంలో ఈ విషయం ఇలా 
రాశాడు. 


“నిజ స్వరూపంలో లాగే చిత్తరువులో వివరాలు, వెలుగు నీడలు, లోతులు, 
వస్తువుల అమరిక చిత్రించబడి ఉంటే, వాటిని తదేకంగా చూచేటప్పుడు, 
రెండుకళ్లకు బదులు, ఒకే కంటితో చూడడం నల్ల, ఆ వివరాలు మరింత బాగా 
కనబడతాయి. చిత్తరువు పక్కన ఉండే అనవసరపు వస్తువులు కనబడకుండా, 
కేవలం దాన్నే, ఒక సరయిన ఆకారం గల _ గొట్టంలోనుండి చూడగలిగితే, అది 
మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ విషయాలను ఇంతకు ముందు చాలా 
తప్పుడు పద్దతిలో వివరించారు. ఒకే కంటితో చూసే, కళ్లయొక్క జీవశక్తి 
రెండింతలయి బొమ్మలు బాగా కనబడతాయి" అంటాడు లార్డ్‌ బేకన్‌. దృష్టిని 
కేంద్రీకరించి నిమగ్నం చేయడం అనే అతని (ప్రతిపాదనను, ఇతర భాషలలోని వారు 
కూడా బలపరిచారు. అయితే నిజం మాత్రం, రెండు కళ్లతో చూస్తే చిత్రం 


చదునుగా ఉందనిపిస్తుంది. ఒకే కంటితో చూచినపుడు "మూత్రం మెదడుకు 
ఈ బలనంతం ఉండదు. అసలు దృశ్యాన్ని బట్టి వివరాలు కనబడతాయి. అలా 


కొంచెంసేపు చూచిన తర్వాత చిత్రంలో రిలీఫ్‌ మొదలయి ఇంచుమించు అసలు 
దృశ్యంలా కనబడుతుంది.” 


చిత్తరువులను బాగా తగ్గించి చూసే ఫోటోలలో రిలీఫ్‌ మరింత బాగా కనిపిస్తుంది, 
తగ్గించడంతో చిత్తరువును చూడనలసిన దూరం కూడా తగ్గుతుంది. అందుకే 
దగ్గరినుండి కూడా ఆ చిత్రంలో లోతులు కనబడతాయి. 


సీరయోస్కోపు : శ్ర 
మనం వస్తువులను కేవలం పొడవు వెడల్పుల్లోనే గాకుండా లోతులు, దూరాలలో 


191 


కూడా ఎలా చూడగలుగుతున్నాము? కంటిలో ఏర్పడే దృశ్యం కేవలం పొడవు 
వెడల్పులు మాత్రమే చూపుతుంది. అంటే చదునయినది. మరి ఘన ఆకారాలు 
ఎందుకు కనబడతాయి? ఇందుకు చాలా కారణాలున్నాయి. మొదట వస్తువులోని 
వివిధ భాగాలపై వేరువేరుగా పడే కాంతి నల్ల దాని ఆకారం సరిగా తెలుస్తుంది. 
తర్వాత, వస్తువులో, కంటినుండి వేరు చేరు దూరాలలో గల భాగాలను చూడడానికి, 
ప్రయాస కూడా కొంత, ఇందుకు సాయం చేస్తుంది. వస్తువు చిత్రంలో లాగ 
చదునుకాదు కాబట్టి అందులోని అన్నిభాగాల నుండి కాంతి, కంటికి, ఒకే దూరం 
నుండి రాదు. మూడవది అన్నింటికన్నా ముఖ్యమయిన కారణం రెండు కళ్లలో 


వేరువేరు దృశ్యాలు ఏర్పడతాయి. దగ్గరగా ఉండే వస్తువును ఒక కన్ను మూసి 
నురోటి తెరుసూ చూస్తుంటే ఈ విషయం సులభంగా తెలుస్తుంది. 





చిత్రం 122. చుక్కలుగల గాజు; దిమ్మె ఎడమ కంటికి, కుడి కంటికి వేరువేరుగా 
ఇలా కనిపిస్తుంది. 





ఒకే వస్తువును కుడికంటితో చూస్తే కనబడే తీరును, ఎడమకంటితో కనబడే 
తీరును వేరువేరు చిత్రాలుగా ఊహించండి. ఆ చిత్రాలను ఒకే సారి ఏకంటి 
దృశ్యాన్ని ఆ కంటితో మాత్రమే అదే పనిగా చూస్తే, అవి కలిసిపోయి, రెండు 
చదును బొమ్మల బదులు, లోతులు గల ఒకే బొమ్మ కనబడుతుంది. ఒంటి 
కంటితో వస్తువును చూచినప్పటికన్నా ఇందులో కనిపించే రిలీఫ్‌ బాగుంటుంది. 
(ఉదాహరణకు చిత్రం 122 లో రెండు బొన్ముల మధ్య అడ్డుగీత మీద ఒక 
అట్టముక్క సెట్టి, రెండు బొమ్మలను రెండు కళ్లతో ఒకేసారి చూడండి. అప్పుడు 
బొమ్మలో చదరం దిమ్మెలాగా కనిపిస్తుంది. బొమ్మ మధ్యలో చుక్కలు దిమ్మె 
మందముంత దూర దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది.) 


స్టరియోస్కోప్‌ అనే ప్రత్యేక పరికరం ఒకటి ఉంది. దానితో ఈ జంట 
బొమ్మలను చూడవచ్చు. ఈ పరికరంలో ముందు అద్దాలను వాడేవారు. ఇప్పడు 
పుటాకార పట్టకాలను వాడి, రెండు దృశ్యాలను కలుపుతున్నారు. |ప్రిజం వల్ల 
చిత్రాల సైజుకూడా కొంచెం పెరుగుతుంది. రెండు బొమ్మలనుండి వచ్చే కాంతి 
వక్రీభవించి, బొమ్మలు కలిసి పోయినట్టు కనబడుతుంది. 


స్టీరయోస్కోప్‌లోని మూలసూత్రం చాలా సులువయినదని మీరు గ్రహించి 


192 


ఉంటారు. అందుకని దాని ఫలితాలు మరింత ఆశ్చర్యకరంగా” అనిపిస్తాయి. మీరు 
రకరకాల స్టీరియోస్కోపిక్‌ చిత్రాలను చూచి ఉంటారు. అయినా స్టిరియోస్కోపవును 
ఉపయోగించుకునే పరికరాల గురించి కొంచెం గమనిద్దాము. 


రెండు కళ్ల చూపు : 


నిజానికి మనం బాగా అలవాటు చేసుకుంటే, స్టరియోస్కోవృ లేకుండానే ఈ 
చిత్రాలను చూచి, దాన్ని వాడినంత ఫలితం పొందవచ్చు. అయితే పరెకరంలోలాగ 
బొమ్మ సైజు, పెరిగి కనబడదు. ఈ పరికరాన్ని కనుగొన్న వీట్‌స్టోన్‌, ప్రకృతిలోని 
ఏర్పాటునే వాడుకున్నాడు. ఇక్కడ ఇచ్చిన కొన్ని స్లీరియోస్కోపిక్‌ చిత్రాలను, ఆ 
పరికరం లేకుండానే మీరు చూడడానికి ప్రయత్నించండి. అయితే, కొంచెం శ్రమ 
మీదగాని ఫలితాలు కనబడవని గుర్తుంచుకోండి. (అందరికీ ఈ _ స్టీిరయోస్కోపిక్‌ 
దృష్టి వీలుకాదు. ' మెల్లకన్ను గలవారు, ఒకే కంటితో చూస్తూ పనిచేయడం 
అలవాటు అయిన వారికీ ఈ రెండు కళ్ల దృష్టి సాధ్యపడదు. మిగతా వారు 
కూడా చాలాకాలం [శ్రను చేస్తేనే ఇది అలనాటవుతుంది. చిన్న పిల్లలకు మాత్రం 
చాలా త్వరగా పదిహేను నిమిషాల్లో ఈ దృష్టీ అలవడుతుంది.) 


చిత్రం 123. రెండు చుక్కల మధ్య కొన్ని సెకండ్లపాటు తేరిచూస్తే చుక్కలు 
ఏకమయినట్టు కనిపిస్తాయి. 


¢ 
— 





చిత్రం 123 తో మొదలు పెట్టండి, ఇందులో రెండు నల్లని చుక్కలున్నాయి. 
కొన్ని సెకండ్ల పాటు, వాటి మధ్య ఖాళీలోకి చూస్తూ వెనకాల ఉండే ఊహా 
వస్తువును ఒకదాన్ని చూచే [ప్రయత్నం చేయండి. అంశే లోతులోకి చూడాలన్ననూట. 
తొందరలోనే మీకు రెండు బదులు నాలుగు చుక్కలు కనబడతాయి. తర్వాత 
వెలుపరి వేప్పుండే రెండుచుక్కలు బయటకు ఊగిపోతాయి. లోపలి రెండు 
చుక్కలు, చేరునయి కలిసిపోతాయి. ఇదే ప్రయత్నాన్ని చిత్రం 124, 125 లతో 
చేసి చూడండి. ఏదో పొడుగాటి గొట్టంలోంచి చూచిన భావన కలుగుతుంది. 


193 


గ్ర గ్ర. IE 


చితం 124, దీన్ని కూడా అలాగే చూసి చ్మితం 125. ఈ రెండు బొమ్మలూ 
పక్క బొమ్మశేని తిరగండి. "పైవిధంగానే చూస్తే అవి ఏకమయిన 
తర్వాత చాలా పొడుగైన గొట్టం లోపల 

చూసినట్టు తోసు'ంది. 


చిత్రం 126 ను ఈ విధంగా చూస్తే అందులోని ఆకారాలు గాలిలో తేలి 
యాడుతున్నట్టు కనబడతాయి. చిత్రం 127 లో పొడుగాటి వరండా, లేదా సొరంగం 
కనబడుతుంది. చిత్రం 128 లోని చేసల అక్వేరియంలో అద్దం పారదర్శకంగా 
కనబడుతుంది. చిత్రం 129 లో సముద్ర దృశ్యం లోతులతో కనబడుతుంది. (ఈ 
బొమ్మల [క్రమం వాటిలోని వివరాలు క్రీష్టతతో బాటే ఉంది. మొదటి బొమ్మ 
సులువు. చివరిది చాలాకష్టం) 








చిత్రం 126; ఈ నాలుగు రేఖా గణితాకార వస్తువులను కలిపి చూస్తె అవి గాలిలో 
తేలుతున్నట్టుంటాయి. 


ఫరితాలను సాధించడం చాలొ సులభం' నామితులు చాలామంది ఈ కిటుకును, 
కేవలం కొంతపొటి ప్రయత్నం మీదే నేర్చుకున్నారు. కళ్ళజోడు గలవారు వాటిని 
సేయాల్సిన అవసరం లేదు. వేరే చిత్రాలను చూచినట్టే వీటిని కూడా 
చూడవచ్చు. వాటిని ఎంతదూరంలో పట్టుకోవాలో ప్రయత్నం చేసి తేల్చుకోవాలి. 


వెలుతురు బాగా ఉండే చోట మీ ప్రయత్నాలు కొనసాగించాలి. ఇది చాలా 
ముఖ్యం. 


194 





చిత్రం 127. ఈ జంట బొమ్మలలో దీర్షమైన నడవ కనిపీసుంది. 





చిత్రం 128. అక్వేరియంలో చేవ 





చిత్రం 129. స్టీరియోస్మోవు చిత్రం సముద్ర దృశ్యం 


ఇప్పుడిక మీరు స్రరియోస్కోపిక్‌ జంట చిత్రాలను ఆ పరికరం లేకుండానే 
చూడవచ్చు. తర్వాత మీరు చిత్రం 130, 133 లలోని జంటబొమ్మలను 
చూడాలి. మరీ ఎక్కున సేపు చూచి కళ్లకు (శ్రమ కలిగించ కూడదు. కిటుకు 
అలవడక పోతే, దీర్పదృష్టీ గలవారికి వాడే కటకాలను వాడి, నుంచి స్రరియోస్కోప్‌ 
తయారు చేసుకోవచ్చు. వాటిని పక్కపక్కనే ఒక అట్టమీద బిగించాలి. వాట 


195 


లోవలి అంచులలోనుండి మాత్రమే మాడగలిగేట్టు ఉండాలి. జంటను ఒక పొరతో 
చేరు చేయూలి. 


| 


T 
వమ 
/ గ్‌ 
SS) 
hee 
pee 


టా. 


« కిద gow. 
ఉత్తకళ్లతో వీక్షిస్తే ఇలొ కేనిబస్తుంది. 


వావి 





ఒంటి కన్ను, రెండు కళ్లు : 


చిత్రం 130 లో (ఎడమచేతి వైపు పై వరుసలో) మొత్తం రెండు ఫోటోలున్నాయి. 
వాటిలో మూడుమూడు సీసాలున్నాయి. ఆ సీసాలు ఒకే సైజులో ఉన్నట్లు 


కనబడుతున్నాయి. ఎంత బాగా చూచినా వాటి సైజుల్లో తేడా కనిపించదు. 
అయితే వాటిలో తేడా ఉంది. బాగా ఉంది కూడా. సీసాలు కంటినుంచి, లేదా 
కెమెరా నుంచి ఒకే దూరంలో అమర్చి లేవు గాబట్టి అలా కనబడుతున్నాయి. 
చిన్నసిసా నిజానికి పెద్ద సీసాకన్నా దగ్గరలో ఉంది. అయితే మూడింటిలో పెద్ద 
సీసా ఏది? ఎంత కళ్ళు చించుకుని చూచినా తేడా మూత్రం తెలియదు. ద్వినేత్ర 
దృష్టినిగాని ప్రరియోస్కోవును గానీ వాడితే భేదం వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు, 
ఎడమ చివరి సీసా ఎక్కువ దూరంలో ఉన్నట్టు, కుడిచినరలో దగ్గరగా ఉన్నట్లు 
తెలిసిపోతుంది. చిత్రంలో కుడి చివర ఫోటోలలో వాటి సరియయిన స్టానాలు 
కనబడతొయి. 

చిత్రం 130 లోనే కింది వరుసలో నున్న జంటచిత్రాలు మరింత చిక్కు 
సమస్యను చూపెడతాయి. జొడీలు, మైనపువత్తులు ఒకంతే ఉన్నట్టు కనబడుతున్నాయి 
కానీ, వాటిసైజుల్లో నిజానికి _ తేడాలున్నాయి. ఎడముచేపు జాడీ కుడి చివర 
దానికన్నా ఇంచుమించు రెండింతలు ఎత్తుఉంది. ఎడమవేపు కొవ్యొత్తి గడియారం 
కన్నా చాలా తక్కువ ఎత్తు ఉంది. ఇంకో కొవ్యొత్తి కూడా పొడవైనదే! ద్వినేత్ర 
దృష్టివల్ల వెంటనే దీనికి గల కారణం తెలుస్తుంది. వస్తువులు ఒకే వరుసలో 
లేవు. చేరు వేరు దూరాల్లో పేర్చి ఉన్నాయి. చఛిన్నవాటికంటే, పెద్దవి దూరంగా 
a ga we రెండుకళ్ల దృష్టిలో ఉండే లాభం దీనిద్వారా 


196 


దింగ రాతలను కనుగొనడం : 


రెండు సమానమయిన నల్లని చదరాల చిత్రాలు, రెండు ఒకే రకంగా ఉండేవి, 
ఉన్నాయనుకోండి. వాటిని స్టిరియోస్మ్కోప్‌లో చూస్తే ఒకే చదరంలాగ కనబడతాయి. 
కనిపించే చదరానికి, రెండు చదరాలు విడివిడిగా కూడా సమానంగానే ఉంటాయి. 
ఈ చదరాల మధ్యన గనుక ఒక తెల్లని చుక్క ఉంశే అది స్టీరియోస్మ్కోపవులోని 
స రీ ఉలి 
చదరంల్‌ కూడా కనిపిస్తుంది. ఆ రెండు చుక్కలలో ఒకదాన్ని, కొంచెం పక్కకు 
జరిపితే, అది కూడా స్టిరియోస్కోవులో కనబడుతుంది. కానీ చదరం మీద 
కాక కొంచెం ముందుకు లేదా వెనకకు కనబడుతుంది. బొమ్మలలో ఏ కొంచెం 
మార్చు ఉన్నా, అది స్టిరియోస్కోపులో లోతు రూపంలో కనబడుతుంది. ఈ 
విషయాన్ని ఆధారంగా దొంగ నోట్లను, సంతకాలను గుర్తించవచ్చు. దొంగనోట్లు 
ఎంత తెలివిగా తయారు చేసిననయినా, నుంచి నోట్లతో బాటు స్టీరియోస్కోవులో 
పెట్టి చూస్తే భేదం సులభంగా తెలిసిపోతుంది... ఎంత చిన్న భేదనముయినా, లోతు 
నూరి, కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. (19వ _శతాబ్దవు మధ్యకాలంలో, డవ్‌, అనే 
వ్యక్తి చేత రూపొందించబడిన ఈ పద్దతిని, ముద్రణలలో భేదం వల్ల అన్ని నోట్ట 
విషయంలోనూ, వాడడానికి, వీలు లేకుండా ఉంది. అయినా ఒక అచ్చుపుస్తకంలోని 
పేజీల (పూవులు, కొత్తగా తయారు చేసిన వాటితో పోల్చి చూడడానికి కూడా 
ఈ పద్దతిని వాడవచ్చు.) 


రాక్షస చూపు : 

ఒక వస్తువు, చాలా దూరంగా, 450 మీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉంటే, 
రెండు కళ్లలో ఏర్పడే వేరువేరు దృశ్యాల మధ్య భేదం ఏమాత్రం తెలియదు. 
అంటే స్టీరియో ప్రభావం తెలియదని అర్హం. 450 మీటర్ల దూరంతో పోలిస్తే మన 
రెండు కళ్ల నుధ్యనుండే దూరం, (ఆరు సెంమీ.) చాలా తక్కువ. అందుకే 
దూరంలోని భవనాలు, కొండలు, దృశ్యాలు అన్నీ మనకు చదునుగా కనబడతాయి. 
అందుకే గ్రహాలు, నక్షత్రాలు మొదలయినవన్నీ కూడా ఒకే దూరంలో ఉన్నట్టు 
అనిపిస్తుంది. నిజానికి మన నుండి చంద్రునికన్నా (గ్రహాలు ఎంతో దూరం. వాటికన్నా 
నక్షత్రాలు మరెంతో దూరం. అంతదూరంలో ఉండే రెండు వస్తువులను కలిపి 
చిత్రీకరించినా వాటిలో 'రిఠీఫ్‌' తెలియదు. 


అయితే, అలా కనిపించేలా చేయడానికి ఒక సులభమార్గం ఉంది. దూరపు 
వస్తువులను, మన రెండు కళ్లకన్నా, ఎక్కున దూరం దూరంగా ఉండే రెండు 
వేరువేరు చోట్లనుండి ఫోటో తీస్తే సరి! అప్పుడు, మనకళ్లు ఇప్పటిలా కాక్క ఆ 
రెండు చోట్టంత దూరంలో ఉంతే ఎలాంటి భేదం కనిపించేదో అలా కనబడుతుంది. 
ప్రకృతిని స్టీరియోస్కోప్‌లో చిత్రించడానికి ఈ పద్ధతినే వాడుకుంటారు. దృశ్యాలను, 
పెంచి చూపగల, పట్టకాలలో నుండి చూస్తే ప్రభావం మరింత _ ఆశ్చర్యకరంగా 
ఉంటుంది. 


197 


చిత్రం 131. అరిస్త్రీరయో స్కోవు 





రెండు దుర్భిణీ యంత్రాలను, దూరదూరంగా అమర్చి చూస్తే, వాటిలో 
'నుండి దృశ్యం యొక్క లోతు బాగా కనిపిస్తుందని మీరు ఊహించే ఉంటారు. 
బరిస్తీరియో స్కోప్‌' అనే ఈ రకం పరికరంలో, రెండు పెలిస్కోపులు, మన 
రెండు కళ్లకన్నా ఎక్కువ ఎడంగా అమర్చి ఉంటాయి. పట్టకాల సాయంతో, 
రెండు దృశ్యాలు ఒకటయి కనిపించే విధంగా ఏర్పాటు చేస్తారు. (చిత్రం 131) 


బరఠిస్తీీయో స్కోపులోంచి చూచినవుడు కనబడే అసాధరణ దృశ్యాలను 
వర్గించడానికి మాటలు చాలవు. ప్రకృతి అంతా మారిపోతుంది. దూరపు 
కొండలలో రిలిఫ్‌ వస్తుంది. అక్కడి లోతులు కనబడతాయి. కొండలు, చెట్టు, 
భవనాలు, సముద్రంలో దృశ్యాలు అన్నీ చదునుగా కాక లోతులతో సహో 
కనబడతాయి. దృశ్యాలన్నీ చదునుగా, నిర్ణీనంగా కాక, అసలుగా కనబడతాయి. 
మామూలు బరఠిస్కోపులో చూస్తే కదలనట్లు కనబడే ఓడలు, ఇందులో కదులుతూ 
కనబడతాయి. బహుశః రాక్షసులు ప్రపంచాన్ని ఇలాగే చూచి ఉంటారేమో? ఈ 
పరికరానికి పదింతల పెంచి చూపే శక్తి రెండు కటకాల మధ్యన దూరం, 
మన రెండు కళ్ల నుధ్యకన్నా ఆరింతలు ఎక్కువగా (6.5%6=39 సెం.మీ.) 
ఉన్నట్లయితే, రిలీఫ్‌ లోతుల వివరాలు అరవై రెట్టు పెరిగి కనబడతాయి. 
మామూలు కంటి చూపుకు, ఈ దృశ్యానికి ఎంతో భేదం ఉంటుంది. 25 కిలో 
మీటర్ల దూరంలో ఉండే వస్తువులు కూడా రిలీఫ్‌లో కనబడతాయి. భూములు 
కొలిచే వారికి, సముద్ర యాత్రలకు, ప్రయాణికులకు, తుపాకీ పేల్చే వారికి, ఈ 
పరికరం ఒక నరం వంటిది. జైస్‌ వారి పట్టకపు బైనాక్యులర్లలో కూడా దృశ్యం 
ఈ విధంగానే కనబడుతుంది. వాటిలోని కటకాలు, మన రెండు కళ్లకన్నా 
ఎక్కువ దూరదూరంగా ఉండడమే ఇందుకు కారణం, (చిత్రం 132) మామూలు 
బైనాక్యులర్లలో కటకాలు ఇలా దూరంగా ఉండవు. నృత్యనాటికలను చూచినపుడు, 


198 


[| 


1180185841.) 





అక్కడి అలంకరణ, సెట్టింగులు, అనుకున్న రీతిలో - కనబడాలని “ఓపెరాగ్దాసెస' లో 
కూడా ఇలాగే మనకళ్లకన్నా దగ్గరగా ఏర్పాటు చేసిన కటకాలు ఉంటాయి. 


క్ర అః 
సరియోస్కోవులో విశ్వం : 

స్టీరియో బరిస్కోపుతో చంద్రుడిని, లేదా మరేదయినా, గృహాన్ని పరిశీలించినా 
అందులో రిలీఫ్‌! కనబడిన భావన కలగదు. అవి మన నుండి ఉండే దూరం 
ఈ రకం పరికరాలకు కూడా లొంగేది కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. 
అది సహజమే. భూమి నుండి ఇతర గ్రహాల మధ్యగల దూరంతో పోలిస్తే 
ఈ పరికరంలో రెండు కటకాల మధ్య నుండే 30-50 సెం.మీ.ల దూరం ఒక 
లెక్కలోది కాదు. ఈ '"టెలిస్కోపులను ఒక దానినుంచి మరొకటి వందల క్రిలో 
మీటర్ల దూరంలో అమర్చి చూచినా, లోతులు కనబడవు. [గ్రహాల మధ్యన దూరం 
లక్షల, కోట్ల కిమీ.లలో ఉంటుంది మరి ! 

ఇక్కడ స్టీరియో స్కోపిక్‌ ఫోటోగ్రఫీని వాడుకుంటే. ఫలితముంటుంది. ఒక 
(గ్రహాన్ని ఈ రోజు ఒక సారి ఫోటో తీసి, మళ్లీ రేపు మరొక ఫోటో తీశామనుకోండి. 
రెండు ఫోటోలు భూమి మీద ఒకే చోటినుండి తీసినవయి ఉండొచ్చు. 24 
గంటల కాలంలో భూమి తన కక్ష్యలో కొన్ని లక్షల కిలోమీటర్లు కదిలి ఉంటుంది 


199 


గాబట్టి ఈ ఫోటోలు సౌరమండలంలో రెండు వేరువేరు. చోట్ల నుండి తీసినట్లు 
లెక్క. కాబట్టి ఈ రెండూ ఒకే విధంగా ఉండవు. స్టిరియోస్కోవులో చూస్తే 
అవి 'రెలీఫ్‌' భావనను కలుగజేస్తాయి. అంటే భూమి తన కక్ష్యలో తిరుగుత 
ఉండడం వల్ల మనకు, అంతరిక్షంలోని వివిధ వస్తు జాలాన్ని ఇలాంటి ఫోటోలుగా 
తీయడం వీలయిందన్న మాట. 

అంగాగక్క గురు (గ్రహాల మధ్యృప్రాంతంలో ఉండే అంగారకశిలల ఉనికిని 
తెలుసుకునేందుకు స్ట్రీరియోస్స్కోపును వాడుతున్నారు. ఇటువంటి ఆస్టరాయిడ్‌ లను 
చూడగలగడం ఇటీవలి వరకు ఖగోళ పరిశీలకులు “అదృష్టం” గా భావించేవారు. 
ఇప్పుడు మూత్రం ఆ ప్రాంతాన్ని రెండు వేరువేరు సమయాలలో ఫోటోలు తీసి 
వాటి ఉనికిని కనుగొంటారు. అస్టరాయిడ్‌ ఉంకే, అది స్టీరయోస్కోవులో 
“చొచ్చుకు వచ్చినట్టు” కనబడుతుంది. 

ఖగోళ విశేషాల స్టానాలనే కాకుండా, ఆయా గ్రహాల వెలుగులలో ఉండే 
తేడాను కూడా ఈ వద్ధతితో గుర్తించవచ్చు. కాంతి మారుతూ ఉండే కొన్ని 
రకాల నక్షతాలను (క్రమంగా గమనించడానికి ఈ విధానం ఎంతో ఉపకరిస్తుంది. 
కాంతిలో భేదం వచ్చిన మరుక్షణం అది స్టిరియోస్కోప్‌లో తెలిసిపోతుంది. 


మూడో కంటి చూపు : 


మూడు కళ్లతో చూడడం అనగానే నేనేదో నోరిజారి అన్నట్టున్నాను అనుకోకండి, 
నిజంగా మూడుకళ్లతో చూడడం గురించే నేను చెప్పేది! అయితే అదెలా సాధ్యం? 
మనకు మూడవ కన్ను అమర్చుకోవచ్చా? 

మూడవ కన్ను పెట్టడం ఏ సైన్సువల్టాకాదు. అయితే ఒక వస్తువును మూడు 
కళ్ళతో చూస్తే ఎలా కనబడుతుందో అలా చూడగలిగే వింతశక్తిని మాత్రం 
కలుగజేయ గలుగుతాం. ముందుగా మరో విషయం, ఒకే కన్నుగల వ్యక్తి తన 
జీవితంలో ఎప్పుడూ చూడలేని రిలీఫ్‌, లోతుల వివరాలను స్టరియోస్కోపిక్‌ 
చిత్రాలలో చూడవచ్చు. ఇలా' చూడ గలగాలంటే, మాములు వ్యక్తి ఒకేసారి తన 
రెండుకళ్లతో, ఒక దృశ్యాన్ని చూచే రెండు నేరు నేరు. రూపాలను, ఫోటోలుగా, 
తెరమీద వెంటవెంటనే చూపించాలి. ఇలా వెంటవెంట చూచిన దృశ్యాలు కూడా, 
ఒకే సారి చూచిన వాటిలాగే కలిసిపోతాయి. గాబట్టి, ఫలితం ఒకేలా ఉంటుంది. 
(సినిమాలలో, లోతులు ఒక్కోసారి చాలా బాగా రిలీఫిలో కనబడడానికి, ఇంతకు 
ముందు చెవ్పుకున్నవే గాక, ఇది కూడా ఒక కారణం అయిఉండవచ్చు. సినీకెమెరా 


ఒక క్రమమయిన వేగంతో కదిలితే, దృశ్యాలు ఒకే విధంగా ఉండడానికి వీలులేదు. 
అవి ఒక.దాని తర్వాత నురొకటి కనబడతాయి గౌబట్టి, అవి మనకు 3 - 1 


లో అంటే, పొడవు, వెడల్పులతో బాటు లోతులతో సహా కనబడతాయి.) 
అలాంటప్పుడు, మామూలు మనిషి ఒక 'కంటితో ఈ రకం వెంటవెంటవశ్నె 


200 


రెండు దృశ్యాలను చూస్తూ మూడన కోణం నుంచి తీసిన మూడవ ఫొటోను, 
రెండవ కంటితో చూడ వచ్చుగదా! అంతే స్టరయోస్కోపిక్‌ ఫొటోల 'జంటి 
మాత్రమేగాక, “'తయం” అన్నమాట. అలా చూడడం వీలవుతుంది. ఒక కంటికి 
ఒకే దృశ్యం రిల్రీఫ్‌లో కనిపిస్తుంది. రెండు చితాలను ఒకదానివెంటనే మరొకటి 
చూడడం వల్ల ఈ (పభొనం కలుగుతుంది. " రెండవ కన్ను మూడన ఫొటోను 


చూస్తుంది. ఈ రకమయిన మూడుకళ్ల చూప్పుతో, దృశ్యాలలో రిలీఫ్‌ అంతులేకుండా 
పెరుగుతుంది. 


స్టరియోస్కోపిక్‌ తళతళ : 


చిత్రం 138. స్టీరియో స్కోపులో కనిపించే తళతళ, స్టీరియోస్కోపులో చూస్తే నల్లని 
బాక్‌ గ్రౌండ్‌ మీద తళతళా మెరిసే స్థటికం కనిపిస్తుంది. 





చిత్రం 133 లో స్టరయోస్కోప్‌ జంట చిత్రాలలో ఒక బహుముఖ అకారం 
ఉంది. ఒకట నల్లని వృత్తంలో తెలుపు రంగులో ఉంటే, మరోటి నలుపురంగులో 
ఉంది. ఇది స్టిరయోస్కోప్‌లో ఎలా కనబడతాయి? పౌల్‌ శ హోల్డ్‌ ఇచ్చిన 
సమాధానం! ఇలా ఉంది. స్టరియోస్కోపిక్‌ జంట చిత్రాలలో, ఒక తలం ఒకదాంట్లో 
తెలువుగాను, మరో దాంట్లో నలుపుగానూ ఉంటే, అవి అచ్చేసిన కొగితం ఎలాగున్నా, 
రెండు కలిసి, స్టరయోస్కోప్‌లో తళతళలాడుతూ కనబడతాయి. స్పటికాల చిత్రాలను 
ఇలా గీసి చూడడం వల్ల గ్రాఫైట్‌ తళతళలాడుతూ కనబడే ఏర్పాటు చేస్తారు. 
నీటి తళతళ, ఆకుల మెరుపు ఇటునంటివన్నీ, స్టీరియోస్తో పీక్‌ పద్దతిలో ఇలా 
గీసి, అందంగా కనబడేట్లు చేస్తారు. 

రష్యన్‌ శరీరధర్మశా, స్త్రజ్ఞుడు సెషినోన్‌ 1867లో ప్రచురించిన “దృష్టి అనే 
పుస్తకంలో ఈ విధానం గురించిన అద్భుతమయిన వివరణ ఉంది. ఆ పుస్తకం 
పొతదయినా పనికి రాకుండా మాత్రం పోలేదు. 


“వేరువేరు. వెలుగులు, లేదా రంగుల తలాలను, స్టీరయోస్కోప్‌లో కలిపి చూసే 
(ప్రయోగాల వల్ల, మనం వస్తువులను మామూలుగా తళతళలాడుతూ చూచే పరిస్టితులే 


201 


ఏర్పడతాయి. తళతళలాడే తలం, మామూలు దానికన్నా ఎలా వేరుగా కనబడుతుంది? 
మాములు వస్తువులు, కాంతిని పరావర్తనం చెందిస్తాయి, లేదా చెదరగొడతాయి. 
కాబటి ఎటునుండి చూచినా ఒకే రకమయిన వెలుగుతో కనబడతాయి. అయితే 
తళతళలాడే వస్తువుల తలం నుండి కాంతి ఏదో ఒక ప్రత్యేక దిశలో మాత్రమే 
పరావర్తనం అవుతుంది. అందుకే ఆ వస్తువులు ఒక కంటికి ఒకలా కనబడితే 
మరో కంటికి మరోలా కనబడతాయి. స్టిరియోస్కోవులో నలువ, తెలుపు రంగులను 
కలిపి చూస్తే కూడా, ఇవే సరిస్టితులు ఏర్పడతాయి. కాంతి వస్తువుకు, రెండు 
కళ్లకు మధ్యన ఒకే విధంగా విస్తరించని సందర్భంలో, మెరిసే వస్తువులను చూచే 
సందర్భాలు, ఎలాగూ ఉంటాయి. ఈ రకమయిన వేరువేరు దృశ్యాలు, ఒకటయిన, 
అనుభవమే, స్టీరియోస్కోపిక్‌ తళతళకు దారి తీస్తాయి. చూపుకు అలవాటుబడిన 
కళ్ళు ఈ తేడాను, ఒక అలవాటయిన పరిస్థితిగానే గుర్తించిన మరుక్షణం, రెండు 
వేరువేరు రకాల దృశ్యాల మధ్య భేదం మాయమవుతుంది 


కాబట్టి, వస్తువులు తళతళలాడుతూ కనబడడానికి గల కారణం, కనీసం వాటిలో 
ఒక కారణం, రెండు కళ్లలో ఏర్పడే దృశ్యాలలో వెలుగు వేరువేరుగా ఉండడ మేనని 
చెప్పవచ్చు. స్టీరియోస్మ్కోప్‌ లేకుంటే మనం ఈ విషయాన్ని ఊహించగలిగే వాళ్లం 
కాదు! 


రైలు కిటికీలోంచి చూడడం : 


ఒకే వస్తువు యొక్క వేరువేరు చిత్రాలు, ఒకదాని తర్వాత ఒకటి త్వరత్వరగా 
కనబడితే, రిలీఫ్‌ కనబడుతుందని ఇంతకు ముందే గమనించాము. మనం 
స్టీరంగా ఉండి బొమ్మలు మారుతున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందా? 
దృశ్యాలు నిశ్చలంగా ఉండి మనం కదులుతున్నా ఇలాగే కనబడుతుందా? రెండు 
సందర్భాలలోనూ ప్రభానం ఒకే విధంగా కనబడుతుంది. రైలులోనుంచి తీసిన 


సినిమాభాగాలలో, లోతులు, బాగా కనిపించడం కొందరు గమనించి ఉంటారు. 
మనం కూడా రెలులో, కారులో వేగంగా పోతున్నప్పుడు దృష్టీమీద కొంచెం ధ్యాస 


ఉంచితే, దృశ్యాలను లోతులతో, రిలీఫ్‌లో చూడవచ్చు. అలా కనిపించిన ప్రకృతి 
దృశ్యాలలో దగ్గరి అంశాలు, దూరపు వివరాలు విడివిడిగా, వివరంగా కనబడతాయి. 
నిశ్చలంగా ఉండే కళ్లు వస్తువుల లోతులు, మందాలను 450 మీటర్ల దూరం వరకే 
చూడగలుతాయి. కానీ వేగంగా కదిలే కళ్ళకు ఈ దూరం పెరుగుతుంది. 


అందుకే రైలులోంచి చూస్తే (పకృతి మరింత అందంగా కనబడుతుంది. 
దూరాన ఉండే వస్తువులు నిజంగా దూరంగా కనబడతాయి. ముందరి దృశ్యాలు 
మరింత వివరంగా కనబడతాయి. అడవిలో ప్రయాణిస్తుంటే, ప్రతి చెట్టు, కొమ్మ, 
అకు, స్టీరయోస్కోపిక్‌ పద్దతిలో వివరంగా కనిపిస్తాయి. మామూలుగానయితే, 
ఇనన్నీ ఒకే దూరంలో ఉన్నట్లు చదునుగా కనబడతాయి. కొండదారిలో వేగంగా 


పోతుంటే కూడా ఇలాగే ఉంటుంది. కొండలు, లోయల ఎగుడు దిగుళ్లు మరింత 
బొగా కనబడతాయి. 


202 


వరుసగా త్వరత్వరగా కనబడే చిత్రాలు, కలిసిపోయి, రిలీఫ్‌ిలో కనబడే పద్దతే 
ఇది కూడా. కాబట్ట ఒకే కన్నుగల వారు కూడా ఇటువంటి దృశ్యాలలో రిలీఫ్‌ను 
(గ్రహించి అనందించ గలుగుతారు. (మలుపు తిరుగుతున్న రైల్లోంచి తీసిన చిత్రాలలో 
కలిగే స్టో యో ప్రభావానికి కూడా ఇదే కారణం. చిత్రంలోని వస్తువు, మలుపు 
వ్యాసార్హంలో ఉంటే ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఈ ట్రాక్‌ ప్రభావం” 
కెమెరామెన్‌ లకు బాగా తెలుసు). 

ఈ వివరాలను బేరీజువేసి చూడడం ఎంతో తేలిక, గెలు, కార్లలో ప్రయా 
ణించేటప ఎడు మన దృష్టి శక్తి గురించి పట్టించుకుంటే చాలు, నందసంనత్సరాల 
క్రితం 'డవ్‌' తెలియజేసిన మరొక, ఆశ్చర్యకరమయిన పరిస్థితిని కూడా మనం 
గమనించవచ్చు. దగ్గరలో క్షణకాలం మాత్రమే కనబడే వస్తువులు, చిన్నవిగా ఉన్నట్లు 
అనిపిస్తాయి. (మరిచిపోయిన సంగతి కూడా మనకు కొత్తదిగానే అనిపిస్తుంది!) ఇలా 
జరగడానికి కారణం, 'రెండుకళ్లలో దృశ్యం వేరువేరుగా ఏర్పడడం మూత్రం కాదు. 
మనకు దూరాలను ఊహించడం చేతగాదు. దగ్గరగా ఉండే వస్తువు, మామూలుకన్నా 
చిన్నదిగా ఉండాలని, అలా ఉంటేగాని మనకది పెద్దదిగా కనిపించదని మన మెదడు 
అనుకుంటుంది. (ఇది హెల్ళ్‌హోల్డ్‌ ఇచ్చిన వివరణ). 


రంగుటద్దాల గుండా : 


తెల్లని కాగితం మీద ఉండే ఎరుపు రంగు అక్షరాలను, ఎర్రని అద్దంలోంచి 
చూస్తే, అక్షరాలు కనబడను. కాగితం ఎర్రగా కనబడుతుంది. అక్షరాలు కాగితం 
రంగుతో కలిసి పోతాయి. అదే ఎరుపు అద్దంతో తెల్లకాగితం మీద, నీలం 
అక్షరాలను చూస్తే అవి నలుపుగా కనబడతాయి. కాగితం ఎరువుగా అగుపిస్తుంది. 
అక్షరాలు నలుపుగా ఎందుకు కనిపిస్తాయి? వివరణ చాలా సులువే. నీలిరంగు 
కిరణాలు ఎర్రని అద్దం గుండా |ప్రసరించను. అందులోంచి కేనలం ఎర్రని కిరణాలు 
మూత్రం పోతాయి గాబట్టి అది ఎర్రని అద్దం. కాబట్టి నీలిరంగు బదులు, ఏ కాంతి 
లేకుండా, అంటే చీకటిగా; అంటే నలుపుగా అక్షరాలు కనబడతాయి. 

రంగుటద్దాలకు గల ఈ లక్షణం ఆధారంగా, స్రరయోస్కోపిక్‌ చిత్రాలవలె 
కనబడే, 'అనాగ్గిఫ్‌' చిత్రాలను తయారు చేస్తారు. ఇందులో కూడా, కుడి, ఎడమ 
కళ్ళకు కనబడే వేర్వేరు దృశ్యాలను ఒకదాని మీద మరొకటి అచ్చువేస్తారు. వాటిని 
ఒకటి ఎరుపుగా, మరొకటి నీలంగా అచ్చు వేస్తారు. 

వేరువేరు రంగుల అద్దాలలోనుండి చూస్తే ఈ అనాక్టిఫ్‌ బొమ్మలు, స్టీరియో 
బొమ్మలలాగే, మూడు కొలతలలో (లోతుతో బాటు), నలువురంగులో కనబడతాయి. 
కుడికన్ను ఎరువు అద్దం గుండా, నీలం బొమ్మను చూస్తుంది. అది నలువులో 
కనిపిస్తుంది. ఎడమకన్ను అదే బొమ్మలోని ఎరుపు గీతలను, నీలం అద్దంలోంచి, 
నలుపుగా చూస్తుంది. రెండు కళ్లు, వాటి వాటికి ఉద్దేశించిన ఒక బొమ్మను 
మాత్రమే చూస్తాయి. ఇక్కడ కూడా స్త్రీరియోస్కోప్‌లో _ జరిగిన్టే జరిగింది 


203 


గాబట్టి ఫలితం అదే విధంగా ఉంటుంది. అంటే బొమ్మలో లోతులున్న భావన 
కలుగుతుంది. 


వింత నీడలు : 
శ 4 గాడా ఈ సూతం 
ఒకనాడు సినిమా హాళ్లలో చూపించిన నింత నీడలు కూడా గ్ర 


మీద ఆధారవడినవే. రంగుటద్దాలలోంచి చూచే (పేక్షక్రులకు, తెరమీద కదులుతూ 
కనబడే నీడలు, శ్రీ డైమన్లన్‌ చిత్రాల నలె కనబడేవి. ఇక్కడ కూడా he 
రంగులను వాడడం ద్వారానే ఈ ప్రభావాన్ని సాధించారు. వ. 
వస్తువును. నీలం, ఎరుపురంగు దీపాలు, ఒకవైపు, తెర మరొకవైపు ఉండేలా 
మధ్యలో అమర్చేవారు. దీని నల్ల తెరమీద ఇంచుమించు ఒకదాని మీద మరొకటి 
రెండు రంగుల నీడలు పడతాయి. అనే రంగుల అద్దాలలోంచి చూచేవారికి నీడలు 


లోతులతో కనబడతాయి. 





చ్మితం 134. నీడల గారడీ వివరణ 


ఈరకంగా బొమ్మలు కనబడిశే చాలా వినోదంగా ఉంటుంది. వస్తువులు 
మనమీదకు ఎగిరి వస్తున్నట్టు అనిపిస్తుంది. అదిరిపోయి, ఎగిరిపడే పరిస్టితి వస్తుంది. 
ఇందుకు కావలసిన పరికర సముదాయం చాలా తక్కువ. చిత్రం 184 చూస్తే 
వివరాలు తెలుస్తాయి. ఈ చిత్రంలో G, R అనేవి అకువచ్చ, ఎరుపు దీపొలు 
(ఎడను ప్రక్కన; PQ లు దీపాలకు, తెరకు మధ్య ఉంచిన వస్తువులు, 
బల్‌ డర బగ, gq? అనేవి తెరమీద పడిన, నీడలు. PQ అనే చోట రంగుటద్దాల 
లోంచి చూచేవారికి ఈ నీడలు కనబడతాయి. తెరవెనుక ఉండే సాలీడు బొమ్మను 
౧ నుండి P కి జరిపితే, (పేక్షక్రుడికి అది ధ నుండి ల చేపుకు పాకుతూ 
కదులుతున్నట్లు అనిపిస్తుంది. 

తెరవెనక వస్తువును, తెరనుండి, దీవం వేపుకు కదిలించిన కొద్దీ నీడ 
పెద్దదవుతుంది. పేక్షక్రుడికి, అది తనకు దగ్గరగా వస్తున్నట్టు భావన కలుగుతుంది. 


204 


(ప్రేక్షకుడు తనశేసి దూసుకు వస్తున్నాయనుకునేవన్నీ, తెరకు మరోవైవుకు, 
వ్యతిరేకంగా పోతుంటాయి. అంశ వెలుగుకు దగ్గరగానన్నమాట! 


రంగుల గారడీ (| 


ఈ సందర్భంలో లెనిన్‌ గ్రాడ్‌లోని వినోదపు పార్కులో వినోదంకోసం విజ్ఞానం 
పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని కొన్ని ప్రయోగాలను వర్ణించడం, సమంజసమని 
నా అభిప్రాయం. ప్రదర్శనలోని ఒక మూలను ఒక గదిలాగ అలరారు అందులోని 
ఫర్నిచరు కంతా ముదురు నారింజ రంగు తొడుగులు వేశారు. బల్లమీద ఆకుపచ్చ 
గుడ్డ పరిచారు. దాని మీద ఒక గాజు పాత్రలో క్రాన్‌ బెర్రీ" సళ్ఫరసం, ఒక 
పూలజాడీలో కొన్ని పూలు ఉంచారు. ఒక షెల్పునిండా పుస్తకాలున్నాయి. వాటి 
బైండుల మీద రంగురంగుల ఆక్షరాలున్నాయి. 


గదిలో ముందుగా మాములు తెల్లని లైటు వెలుగుతూ ఉండగా (పేక్షక్టులు వచ్చి 
చూస్తారు. ఆ లైటును ఆర్సి, ఒక 'ఎర్రనీ బల్బును వెలిగించగానే, ర బల్లల 
మీద "తొడుగులన్నీ, గులాబీ రంగులోకి మారిపోతాయి. కేబుల్‌ కాత ఉదారంగు 
అవుతుంది. ఈలోగా పాత్రలోని రసం రంగును వ... ఉట్టి మంచినీళ్లలాగే 
కనిపిస్తుంది. వేజ్‌లోని పూలు కూడా రంగులు. మారి వేరుగా కనబడతాయి. 
పుస్తకాల మీది కొన్ని అక్షరాలు, విచిత్రంగా మాయమవుతాయి. మరో మీట 
నొక్కితే ఈ లైటు ఆరిపోయి, ఆకుపచ్చ బల్బు వెలుగుతుంది. గది మొత్తం 
మరోమారు గుర్తించలేనంతగా మారిపోతుంది. 

ఈ గారడీ, న్యూటన్‌ యొక్క రంగుల సిద్దాంతాన్ని రుజువు చేస్తుంది. ఏ 
తలమయినా, అది పీల్చుకునే రంగుగాక, చెదరగొ స్టే రంగులోనే కనబడుతుంటుంద నేది 
అతని సిద్దాతం. ఈ విషయాన్ని న్యూటన్‌ సహదేశీయుడు, (ప్రఖ్యాత బ్రిటిష్‌ 
భౌతిక శాస్త్రవేత్త జాన్‌ 'టిండల్‌ ఈ రకంగా వివరిస్తారు. 


“చీకటి గదిలో ఉంచిన ఆకుల మీద, తీవ్రమయిన తెల్లని కాంతిని ప్రసరింపజేస్తూ, 
అందులోకి వంగపండు, రంగుగల అద్దాన్ని, అడ్డుపెడుతూ, తీస్తూ ఉంటే, వాటిరంగు 
ఆకుపచ్చనుంచి ఎరుపుకు, తిరిగి ఆకుపచ్చకు మారుతూ ఉండడం, నిజంగా ఆశ్చర్యకరం. 
అది, ఆకులు కొంతిని [గ్రహించడం నల్ల జరుగుతుంది.” 

ప్రదర్శనగది బల్లమీది, ఆకుపచ్చగుడ్డ, తన మీదపడ్డ కాంతిలోని మిగతా 
రంగులన్నింటినీ పీల్చుకుని, ఆకువచ్చ, దానికి చేరువయిన ఛాయలను మాత్రం 
చెదరగొడుతుంది. ఈ గుడ్డ మీద, వంగపండు రంగు, ఎరుపు రంగులకు కలిపిన 
కిరణాలు పడితే, అది ఎరుపును ఇంచుమించు మొత్తంగా గ్రహించి, నంగ రంగును 
చెదరగొడుతుంది. కాబట్టి ఊదాగా కనబడుతుంది? గారడీ గదిలోని రంగుల మార్పుల 
వెనకగల రహస్యం అంతా ఇంతే! . 

అయితే, పాత్రలోని పండ్లరసం, రంగుపోయి, నీళ్ళలా ఎందుకు కనబడుతుంది? 
అకుపచ్చ టేబుల్‌ గుడ్డ మీద, పాత్ర కింద ఒక తెల్లని కాగితం ఉంటుంది. ఆ 


205 


పుగానే కనః . ఎరుపురంగు వెలుగులో' 
రసం మళ్లీ ఎరుపుగానే కనబడుతుంది పు 


ఆశ్ర 
కాగితాన్ని తీస్తే ను కోల్పోయినట్లు కనిపిస్తుంది. కాగితం 


పు రంగు 
సం, తెలకొగితం వల్ల తేన ఎరుపు 
న. వరుపవుతుంది అయినా నునం అలవాటు కొద్దీ, అది ఇంకా తెల్లగానే 
| రణం. రసం 
డా ఇలా అనుకోవడానికి కొంత కొ 
ఉందనుకుంటాం. గుడ్డ రంగు కూడా ఇ 


కూడా కాగితంలాగే ఎరుపుగా ఉంటుంది. కాన్సీ కాగితం తెలుపు అని మనం 


అనుకుంటూ ఉంటాం. కొబట్ట రసం కూడా తెలుపుగా, ఉందనిపిస్తుంది. అది 


నీటిలాగా కనబడుతుంది. మనం మన పరిసరాలను రంగుటద్దాలలోంచి చూస్తే ఇదే 
ప్రభావం చూడగలము. 


పుస్తకం ఎంత ఎత్తు? 


మీ మిత్రుడి చేతిలో ఒక వ్లుస్తకం ఉంది. దాన్ని నిలువుగా నేలమీద నిలబెడితే, 
ఎంత ఎత్తు ఉంటుందో గోడ మీద చేతితో చూపమనండి. ఇందులో అతను 
తప్పకుండా తప్పు చేస్తాడు. వుస్తకం బహశః అతను చూపే ఎత్తులో సగానికి సగం 
ఉంటుంది. ఈ జవాబును, (క్రిందకు వంగకుండా, కేవలం మాటలతో సూచిస్తూ, 
గోడమీద, నేలనుండి ఫలానా గుర్తుదాకా అని ఉజ్ఞాయింపు చెప్పమనండి. ఆ 
ఎత్తును గోడమీద సూచించడానికి మీరు సాయం చేయండి. ఈ వరీక్షను, టేబుల్‌ 
ల్యాంప్‌, మరేదయినా వస్తువుతో కూడా ప్రయత్నించండి. అయితే ఆ వస్తువులు 
మనం తరుచు అలవాటు కొద్దీ, కంటి ఎత్తులో చూచేనయి ఉండాలి. ఇందులో 
తప్ప చేయడానికి కారణం, పక్కమీదుగా చూచినపుడు వస్తువుల ఎత్తు తగ్గినట్లు 
అనిపించడ మే. 


గడియారం డయల్‌ : 


నున తలకంటే చాలా ఎత్తులో ఉండే వస్తువులు, ఉదాహరణకు క్రాక్‌ టవర్‌ ల 
మీద గడియారాల పరిమాణాన్ని అంచనా వేసేటవ డు కూడా, మనం తరుచు 
ఇటువంటి పొరపాస్ట చేస్తాము. ఈ గడియారాలు చాలా పెద్దనని మనకు 
తెలుసు. అయినా వాటి అంచనా మాత్రం చాలా చాలా తక్కువగా చేస్తాము. 
లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ గోపురం మీది గడియారాన్ని దింపి రోడ్డు మీద 
పెడితే ఎలాగుంటుందో చిత్రం 135 లో చూడవచ్చు. నూమూలు మనుషులు, 
దాని ముందు మరుగుజ్ఞుల్దాగ కనిపిస్తారు. నమ్మితే నమ్మండి, లేదా నమ్మక పోండి, 


ఇంత గడియారం, బొమ్మలో వెనక కనబడే గోపుర స్తంభంలోని రంధ్రంలో 
ఇముడుతుంది! 


206 





నలుపు - తెలుపు : 


చిత్రం 136 ను దూరం నుండి చూస్తూ, అందులోని [క్రింది నల్ల చుక్కకు, 
పై వాటిల్లో ఒక దానికి మధ్య, మరెన్ని చుక్కలు పడతాయో చెప్పండి. నాలుగు, 
అయిదు వస్తాయా? “అయిదు రాక పోవచ్చుగానీ, నాలుగు స్టే చోటు తప్పకుండా 
ఉంది” అంటారనుకుంటాను. మళ్లీ ఒక సారి నమ్మండి, నమ్మకపోండి, ఆ జాగాలో 
సరిగ్గా మూడు చుక్కలకు మాత్రమే చోటు ఉంది. ఒకటి కూడా ఎక్కువ రాదు. 
కావాలంలే మీరే పరీక్షించండి. తెలుపు భాగాలకన్నా, నలువువి చిన్నవిగా అనిపించే 
ఈ రకం భ్రమను 'ఇరేడియేషన్‌' అంటారు. మనకన్ను, దృష్టి పరికరంగా అన్ని 
దృష్టి అవసరాలను సంపూర్తిగా పూరించలేదు. ఈ లోపం వల్లనే ఇరేడియేషన్‌ 
వస్తుంది. కెమెరాను సరిగా ఫోకస్‌ చేసినపుడు, దాని తెరమీద చిత్రాలు వచ్చినంత 
స్పుటంగా అంత నిర్దుష్టమయిన అంచులు కలిగిన బొమ్మలు నున కంటిలో ఏర్పడవు. 
'గోళ దోషం అనే ఒక ప్రక్రియ వల్ల వెలుగుతూ కనబడే వ్రతి ప్రాంతం చుట్టు, 
వెలిగే అంచు ఒకటి కనబడి, దాని ఆకారాన్ని పెంచి చూపుతుంది. అందుకే నల్లని 
భాగాలు, అంతే పరిమాణం గల తెల్లని భాగాలకన్నా చిన్నదిగా కనబడతాయి. 


మహాకవి గోథే, తన “రంగుల సిద్దాంతం” లో ఈ విషయం గురించి ఈ 


207 





చిత్రం 136. కింది చుక్కకు, ఎగువ చుక్కలలో ప్రతి ఒక దానికి మధ్యగల ఖా సై 
చుక్కల వెలుపలి అంచుల మధ్యగల దూరం కంటు చాలా హెచ గా 


కనబడుతుంది, కాని వాస్తవానికి ఒకే 


పు 
విధంగా చెప్పాడు. (అతను మంచి ప్రకృతి పరిశీలకుడే, కానీ భౌతిక శాస్త్ర, విజ్ఞత 
తక్కువ!) 

“ముదురు రంగు వస్తువులు, అదే పరిమాణం గల లేతరంగు వాటికన్నా చిన్నవిగా 
కనిపిస్తాయి. నల్లని తెరమీద ఉండే తెల్లని చుక్కను, తెల్లని తెరమీద ఉండే, అదే 
పరిమాణం గల మరో ' నల్లని చుక్కను, ఒకేసారి చూస్తే నల్లనిది, తెల్లదానికన్నా 
అయిదవ వంతు చిన్నదిగా కనబడుతుంది. తగినట్టుగా నల్లని చుక్కను పెంచితే, 
రెండూ సమానంగా కనిపిస్తాయి. చంద్రవంకను చూస్తే అది చంద్రునిలో చీకటిగా 
కనబడుతున్న వృత్తభాగం కన్నా పెద్ద వృత్తంలో భాగమేమోనన్నట్టు కనబడుతుంది. 
. (చంద్రునిలోని మసక భాగం, బూడిద రంగుగా, చాలా సార్హు కనబడుతుంది). 
' ముదురు రంగు దుస్తులు వేసుకుంటే మనం, లేత రంగుల వాటిలో కన్నా సన్నగా 
కనబడతాము. ఏదయినా వస్తువు అంచుమీదనుండి వస్తున్న కాంతి, ఆ వస్తువు అంచు 
మీద గుంట చేసినట్టు కనబడుతుంది. రూళ్లకర్ర వెనకాల దీపం ఉంటే, కరలో ఆ 
ప్రాంతంలో, గుంట కనబడుతుంది. ఉదయించే, అస్తమించే సూర్యుడు దికృక్రం మీద, 
సొట్ట కనబడేట్లు చేస్తాడు. 

గోధే చెప్పిన విషయాలన్నీ వాస్తవమే - కేవలం ఒకటి తవ్వ! తెల్లని చుక్కలు, 
నల్లని చుక్కల కన్నా అయిదననంతు పెద్దవిగా ఉండడం! ఈ తేడా ఎప్పటికీ 


ఒకేలా జరగదు. నునం చుక్కలను ఎంత దూరం నుండి చూస్తున్నాం అనే 
దాన్ని బట్టి ఈ నూరు కూడా కనబడుతుంది. 


208 


@ 
QU 
©. 
© 
© 
అ @ 
® 
CNX ద్‌ ల్‌ 
6.0 
RX XX 
అతి 
é 





నే 


ఫ్‌ 
లీ 
29 
Ty 


చిత్రం 138. ని చుక్కలు 


న 
యా 


చిత్రం 137 దూరానికీ తెల్లని చుక్కలు 
షృడ్భుజాలుగా కనబడతాయి. 


షడ్సు జాలుగా కనబడతాయి. 


ఎందుకు? చిత్రం 136 ను ఇంకొంచెం దూరంగా జరిపి చూడండి. తెలుపు 
భాగాలకు అదనంగా ఏర్పడే అంచు ఎప్పటికీ ఒకే వెడల్పు ఉంటుంది. కాబట్టి భ్రమ 
భావం మరింత పెరుగుతుంది. దగ్గరలో ఉన్నవ డు, అంచు, తెల్లని ప్రాంతాన్ని 
10 శాతం పెంచితే, దూరం పెరిగిన కొద్దీ ఇది 30 నుంచి 50 శాతం దాకా 
పెరిగినట్టునిపిస్తుంది. నల్ల చుక్క ఎలాగూ చిన్నదిగానే ఉంది! చిత్రం 137 లోని 
తెల్లని గుండ్రని, చుక్కలను రెండు మూడు అడుగుల దూరం నుండి చూస్త, 
అవన్నీ [క్రమ షడ్చుజ ఆకారాల్లో కనబడతాయి. ఎనిమిది అడుగుల దూరం నుండి 
చూస్తే ఈ ఆకారాలు తేనెపట్టులో గదులలాగ కనపబడతాయి. ఇది కూడా 
అదనపు వెలుగు అంచుల వల్లనే జరుగుతుంది. 

చిత్రం 138 ట్ర్‌ నల్లని చుక్కకూడా దూరం నుండి చూస్తే ఆరుమూలలతో 
కనబడుతుంది. దాని ఆకారం అంచువల్ల 'పెరగలెదు. సరిగదా, తగ్గింది. అందుకె, 
అంచువల్ల ఇలా జరుగుతుందన్న సిద్ధాంతంలో నాకు నమ్మకం కుదరడం లేదు. 
కంటికి కనబడే (భ్రమలన్నింటికీ కలిపి ఇచ్చే సాధారణ వివరణలు, పూర్తిగా 
సంతృప్తికరంగా ఉండవని గుర్తుంచుకోవాలి. నిజానికి, చాలా భ్రమల గురించి, ఇంకా 
సరైన వివరణలు లేనేలేవు. 


ఏది ఎక్కువ నలుపు? 
చితం 139 నున కంటిలోగల మరో లోపాన్ని ఎత్తి చూపుతుంది. దీన్ని 
అసమదృష్టి (ఆస్ట్రిగ్మాటిజమ్‌) అంటారు. ఈ బొమ్మను ఒక కంటితో చూడండి. 


నాలుగు అక్షరాలు ఒకే _రకనుయిన నలుపులో ఉన్నట్టు కనపడవు. ఏది ఎక్కువ 
నలుపుగా ఉందో గుర్తించి, బొమ్మను కొంచెం పక్కకు జరపండి. మీరు నలుసు 


209 


అనుకుంటున్న అక్షరం, ఉన్నట్లుండి రంగు తగ్గుతుంది. నురో అక్షరం నలుపనిపిస్తుంది, 
నిజానికి నాలుగు అక్రరాల నలుపు ఒకే రకంగో ఉంది. వాటిలో నీడలు మా|తమే 
వేరు వేరుగా ఉన్నాయి. మన కళ్లు కూడా, వెలగల లెన్ఫులవలెనే, లోపం లేనివి, 
ఖచ్చితమయినవీ అయితే, ఈ నీడలు దిశలు, ఎటునంటి ప్రభావాన్ని చూపజాలవ, 
కానీ మనకళ్లు కాంతిని అన్ని వేపులకు, ఒకేరీతిగా నగ్రీ కిభవింపజేయలేవు గనుక, మనం 
నిలువు, అడ్డు, వాలు గీతలను వేరువేరుగా చేసి చూడలేకపోతాము. 


4 క మ 
డ్రిల్‌ si 


4 ull గ 


చితం 139. ఈ అక్షరాలను ఒంటి కంటితో చూస్తే వాటిలో 
ఒకటి మిగిలిన వాటికన్న ఎక్కువ నల్లగా కనపడుతుంది. 


వ్‌ 


కళ్ళు ఈ లోపం లేకుండా ఉండడం చాలా అరుదు. కొందరిలో ఈ అసమదృష్టీ 
మరీ ఎక్కువయి పోయి, వారు (ప్రత్యేకమయిన కంటిజోడు వాడవలసిన దాకా 
వస్తుంది. కంటిలోని ఇతర లోపాలను సరిదిద్దడం, కంటిజోడు తయారుచే సేవారికి 
చేతనవుతుంది. వాటిని గురించి సెల్‌ వోల్ట్‌ క ఏమంటారో చూడండి. 

“వారు గనుక, లోపాలు గల కళ్ల జోళ్లను నాకు అమ్మజూపితే, చేతయినంత 
తిట్టి ఆ కళ్ళద్దాలను వారి ముఖాన్నే కొడతాను.” 

కంటిలోని లోపాల వల్ల కలిగే, భ్రమలేగాక, ఇతర కారణాల వల్ల, అవిలోనయ్యే 
(భ్రమలు మరింకా ఎన్నో “ఉన్నాయి. 


కస మాసి చిత్రం : 


మీ కళ్లలోకి గుచ్చి చూడడమే గాకుండా, ఎటు పోతే అటే చూస్తూ, కళ్లతో 
వెంటాడే, చిత్రాలను మీరు ఎప డో ఒకసారి చూచే ఉంటారు. ఈ విషయం 
చాలా మందిని చాలా కాలంగా కలవర పెడుతున్నది. కొందరు భయపడి పోయారు 
కూడా ! రష్యన్‌ మహారచయిత నికొలాయ్‌ గోగోల్‌ తన పుస్తకం “పోర్రైయిట్‌ ” 
లో ఈ విషయాన్ని బాగా వర్షించారు! 

“అ కళ్లు అతన్ని తొలిచేట్టు చూస్తున్నాయి. వాటికి అతన్ని తప్ప, మరింక దేన్నీ 
చూడడం ఇష్టం లేనట్టు కనబడుతుంది. చిత్తరువులో కళ్ళు , మిగతా వస్తువులన్నింటినీ 
వదిలి, అతనికేసి సూటీగా చూస్తున్నాయి. అతనిలోకి చూస్తున్నాయి 

ఈ రకమయిన చూపు గురించి, రకరకాల మూఢనమ్మకాలు, కట్టుకథలు 


210 


చెలానుణీలో ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక దృష్టి భ్రమ మాత్రమే. ఈ 
చిత్తరువుల్లో, కంటి పొపలు _ కనుగుడ్డకు, సరిగ్గా నుధ్యలో ఉండేట్లు గీస్తారు. 
అదే కిటుకు! దగ్గరగా ఉందె “మనిషీ కళ్లలోకి చూడాలంటే మనం కూడా 
అలాగే చూస్తాం! చూచేవాళ్ళు, మనల్ని వదిలి చెనకఉండే దేన్నయినా చూస్తుంటే 
కనుపాప, నల్లగుడ్డు అలా మధ్యన ఉండవు. పక్కకు చూస్తే అవి కూడా పక్కకు 
జరుగుతాయి. అయితే, మనం ఏటువేవు కదిలినా బొమ్మలోని కనుగుడ్డు, కంటి 





శ్‌ 
Ri గ్ర 


చితం 140. విచ్శితమైన 
చిత్తరువు 


పొపమాత్రం ఒకేలా ఉంటాయి. మనతో పోలిస్తే, మనకు ఆ ముఖం ఒకే చోట 
ఉన్నట్టుంటుంది గనుక, అతను మనవచేపే తలతిప్పి చూస్తున్నాడని అనిపిస్తుంది. 
ఇటునంటి ఇతర చిత్రాల వల్ల కరిగే విత భావాలకు కూడా కారణం 


ఇదే. గుర్రాలు మనమీదికే ఉరుకుతున్నట్టు అనిపిస్తుంది. మనిషి _ వేలెత్తి మనల్నే 
చూపుతున్నట్టు ఉంటుంది. చిత్రం 140 ఇటువంటిది. ఇటువంటి చిత్రాలను 
వ్యాపార ప్రకటనలకు, (ప్రచారాలకు మామూలుగా వాడుకుంటారు. 


మరికొన్ని దృష్ట భ్రమలు : 


చిత్రం 141 లోని గుండుసూదులు చాలా సాధారణంగా కనబడుతున్నాయి. 
వాటిలో అసాధారణమేమి లేదుగదా! అయితే పుస్తకాన్ని కంటి ఎత్తుకు ఎత్తండి. 
ఒక కంటిమీద చేతిని ఉంచి మూసి, దృష్టీ ఆ పిన్నులకు సమానంగా ఉండేట్లుగా, 
వాటి వేపే చూడండి. ఆపిన్నులను పొడిగిస్తే, ఎక్కడ కలుస్తాయో అక్కడ కన్ను పెట్టి 
చూడాలి. అప్పుడవి కాగితం మీద నిలువుగా గుచ్చి ఉన్నట్లు కనబడతాయి. తలను 
ఈ పక్క, ఆ పక్క తిప్పితే పిన్నులు కూడా కదిలినట్టు కనబడతాయి. 
211 


చిత్రం 141. ఒక కన్ను మూసి రెండో కంటితో పీన్నుల రేఖలు కలుసుకు నేటట్టు 
కనబడేచోట చూడండి, కాగితం మీద పీన్నులు నిటారుగా గుచ్చి 
ఉన్నట్టు కనబడతాయి. పుస్తకాన్ని నింపాదిగా అటూ ఇటూ జరిపీతే 
పీన్నులు అటూ ఇటూ జరుగుతూన్నట్టు అనిపిస్తుంది. 





ఈ భమ “దృష్టికోణం అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. చిత్రంలోని 
గుండుసూదుల బొమ్మలు, ఒక స్టానం నుండి చూస్తే, (దృష్టి కోణం నుండి 
చూస్తే, కాగితంలో గుచ్చినట్టు కనబడే విధంగానే గీసి ఉన్నాయి. 

మనం దృష్టికి సంబంధించిన భ్రమలకు గురికావడం అంతా నునకళ్ళలోని లోపం 
వల్లనే జరుగుతుందని అనుకోకూడదు. ఈ రకమయిన (భ్రమల వల్ల లాభాలు 
కూడా ఉన్నాయి. ఈ వరిస్టితి లేకుంటే మనం, పెయింటింగులను, ఇతర 
కళావస్తువులను చూచి ఆనందించలేము. కళాకారులు, మనకుండే ఈ భ్రమశక్తిని 
దృష్టిలో ఉంచుకుని ఎన్నో చిత్రాలు చేస్తారు. 

“పెయింటింగ్‌ అనే కళ యావత్తూ, ఈ (భ్రమల మీదనే ఆధారపడింది," 
_ అన్నారు 18 న శతాబ్దపు మేధావి యూలర్‌. “లెటర్స్‌ ఆన్‌ వేరియస్‌ ఫిజికల్‌ 
సబ్జెక్ట్స్‌ అనే తన పుస్తకంలో ఆయన ఇలా రాశారు. 

“మనం నస్తువులను, అవి నిజంగా ఉండే స్థితిలోనే చూచి మెచ్చాలంకే ఈ 
కళ (చిత్ర లేఖనం) ఉండేదికాదు. నునం గుడ్డివాళ్లముయేవాళ్లం. పెయింటర్‌ 
రంగులు కలపడంలో పడే (శ్రమ వృధా అయేది. మనం, ఇది ఎరుపు ఇదినీలం, 
ఇది తెలుపు, ఇది నలుపు అని చెప్పేసేవాళ్లం. అంతా ఒక తలంలోనే చదునుగా 
ఉండి పోయేది. దూరాలు మధ్య భేదాలు తెలిసేవి కావు, ఏ వస్తువు నయినా 
బొమ్మలో చూవడం సాధ్యపడేది కాదు. చిత్రకారుడు చూపదలచినదంతా, మనకు 
గోడమీద రాతలవలె కనబడేది. దృష్టి నిజంగా అంత ఖచ్చితంగా గనుక ఉంటే, 
నిత్యం వినోదం కరిగించే ఈ కళ నునకు అందుబాటులో లేక అన్యాయమయి 
పోతాం కాదా?” 


212 



















































స ప హ్‌ హా ళా ది 
టీటీ టీటీ టీజీ. 
ఈష స శ శం GK ZS 
i షభ సక కా SNR 
AAT బీవీ (ళీ PK A | Fs 

| SN ERAS గా WE, 
టం శ SAT SSRI 
థి షన ఉస గ MRNA 
సో జ స NK OY 
SS స CCNY AIA SOA 










p 


Vea eS Cass ea ASG 
SNES SES 
భే న ( 
జ వ న జు 















SEE AUS CaS LRN La 
ey WIS STS శ 


4 ఆ US aS a 
శ, వి 
(ఫ్య 

FIZZY 
PEPE DDD 





ES 






Lbs 






న 







చిత్రం 142. అక్షరాలు నిటారుగానే ఉన్నాయి. 





చిత్రం 143. ఇది సర్పిలం కాదు. వంకర గీతలన్నీ నలయాలే పెన్సిలు ముక్కను 
వాటి వెంబడి పోనిచ్చి చూస్తే ఆ సంగతి స్పష్టమవుతుంది. 


బొమ్మల పుస్తకాలను నింపివే సేటన్ని, బోలెడన్ని భ్రమచిత్రాలు ఉన్నాయి. కొన్ని 
బాగా _ తెలిసినవి. కొన్ని తెలియనివి. బాగా తెలియనివి, చాలా ఆసక్తకరమయిన 
వాటిని, కొన్నింటిని ఇక్కడ చూద్దాం. చిత్రం 142, 143 లలో గడుల, గీతలతో 
ఉన్నవి చాలా విచిత్రంగా ఉంటాయి. చిత్రం 142 లోని అక్షరాలు నిటారుగా 


213 










చితం 144. AC కన్న AB దీర్భంగా 
కనిపిస్తుంది. కాని రెండూ సమానమే. 


చితం 147. తెల్లచారలు కలిసేచోట 

బూడిద రంగు మరకలు కనిపించి మాయ 

మవుతున్నట్టు టాయి. కాని తెల్లచారలు 

పొడుగునా తెల్బనివే. నల్బగళ్ళను కాగితంతో 

మూసి చూస్తే ఆ సంగతి స్పృష్యమవు 

తుంది. నలుపు తెలుపుల మధ్య వ్యత్యాసము 
ఈ (భమకు కొరణం. 


చితం 145. ఏటవాలుగీత విరిగినట్టు 
కనీపిస్తుంది. 





చితం 146. నల్హచదరమూ, తెల్బచద చ్చితం 1465. నలగితలు కలిసే చోట 
రమూ ఒకే (పమాణము అలాగే అస్సష్పమైన బూడిదరంగు మరకలు కని 
నల్హచుక్క, తెల్ఫచుక్క కూడా సమానమే. పించి మాయమవుతున్నట్టు తోస్తుంది. 


srr rr rrr PP తననన కకకుననునుతుతనుననననోనకుకు తననన 


ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. 143వ చిత్రం లోని వృత్తాలు, సర్పిలాకారంలో 
లేవన్నా  నమ్మబుద్ధికాదు. కానీ ఒక పెన్సిల్‌ తీసుకుని గీత గీసి చూస్తే ఈ 


214 


wad 


సమానమయినదే నని చెప్పాలంటే, కంపాసు సాయం తీసుకోనలసిందే. కానీ, 
AB మామూలుగా చూస్తే చిన్నదిగా కనబడుతున్నది. ఇక 145, 146, 147, 
148 చిత్రాలలోని (భమ చిత్రాల వివరాలు వాటితో భాజే రాసిఉన్నాయి. చిత్రం 
147 కలిగించే (భ్రమను గురించి చెప్పాలంటే, ఒక చిన్న వింత సంఘటనను 
చెప్పాలి. ఈ పుస్తకం, ఇంతకు ముందొకసారి ముద్రణ ఉరుగుతుండగా, పబ్టిషర్‌ 
చిత్రాలను పరిగీలించసాగాడు. అతను ఈ చిత్రాలన్ని చూచి, నల్లగీతలు కలి; 
చోట, లేతరంగులో గల  గడులను తీసేసి, సరిగా వేసి వంపమని, బొమ్మను 
ఆర్టిస్టుకు తిరిగి పంపాలనుకున్నాడు. నేను సకాలంలో అక్కడికి వెళ్లడంతో సంగతి 
తెలిసిపోయింది. నేనే విడనుర్చి చెప్పాను. 


cn 

(హస్వదృష్టి గలవారికి, కళ్త్లజోడు లేకుంటే సరిగా కనబడదు. అయితే వారికి 
ఏమి కనబడుతుంది, ఎలా కనబడుతుంది. అనేది నామూలు వారికి ఊహకు 
కూడా అందదు. ప్రస్వదృష్టి గల వారు చాలా మంది ఉంటారు గాబట్టి, వారికే 
ఎలా కనిపిస్తుందో తెలుసు కోవడం, ఆసక్తి కరమే ననుకుంటాను. 

(హస్వదృష్టి గలవారికి, ముందుగా, అంతా అలుక్కుపోయినట్టు కనబడుతుంది. 
నూమూలు  కంటివారికి, అందమయిన ఆకాశం కంద, ఆకులు, కొమ్మలుగా 
కనిపించేది, (హ్రస్వదృష్టి వారికి కేవలం ఒక ఆకుపచ్చ ముద్దలొగ కనబడుతుంది. 
వారికి అందులో వివరాలు కనబడవు. మనుషుల ముఖాలు, వయసు తక్కువగా, 
ఆకర్షణీయంగా కనబడతాయి. ముడతలు, మచ్చలు కనబడవు. వాతావరణం 
వర్ణ, మేకప్‌ వల్ల కలిగే మొరటు ముఖం కూడా, చాలా మిసమిసలాడుతున్న ప్లై 
కనబడుతుంది. వారు వయసును 20 సంవత్సరాల దాకా తప్పు అంచనా వేస్తారు. 
మామూలు కళ్ళుగల వారికి, అతనికి అందంలో గల్ల, అభిరుచి విచిత్రంగా కనిపిస్తుంది. 
వారు ఎదుటి వారి కంటిలోకి, సూటిగా చూసి కూడా గుర్తించ లేదంకే, ఏదో 
చాకచక్యం లేని వారుగా కనబడతారు. అయితే తప్పు వారిది కాదు. తప్పంతా 
వారి హ్రస్వదృష్టిదే. 

19వ శతాబ్దపు రష్యన్‌ కవి డెల్విగ్‌ ఈ విధంగా రాసుకున్నారు! 

“నేను లైసీలో ఉండగా, అక్కడ నన్ను కళ్ళజోడు వాడనిచ్చారు కాదు. నా 
మిత్రురాండ్రంతా ఛాలా అద్భుతంగా కనబడేవారు. నా చదువు పూర్తయిన తర్వాత 
నాకు కలిగిన షాక్‌ మాత్రం చెప్పనలవి గానిది!” 

ప్రస్వదృష్టిగల మీ మిత్రులు, కళ్లజోడు లేకుండా మిమ్మల్ని చూస్తుంటే, వారు 
మీ ముఖం చూడటం లేదు. వారు చూచేది ముఖమేనని మీరనుకుంశే చేసేదీ 
లేదు. అతని దృష్టిలో మీ రూపం బూజుగా ఉంటుంది. వారొక గంట తర్వాత 
మిమ్మల్ని గుర్తించలేక పోయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి వారు ఎదుటి వారిని, 
సాధారణంగా, పోలికలతో గాక, మాటను గొంతుని బట్టి గుర్తిస్తారు. అయితే వారికి 

215 


విషయాలు తేలిపోతాయి. చిత్రం 144 లోని సరలరేఖ 6 కూడా AB 4 


వినికిడి శక్తి మాత్రం దృష్టిలోపాన్ని పూరించేదిగా ఉంటుంది. 


ఇటువంటివారు రాత్రిపూట ఏం చూడగలుగుతారో తెలుసా? వీధి దీపాలు, 
చిన్న దీపాలు, వెలుగు వస్తున్న కిటికీలు లాంటివన్నీ పెద్దవిగా కనిపించి, వారికంతా 
వెలుగు ముద్దలు మధ్యలో నీడలుగా కనబడుతుంది. వరుసగా ఉండే వీధిదీపాలు, 
వౌరికి, ఒకటి రెండు వెలుగు ముద్దలుగా కనబడి, దారినంతా నింపేస్తాయి. వారికి, 
ఎదురుగా వచ్చే కారు కూడా కనిపించదు. ముందు లెట్లు, రెండు ముద్దలుగా, వాటి 
వెనుక ఏదోనల్లని వస్తువేదో మాత్రం కనబడుతుంది. ఆకాశం కూడా మరోలా 
కనబడుతుంది. వారు ఆకాశంలోని, ఎక్కువ వెలుగు గల కొన్ని నక్షత్రాలను 
మూత్రమే చూడగలుగుతారు. వేలాది నక్షత్రాలుండే ఆకాశంలో వారికి, కేవలం 
కొన్నివందలు య పెద్ద పెద్ద ముద్దలుగా కనిపిస్తాయి. చంద్రుడు చాలా దగ్గరగా, 
చాలా పెద్దగా కనిపిస్తాడు. నెలవంక కూడా విచిత్రంగా కనబడుతుంది. 

లోపనుంతా కంటి నిర్మాణంలో ఉంటుంది. కనుగుడ్డు చాలా లోతుగా 
ఉంటుంది. దానితో, కంటిలో ప్రవేశించిన బింబొలు, రెటినాకు చేరకముందే 
కేంద్రీకృతమవుతాయి. అక్కడి నుంచి మళ్లీ దూరంగా పోయే కిరణాలు రెటినాకు 
చేరడంతో అంతా బూజుగా అలుక్కుపోయినట్టు కనబడుతుంది. 


216 





ప్రతిధ్వనుల వేట ; 


ప్రతిధ్వనులను పట్టుకోవడం (నమ్మశక్యం కాదు కదూ!) అనే అసక్తి గల 
మనిషి ఒకతను చేసిన విచిత్రాలను గురించి మార్క్‌ బ్వెయిన్‌ ఒక కధ రాశాడు. 
ఈ పిచ్చివాడు, ఎక్కున ప్రతిధ్వనులు వినిపించే ప్రతి ప్రదేశాన్ని, నానా కష్టాలుపడి 
కొంటూ ఉంటాడు. 

“అతడు మొట్టమొదట జార్జియాలోని ఒక ప్రతిధ్వని ప్రాంతాన్ని కొన్నాడు. 
అక్కడ శబ్దం నాలుగు సారు ప్రతిధ్వనించి వినపడేది. ఆ తరువాత అతని బేరం 
మేరీలాండ్‌ లోని ఆరు ప్రతిధ్వనుల ప్రాంతం. తరువాత మెయిన్‌లో పదమూడు 
ప్రతిధ్వనులు; కన్సాస్‌లో తొమ్మిది ప్రతిధ్వనులది, ఆ తరువాత ; ఆ తర్వాత 
టనెసీలోని పన్నెండు ప్రతిధ్వనుల ప్రాంతం. అది అతనికి నిజానికి చవకగా దొరికింది. 
అందులో ఒక మూల పడిపోయి ఉంది గాబట్టి, రిపేరుల్లో ఉండింది. కొన్ని వేల 
డాలర్లు ఖర్చు పెడితే, అది బాగయిపోతుందని, ఇంకాస్త మేస్త్రీ పని చేయించితే, దాని 
ప్రతిధ్వని శక్తి మూడింతలు పెరుగుతుందని, అతను అనుకున్నాడు. అయితే, ఆ పనిని 
చేపట్టిన అర్కి పెక్టు ఇంతకు ముందెప్పుడూ ప్రతిధ్వని భవనాలను కట్టి ఉండలేదు. 
అందుకే అతను దాన్ని సర్వనాశనం వేశాడు. అతను దానిలో చేయి చేసుకోక ముందు, 
అది అత్తగారిలాగ ఎదురు మాట్లాడేది. ఇప్పుడు మాత్రం అవి మూగ -చెవిటి వారికి 
మాత్రమే పనికి వచ్చేదయింది.” 

సరదా మాటలు అటుంచితే, నిజంగానే ఎక్కువ ప్రతిధ్వనులు ఇచ్చే చోట్లు 
కొన్ని ఉన్నాయి. అవి ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఉన్నాయి. కొన్ని 
చాలా కాలంగా ప్రపంచమంతా ఖ్యాతి గాంచినవి. ఇంగ్లండ్‌ లోని వుడ్‌ స్టాక్‌ కోటలో 
ప్రతిధ్వని 17 శబ్దాలను తిరిగి స్ఫుటంగా వినిపిస్తుంది. హోల్చర్‌ స్టట్‌ దగ్గరలోని 
డెరెన్‌బుర్స్‌ కోట శిథిలాలలోనిది 27 అక్షరాలను వినిపించగలిగేది. దానిలోని ఒక 
గోడను సేర్చివేయడంతో ఈ శక్తి మాయమయింది. చెకొస్టాచేకియాలో ఆడెర్‌ భాభ్‌ 
అనే చోట ఒక రాతి ప్రాంతం ఉంది. అందులో ఒక చోటి నుండి ఏడక్షర్రాలు 
మూడుసార్లు ప్రతిధ్వనిస్తాయి. ఆ _చోటినుంచి కొన్ని అడుగులు పక్కకు వేస్తే 
తుపాకి పేల్చినా తిరిగి వినిపించదు. మిలాన్‌ సమీపంలో ఒక కోటలో కూడా 
చక్కని ప్రతిధ్వని వినిపించేది. ఆ కోట ఇప ృడులేదు. అందులోని ఒక 
కిటికీలోనుంచి తుపాకీ పేలిస్తే, 40 నుండి 50 సార్లు ప్రతిధ్వనించేది. గట్టిగా 
మాట్లాడితే 30 సార్లు ప్రతిధ్వనించేది. 

ఒంటరి ప్రతిధ్వని కూడా కనుగొనడం సులభం కాదు, రష్యాలో చాలా 
మైదానాలు వాటి చుట్టు అడవులు, అడవులను కొట్టివేసిన ప్రాంతాలు ఉన్నాయి. 


217 


ఆయా (ప్రదేశాలలో ఒక కేకచేస్తే అడది గోడకు తగిలి కేక వ మ. 
మైదానాల్లో కంచు కొండప్రాంతాలలో ప్రతిర్వనులు బాగా LL 
అక్కడ (పతిధ్వని నచ్చే కొద్దిపాటి చోట్టను పట్టు Ss ని వ అ 
జరుగుతుంది. ప్రతిధ్వని అంటే, ఏదో ఒక అడ్డుకు క పరావర్తన స. 
తరంగాలు. ధ్వని కూడా కాంతిక సంబంధించిన సూత్రాల కో i స్తుంది. 
ఇందులో కూడా వతనకోణం, పరానర్తనకోణం సమానంగా ఉంటాయు. 





చిత్రం 149. ప్రతిధ్వని లేదు. 


uu 


మీరు ఒక కొండ దిగువన ఉన్నారనుకోండి, (చిత్రం 149). ధ్వనిని 
ప్రతిధ్వనింపజేసే అవరోధం AD మీ కన్నా ఎత్తులో ఉంది. 64, Cb, C6 “లనే 
మార్గాల వెంట ప్రతిధ్వనించే ధ్వనులు సహజంగానే, తిరిగి మీ దగ్గరకు రాన. 
అవి 2౩, bb, cc లనే దారుల్లో గారిలోకి ఎగుస్తాయి. అలా కాక, అవరోధం 
మీకు సమానంగా ఉంటే, లేక కొంచెం తగ్గలో ఉన్నా, ప్రతిధ్వని వినబడుతుంది 
(చిత్రం 150). ద్వని C& Cb ల వెంట కిందకు ప్రసరిస్తుంది. 06446, 60%. 
అనే చుక్కల గీత దారివెంట, నేల నుండి పైకెగసి, వినిపిస్తుంది. రెండు స్టానాల 
మధ్యతలం పుటాకార దరణంలా వనిచేసి, ప్రతి ధ్వని మరింత స్పటమవుతుంది. 
ఒకవేళ ఆ నేల ఉబ్బెత్తుగా ఉంటే, ప్రతిధ్వని చాలా ళక్కువగా ఉంటుంది. 
నిజానికీ అది తిరిగి మీ చెవిని చేరకపోవచ్చు గూడా! కుంభాకార దర్పణం, కాంతిని 
చెదరగొట్టిన స్టే, ఆ నేల ధ్వనిని చెదరగొడుతుంది. 


218 


Pd సెటషపనా సక్తక్ట 


momen శ కా 


=. 





చిత్రం 150 (ప్రతిధ్వని స్పష్టంగా వుంటుంది 








ఎగుడు దిగుడు ప్రాంతంలో, ప్రతిద్వనిని గుర్తించడానికి కొంత నేర్పిరితనం 
అవసరం. పైగా సరిగా ప్రతిధ్వని పుట్టించగలగడం కూడా తెలిసి ఉండాలి. 
ముందుగా, అడ్డంకులకు చాలా దగ్గరగా నిలబడకూాడదు. ధ్వని తరంగాలు, 
సరిపడినంత దూరం పయనించేలా ఉండాలి. లేకుంటే ధని మొదలయిన వెంటనే 
(ప్రతిధ్వని వస్తుంది. రెండూ. కలిసిపోతాయి. ధ్వని సెకండుకు 340 మీటర్ల 
వంతున పయనిస్తుంది గనుక, అవరోధానికి 85 మీటర్ల దూరంలో ఉంటే, ప్రతిధ్వని 
అర సెకండు తర్వాత వినబడుతుంది. ప్రతి చప్పుడుకూ, (ప్రతి ధ్వని ఉంటుంది. 
అయితే అవన్నీ అంతస్పష్టంగా ఉండవు. అడవిలో మృగం గర్జించినదీ, బిగుల్‌ 
ఊదినదీ, లేక ఉరుము గడగడలాడించినదీ, లేక అమ్మాయి పాడినదీ, ప్రతిధ్వనిలో 
కూడా వేరువేరుగానే ఉంటాయి మరి! ధ్వని ఎంత గట్టిగా, ఎంత తక్కువ నిడివిగా 
ఉంశే, ప్రతిధ్వని అంత స్పష్టంగా వినిపిస్తుంది. చప్పట్లు అన్నిటికంటే. ఉత్తనుం. 
మనిషి గొంతు అందునా మగగొంతు అంతగా పనికిరాదు. ఎక్కువ శృతిలో ఉండే 
మాటలు, అంటే, ఆడవారు, పిల్లల గొంతులకు నుంచి (ప్రతిధ్వని వలుకుతుంది. 


ధ్వనితో కొలత : 


గాలిలో ధ్వని ప్రసరించే వేగాన్ని బట్టి, చొరరాని చోట్లు ఉండే దూరాలను 
కనుగొనవచ్చు. 'జర్ని టుది సెంటర్‌ ఆఫ్‌ ఎర్త్‌' అనే తన నవలలో జూల్స్‌వెర్నీ 
ఇందుకు ఉదాహరణగా తగిన సన్నివేశాన్ని కల్పించాడు. ఒక ప్రొఫెసర్‌, అతని 
మేనల్లుడు, భూగర్భంలో పరిశోధనలు జరుపుతుంటారు. దారి తెలియక వారు 
విడిపోతారు. ఆ గుహలలో వారు, కేకలు .చేసి, వేసి, చినరకు ఒకరి మాట ఒకరు 
వింటారు. అప్పుడు వారిలా మాట్లాడుకుంటారు. 

“మామా! ఓ 

ఉబ్రాబ్రూ” కొన్ని సెకండ్ల తర్వాత జవాబు వచ్చింది.. 

219 


“మనం ఒకరికొకరు ఎంత దూరంలో ఉన్నామో ముందు తెలుసుకోవాలి! 

“అది సులభమే నీ దగ్గర గడియారం ఉందిగదా?” 

“6 ఉంది!” 

“దాన్ని తీసుకో నాపేరు పిలు. అప్పుడు సరిగ్గా బం నోట్‌ చేసుకో! నేను రీ 
పిలుపు విన్న మరుక్షణం జవాబిస్తాను. మళ్లీ సరిగా టైం గుర్తుపెట్టు. 

“అవును! అంటే నా పిలుపుకు, నీ జవాబుకు మధ్యగల కాలంలో సగం, నా" 
మాట నీకు వినిపించడానికి పస్తే "టైం! అంతేనా! 

“అంతే!” *సీదమేనా”" 

య 

కడ్ర! ( సిద్దమే!” 

“ఇదుగో! సరిగా విను! పీలుస్తున్నాను.” 

నేను నా చెవిని గోడకు అదిమాను. 'ఆక్సెల్‌' అనే మాట నా చెవికి చేరగానే, 
జవాబిచ్చాను. అప డు కాసేపు వేచి చూచాను.” 

“నలభై సెకండ్లు!” అన్నాడు మామ. “అంటే ధ్వని ఒక కొసకు చేరడానికి 
20 సెకండ్లు పట్టింది. సెకండుకు 1,020 అడుగుల (ప్రకారం, మొత్తం 20,400 
అడుగులు, అంటే మన మధ్యదూరం సుమారు 4 మైళ్లు” 

ఇప్పుడు మీరొక ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి! 

రైలు ఇంజను, కూతవేసిన ఆవిరి కనబడిన తర్వాత, ఒకటిన్నర 'సెకండ్రకు ఆ 
ఈల నాకు వినిపించింది. అంటే అ రైలు ఎంత దూరంలో ఉన్నట్లు? 


ధ్వని దర్పణాలు ' 


ఒక అడవి, పెద్ద కంచె, భవనం, కొండ, లేక ప్రతిధ్వనిని వుట్టించగల ఏ 
ఇతర అవరోధనుయినా ధ్వనికి అద్దం వంటిది. కాంతిని, చదునయిన అద్దం, 
పరావర్తనం వేసినట్టు, ఇనన్నీ ధ్వనిని వరావర్తనం చేస్తాయి. 


చిత్రం 151. పుటాకార మైన ధ్వని దర్పణాలు + 





ధ్వని తరంగాలను కేం ద్రీకరింపజేయగల పుటాకార 
చేయవచ్చు... రెండు మూకుళ ని 
| చ్చు ప కుళ్లను, ఒక గడియారాన్ని వాడి ఈ ప్రయోగాన్ని 
నిం Sa మూకుడును బల్లమీద పెట్టండి. గడియారాన్ని దాని నుంచి 
కొని సం.బల ఎతు స 
a స్‌ వ లో పట్టుకోండి. రెండన మూకుడును చిత్రం 151 లో 
పినట్టు చెవిదగ్గర పెట్టుకోండి. ఈ మూడు... వస్తువుల సానాఠిను జాగ్రత్తగా 
గమనించగలిగితే, గడియారం టక్కు టిక్కు నునఉం, చెవిదగర్‌ మూకుడులోంచి 
వచ్చినట్లు = ఇందుకోసం కొంచెం ప్రయత్నం అవసరమనుకోండి! కళ్ళు 
మూసుకుని గమనిస్తి భ్రమ మరింత పెరుగుతుంది. గడియారం ఏ చేతిలో ఉందో 
కూడా చెప్పడం వీలుకాదు. 


ధ్వని దర్పణాలను తయారు 





చిత్రం 152. రహస్యాలాడే ప్రతిమలు. (అఫనాసియ్‌ కీర్లైర్‌ (గ్రంధం నుండి- 1560) 





మధ్య యుగంలో కోటలు నిర్మించిన వారు, ధ్వనితో ట్రిక్కులు చేసేవారు. 
పుటాకారధ్వని దర్చణం ముందు, లేదా గోడలో అమర్చిన ధ్వని శంకువు చివరన 
(చిత్రం 152) విగ్రహాలను అమర్శేవారు. (చిత్రం 16వ శతొబ్దినాటి [గంథం 
లోనిది). ధ్వని శంకువు యొక్క వంపు తిరిగిన ప్రై కప్పు, ధ్వనులను" విగ్రహం 
నద్దకు చేరవేస్తుంది. వీటిలోకి ధ్వనులు బయటనుండి విననస్తాయి. ఇవన్ని కలిసి 
విగ్రహం గుసగుసలాడీనట్టు, పాడినట్టు (భవా పుడుతుంది. 


థియేటరులో శబ్దం : 
నాటకాలకు, సంగీత కచేరీలకు చెళ్లే వారికి, కొన్ని హాళ్లలో ధ్వని బాగా 


వినిపిస్తుందని, మరి కొన్నింటిలో వినిపించదని అనుభవమయి ఉంటుంది. కొన్నింటిలో 
మాటలు, సంగీతం చాలా దూరం వరకు స్పస్టంగా వినపడతాయి. మరి 


221 


కొన్నింటిలో దగ్గరగా కూచున్నా ఏమీ వినవడదు. 

ఇటీవలి వరకు, ఒక హాలులోని ధ్వని తీరు కేవలం అదృష్టం మీద ఆధారవడి 
ఉంటుందని అనుకునేవారు. ఇప్పుడు అనవసరమయిన ధ్వని (ప్రసరణను అరికష్టై 
పద్దతులు, భవననిర్మాణ నివుణులకు తెలుసు. అనవసరవు ధ్వనులను, (గ్రహించేందుకు, 
అదనంగా కొన్ని తలాలను ఏర్పాటు చేయడం ద్వారా వారు ధ్వని లోపాలను 
సరిదిద్దుతారు. 

రంధ్రాలలోనుండి, కాంతి బయటకు పోయిన స్పై, తెంచి ఉంచిన కిటికీలు ధ్వనిని 
బాగా గ్రహించగలుగుతాయబి.. ఒక చదరపు మీటరుండే తెరచి ఉంచిన కిటికీని, 
ధ్వనిగ్రహణకు ప్రమాణంగా వాడుతున్నారు. (ప్రెక్షకులే చాలా ధ్వనిని గ్రహించుతారు. 
ప్రతి మేక్షకుడు ఈ విషయంలో సగం కిటికీకి సమానం. అంశే వారు చదరపు 
మీటరుకు సమంగా ధ్వనిని గ్రహిస్తారు. “వక్త మూటలను (పెక్షక్టులు అక్షరాలా 
గ్రహిస్తారు! అంటాడొక భౌతిక శ్వాస్త్రచేత్త (గ్రహించే (పేక్షక్రులు లేకున్నా వక్తకు 
చికాశే! 

ధ్వని అతిగా (గ్రహింవబడినా, నుంచిదికాదు. దానితో మాటలు, సంగీతం 
మూగపోతాయి. తర్వాత ప్రతిధ్వని బాగా తగ్గిపోయి, శేబ్దం పెళుసుగా కరుకుగా 
వినపడుతుంది. అంచు మరి ఎక్కువ కాకుండా, మరి తక్కువ కాకుండా (ప్రతిధ్వని 
ఉండాలని మీరు |గహించి ఉంటారు. ఈ ,నియనుం అన్ని ధియేటర్లకు ఒకే విధంగా 
వర్తించదు. వివిధ విషయాలను బట్ట నిపుణులు ఈ వివరాలను నిర్ణయించాలి. 

భౌతికశా స్త్రవరంగా, రంగస్టలం మీద, ఆసక్తికరనుయిన చోటు, మరొకటి 
ఉంటుంది. ఇది నాటకాలలో మాటలు అందించడానికి నాడే ప్రామ బాక్‌ i 
(ఇది నున రంగస్టలాల్లో అరుదు - అనువాదకుడు) దీని పైకప్పు ఎప్పుడూ 
వుటాకారదర్పణంలాగే ఉంటుంది. ఇందులోని వ్యక్త _ మాటలు పేక్షక్రులకు 
వినిపించవు. అవి కేవలం స్టేజిమీది నటులకు మాత్రమే వినిపిస్తాయి. 


సముద్రపు అదుగున ప్రతిధ్వని : 


ప్రతిధ్వనుల సాయంతో సముద్రాలు, మహాసముద్రాల లోతులను కనుగొనే పద్దతి 
తయారు చేసేవరకు వాటి వల్ల ప్రయోజనం ఉండేది కాదు. ఈ విషయం కూడా 
కాకతాళీయంగా కనుగొనబడింది. 1912 లో బటానిక్‌ అనే పెద్ద ఓడ, తేలియాడే 


చా 


నుంచు ఖండానికి కొట్టుకొని మునిగిపోయింది. అందులోని ప్రయాణికులంతా 
మునిగిపోయారు. అవ ఎడు. రాత్రివేళ ల్లోనూ, పొగమంచు ఉన్నప్పడు పడవల 
ప్రయాణమార్గంలోని అడ్డంకులను తెలుసుకునేందుకు ప్రతిధ్య్వనులను వాడుకోవచ్చుననే 
ఆలోచన కలిగింది. ఆ ఉద్దేశ్యం పూర్తి కాలేదు. కానీ, దానితో సము[ద్రవు 
లోతులను కనుగొనడానికి, ఒక మంచి పద్దతి అందుబాటులోకి వచ్చింది. 


222 






| 





I 


చిత్రం 153. (ప్రతిర్వనితో సముద్రం లోతు కొలవడం 


ఈ కార్యక్రమం ఎలా నడుస్తుందో చిత్రం 153 చూస్తే తెలుస్తుంది. ఓడ 
ముందు భాగంలో, దాని అడుగునుండి, ఒక చిన్న పేలుడు ద్వారా, సంకేతాన్ని 
సముద్రంలోకి పంపుతారు. ఈ ధ్వని సముద్రపు నీటిని చీల్చుకుంటూ లోపలికి వెళ్లి 
సముద్రం అడుగున నేలను తాకుతుంది. అది తిరిగి ప్రతిధ్వనిగా వెనుదిరుగుతుంది. 
ఈ ప్రతిధ్వనిని ఓడ అడుగున ఉండే ప్రత్యేక పరికరాలు గుర్తిస్తాయి. సంకేతం 
పంపడం, ప్రతిధ్వని తిరిగి ఓడను చేరడానికి పస్తే వ్యవధిని, నిశితమయిన 
గడియారాల సాయంతో లెక్క చేస్తారు. నీటిలో ధ్వని ప్రయాణించే వేగం తెలుసు 
గనుక, ఈ సమయం ఆధారంగా, సముద్రవు లోతును లెక్కవేసి తెలుసుకోవచ్చు. 


ఈ పద్దతి రావడంతో సముద్రపు లోతును కనుగొనడంలో చిష్ణనం వచ్చింది. 
పాత పద్దతులను వాడాలంటే ముందు ఓడలను ఆపనలని నచ్చేది. ఆ పద్దతులు 
చాలా కష్టంతో కూడినవి కూడా. నిమిషానికి 150 మీటర్ల చొప్పున ఒక తాటిని 


223 


సముద్రంలోకి దించేవారు. దాన్ని తిరిగి అదే వేగంతో పైకి చేదుకునేవారు. 
మూడు కిలోమీటర్జుండే లోతును కొలవడానికి సుమారు 45 “నిమిషాలు ప్టేది, 
ప్రతిధ్వని సౌండింగ్‌ " వద్దతితో ఈవనిని కొన్ని సెకండ్లలో పూర్తి చేయవచ్చు. ఓడను 
ఆపీ ఉంచనవసరం తేదు. పైగా లెక్క చాలా “ఖచ్చితంగా వస్తుంది. తేడా, 
మీటరులో నాలుగోనంతుకన్నా ఎవడూ ఎక్కువగా ఉండదు. అయితే ఇందుకోసం 
కొలొని మాతం చాలా నిశితంగా, సెకండులో మూడు వేల న భాగం వరకు 
లెక్కించవలసి ఉంటుంది. 


సముద్రం ఎక్కువ లోతు ఉండేచోట, ఆ వివరాలను తెలుసుకోవడం పరిశోధనలకు 
మాత్రమే అవసరమవుతుంది. కానీ తీరం దగ్గరి ప్రాంతాలలో, ఇతరంగా తక్కున 
లోతుండే ప్రాంతాలలో ఓడలను క్షేమంగా నడపడానికి క కూడా, అక్కడి లోతులను 
కనుగొనడం ఎంతో అవసరం. 

ప్రస్తుత కాలంలో ఈ పనికోసం, మామూలు ధ్వనులను కాకుండా, చెవులకు 
వినపడని అతిధ్వనులను వాడుతున్నారు. వాటి తరంగాలు సెకండుకు కొన్ని 


మిలియన్ల సార్టు కంపిస్తాయి. ఒక స్థటిక శిలలో కలిగే ప్రకంపనాల సాయంళో 
డా ధ్వనులను పటల 


తేనెటీగలు ఎందుకు రొదచేస్తాయి? 


కీటకాలలో నిజానికి, శబ్దం పుట్టించడం కోసం ప్రత్యేక శరీర భాగాలేవీ 
మామూలుగా ఉండవు. అవి ఎగురుతున్నప టాడు మాత్రమే రొద వినబడితే, రెక్కలు 
కదలడం వల్లే ఆ ధ్వని పుట్టిందని చెప్పవచ్చు. కీటకాల రెక్కలు సెకండుకు కొన్ని 
వందల సార్లు చొప్పన, చాలా వేగంగా కదులుతాయి. రెక్కలు (ప్రకంపన ఫలకంగా 
పనిచేస్తాయి." ఇటువంటి ఫలకం ఏదయినా, సెకండుకు 16 సార్లకన్నా ఎక్కువ 
వేగంతో కదలితే, వేగాన్ని బట్టి ఒక (ప్రత్యేక శృతిలో చవ్వుడును పుట్టిస్తాయి. 


ధ్వనిలోని తీవ్రతను బట్టి, కీటకాలు, లెక్కలను సెకండుకు ఎన్నిసార్లు కదిలించేవీ 
తెలుసుకోగలరు. ఈ వేగం తెలియాలంటే ధ్వనియొక్క స్టాయి తెలిస్తే చాలు. 
స్టోమోషన్‌ కెమెరాలతో పరిశోధించి, కీటకాలు ఏవ డూ. తమరెక్కలను ఒకే 
వేగ క్రమంలో కదిలిస్తాయని తెలుసుకున్నారు. అది ఎగిరే తీరును మార్చుకోవలసి 
ఉంటే, రెక్కలు కదిలించే విస్తారాన్ని, వాటి వాలును మాత్రమే మారుస్తాయి 
(చరి వాతావరణంలో మూత్రం రెక్కలు కదిలించే వేగం కూడా మారుతుంది). 
అందుకే కీటకాల రొద, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉంటుంది. 


మామూలు ఈగ, నాలుగు శృతిలో చప్పుడు చేస్తుంది. అది రెక్కలను సెకండుకు 
352 సార్హు కదిలిస్తుంది. తుమ్మెద తన రెక్కలను సెకండుకు 220 సార్హు ఆడిస్తుంది. 


తేనెటీగ మాత్రం 440 సార్హు రెక్కలు అల్లారుస్తుంది. తేనెతో బరువె క్కినప్పుడు 
దాని వేగం సెకండుకు 330కి పడిపోతుంది (శృతి ఆరు). పేడవురుగుల రొద 


224 


తక్కువ. శృతిలో ఉంటుంది. దోమలు మూత్రం రెక్కలను సెకండుకు 500 - 
600 సార్హు అడిస్తాయి. కేవలం వీటితో పోళ్చిచూడడానికి మరో విషయం. 
విమానం ఫ్రొపెల్లరు సెకండుకు కేవలం 25 సార్హు మాత్రమే తిరుగుతుంది. 


వినికీడిలో భ్రమలు : 


ధ్వని చిన్నదిగా ఉన్నప్పుడు, ఏకారణం నల్లనయినా సరే, అది దూరంనుండి 
వస్తున్నదని మనం అనుకుంటే, వెంటనే ధ్వని పెద్దదయినట్లు అనిపిస్తుంది. మనం 
తరచు ఈ |భ్రమకు గురవుతుంటాము, కానీ మామూలుగా దాన్ని పట్టించుకోము. 
అమెరికన్‌ మనస్తత్వశా, స్త్ర, వేత్త తన (గ్రంధంలో ఒక విచిత్ర సంఘటనను గురించి 
రాశారు. 

“ఒకనాటి రాత్రి, చాలా సేపటి వరకు చదువుతూ కూర్చున్నాను. ఇంటి 
పై భాగంలో నుంచి ఏదో విపరీతమయిన 'ధ్వని వచ్చి, గదంతా నిండినట్టు 
అనిపించింది. ఆ ధ్వని కాసేపు ఆగి, తిరెగి మొదలయింది. నేను హాలులోకి పోయి 
పరీక్షగా విన్నాను. ధ్వని లేనేలేదు. తిరిగి వచ్చి నా చోటున కూచున్నాను. ర్వని 
తిరిగి మొదలయింది. తగ్గు స్తాయిలో, బలంగా, భయంకరంగా, ఉప్పెనలొగ ధ్వని 
వస్తున్నది. ధ్వని విశ్వమంతటా నిండినట్టుంది. అదిరిపోయి నేను తిరిగి హాల్లోకి 
వచ్చి విన్నాను. ధ్వని లేనేలేదు. గదిలోకి రెండవసారి వచ్చిన తర్వాత సంగతి 
తెలిసిపోయింది. చిన్న బర్రియర్‌ కుక్క నేలమీద పడుకుని గుర్రు పెడుతున్నది. 
ముఖ్యమయిన విషయం ఒకటుంది. సంగతేమిటో తెలిసిన తర్వాత, ఆ ధ్వని, 
ప్రయత్నించిన ఇంతకు ముందులా భయంకరంగా వినపడలేదు.” 


మీకు కూడా ఇటునంటి అనుభవాలు ఏమయినా ఉన్నాయా? నాకు మాత్రం 
చాలాసార్డే ఇలొంటివి జరిగాయి. 


క్రీచురాయి ఎక్కడ ఉంది? 

నునం మామూలుగా, ధ్వని ఎంతదూరం నుండి వస్తున్నదనే విషయంలో గాక, 
అది ఎటునుండి _నస్తున్నదీ తెలుసుకోవడంలో తప్పులు చేస్తుంటాము. తుపాకీ 
సేలింది, ఎడము వైపా, లేక _ కుడివైపొ సులభంగా చెప్పవచ్చు (చిత్రం 154). 
అయితే, అది పేలింది నున ముందుచేపున లేక వెనకనా అనేది మాత్రం సరిగా 
సరించలేకపోతాము. మనకు ముందు జరిగిన (ప్రేలుడును మామూలుగా వెనకే 
జరిగినట్టు _ భావిస్తాము. ధ్వని తీవ్రతను. బట్టి, (ప్రేలుడు దగ్గరనా, 'దూరంలోనా 
మాత్రమే మనం చెప్పగలుగుతాము. 


225 


t వ్‌, స్ట 
బా... 
త ల 
ళల 1. | | గ 
భు! 


లీ 





ల మధ లు ఆనన మమతా మినప. అసతలనాలోన శాలాసతవంఅదాతా లకు కాము. లాలన. పాతను న ఇట. 
చదవక ల జడినలం ఎటుడ్యరరార్య వదన కదా మాపనాంబనాాాత్రనాంనచతాడాంాాకకా రారా నె. కమమరుయోరుయానుయాన ఒం వొయూదాయాం క. 


డి ఖో జ మ్‌ ఆ 
చిత్రం 154. తుపాకి ఎక్కడ పేలింది? కుడివక్కనా 


- 





ఇప్పుడొక మంచి ప్రయోగం. మీ మిత్రుడి కళ్లకు గుడ్డకట్టి గదిమధ్యలో 
కూచోబెట్టండి. అతన్ని తల కదల్చకుండా నిశ్చలంగా కూచోమనండి. మీరు అతనికి 
సరిగ్గా ఎదురుగా నిలబడి, రెండు నాణాలను ఒక దాని మీద ఒకటి తగిలించి 
చప్పుడు చేయండి. ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందీ, చెప్పనుని అతన్ని అడగండి. 
అతను మీరుండే చోటును మాత్రం చెప్పలేడు. మీరు ఆ ప్రత్యేకస్థానం నుండి 
కదిలితే అతని అంచనా కొంచెం మెరుగవుతుంది. ధ్వని పుట్టిన వేవు చెవికి, 
అది కొంచెం ముందుగా వినిపించడమే ఇందుకు కారణం. 


226 


చిత్రం 155. తుపాకీ “పేలింది 
క్రిచురాయి ఎక్కడ ఉన్నదీ తెలుసుకోలేక 
మీ కుడివేపు 





గడ్డిలో దాగుండి చప్పుడు చేస్తున్న 
పోతాము. అందులోని కిటుకు కూడా ఈ ప్రయోగం వంటిదే. ధ్వని 


227 


నుండి నస్తునట్టు అనిపిస్తుంది. అటువేవు మళ్లితే ఏమి ఉండదు. ఈ సారి _ 
ఎడమన ఉంటుంది. అటువేవు తిరిగితే, అది మరింకో వేపునుండి వినబడుతుంది. 
తల ఎంత వేగంగా తిప్పితే అంత వేగంగా అదృశ్య గాయకుడు కదులుతుంటాడు. 
అయితే. కీచురాయి ఉన్నచోటే ఉంటుంది. అది గంతులు పసి అటు ఇటు 
పోనడం మన భ్రమ మాత్రమే. అదే వినికిడి భ్రమ! 


కీచురాయి మనకు ఎదురుగా వచ్చేట్లు తల తిప్పడం, మనం చేసే పెద్ద తప్ప, 
ఈ దిశలో చప్పుడు వచ్చే తీరు సరిగా తెల్సుకోలేక పోతామని మీరు ఇదివరకే 
గ్రహించి ఉంటారు. మీరు దూరంగా ఉండే కీచురాయి, కోయిల, లేదా మరే ఇతర 
ధ్వనినయినా తెలుసుకోదలుచుకుంటే, ఆ వేపు మాత్రం మళ్లకండి. నిజానికి, 
ఎవరయినా చెవులు రిక్కించి జాగ్రత్తగా వినాలనుకున్నప్పుడు చేసేది. ఈ వనే! 


చెవులు చేసే మోసాలు : 


కరకరలాడే తిండిపదార్జాన్ని దేన్నయినా కొరుకుతుంటే, చెవులు గడియలు 
పడేంత ధ్వని పుడుతుంది. అదే తిండిని వక్క వారెవరయినా తింటుంటే మనకు 
తెలియను కూడా తెలియదు. ఇదెలాగ సాధ్యం? మనం అలా చేసే ధ్వనిని కేవలం 
మనం ఒక్కరమే వినగలుగుతాము. అది పక్కవారికి వినపడదు. సాగే గుణంగల 
గట్టి వస్తువు లన్నింటిలాగే మన తలలో ఎముకలు గూడా, ధ్వనిని తనుగుండా 
బాగా ప్రసరింపనిస్తాయి. ధ్వని ఎంత సాంద్రమయిన _ వస్తువులోనుండి |ప్రసర్తిస్తే, 
అంత గట్టిగా వినబడుతుంది. ఎదుటివారు, కరకర తిండి వస్తువుతో చేసే చప్పుడు 
మనదాకా గాలిలో ప్రసరించి చేరుతుంది. కాబట్టి వినిపించదు. మనం నమిలితే అది 
ఎముకల ద్వారా ' చెవికి చేరుతుంది. అందుకని అది రణగొణగా వినబడుతుంది. 

ఈ ప్రయోగం చేసి చూడండి. జేబుగడియారం గొలుసు రింగును నోటకరిచి 
పట్టుకోండి. ఇప్పుడు చెవులు మూసుకోండి, గడియారపు టిక్కు టిక్కుధ్వని తల 
ఎముకలలో పెద్దదయి. మీ మెదడులో సుత్తెలతో మోదినంత పెద్దగా వినిపిస్తుంది. 

పాశ్చాత్య సంగీతకారుడు బెథోవెన్‌ చెవిటి వాడయిన తర్వాత కూడా, పియానో 
సంగీతం వినేవాడని వినికిడి. అతను తన చేతి కర్రను నోటితో కరచి పట్టుకుని 
దాని రెండవచివరను సియానోకి తగిలించి ఉంచేవాడని కథగా చెపుతారు. ఇదే 
పద్ధతితో చెవిటి వారు సంగీతం వింటూ డాన్సు కూడా చేయగలరు. అయితే 
వారి చెవిలోపలి భాగాలకు మాత్రం ఎటువంటి హానికలిగి ఉండకూడదు. తలలోని 
ఎముకల ద్వారా సంగీతం వారి శ్రవణనాడికి చేరుతుంది. 

మరి ఎక్కడి నుండో ధ్వని వస్తున్నట్లు మాట్లాడే 'వెంట్రిలోక్విజం్‌ కూడా 
వినడంలో గల ఈ విచిత్ర లక్షణాల మీద అధారపడినదే. 

ధ్వని ఎక్కడి నుంచి వస్తున్నదీ, ఎంత దూరం నుండి వస్తున్నది. తెలుసుకోలేక 


228 


పోవడం, అనే లక్షణం వల్లనే వెంట్రిలోక్సిజమ్‌ భ్రమ కలుగుతుంది. మామూలుగా 
౧ 

కూడా మన అంచనాలు ఉజ్జాయింపుగా ఉంటాయి. అసాధారణ పరిస్టితులలోనయితే, 

మనమీ ధ్వని విషయంలో మరింతగా తప్పులు చేస్తాము. వెంట్రిలోక్తిజమ్‌ లోని 

రహస్యం తెలిసి ఉండి నేను కూడా, ఆ ధ్వని వచ్చే. చోటు గురించిన (భమనుండి 

తప్పించుకోలేక పోయాను. 


229 


చదవండి! 


మూ వద్ద లభించు 


నిత్యజీవితంలో సైకాలజీ - అట్లూరి వెంకటేశ్వరరావు 25-00 
ఆలుమగలు - అట్టూరి వెంకటేశ్వరరావు 40-00 
సైన్స్‌ సంగతులు - కె.బి. గోపాలం 16-00 
సైన్స్‌ కబుర్లు - కె.బి. గోపాలం 45-00 
మతిమరుపును మరిపించడం ఎలా? 
- అట్లూరి వెంకటేశ్వరరావు 15-00 
కెమి(స్టీ కథలు - ఎస్‌.సి. గోపాలచారి 18-00 
జనరల్‌ సైన్స్‌ - ముత్యాల ప్రసాద్‌ 45-00 
విజ్ఞానశాస్త్ర వినోదాలు - అను. డా॥ కె.వి.ఎస్‌ జ్ఞానే శ్యరరావు 30-00 
. జ్ఞాపకశక్తికి మార్గాలు - జి. వెంకటేశ్వర్షు 25-00 
. నిత్యజీవితంలో ఒత్తిడి-నివారణ - డా॥ పి.వి. కృష్ణారావు 35-00 
మానవశరీర నిర్మాణశాస్తం-శరీర ధర ్యశా(స్తం 
- వి. తతారినోవ్‌ 160-00 
ప్రథమ చికిత్స - డా॥ కేతు బుచ్చిరెడ్డి 30-00 
(స్తీ శరీర విజ్ఞానం - డా॥ ఉమాదేవి 40-00 
విశ్శవిజ్ఞానదర్శిని - జె. నరేంద్రదేవ్‌ 120-00 
నిత్యజీవితంలో భౌతికశా(స్త్రం-1, 1 భాగాలు 150-00 
మూలం: యాకోవ్‌ పెరెల్మాన్‌, అను: కె.బి. గోపాలం 


(ప్రతులకు: 
విశాలాంధ్ర పబ్నషింగ్‌ హౌస్‌ 
విజ్ఞాన్‌ భవన్‌, బ్యాంక్‌ (స్ట్రీట్‌, హైదరాబాద్‌-500 001. 
మరియు 


విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ 


(ఆబిడ్స్‌/సుల్తాన్‌బజార్‌) హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, 
అనంతపురం, కాకినాడ, తిరుపతి, గుంటూరు, హన్మకొండ. 















పుస్తకాల ధరలు పెరుగుతున్నాయని 
మీకెందుకు చింత! 

విశాలాంధ బుక్‌ రీడర్‌ ఎ క్షు 

నభ్యత్తముం టే మీ చెంత! 


మీరు యిప్పటికే విశాలాంధ్ర బుక్‌ రీడర్‌ క్లబ్‌ 
మెంబరు కానిచో - నేడే సభ్యులుగా చేరండి! 


మీరు కొనే ఇతరుల పుస్తకాలపై 10 % 
విశాలాంధ్ర (ప్రచురణలపై 20% తగ్గింపు పొందండి. ' 





సభ్యత్వ రుసుం : 1 సం! రూ.15/-లు, 2 సం! రూ.25/-లు 
ఎం.ఓ, ద్వారా ఈ దెగువ అ(డ్రసుకు పంపి సభ్యత్వం పొందండి. 


ఎశాలాం[ధ బుక్‌ హొస్‌ 


వాదరాబాదు, (బ్యాంకు స్టుట్‌ , సుల్తాన్‌ బజారు) విజయవాడ, 
విశాఖపట్నం, కాకినాడ, హన్మగొండ , గుంటూరు, 
అనంతపురం, తిరుపతి. 
విశాలాంధ్ర "పబ్లిషింగ్‌ హొస్‌, 
అబిడ్స్‌, హాదరాబాద్‌ - 500 00] 





నిత్యజీవితంలో 
భఇ తిక శాస్త్రం 


ఇందులో..... 


యంత్రళా స్త్ర,ం-మూలసూత్రాలు 


ప్రయాణానికి అతిచవక పద్దతి 
భూమీ! ఆగిపో! 
విమాన తపాలా 
నాన్‌ సాప్‌ రెలు 
మ ర 
కదిలే పేన్‌ మెంట్లు 
చిక్కు సూత్రం 
స్వ్యతగోర్‌ ఎందుకు నాశనమయ్యాడు? 
ఆధారం లేకుండా నడన వచ్చునా? 


రాకెట్‌ ఎందుకు దూసుకు పోతుంది? 
కటిల్‌ చేప ఎలా ఈదుతుంది? 
నక్షత్రాలకు రాకెట్‌ ప్రయాణం 


బలం-పని-రాపీడి 


క్రిలోవ్‌ కధలో సమస్య 
(క్రిలోవ్‌ ను కాదంటే 
కోడిగుడ్డును చితకగొట్టడం 


ఎదురుగారిలో తెరచావ 
ఆర్కిమిడీస్‌ భూమిని కదిలించగలిగేనా? 


జూల్‌ గవెర్న్‌ న రచనలోని బలశాలి యూలర్‌ సూత్రం 
ముడులకు పట్టు ఎలా వస్తుంది? 

ఘర్షణ లేదనుకుం కే 

చెల్యూష్కిన్‌ (ప్రమాదానికి భౌతిక కారణాలు 
తనంతతానే సరితూగే కర్ర 


పరి (భమణం 


తిరుగుతున్న బొంగరం ఎందుకు పడిపోదు? 
చేతి ఒడుపు 

కొలంబస్‌ గుడ్డు సమస్యకు కొత్త పరిష్కారం 
గురుత్వాకర్ణణను నాశనం చేయడం 
గెలిలెయోగా మీరు 

నాతో చర్చకు దిగండి 

వొదం గెలిచే విధానం, మాయాగోళం 
ద్రవంతో దూరదర్శిని 

లూప్‌ తిరగడం, సర్కస్‌ లెక్కలు 


తూకంలో తరుగు షు ఇం 


గురుత్వాకర్షణ ర్‌ర్‌ 
గురుత్వాకర్షణ శక్తి గణనీయ మైనదా? . 55 
సూర్యుని “భూమికి మధ్యన. ఉక్కు లంకె ఈ 
గురుత్వాకర్షణ నుండి తప్పించుకోగలమా? ... 57 
కేవర్‌, అతని మిత్రుడు చంద్రుడి మీదకు ఎలా చేరారు? . 59 
చంద్ర[గ్రహం మీద అరగంటసేపు - .«. 59 
చంద్రుడిపై కొల్పులు « 61 
వింత రైలు మార్గం అ 65 
సొరంగం తవ్వేదెలా .. 66 
ఫిరంగి గుండులో ప్రయాణం 68 
న్యూటన్‌ పర్వతం « 68 
ఊహా[ప్రపంచపు ఫిరంగి ౨ 69 
బరువయిన టోపీ 70 
(ప్రభావం తగ్గించే దెట్టా? - లెక్కలంటే ఇష్టపడేవారికి! . 
(ద్రవాలు, వాయువుల. లక్షణాలు 73 
మనిషి మునగని సముద్రం య 73 
మంచును విరిచే ఓడలెలా పనిచేస్తాయి? «76 
మునిగిన ఓడలు ఎక్కడుంటాయి? జు. సప 
జూల్స్‌వెర్న్‌, పౌచ్‌ .జి.వెల్‌, ఎలి కలలు ఎలా నిజమయ్యాయి? ఎ 79 
సాడ్కోను తిరిగి పైకి తెచ్చిందెట్లా? «8 
నిరంతర చలనం గల జలయం|త్రం ప 83 
“గ్యాస్‌! అనే మాటను ఎవరు కనుగొన్నారు? .. 86 
చూడడానికి సులువనిపించే పని .. 86 
టాంకు లెక్క హ్‌ 88 
విచిత్రమయిన పాత్ర 809 
గాలి బరువు ~~. 90 
హెరోన్‌ జలయంత్రానికి మార్పులు ~~ 93 
తలక్రిందులయిన గ్లాసులో నీరు ఎంత బరువుంటుంది? 97 
ఓడలు ఒకదాన్ని మరొకటి ఎందుకు ఆకర్షించుకొంటాయి? .« 98 
బెర్నారీ సూత్రం-దాని ప్రభావాలు ఎం 101 
చేపలకు తిత్తులెందుకు? .. 104 
అలలు-సుడులు ~~. 106 
భూమి కేంద్రానికి ప్రయాణం «DO 
ఊపహలు-లెక్కలు as Ile 


లోతయిన గనిలో «. 14 


స్తారావరణంలోని బెలూనులో య. 115 


అయస్కాంతత్వము, విద్యుత్తు 118 
(పేమించే శిల ఎ. 118 
దిక్సూచి సమస్య, అయస్కాంత రేఖలు « 110 
ఉక్కును అయస్కాంతంగా మార్చేదెట్లా? «. Ll 
పెద్ద ఎలెక్టో్ఫ మాగ్నెట్స్‌ (విద్యుదయస్కాంతాలు) «. 128 
అయస్కాంతంతో ఇంద్రజాలం జ 125 
వ్యవసాయంలో అయస్కాంతాలు « 126 
అయస్కాంత విమానం « 126 
మహమ్మదు సమాధి హు OT 
విద్యుదయస్కాంత రవాణా « 130 
అంగారక వొసుల దండయాత్ర .«. 131 
గడియారాలు, అయస్కాంతత్వం « 132 
అయస్కాంతంతో “నిరంతర చలన! యంత్రాలు .«. 133 
పురావస్తుశాల సమస్య ల. 134 
మరొక “పనిచేయని శాశ్వత చలన యంత్రం .«. 135 
“ఇంచుమించు నిరంతర చలన” యంత్రం 4 136 
దాహంతీరని పక్షి ఎ. 138 
భూగోళం వయసెంత? «140 
తీగలమీద - పక్షులు «. 141 
మెరుపు వెలుగులో « 142 
మెరుపు ఖరీదెంత? ఎ 143 
ఇంట్లో గాలివాన «« 144 

కాంతి పరావర్తనం, వక్రీభవనం, దృష్టి 146 
అయిదు ముఖాల ఫోటో .. 146 
సౌరశక్తితో మోటార్హు-హీటర్జు ల. 147 
అదృశ్యం చేయగల టోపి .. 149 
అదృశ్య మానవుడు « 150 
మాయమయితే వచ్చే మహాశక్తి ఎ 153 
పారదర్శకమైన స్పెసమన్లు « 153 
అదృశ్య మానవునికి కంటిచూపు ఉంటుందా? .. 154 
రక్షణకోసం రంగుపూత «155 
కామొఫ్టాజ్‌ (రంగులతో మోసం) ఎ 156 
నీటి అడుగున కన్ను ఎ. 157 
గజ ఈతగాళ్ళు ఎలా చూస్తారు? gs 159 


నీటిలోపల భూతద్దాలు .«. 159 


అనుభవంలేని ఈతగాళ్ళు « 160 


కనబడని గుండుసూది య. 163 
నీటి దిగువనుంచి దృశ్యాలు « 165 
వీటిలోపల రంగులు « 169 
గుడ్డిచుక్క | a WO 
చంద్రుడు ఎంత పెద్దగా వున్నాడు? as 2 
అంతరిక్ష వస్తువులు కనబడే పరిమాణాలు a ఫర 
స్టింక్స్‌ (రచన ఎడ్డార్‌ ఎలాన్‌ పో జ 177 
మైకోస్కోపులో వస్తువులు పెద్దవిగా ఎందుకు కనబడతాయి? .. 180 
దృష్టిలో భ్రమలు ఎ. 182 
దుస్తుల విషయంలో ఉపకరించే (భ్రమలు gr 383 
ఏది పెద్దది?, ఊహాశక్తి ల. రిక 
మరికొన్ని దృష్టి భ్రమలు .. 186 
ఇదేమిటి?, అసాధారణమైన చక్రాలు «189 
సాంకేతిక శాస్త్రంలో “నెమ్మదిగా కదిలే మైక్రోస్కోవు స ఎ 103 
నిప్కోవ్‌ చక్రం .. 195 
కుందేటికి కళ్ళు పక్కన ఎందుకు? .«. 106 
చీకటిలో పిల్టులన్నీ బూడిద రంగులో ఎందుకు కనబడతాయి” ... 19 
చల్లని కిరణాలున్నాయా? ఎ 199 
ధ్వని తరంగ చలనం 201 
ధ్వని తరంగాలు, రేడియో తరంగాలు ఖు. "8౦1 
శబ్దం, తుపాకి గుండు wr Ol 
(పేలుడు భావన ««. 202 
ధ్వనిచేగం తక్కువయితే జఫ. 208 
నెమ్మది సంభాషణ, వేగముయిన మార్గం «.. 204 
డప్పు టెలిగ్రాఫ్‌ అ. 205 
ధ్వనిమేఘాలు- ప్రతిధ్వనులు ««. 206 
వినబడని ధ్వనులు .. 207 
సాంకేతిక శాస్త్రంలో అతిధ్వనులు .. 208 
పెద్దగొంతు, కీచుగొంతు . 209 
ఒకేరోజు రెండు దినపత్రికలు « 210 
రైలుకూత సమస్య , ఖు “210 
డాస్టర్‌ (ప్రభావం aT le 
అపరాధ సుంకం sir HIS 


ధ్వని చేగంతో ~~ 214 


రరిచటరర్న్‌ 


ల అలీ 






Mn రు 


ప్రయాణానికి అతిచవక పద్దతి 


సదిహేడవ శతాబ్దికి చెందిన |ఫెంచి రచయిత సిరానో డి బెర్జెరాక్‌ తనకు 
జరిగిందంటూ ఒక వింత విషయాన్ని, తన గ్రంధం “హిస్టరీ ఆఫ్‌ లూనార్‌ 
స్టేట్స్‌ అండ్‌ అంపైర్స్‌*లో వర్షించాడు. ప్రయోగశాలలో పనిచేస్తుండగా అతను 
తన పరికరాలన్నింటితో బాటు, అకాశంలోకి ఎగిరిపోయాడట. కొన్ని గంటల 
తర్వాత క్రిందకు దిగి చూస్తే ఆశ్చర్యంగా, అతను దిగింది ఫ్రాన్సు దేశం 
కానేకాదు. యూరపులో మరే చోటూ కాదు. అతను దిగింది కెనాడా దేశంలో! 
అట్లాంటిక్‌ సముద్రం దాటి తాను చేసిన ఆ విచిత్ర ప్రయాణం వాస్తవంగా కూడా 
సాధ్యమవుతుందని బెర్హెరాక్‌ నమ్మాడు. అతను ఎగిరి గాలిలో నిలిచి ఉండగా 
[క్రింద భూమి మాత్రం తూర్పు దిశగా తిరుగుతూనే ఉంది. అందుకే అతను దిగే 
సమయానికి, |క్రింద కెనడా వచ్చేసింది అంటాడాయన. 


ప్రయాణానికి ఎంతో చవక, సులభం అయిన మార్గం కదూ ఇది! పైకెగిరి 
పోయి గాలిలో కాసేపు తేలుతూ నిలబడితే సరి. కొన్ని నిమిషాల్లోనే పడమటి దిశగా 
మరోచోట దిగిపోవచ్చు. ఈ మాత్రానికి ప్రయాణాల పేరిట అంతగా కష్టపడటం 
దండగే కదూ! గాలిలోకి ఎగిరి గమ్యం కాళ్ల క్రిందకు వచ్చేదాకా వేచి ఉంటే సరి! 


బెలూన్‌ నుంచి చూస్తే భూభ్రమణం కనిపిస్తుందా? (ప్రమాణబిద్ధ 
చిత్రం కాదు) 





అయితే, ఈ పద్ధతి కేవలం ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుంది. గాలిలోకి 
ఎగిరి నిలబడతాం సరేగాని, నిజానికి మనం భూమాత నుండి పూర్తిగా విడిపోవడం, 
జరగదు. ఈ గాలిపొర భూమితో బాటే అక్షం మీద కదులుతూ ఉంటుంది. 
మనం ఆ గాలి పొరలోనే ఉంటాం. గాలిలోని క్రింది దట్టమయిన పొరలు గ్రహంతో 


బాశీ కదులుతూ ఉంటాయి. దానితో బాటే ఆ పొరలోని మేఘాలు, విమానాలు 
పక్టులు, కీటకాలు కూడా తిరుగుతూ ఉంటాయి. గౌలిగనక భూమితోబాటు కలిసి 


ఇలా తిరగక పోతే, మనం నిరంతరం తుఫానులాంటి పరిస్థితిలో చిక్కుకుంటాం., 
నిజమయిన తుఫానులు ఈ పరిస్థితి ముందు దిగదుడుపే. .(తుఫానులో గాలి 
సెకండుకు 40 మీటర్లు అంటే గంటకు 144 కి.మీ.ల వేగంతో వీస్తుంది. గాలి గనక 
విడిగా ఉంకే లెనిన్‌ గ్రాడ్‌ లాంటి ప్రాంతంలో భూమి కదలికవల్ల మనకు సెకండుకు' 
230 మీటర్లు అంటే గంటకు 828 కిమీల వేగంతో గాలి తగులుతుంది) మనం 
స్టిరంగా నిలబడి గాలి వేగంగా వీచినా లేక గాలి స్థిరంగా నిలబడి అందులోంచి మనం 
వేగంగా కదిలినా ఫలితం ఒకే లాగ ఉంటుంది. రెండు సందర్భాల్లోనూ గాలి తొకిడి 
తప్పదు. చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో కూడా, మోటారు సైకిలు మీద 
వేగంగా దూసుకు పోయే వ్యక్తికి బలమయిన ఎదురుగాలి తగులుతూనే ఉంటుంది, 

ఇక నునం ఒక వేళ ఈ వాతావరణం, గాలి నుండి తప్పించుకుని ఇంకా 
పెకిఫోయినా, లేక భూమి చుట్టూ గాలిపొర లేకుండా పోయినా. సర్కే ఫ్రెంచి 
రీవయిత గారు ఊహించిన చవక ప్రయాణం వీలుపడదు. నిరంతరం తిరుగుతూ ఉండే 
భూమినుండి విడివడిన తర్వాత కూడా మనం, జడత్వం (ఇనర్షియా) అనే శక్తివల్ల 
అదే వేగంతో కదులుతూనే ఉంటాం. క్రింద భూమి ఎంతవేగరగా తిరుగుతుందో 
అంతే వేగంగా మనం పైన కదులుతూ ఉంటాం. క్రిందకు దిగితే తప్పకుండా 
బయలుదేరిన చోటికే చేరుకుంటాం. వేగంగా పరుగెడుతున్న రైల్లో పైకెగిరి దూకితే, 
తిరిగి ఎగిరిన చోటే పడతాం గదా! అయితే జడత్వం నల్ల కదిలే తీరు రుజు 
మార్గంలో ఉంటే ,భూమి కదలిక మాత్రం చాపంలో ఉంటుంది. కానీ తక్కువ 
సమయాల్లో ఈ రెండు రకాలవల్ల అంతగా తేడా రాదు. 


భూమీ! ఆగిపో! 


ప్రఖ్యాతి గాంచిన బ్రిటిష్‌, సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత హెచ్‌ .జి.వెల్స్‌ అద్భుతాలు చేసిన 
ఆఫీసు గుమాస్తా గురించి కథ ఒకటి చెపుతాడు. ఆ యునకుడు సాధారణమయిన 
మనిషే. కానీ అతనికి ఒక విచిత్రమయిన శక్తి లభించింది. అతను వీది కోరుకున్నా 
సరే, వెంటనే జరిగి తీరుతుంది. అయితే, ఈ అద్భుత శక్తితో అతనికి కష్టాలే 
వచ్చాయి. మనం మాత్రం ఇక్కడ అతని కథలో చివర గాన్ని గమనించాలి. 
ఒక నాటి రాత్రి అతను మిత్రులతో బాటు సరద్దాగో'చాలా సేపు గడిపాడు. 
మరీ తెల్లవారు రూమున ఇంటికి వెళితే ఏమంహోతోనపీ అతనికి భయమేసింది. 
ఈ చిక్కుల్లో నుంచి బయటపడడానికి, తనకు గల. అద్భుత శక్తిని ఉపయోగించి, 
2 


రాత్రిని మరింత పెంచితే బాగుంటుందనిపించింది. అదెలా చేయడమా? అని 
ఆలోచించి, అతను చినరకు నక్షత్రాలను ఎక్కడికక్కడే ఆగిపొమ్మని ఆజ్ఞాపించాడు. 
కానీ అలా జరగలేదు. మూ చంద్రుడిని ఆపివేయమని సలహా ఇచ్చారు. 
అతను చంద్రుడికేసి కాసేపు చూచి “అది కూడా కుదరదేమో!” అన్నాడు. 


“ఎందుకూ?” అన్నాడు మిస్టర్‌ మేడిగ్‌. “అవను నిజమే చంద్రుడు ఆగే 
(ప్రశ్నే లేదు. నువ్వు భూమి తిరగడాన్ని ఆపితే సరి, దానివల్ల జరిగే ముప కూడా 
ఏదీ ఉండదు.!” 

దీర్ణంగా నిట్టూర్చాడు ఫొదరింగే. “సరే! ప్రయత్నించి చూస్తాను” 


అతను చొక్కా గుండీలు పెట్టుకున్నాడు. నమ్మకొన్ని అంతా కూడగట్టుకుని, 
భూగోళాన్ని అర్థించాడు. “ఒక్కసారి ఆగిపోగూడదూ?” 


పష. నిమిషానికి డజన్ల మైళ్ల వేగంతో అతను గాలిలో కొట్టుకోసాగాడు. 
అలా గిరికీలు కొడుతూనే అతను. మనసులో “నేను జాగ్రత్తగా కిందకు “ఇగిపోవాలి. 
ఏం జరుగుతున్నా వర నెను మాత్రం దిగిపోవాలి. అనుకున్నాడు. 


అతను సరియయిన సమయానికే కోరిక చెరి బుచ్చాడు. వేగంగా వచ్చి దెబ్బలు 
మాత్రం ఏవీ తగలకుండానే ఒక మెత్తటి మట్టికుప్పమీద పడిపోయాడు. అటుగా 


ఒక భవనం కూలి అందులోని ఇటుకలు, చువ్వలు _ ఎగిరిపోతున్నాయి. అవి. వెళ్లి 
బాంబుల్ల్తాగా ఇతర భవనాలకు తాకుతున్నాయి. ఒక పశువు ఎగురుకుంటూ వచ్చీ 


గోడకు "గుద్దుకుని గుడ్డులొగ చితికి పోయింది. భీకరంగా గాలి వీస్తున్నది. అతనికి 
తల ఎత్తడానికి కూడా వీలు కుదరడంలేదు. 


“భగవంతుడా!” అనుకున్నాడు మిస్టర్‌ ఫొదరింగే ఊపిరి బిగబట్టుకుని, “ఏదో 
కొంప మునిగింది. ఈ తుఫానులు, ఉరుములు ఏమిటిదంతా? ఆ మేడిగ్‌ 
చెప్పినందుకే గదా ఇదంతా?” 

రెపరెపలాడుతున్న తన చొక్కాను సరిచేసుకుంటూ చుట్టూ కలియజూశాడు. 
“ఆకాశం మాత్రం బాగానే ఉంది చంద్రుడు అదుగో, మిగతా అంతా నూత్రం 
అల్లకల్లోలం అయింది. అసలు ఊరు ఏదీ? అసలు ఈ గాలి ఎందుకిలా వీచడం 
ప్రారంభించింది? నేను గారిని ఏమీ ఆజ్ఞాపించలేదే?” అనుకున్నాడతను. 

అతను లేచి నిలబడాలని (ప్రయత్నించాడు. వీలు కాలేదు. ఒకటి రెండు సార్టు 
కష్టపడిన తర్వాత చేతులు, కాళ్లు నేలకానించి పైకి లేచాడు. వెన్నెలలో కనబడే 
వివరాలన్నీ తేరిపార జూచాడు. "చాక్కా తల మీద జండాలాగ ఎగురుతున్నది. 
“మొత్తానికేదో జరగరానిదే జరిగింది. అంతుబట్టడం లేదే!” 

తన అద్భుతశక్తివల్లే ఇలా జరిగిందని అతనికి తెలిసిపోయింది. అతనికా శక్తి 
మీద వెగటు పుట్టింది. మేఘాలు వచ్చి చంద్రుడిని కప్పేశాయి. అంతా చీకటి 
అలుముకుంది. గారి మాత్రం ఉప్పెనగా వీస్తున్నది. గారి, నీరు, వాతావరణమంతా 
నిండిపోయాయి. తన |క్రిందగూడ నీర్యు?ప్రవహిస్తూ ర్లావడ్డ్లు అత్తను గమనించాడు. 

“ఆగిపో! దయచేసి ఆగిపో!” అతను కదిలే నీటిని శాసించాడు. 

3 


“ఒక క్షణం పాటు అంతా ఆగండి!” ఉరుములను మెరుపులను శాసించాడు. 


అతనలాగే నాలుగు కాళ్లమీద నిలబడ్డాడు. అంతా సవ్యమవుతుందన్న ఆశతో. 
“నేను “అఫ్‌” అనే దాకా నేను ఆజ్ఞాపిస్తుందేదీ జరగకూడదు!” అన్నాడతను. 


“అన్నిటికన్నా ముందు! నా ఆజ్ఞలు ముగిసీ ముగియగానే నా ఈ 
అద్భు తశక్తి మాయంకావాలి. నా కోరికలు కూడా మిగతా వారందరి కోరికల్లాగే 
నూమూలునయిపోవాలి. ఈ భయంకరమయిన అద్భుతాలన్నీ _ఆగిపోవాలి.” 

ఇక రెండవది. ఈ అద్భుతాలు మొదలనక ముందు ఎలా ఉందో అలాంటి 
పరిస్టితి రావాలి. ఇక అద్భుతాలు వద్దు. అంతా మురిదటిలొగే ఉండాలి. . నేను 
లాంగ్‌ డ్రాగన్‌లో, మందు వుచ్చుకోకముందు ఎక్కడ ఉన్నానో అక్కడ ఉండాలి. 


విమాన తపాలా 


మీరు ఆకాశంలో ఎగురుతున్న ఒక విమానంలో ఉన్నారనుకోండి. కిందకు చూస్తే 
తెలిసిన ప్రదేశాలు కనబడతాయి. అందులో మీ మిత్రుని ఇల్లు దగ్గరబడుతోంది. 
అతనికొక చీటీ రాసి పడేస్తే బాగుంటుందని. మీకు అనిపిస్తుంది. కాగితం తీసుకుని 
నాలుగు లైన్లు గబగబా రాసేసి, దాన్ని ఒక బరువు చుట్టూ చుట్టి ఉంచుతారు. 
మీ మిత్రుడి ఇల్లు సరిగా విమానం కిందకు రాగానే దాన్ని క్రిందకు జారవిడుస్తారు. 
మీరు వదిలిన ఆ బరువు, ఉత్తరం సరిగ్గా మీ మిత్రుని అంగణంలో పడుతుందని 
అనుకుంటే లో కాలేసినట్టే! అది అలా పడనే వడదు. 


జా టో 
026) 






ల 
ంనుంచి 
పడక 


లు 
| 


a 
విమ 
మూట వి 


అలా 


వాలు ఇ 
వ ళ్‌ 


పడుతుంది. 


| ॥ | 
a 
నడిచే 
బరువు 
వంకర దారిలో కింద 


ననా. 
లాం జలం కా. 


క కా €& 
కై 


ఇ 
fi 
శ్‌ 


| 

| 
| 
| 


గ 


చం 


ఇ 
జొరవిడీచిన 


భా 
సైగ 


కిందపడే బరువును గమనిస్తే మీకొక విచిత్రం కనబడుతుంది. బరువు కిందకు 
పడుతూనే విమానంతోబాటు ముందుకు కూడా కదులుతుంది. విమానానిః దాన్ని 
దారంతో కట్టారేమో ననిపిస్తుంది. అందుకని అది నేలను చేరేసరికి గమ్యం నుం 
చాలా దూరంగా వడుతుంది. 

బెర్జైరాక్‌ సూచించిన చవక (ప్రయాణం వీలుకాకుండా చేసిన జడత్వం అనే 
శక్తీ ఇక్కడ కూడా తన ప్రభావం చూపుతుంది. బరువు విమానంలో ఉన్నపుడు, 


విమానంతోబా'ే ముందుకు కదులుతూ ఉండేది. అది విమానంలోనుండి బయటకు 
వచ్చినాగానీ, దాని ఆ కదలిక వేగం మాత్రం ఒక్కసారిగా ఆగిపోదు. అది కిందకు 


పడుతూనే, విమానంతో బాటు ముందుకు కూడా కదులుతుంది. ఈ రెండు 
రకాల కదలికలు కలగలుస్తాయి. అందుకని బరువు ఒక వంపు దిరిగిన మార్గంలో 


కదులుతుంది. భూమి మీద ఒక వస్తువును ముందుకు విసిరితే ఎలా పొతుందో 
అలాగే ఇదికూడా పోతుంది. నేల బారుగా పేల్చిన తుపాకీలో గుండు ముందుకు 
పోతూనే రాను రాను కిందకు కూడా పడుతుందిగదా! 

ఈ చెప్పినదంతా, గాలి ఏమాత్రం లేనప డు మాత్రమే వీలవుతుందని 
గమనించాలి. గాలి నిలువు, ముందు కదలికలు రెంటికీ అడ్డుతగులుతుంది. అప ౪డు 
కిందపడే -బరువు విమానంతో పోలిస్తే వెనకబడిపోతుంది. 

విమానం చాలా ఎత్తులో, చాలా వేగం ఎగురుతుండే పక్షంలో అందులోంచి 
పడవేసిన బరువు, గమ్యానికి చాలా దూరంలో పడుతుంది. గారి లేని రోజునయితే 
వెయ్యి మీటర్ల ఎత్తున గంటకు వంద కి.మీల వేగంతో (ప్రయాణించే విమానం 
నుండి పడవేసిన బరువు, గమ్యానికి 400 మీటర్ల దూరంలో పడుతుంది. బరువును 
పడవేసినపుడు, గమ్యం, సూటిగా విమానం క్రిందే ఉంటుంది. ఈ సనుస్యకు 
సమాధానాన్ని సులభంగాన గుర్తించవచ్చు. అయితె గాలి గురించి మాత్రం లెక్క 
వేయకూడదు. స్టిరమయిన త్వరణం గల వస్తువు, ఎంత దూరం పోతుందనడానికి 
సూత్రం ౩ = st ఇందులో 6 అనగా గురుత్వాకర్షణ త్వరణము = 9.8మీ/సె* 
ఇందులోంచి వతన కాలానికి సూత్రాన్ని ₹= ౪25/9 గా గుర్తించవచ్చు. 1000 
మీ.ల ఎత్తునుండి ఒక బరువు కిందపడాలంశే 1/2 లేదా 14 సెకండ్లు ఈ 
సమయంలో ఆ రాయి ముందుకు వెళ్లే దూరం 100000 ౫ 14=390 మీటర్లు. 


నావ్‌ సాప్‌ రెలు 
వ ర 


మీరు ఒక మామూలు రైల్వే ప్టాట్‌ఫాం మీద నిలబడి ఉండి, పక్కనుండి 
దూసుకు వెళ్లే ఎక్‌ యెస్‌ ౩ రైల్లోకి ఎక్క eat గొప్ప సర్కస్‌ఫీట్లు చేతనయి 

డాలి, కానీ ఆ స్లాట్‌ఫాం “కూడా కదులుతున్నదనుకోండి, “పైగా రైలు వెడుతున్న 
దిశలోనె అంతే వేగం ంతో కదులుతున్నదనుకోండి. అప్పుడు నడిచే రైల్లోకి ఎక్కడం 
'ష్టమవుతుందా? 

కానేకాదు. నిలబడిన రైలులోకి ఎంత సులభంగా ఎక్కగలుగుతారో, అంతే 


5 


చిత్రం 3. ఎ బి స్టేషన్ల మధ్య ఆగకుండా నడిచే రైలు మార్గం బొమ్మ అది 
ఎలొ వనిచేశే సేది తరవాతి బొమ్మలో చూడండి. 





సులభంగా నడిచే రైల్గోకి హై గలుగుతారు: మీరూ, రైలు ఒకే దిశలో ఒకే వెగంతో 
కదులుతుంటే, మీతో సాపేక్షంగా, ఆ రైలు నిలబడి “ఉన్నల్లే లెక్క. దాని చక్రాలు 
తిరుగుతుంటాయి. మీకు మాత్రం అవి ' ఒకే చోట తిరుగుతున్నట్టుంటాయి. 

నిజానికి స్థిరంగా ఉన్నాయని మనం అనుకుంటున్న వస్తువులన్నీ, ఉదాహరణకు 
స్టేష నులో నిలబడ్డ రైలు వగైరాలు, మనతో బాటు, భూమి అక్షం మీద 
భూమితోబాటు సూర్యుని చుట్టు “తిరుగుతున్నవే. అయితే ఈ కధరిక వల్ల మనకు 
ఎలాంటి చికాకు లేదుగాబట్టి, దాన్ని మనం పట్టించుకోనవసరం లేదు. 

రైలు, ఆగనవసరం లేకుండానే, (ప్రయాణికులు అందులోకి ఎక్కడం, దిగడం, 
కనీసం సిద్దాంతపరంగానయినా వీలయ్యేదే. ఇలాంటి ఏర్పాట్లు ప్రదర్శనలు, 
మొదలయిన వాటిని చూడవచ్చినవారు త్వరగా చూడగలిగేందుకు ఏర్పాటు చేస్తారు. 
ప్రదర్శన యొక్క ప్రవేశద్వారం, వెలికి వచ్చే ద్వారాలను కలుపుతూ ఒక నాన్‌స్టాప్‌ 
రైలుంటుంది. కదులుతుండే ఆ రైలులోంచి ప్రజలు ఇష్టం వచ్చినప డు, ఇష్టం 
వచ్చినచోట దిగవచ్చు, లేదా ఎక్కవచ్చు. 





చిత్రం ఉ ఆగకుండా నడిచే రైలు తాలూకు స్టేషను 


చిత్రం 3౩,త్కలలో ఈ ఏర్పాటును గురించిన నమూనాలు చూడవచ్చు. చిత్రం 
3లో A, 3లు (ప్రదర్శనలోని రెండు చివరలు, ఈ రెండింటిలోను 'వృత్తాకారంలో 


ఒక కదలని పాట్‌ ఫాం ఉంటుంది. దాని చుట్టు పెద్ద కదిలే భాగం ఉంటుంది. 
ఇది గుండ్రంగో తిరుగుతూ ఉంటుంది. ఈ రేండు “ప్టాటుఫొంల అంచులను 


తాకుతూ రైలు పెట్టెల నరుస ఉంటుంది. ష్టాటుఫాంలో తిరిగే భాగాలు, రైలు, 
పెట్టలు ఒకే వేగంతో కదులుతుంటాయి. కదిలే భాగం జడ ఉండే మనుషులు, 


6 


కదిలే రైల్లోకి ఎక్కగలుగుతారు. అందులోంచి. దిగగలుగుతారు.. దిగిన తర్వాత 
ప్రయాణికుడు (4, B) చక్రాల మధ్యలో గల కదలని భాగం చేపుగా _ వస్తాడు. 
తిరుగుతున్న చక్రంలోపలి అంచునుండి, కదలని భాగం మీదకు దాటడం సులభమే. 
తక్కువ _ వ్యాసార్హంగల లోపలి అంచు కదలిక కూడా తక్కువగానే ఉంటుంది. 
చక్రం వెలుపలి అంచులోని స్థానాలకన్నా, లోపలి అంచులో స్థావరాలు తక్కువ వేగంగా 
కదలడం సహజమే. కదలని భాగానికి చేరిన ప్రయాణికులు, ఒక వంతెన సాయంతో 
వెలుపలికి వెళ్లిపోతారు. 

ఈ రైలు మాటిమాటికి ఆగనవసరం లేదు గాబట్టి ఎంతో సమయం, ఇంధనశక్తి 
ఆదా అవుతాయి. రైళ్లు ట్రాములు మొదలయినవి ఈ ఆగడం, మళీ వేగం 

య 

అందుకోవడంలోనే చాలామటుకు సమయాన్ని, మూడింట రెండునంతుల ఇంధనాన్ని 
వ్యర్హం చేస్తుంటాయనేది అందరికీ తెలిసినదే, 

ట్రాము ఆగేముందు వేగం తగ్గడానికి వ్యర్హనుయే శక్తిని, (ట్రాములోని, విద్యుత్తు 
మోటార్లను డైనమోలుగా వాడడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. అందులో పుట్టిన 
విద్యుత్తును తిరిగి ట్రాము నడవడానికి వాడుకోవచ్చు. ఈరకంగా చేయడం ద్వారా 
బెర్లిన్‌ నగర శివార్లలోగల చార్లటన్‌ బుర్స్‌లో విద్యుత్తు ఖర్చును 30 శాతం దాకా 
తగ్గించారు. 


ఇలా ప్రత్యేకంగా కదిలే పాట్‌ఫాం లేకుండా కూడా, కదిలే రెళనుండి |పయాణికులు 
న్న రువ 8 


దిగడం, అందులోకి ఎక్కడం వీలయేలా చేయవచ్చు. ఒక ఎక్స్‌పెస్‌ రైలు, 
కదలని మామూలు ప్లాట్‌ఫాం పక్కగా దూసుకు పోతున్న దనుకోండి. అందులోకి 
ఆగనవసరం లేకుండానే మరికొందరు ప్రయాణీకులు ఎక్కొలి. అందుకోసం, ఆ 
రైలు మార్గం పక్కనేగల మరొక మార్గం మీద ఉండే నురొక (మైయిన్‌ లోకి 
ఈ ప్రయాణికులు ఎక్కాలి. ఈ రైలు కూడా ఎక్‌ ఎఫెస్‌తో సమానంగా వేగం 
అందుకోవాలి. రెండు (టైయినులు పక్క పక్కగా వస్తే ఒక దానితో ఒకటి పోలిస్తే 
అవి కదలకుండా ఉన్నట్లు లెక్క అప్పుడు 'రెండన మైయిన్‌ లోంచి ప్రయాణికులు 
సులభంగా _ ఎక్స్‌(పెస్‌లోకి (ప్రత్యేకమయిన గాంగ్‌ వేల పైగా దాట చేరుకోవచ్చు. 
అలాంటి ఏర్పాట్లు ఉంటే రైళ్లు స్టేషన్లలో ఆగనవసరం లేదు. 


కదిలే సేవ్‌ మెంట్లు 


చలనంలో సాపేక్షతను అధారంగా పనిచేసేవేే ప్రదర్శనలు మొదలయిన చోట్ల 
ఏరాటు చేసే “కదిలే పేన్‌ మెంట్లు” ఇలాంటివి. తొలిసారిగా 1893లో షికాగో 
ఫెయిర్‌లో ఏర్పాటు చేశారు. 1900 సంనత్సరంలో పారిస్‌ ఫెయిర్‌లో కూడా 
కీదిలే పేన్‌ మెంట్‌, స అమర్చారు. 
చిత్రం 5లో రకరకాల వేగాలతో కదిలే పేన్‌ మెంట్టు చూపబడ్డాయి. అన్నిటికన్నా 
వెళ్ళపలిదై చాలా, తక్కువ వేగంతో కదులుతుంది. అది గంటకు అయిదు కిలోమీటర్ల 


వేగం మాత్రమే. మనం సాధారణంగా నడిచే వేగం కూడా అంతే. కాబట్టి 
బయటివారు దాని మీదకు సులభంగా చేరుకోవచ్చు. ఇక రెండవది గంటకు 10 కిమీ, 
చేగంతో కదులుతుంది. బయటినుండి నేరుగా దీని మీదకు రావాలంటే (ప్రమాదమే. 
కానీ మొదటి పట్టే మీదనుండి దీని మీదకు చేరడం తేలికే. అయిదు కిలోమీటర్ల 
వేగంతో కదిలే మొదటి పేన్‌ మెంట్‌ మీద ఉండేవారికి, పది కిలోమీటర్ల వేగంతో 
కదిలే రెండన ప్లాట్‌ఫాం కేవలం అయిదు కిమీల వేగంతోనే కదులుతున్నట్లు లెక్క. 
బయటినుండి తొలి సట్టేమీదకు చేరినంత సులభంగా, మొదటి పట్టేనుండి రెండవ 
దాని మీదకు చేరవచ్చు. ఇక మూడన _ పేన్‌ మెంట్‌ పట్టే వేగం గంటకు 15 
కిమీలు రెండన దాని మీదనుండి దాని మీదకు కూడా సులభంగా చేరవచ్చు. అలాగే 
20 కిలో మీటర్ల వేగంగల నాలుగవ, 25 కిమీల వేగంగల అయిదవ పట్టీ మీదకు 
కూడా అలాగే చేరవచ్చు. ఈ అయిదవ దానిమీద ప్రయాణించిన వ్యక్తి సులభంగా 
తన గమ్యం చేరుకుని మళ్లీ పట్టిలు మారుతూ వెలుపలికి నేలమీదకు వచ్చేస్తాడు. 


కదలని రోడు భాగం 


చితం 5. కదిలే పేవ్మెంట్ను. 





చిక్కుసూ త్రం 


న్యూటన్‌ గతిసూత్రాలలో మూడవదయిన “చర్య - ప్రతిచర్య” సూత్రం 
చొలా తికమక పెడుతుంది. దీన్ని గురించి అందరికీ తెలుసు. దీన్ని అనుకూలంగా 
వాడుకోవడం కూడా చాలామందికి తెలుసు. అయితే దీన్ని పూర్తిగా _ అర్హం 
చేసుకున్నవారు మాత్రం తక్కువేననాలి. మీకు తొలిసారిగానే దాని అర్హం పూర్తిగా 
బోధవడిందేమోగాని, నా మట్టుకు నాకు, దాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవడానికి 
పదిసంవత్సరాలు పట్టిందని ఒప్పేసుకుంటాను. : 

నేను ఈ సూత్రం గురించి ఎవరితో చర్చించినా, అందరూ అది సరయినదనే 

8 


అంటారు. అయితే కొన్ని మార్పులు, చేర్పులు సూచిస్తారు కూడా! అది స్టిరమయిన 
వస్తువుల విషయంలోనయితే నిజమవుతుందంటారు. రెండు కదిలే వస్తువుల పరస్పర 
చర్యకు ఈ సూత్రాన్ని ఎలా అనునర్తింపజేయాలో, విప్పీ చెప్పడం మూత్రం వారికి 
చేతకాదు. ఈ సూత్రం ప్రకారం ప్రతియొక్క చర్యకు, సమానము, వ్యతిరేకము 
అయిన ప్రతిచర్య ఉంటుంది. అంటే, ఒక గరం బండిని లాగుతున్నప్పుడు, 
బండి కూడా అదే బలంతో గుర్రాన్ని వెనక్కు లాగుతున్న ట్లు గదా! అలా జరిగితే 
బండి ఉన్నచోటే నిలిచిపోవాలిగదా! అయినా అది కదులుతూనే ఉంటుంది. ఈ 
వ్యతిరేక బలాలు, ఒక _ దానికొకటి సమానమయినపుడు, ఒక దాన్ని మరొకటి 
ఉవసంహరించాలి గదా! అలా ఎందుకు జరగదు? 


ఈ మూడవ సూత్రం గురిరిచి చర్చించినపుడల్లా ఈ వాదం ఎదురవుతుంటుంది. 
అంటు ఈ సూత్రం తప్పని అర్హమా? ఎంత మాత్రం కాదు. లోపమంతా 
మనం దాన్ని అర్హం చేసుకోవడంలోనే ఉంది. ఈ బలాలు రెండు వేరువేరు 
వస్తువుల మీద ప్రయోగింవబడుతున్నాయి. అందువల్లనే అవి వీగిపోవడం లేదు. ఒక 
శక్తి బండి మీద వనిచేస్తే, దాని వ్యతిరేకశక్తి గుర్రం మీద పనిచేస్తుంది. రెండు 
శక్తులు సమానమయినవన్నమాట _ వాస్తవమే! కాని అటువంటి వాటి వల్ల ఒకే 
రకమయిన చర్య జరగాలని ఉందా? రెండు సమాన బలాలు అన్ని వస్తువులకు 
ఒకే విధమయిన త్వరణాన్ని కలిగిస్తాయా? వస్తువు మీద బలం కలిగించే చర్య ఆ 
వస్తువు మీద కూడా ఆధారపడి ఉంటుంది గదా! (ప్రతి,ర్యకు కూడా ఇందులో 
పాత్ర ఉంటుంది. వీటన్నిటి గురించి ఆలోచించినట్లయితే, బండి గుర్రాన్ని వెనక్కు 
లాగుతున్నప్పటికీ, ముందుకు ఎందుకు కదులుతున్నదో అ అర్హనువుతుంది. బండి 
మీద ప్రయోగింపబడిన బలం, గుర్రం మీద |ప్రయోగింవబడిన బలం, ప్రతిక్షణం 
సమానంగానే ఉంటాయి. అయితే గరం నేలను కాళ్లతో తన్నుతూ నడుస్తుంది. 
బండి మూత్రం ఇరుసుమీద సులభంగా కదులుతుంది. అందుకే బండి, గుర్రం 
లాగుతున్న దిశలో కదులుతుంది. అంతేగాదు. బండి గనక _ గుర్రాన్ని వెనక్కు 
లాగకపోతే, బండి కదలడానికి గుర్రం అవసరమే ఉండదని కూడా అర్ధం చేసుకోవాలి. 
బండిని ఒక తోపు తోస్తే చాలు కదలిపోతుంది. బండి యొక్క ప్రతి చర్యను, 
ఎదుర్కొనడానికే గుర్రం అవసరనువుతుంది. 


“చర్యకు సమానమయిన ప్రతిచర్య గ ఉంటుందని కాకుండా ఈ సూత్రాన్ని 
మరికొంత సులువుగా చెపితే విషయం సులభంగా అర్హమవుతుందనుకుంటాను. 
“ప్రతిచర్యను కనబరచే వస్తువుయొక్క బలం, చర్యను కనబరచే నస్తువు బలానికి 
సమానంగా ఉంటుంది” అంటే కొంచెం సులభమవుతుంది. ఈ బలాలు మాత్రమే 
సమానంగా ఉంటాయి. ఈ బలాల వల్ల ఏర్పడే చర్యలను సరిగా అర్ధం 
చేసుకున్నట్లయితే, అవి తప్పకుండా వేరుగా ఉంటాయని తెలుస్తుంది. ఆ బలాలు 
వేరు వేరు వస్తువుల మీద ప్రయోగింపబడడమే అందుకుగల కారణం. 


ఫిబ్రవరి 1934లో రష్యన్‌ నౌక చెల్యుష్కిన్‌ అర్కిటిక్‌ మంచులో చిక్కుకువి 
9 


లిషపోయింది. అలా ఎందుకు జంగిందనె పిషయా న్ని న్యూటన్‌ మూడన 
బాత్రం విడమర్చి చెపుతుంది. సుంచు నౌకమీచ ఒత్తిడి కలగజేసినవుడు, నౌక కూడా 
త బలొన్ని కనబరిచింది. ఆ బలాలు సమానం కాడా! అయితే దట్టమయిన 
ంచు, ఆ ఒత్తిడికి తట్టుకుని నిలవగలిగింది. లోపల డొల్లుగా ఉన్న నౌక మాత్రం, 
ఒత్తిడికి తట్టుకోలేక నలిగి పోయింది. (వెల్యూష్కిన్‌ ప్రమాదం 
గురించి మరికొన్ని విశేషాలు ముందు ముందు రానున్నాయి.) 


క్రింద పడుతున్నప్పుడు కూడా ప్రతివస్తువు ఈ “పతిచర్య' సూత్రాన్ని 
పాటిస్తుంది. భూమి యొక్క _ గురుత్వాకర్షణ శక్తివల్ల ఆపిల్‌ పండు కిందవడుతుంది, 
అయితే ఆ పండు కూడా మొత్తం భూగోళాన్ని 'తనకేసి ఆకర్మించుకుంటుంది. 
ఈ వండు ఆకర్షణ బలాలు సమానంగా ఉంటాయి కూడా! నిజంగా చెప్పాలంటే 
భూ డు సరతు ఒకదాని వైపు ఒకటి పడతాయి. అయితే అవిపడే వేగంలో మాత్రం 
తేడా ఉంటుంది. పరస్పర వ అకర్షణలోని సమాన బలాల వల్ల ఆపిల్‌ పండుకు 10 
మ సెకండ్‌? ప్రకారం త్వరణం (వేగవృద్ది) ఏర్పడుతుంది. అయితే భూమి 
విషయంలో మాత్రం, ఆపిల్‌కన్నా భూమి ద్రవ్యరాశి ఎన్ని రెట్లు పెద్దదో, అన్ని రెట్లు 
తక్కువగా త్వరణం ఏర్పడుతుంది. అపీల్‌ కన్నా భూమి ద్రవ్యరాశి ఎంత పెద్దదో 
లెక్కపెట్టడం కూడా దండగ. అందుకే భూమి ఆపిల్‌ వేపు పడేవేగం కడా 
కంటికే కనబడనంత తక్కువగా ఉంటుందని అర్హం. అసలది లేనట్ట లెక్క. అందుకే 
“ఆపిల్‌ , భూమి ఒకదాని వైపు మరొకటి పడతాయి” అనకుండా, ఆపిల్‌ భూమిమీద 
ఒడుతుంది అంటూ ఉంటాము. 


స్వ్యతగోర్‌ ఎందుకు నాశనమయ్యాడు? 


రష్యన్‌ జానపద గాధల్లో భూమిని పైకెత్తజాచిన స్వ్యతగోర్‌ అనే యోధుని కథ 
ఒకటి ఉంది. అర్కిమిడిస్‌ కూడా ఆ పనినే చేయబూనాడని ఇంకొక కథ కూడా 


అందరికీ తెలుసు. అయితే అతను తన తులాదండానికి ఒక ఆధారం కావాలని 
అడిగాడు. స్వ్యతగోర్‌ అంతులేని శక్తిగల యోధుడు అతనికి ఏ తులాదండం అవసరం 


లేకపోయింది. అతను _అడిగిందల్హా తన బలమయిన చేతులకు పట్టు దొరకడం 
ఒకట. 

“పట్టు దొరికితే చాలు, ఈ ప్రపంచాన్ని పై. 'పెకెత్తుతాను” స్వ్యతగోర్‌ 
(క్రిందకు దిగివచ్చాడు. సంచిని .తన రెండు. చేతులా అందివుచ్చుకున్నాడు. 
అమాంతంగా మోకాటి ఎత్తుదాకా లేవనెత్తాడు. అతని ముఖం నుండి చెమటకాదు, 
ర్రక్తపుబిందువులు రాలసాగాయి. అతను నేలలో కూరుకు పోయాడు, బయటకు 
రాలేకపోయాడు. అదే అతనికి అంతం. అయిపోయింది. 


స్వ్యతగోర్‌ కు చలన సూత్రాల గురించి తెలిసి ఉంటే, తను భూమిని ఎత్తడానికి 
బలం ప్రయోగించినప డే, భూమికూడా అంతే మహాబలం తనమీద ప్రదర్శిస్తుందని 


10 


అర్హనుయి ఉండేది. అతను నేలలోకి కూరుకుపోతాడని కూడా తెలిసి ఉండేది. 
మొత్తానికి ఈ కధ వల్ల ఒకటి మాత్రం తేలుతుంది. భూమి మీద బలం ప్రయోగిస్తే, 
భూమికూడా ప్రతి చర్యగా, సమానబలాన్ని ప్రయోగిస్తుందని అలనాడే గమనించారు. 
న్యూటన్‌ తన గ్రంథం పిన్సిపియా”లో వౌయక ముందే ప్రజలు ఈ సూత్రాన్ని 
అర్హం చేసుకున్నారు. వాడుకున్నారు కూడా! 


ఆధారం లేకుండా నడవ వచ్చునా? 


నం నడిచేటప్పుడు. నేలను కాళ్ళతో తన్నుతూ ముందుకు కదులుతాం. 
నునుపయిన నేల మీద, లేక మంచుమీదనయితే ఇలా తన్నడం వీలుగాదు గనుక నడక 
కూడా కష్టం. రైలింజను చక్రాలు వట్టాలను వెనక్కుత్తోస్తూ ముందుకు కదులుతాయి. 
పట్టాలమీద గ్రీసు లేదా చమురు పూస్తే రైలు ఉన్నచోటే ఉండిపోతుంది. (రష్యాలో) 
మంచుకాలంలో పట్టాలమీద ఇసుకపోసి, ఇంజను చక్రాలు కదిలేట్టు చేస్తుంటారు. 
మొదట్లో. రైలు బండి వచ్చినపుడు, దాని చక్రాలను, పట్టాలను ఒకదానికొకటి 
అమరేట్ట్లు తయారుచేశారు. చక్రాలలో వళ్లు పట్టాలలో గాళ్లు ఉండేవట. పట్టాలను 
వెనక్కు_నెట్టి చక్రం ముందుకు కదలాలనే అలా తయారుచేశారు. పడవలు, ఓడలు, 
తెడ్డ సాయంతోనూ లేదా స్కూ9ల సాయంతోనూ నీటిని వెనక్కు నెట్టుతూ 
నడుస్తాయి. విమానంలో కూడా ్రొపెల్లరు గారిని వెనక్కు నెట్టి విమానం ముందుకు 
కదిలేలా చేస్తుంది. 


ఒక్క మాటలో చెప్పాలంటే, ఏయానకంలో కదిలినా, వస్తువు ఆయానకం 
సాయంతోనే నుందుకు కదులుతుంది. అలాంటప్పుడు ఒక వస్తువుకు ఆధారమే 
లేకపోతే ముందుకు కదలగలుగుతుందా? ' 

ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు! ఇది మన జుట్టు మనమే పట్టుకుని మనల్ని 
మనం పైకెత్త (ప్రయత్నించినట్లు ఉంటుంది. అసాధ్యమనిపించే ఈ రకం చలనాలు 
తరుచు కనబడుతూనే ఉంటాయి. కేనలం లోపలి బలాల సాయంతోనే ఒక వస్తువు 
తనంతతాను . కదలలేదనేది పచ్చినిజం. అయితే అది తనలోని కొంత _ భాగాన్ని 
ఒకవైపు, మిగతా భాగాన్ని అందుకు వ్యతిరేక దిశలోనూ కదిలేట్టు చేయగలదు. 
గాలిలోకి దూసుకుపోతుండే రాకెట్టను మీరు చూచే ఉంటారు. అయితే అది అలా 
ఎందుకు 'దూసుకుపోతుందని ఎప్పుడయినా ఆలోచించారా? 


రాకెట్‌ ఎందుకు దూసుకుపోతుంది? 


భౌతిక శాస్త్రం విద్యార్దులు కూడా తరచుగా రాకెట్‌ ఎగరడం గురించి తప్పుగా 
చెపుతుంటారు. అందులోని తుపాకిమందు మండినపుడు వాయువులు తయారయి, 
వాటి సాయంతో గాలిని తోసుకుంటూ దూరంగా రాకెట్‌ ఎగురుతుందని 
వారంటారు. ప్రాచీనులు కూడా ఇలాగే అనుకున్నారు. రాకెట్స్‌ చాలా కాలంగా 
మనుషులకు తెలుసు! అయితే గాలి ఏమాత్రం లేని శూన్యంలో రాకెట్‌ను పేళ్చినా 


11 


అది దూసుకుపోతుంది. నిజానికక్కడ మామూలుకన్నా సులభంగా ఎగురుతుంది. 
రాకెట్‌ ఎగరడానికి అసలు కారణం వేరొకటి ఉంది. 

రష్యన్‌, జార్‌, రెండన అలెగ్బాండర్‌ను హత్యజేయడానికి ప్రయత్నించి మరణ 
దండనకు గురయిన విష్ణవకారుడు కిబాల్‌ చిష్క్‌ రాకెట్‌ ఎగరడం గురించి చాలా 
సులువుగా వర్ణించాడు. మరణదండనకు ముందు జైలులో గడుపుతున్న సమయంలో 
అతను రాకెట్‌ను కనుగొని దానిగురించి రాసుకున్నాడు. యుద్దంలో ఆయుధంగా 
వాడడానికని అతను ఒక రాకెట్‌ గురించి ఇలా వర్షిస్తాడు. 


“ఒక వైపు మూసిఉన్న ఒక తగరపు గొట్టంలో, అటువంటిదే మరొక గొట్టాన్ని 
దూర్చాలి ఈ, లోపలి గొట్టంలో తుపాకి మందు నింపాలి. అందులో మధ్యన ఒక 
గొట్టం ఉంటుంది. మంట ఈ గొట్టంలాంటి దారిలో మొదలయి, ఒక నిర్గీశ 
కాలంలో మందు యొక్క వెలుపలి అంచుకు చేరుకుంటుంది. జ్వలనంలోంచి వచ్చిన 
వాయువులు అన్ని వైపులా ఒత్తిడి కలిగిస్తాయి. పక్కలకు ఏర్పడే ఒత్తిడి, వీగి పోతుంది. 
కానీ వెనక్కు ఏర్పడే ఒత్తిడికి అడ్డు ఉండదు. అక్కడినుండి వాయువులు స్వేచ్చగా 
బయటకు వస్తాయి. . అప్పుడవి రాకెట్‌ను ముందుకు తోస్తాయి. నిప్పంటించక 
ముందు అది ఏదిశలో సంధించబడి ఉందో అటుకేసీ ఎగురుతుంది.” 










చిత్రం 6. ప్రపంచంలో ఇల్లా పురాతనమైన ఆవిరియంత్రం లేక టర్భయిను. 
ల (ప్రాంతంలొ అలెగ్జాండ్రియా వాపసీ హీరోన్‌ దీన్ని 
కని పెట్టినట్టు చెపుతారు. 


ఫరంగిన్తుండి. గుండును. పేళ్చినపుడుకూడా- .ఇలాగే జరుగుతుంది. గుండు 
ముందుకు దూసుకుపోతుంది. ఫిరంగి మాత్రం వెనక్కు కదులుతుంది. తుపాకులు, 
అటునంటివే ఇతర ఆయుధాలన్ని కూడా పేర్చినపుడు, వెనక్కు తన్నుతాయనేది 
అందరికి" తెలిసిందే. (దీన్నే 'రికాయిల్‌' అంటారు) తుపాకికి వెనుక అడు ఏదీ 
లేకురడా, నిరాధారింగా గాలిలో వేలాడగట్టి పేలిస్తే అది వెనక్కు డూసుకువస్తుంది. 


12 


అయితే దాని వేగం, గుండు బరువుకన్నా తుపాకి బరువు ఎన్ని రెట్లు ఎక్కువగా 
"ఓ వేగ న 
ఉంటు, గుండుఎగం కన్నా అన్ని రెట్టు తక్కువగా ఉంటుంది. 
జోల్స్‌ వెర్న్‌ రచించిన “ఆన్‌ సైడ్‌ డాన్‌” అనే సైన్స్‌ ఫిక్షన్‌ నవలలో 
; Ha 
నాయకుడు ఫిరంగి వెనక్కు తన్నే ఈ బలాన్ని ఉపయోగించి, భూమి అకంలో 
వరపును తగ్గించ ప్రయత్నిస్తాడు. ష్‌ 
ఎ రాకెట్‌ కూడా ఫిరంగి లేదా తుపాకి లాంటిదే. అయితే అది గుండును 
పేల్బదు. అందుకు బదులుగా దహన వాయువులను వెదజల్లుతుంది. బాణసంచాలోని 
కొన్నింటి పనితీరు కూడా ఇలాగే ఉంటుంది. విష్ణు చక్రం లాంటి వాటిలో ఒక 


చివరన మందు మండడం మొదలవగానే అందులోంచి వాయువులు ఎగజిమ్మి మొత్తం 
చక్రం  తిరగనారంధిస్తుంది. వ 





చిత్రం 7. ఆవిరితో నడిచే వాహనం. న్యూటన్‌ కని పెట్టినట్టు ప్రతీతి 


ఆవిరి యంత్రం కనుగొనక ముందు, విచిత్రంగా, ఈ రకమయిన సిద్దాంతం 
ఆధారంగా వనిచేసే యాంత్రిక నౌకను తయారుచేయాలని ప్రయత్నాలు జరిగాయి. 
పడన చివరన ఏర్పాటుచేసిన యంత్రంనుండి బలంగా నీటిని వెనక్కు వెదజల్లాలని 
ప్రయత్నం. _ఆ బలానికి వ్యతిరేకదిశలో పడన నడకసాగిస్తుంది. ఈ ప్రయత్నం 
ఫలించలేదు. గానీ, మొత్తానికి దీనినుండి మొదలయి ఫుల్‌ టన్‌ ఆవిరి పడవను 
తయారుచేయగలిగాడు. 

రెండవ శతొద్ది రోజుల్లో అలెగ్దాండియాకు చెందిన హౌరోన్‌ తయారుచేసిన 
పావీనమయిన ఆవిరియంత్రం కూడా ఈ పద్దతి ఆధారంగానే పనిచేసేదశీ మనకు 
తెలుసు. బాయిలర్‌లోనుండి అవిరి ఒక గొట్టం ద్వారా గుండ్రని గోళంలోకి 
వెడుతుంది. అ గోళం శ్షేతజ సమాంతరమయిన అక్షం మీద నిలబడి ఉంటుంది. 
దానినుండి ఏర్పాటయిన వంన్నీగొట్టాలనుండి బయటకు చిమ్ముతూ అవిరి, గోళాన్ని 
అందుకు వ్యతిరేక దిశలో తిరగేట్టు చేస్తుంది. అయితే హెరోన్‌ సృష్టించిన ఈ 


జ్యూ 


ఆవిరియంత్రం కేవలం ఒక ఆటబొమ్మగానే మిగిలిపోయింది. ఆ కాలంలో డౌళౌ 


1 
+ 
శ 


చవకగా కూలీలు దొరికేవారు గనుక ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవాలని ఎవరూ 
ప్రయత్నించలేదు. అయితే అందులోని మూల సూత్రాన్ని మూత్రం మరిచిపోలేదు. 
వ్రస్తుతం ఆ సూత్రం ఆధారంగానే జెట్‌ టర్భయిన్లను తయారుచేస్తున్నారు. 

చర్య - ప్రతిచర్య సూత్రాన్ని ప్రతిపాదించిన న్యూటన్‌ మహాశయుడు, 
అవిరిసాయంతో పనిచేసే వాహనాన్ని తొలిసారిగా తయారు చేశాడంటారు. 
బొయిలర్‌ లోనుండి ఏర్పాటుచేసిన గొట్టంనుండి ఆవిరి బయటకు చిమ్మడంతో 
మొత్తం బాయిలర్‌ వెనక్కు తన్నినట్లయి నడిచేదని, ఈ వాహనం గురించి వర్ణిస్తూ 


కోడిగుడ్డు పెంకు బాయిలరుగల కాగితపు స్త్రనురు బొమ్మ ఇంధనం 
ఆల్కాహాలు. కోడిగుడ్డు పెంకు బాయిలరునుండి వెలువడే అదిరి 
పడవను రెండవ దిక్కుగా నడుపుతుంది. 





న్యూటన్‌ వాహనానికి అధునాతన రూపమే రాకెట్‌ వాహనాలు. 
ఏదయిన తయారుచేయాలనుకునేవారికి చిత్రం 8 లో న్యూటన్‌ వాహనాన్ని 
పోలిన ఒక కాగితం వడవ నమూనా యివ్వబడింది. కోడి గుడ్డు పెంకు డొల్లును 
ధి 


ఉపయోగించి ఇందులోని ఆవిరి బాయిలర్‌ను తయారుచేశారు. దీనికింద ఒక 
పాత్రలో, ఆల్కహాలులో ముంచిన దూదిని ఉంచి, మండిస్తారు. పెంకులోనుండి 


ఆవిరి చిమ్మడంతో పడవ వ్యతిరేక దిశలో కదలనారంభిస్తుంది. ఈ అటబొమ్మను 
తయారుచేయాలంటే ఎంతో నైపుణ్యం అవసరం! 


14 


కటిల్‌ చేప ఎలా ఈదుతుంది? 


న 
an 
ళా 


చాలా ప్రాణులు “తమ జుట్ట పట్టుకుని తమకు తామే పైకెత్తే” వద్దతిల్‌ 
నడక సాగిస్తాయని చెపితే మీకు విచిత్రంగా అనిపించవచ్చు. కటిల్‌ చేపతో బాట. 
“సెఫలో పోడా”కు చెందిన జంతువులు చాలా మటుకు నీటిలో ఈపద్దతితోనే 
కదులుతుంటాయి. వాటి శరీరంలో ప్రక్కన ఒక రంధ్రం, ముందు ఒక గరాటు 
వంటి ఏర్పాటు ఉంటాయి. వీటి ద్యారా ముందు నీటిని లోపలికి పీల్చుకుని 
గరాటు చివరనుండి నీటిని బలంగా చిమ్మడం ద్వారా ఈ జంతువులు ముందుకు 
కదులుతాయి. నీటిధార, ప్రతిచర్య సిద్దాంతానికి అనుగుణంగా జంతువు ముందుకు 
కదలడానికి అవసరమయిన తోపుడును కలిగిస్తుంది. కటిల్‌ చేప తన గరాటును 


పక్కలకు, వెనుకకు వంచగలదు కూడా. కొబట్టి తనకు ఇష్టం వచ్చిన దిశగా 
కదలగలుగుతుంది. 





చితం 9. “కటిల్‌” చేవ ఈదే పద్దతి 
డెల్టీఫిష్‌ కూడా ఈ రకంగానే-కదులుతుంది. గొడుగులాంటి తన శరీరంలోనికి 
వచ్చిన నీటిని కండరాల సాయంతో కిందకు చిమ్మేసరికి, అది తుపాకి వెనకకు 


తన్నిన్టై తోయబడి ముందుకు కదులుతుంది. మరికొన్ని కీటకాలు లార్వాలు, ఇతర 
ప్రాణులు కూడా ఈ రకంగానే కదులుతాయి. 


నక్షత్రాలకు రాకెట్‌ |(పయాణం" 
చంద్రుడి మీదకు చేరుకోవడం, ఒకగ్రహం నుండి మరో గ్రహానికి యాత్రలకన్నా 


ఇప్పుడు లెక్కలేనన్ని కృత్రిమ ఉపగ్రహాలు అంతరిక్షంలో తిరుగుతున్నాయి. అంతరిక్ష 
నౌకలు [గ్రహాలన్నింటినీ శోధించి వినరాలందించాయి. మనిషి చంద్రగ్రహణంమీద 
ఎన్నోసార్లు దిగి అక్కడి శిలలు వగైరాలను భూమికి తెచ్చాడు. మా యువ 
పాఠకులకు ఈ విషయాలన్నీ చిన్నప్పటినుండి తెలిసినవే గనుక చాలొ మామూలుగా 
అనిపించవచ్చు. అంతేగాక రచయిత అంతరిక్షయానం గురించి వెలిబుచ్చిన భావాలు, 
చాలా అమాయకంగా అనిపించవచ్చుకూడా! అయితే ఈ రచన, ఇవన్నీ వాస్తనంగా 
వీలుకాకముందు చేసినది. అందుకే ఈ భాగాన్ని తొలగించకుండా చారిత్రక దృష్టితో 
అచ్చు వేయడం జరిగింది. - సంపొదకుడు. 


15 





అద్భుతమయింది. ఇంకేదయినా ఉంటుందా? ఈ విషయాన్ని ఆధారంగా ఎన్ని 
సైన్స్‌ ఫిక్షన్‌ నవలలు రాసుకున్నారు? నోల్డెముర్‌ రాసిన మైకోమెగాస్‌, జూల్స్‌ 
వెర్నే తన ఎ జెర్షిటుద మూన్‌'లో , “హౌక్టర్‌ సెర్షడాక్‌ "లో, అలాగే ఎచ్‌ .జి. 
వెల్స్‌ రాసిన “ద ఫస్ట్‌ మెన్‌ ఇన్‌ ద మూన్‌”లో, ఇంకా ఎందరో తను తమ 
రచనల్లో మనలను అంతరిక్షంలోకి, అద్భుతమయిన ఊహాప్రయాణాలు చేయించారు. 
మనం మూత్రం మన భూమినే అంటి పెట్టుకుని ఉన్నాం గొబట్టై వాళ్లలా చేశారు. 


నిషి మాత్రం కలకాలంగా కన్న ఈ కలలు నిజం కాకపోతాయా? ఈ 
రచయితలు ఎంతో సహజంగా ఉన్నై కనిపింపజేసిన ఈ |ప్రణాళికలన్నీ ఎప్పటికయినా 
నిజం కాకపోతాయా? 

(గహోంతఠ యానాల గురించిన విచిత్ర ప్రణాళికలను గురించి తర్వాత ముచ్చ 
టించుకుందాం. ముందుగా రష్యన్‌ వైజ్ఞానికుడు కొన్‌ స్టాన్‌ టీన్‌ త్సియొల్‌ కోవ్స్కీ 
తొలిసారిగా సూచించిన ఒక ప్రణాళిక గురించి వివరిస్తాను. 

ఎవరయినా విమానంలో ఎక్కి చంద్రుడి దాకా ప్రయాణించడం వీలయేనా? 


కాదుగదా? విమానాలు, బెలూన్లు గాలిలో తేలుతూ, గాలిని తోస్తూనే కదా కదిలేది! 
భూమికి చంద్రునికి మధ్యన గాలిగాని, ఈ మన బెలూన్లను నడిపించగల గాలిలాంటి 


నురొకటి గాని లేనేలేదు. అంటే, గాలి అవసరం లేకుండానే పయాణించగల 
వాహనాన్ని తయారుచేయాలి. ఇటువంటి వాహనం గురించి మనం ఇప్పటికే 
చర్చించుకున్నాం. అదే రాకెట్‌! మనుషులకు, ఇతర సామగ్రికి, ఇంధనానికి 
చేరువేరు గదులుండే విధంగా పెద్దరాకెట్‌ ను తయారుచేయడం వీలుకాదా? ఇందులోని 
ప్రయాణికులు, కావలసినంత ఇంధనాన్ని వెంటతీసుకునిపోయి, కావలసిన దిశలో 
దహన వాయువులను పేర్చి, ఎటుకావాలం టే అటు దూసుకుపోతున్నట్టు ఊహించండి. 
ఈ రకం అంతరిక్షనౌక మనలను నిజంగా చంద్రుని మీదకు, ఇతర (గ్రహాలకు 
తీసుకుపోగలుగుతుంది. ఇంధనాన్ని అవసరమయినంత మేరకే వాడుకుని, నౌక వేగాన్ని, 
నియంత్రిస్తూ ఏ ప్రమాదం లేకుండా పయనించే వీలు ఇటునంటి అంతరిక్ష రాకెట్‌లో 
ఉంటుంది. 9 

ఏ గ్రహంమీదయినా దిగాలనుకున్నప్పుడు, [క్రమంగా అంతరిక్రనౌక వేగంతగ్గించి 
నెమ్మదిగా అక్కడ దిగేలా చూడవచ్చు. భూమిమీదకు తిరిగి చేరుకోవడానికి కూడా, 
ఈ పద్దతినే వాడుకోవచ్చు. 

విమానాలు ఈ మధ్యనే భయం భయంగా ఆకాశంలోకి ఎగిరినట్టు అనిపిస్తుంది. 
ఇప్పుడది, కొండలను, సముద్ర ను, ఎడారులను, ఖండాలను దాటి ఎగిరిపోతున్నాయి. 
మరో 20 లేదా 30 సంవ, రాలలో (గ్రహాంతర యానం కూడా వీలవుతుందని: 
ఎందుకు అనుకొకాడదు? భూ|గహానికి బంధించివేసిన కనబడని బంధాలను మానవుడు 
అప్పడు తెంచుకోగలుగుతాడు. విశ్వంలోని అగాధాలను తరచి చూడగలుగుతాడు 


16 













నస చరయ నరం మం WR 
ను SED NST సన 1 CT WPS; 
శక A రకం ్ర రర రు న! రోకో 
= SID 7 OW 






ప 





హంస, రొయ్య, చేపలు కలిసి ఒక బండిని లాగడానికి (ప్రయత్నించడం గురింఏ 
కథ ఒకటి (ప్రచారంలో ఉంది. 19వ శతాబ్ది రష్యన్‌ రచయిత ఇవాన్‌ |క్రిలోన్‌ 
వ్రాసిన పాఠాంతరాన్ని మనం ఇప్పుడు గమనించబోతున్నాం. ఈ కథను మీరు 
గనక చదివి ఉంచే, దాన్ని యంతత్రశాస్త్రరీత్యా విశ్లేషించడానికి మీరు ప్రయత్నించి 
ఉండలేదనే నా నమ్మకం. అలొ ఆ కథను గనక తర్కించి ఉంటే, ఫలితం కధలో 
చెప్పినదానికన్నా వేరుగా ఉండక తప్పదు. ఒకే వస్తువుమీద వివిధ కోణాలనుండి 
వేరువేరు బలాలు వనిచేయడమనే యాంత్రిక సమస్య ఈ కధలో ముఖ్యాంశం. 
హంస బండిని పైనుండి లాగుతుంది. రొయ్య వెనక్కులాగుతుంది. ఇక చేవ నదిలోకి 
లాగుతుంది. చిత్రం 10లో ఈ మూడు బలాలను చూడవచ్చు. హంసయొక్క బలం 
(08), చేప వక్కగాలాగిన బలం (0B), ఇక రొయ్య వెనక్కులాగిన బలం (0౦) 
వివిధదిశల్లో ఉన్నాయి. ఇక నాలుగవ బలంకూడా ఒకటి ఉందని మరవకూడదు. 
అది బండి బరువు. అది ఎల్లప్పుడూ కిందకు అంటే భూమివేపు పనిచేస్తుంది. 
కథలో బండి కదలకుండా ఉండిపోయిందని |క్రిలోవ్‌ చెపుతాడు. అంశే వివిధదిశలో 
పనిచేసిన ఈబలం సమిష్టి ఫలితం శూన్యం అని కథ చెపుతుంది. 


అయితే ఇది నిజమేనా? హంస పైనుండి లాగుతున్న బలం చేవ, రొయ్యల బలాలకు 
అడ్డురాదు సరిగదా! వాటికి సాయంచేస్తుంది. భూమియొక్క గురుత్వాకర్షణకు 










లె 
+ 





క్‌ 
శి 
అట్‌ 


చె సదుస్యకు మెకాది 
బలం (ఒడి? బండి! 


ఫలిత 





po 


న కలో 


చమన పరిస రం. 





2 
అభ 





కూ 
టా 


యా 





జురొయ్యతో 


యా (తొాలకు అనుగుణు 


ఇల 
శ, 





నదిలోకి ఈడుస్తుంది. 





17 


వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ బలం వల్ల బండి, చక్రానికి, నేలకుమధ్యన, చక్రానికి 
ఇరుసుకు మధ్యనగల రాపిడి ' తగ్గుతుంది. అందువల్ల బండి బరువు తగ్గుతుంది. 
బహాశః బరువు శూన్యమవుతుంది కూడా. కథలో, కూడా బండి చాలా తేరికగా 
అనిపించిందని చెపుతారు. సౌలభ్యంకోసం, మనంకూడా, హంస లాగడం నల్ల బండి 
బరువు శూన్యమయిందనే అనుకుందాం. ఇక మిగిలినవి రండు బలొలు మాత్రమే. 
అవి చేప, రొయ్యల లాగుడులు. కథను గమనించి చూస్తా, ఈ బలాలు ఏ దిశగా 
పనిచేశాయో కూడా తెలుస్తుంది. రొయ్య బండిని వెనక్కులాగింది. చేపమాత్రం 
దాన్ని నీటిలోక్తి లాగింది. నది బండికి ఎదురుగా గాక పక్కన ఉందని అనుకోవడం 
భావ్యం!ముగ్గురు మిత్రులు కలిసి బండిని నదిలోకి తొయ్యాలనయితే ప్రయత్నించలేదు 
గదా! మొతానికి చేవ, రొయ్యల బలాలు, ఒకదానికొకటి కోణంలో పనిచేశాయి. 
బలాలు ఒకేదిశలో ఉండకపోతే ఫలితం శూన్యం కావడానికి అవకాశంలేదు. 

యంత్రశా స్త్ర, నియమాలకు అనుగుణంగా మనం 0B అనే మరియు 0౮ ల 
వెంట సమాంతర చతుర్భుజాన్ని నిర్మించి, అందులో 0D అనే కర్ణాన్ని గూడా 
గుర్తించవచ్చు. అంటే బండి 0 దిశలో అది సూచించే బలంతో కదిలి ఉండాలి. 
బండి బరువు లేదనుకున్నాం కనుక అది తప్పకుండా 0౦ దిశలో కదిలి తీరాలి. 
ఇక బండి పైకా? వెనకకా? లేక పక్కకా? ఎటు కదిలింది అనే ప్రశ్న! ఇది "ఆయా 
రెండు బలాల నిష్పత్తిమీద, వాటి మధ్యగల కోణంమీద అధారవడి ఉంటుంది. 

మీరుగనక ఇంతకుముందు బలాల గురించి లెక్కలు చేసి ఉన్నట్లయితే, బండి 
బరువు శూన్యం కాకున్నాసరే, అది నిశ్చలంగా ఉండే వీలులేదని గమనించి ఉంటారు. 
చక్రాలకు భూమికిన్నీ, చక్రాలకు ఇరుసుకు మధ్యగల ఘర్షణ, |ప్రయోగింపబడిన 
బలాలకన్నా ఎక్కువగా ఉన్న షక్షంలో బండికదలదు. ఘర్హణే గనక ఎక్కువగా 
ఉంకే బండి తేలికనిపించే |పసక్తిలేదు. బండి కదలకుండా నిలబడిందని చెప్పడానికి 
రచయితకు ఆధారం లేనే లేదు. ఇక కథలోని నీతి సంగతి వేరు! 


క్రీలోవ్‌ ను కాదంటే 


“మిత్రులు విడిపోతే ఏదీ సవ్యంగా జరగదని” క్రిలోన్‌ కథలోని నీతి. అయితే ఇది 
యంత్రశాస్త్ర, ప్రకారం మాత్రం తప్పయింది.. బలాలు అన్నీ ఒకేదిశలో వ్రయోగింపక 
పోయినాసరే, ఫలితమంటూ ఒకటి మాత్రం తప్పకుండా ఉంటుంది. చీమలను 
గురించి కూడా క్రిలోన్‌ రాశాడు. అతడు వాటి పనితనాన్ని ఎంతో పొగిడాడు. 


అయినా అవి ముందటి కథలోని మిత్రులలాగే ఎవరిదారినవారు పనిచేస్తూకూడా 
పనిని సాధిస్తాయని చాలామందికి తెలిసి ఉండదు. ఇదికూడా బలాల సమన్వయం 


వల్లనే వీలవుతుంది. చీమలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అందరూ అనుకుంటున్న 
పరస్పర సహకారం వాటిలో లేనేలేదని తెలుస్తుంది. అదంతా కథ మాత్రమే. 
చీమలు దేనికదే, మిగతావాటిని పట్టించుకోకురిడా పనిచేసుకుపోతుంటాయి. 
. ఎలాషిష్‌ అనే జంతుళ్నొస్త్రజ్ఞుడు “ఇన్‌ స్పింక్ట్ర్‌” అనే తన గ్రంధంలో చీమల 
పనితీరును ఇలా వర్ణించాడు, 

18 


చిత్రం 1. అకుప్పురుగును ఈడ్చుకు పోయే చీమలు 





“ఒక డజను చీమలు చదునుగా ఉన్న నేలమీద ఒక వస్తువును లాగుతున్నాయనుకోండి. 
అవన్నీ ఒకేవిధంగా పనిచేస్తుంటాయి. అక్కడ సహకారం ఉన్నళ్తు నునకు ముందు 
కనబడుతుంది. అవి లాక్కుపోతున్న వస్తువు, అది ఒక పురుగు అనుకుందాం, దానికి 
ఒక గడ్డిపరక లేదా రాయి అడ్డు తగిలిందనుకుందాం. ఆ అడ్డును తప్పించుకుని గదా 
ముందుకుపోవాలి. పురుగును ముందుకు లాక్కుపోవడం వీలుకాదు. అప్పడు చీమలు 
దేనంతటది, విడివిడిగా, అడ్డంకినుండి తిండిని తప్పించి తీసుకుపోను ప్రయత్ని సాయో 
తెలుస్తుంది. (చిత్రం 11,12) ఒకటి కుడికి లాగితే మరొకటి ఎడమకు లాగుతుంది 
మరోటి ముందుకు, ఇంకొకటి వెనకకు లాగుతాయి. అని స్టలాలుమౌారి _ పురుగును 
మరోచోట పట్టుకుంటాయి. కాని దేనివని దానిదే. చివరకు ఒక పరిస్థితిలో చీమలు 
ఆరుకలిసి పురుగును ఒకవేపు లాగితే నాలుగుమా[త్రమే మరోవేపు లాగుతుంటాయి. 
అవ్వుడది ఆరు లాగుతున్న వేవు కదులుతుంది. నిజానికి మిగతా నాలుగు చీమలు 
ఈ 'కదలికకు అవరోధాలే! 





చిత్రం 12. చీమలు పనిచేసే పదతి. ప్రతి చీమా పడే (శ్రను బాజొలతో 
సూచించబడింది. 


చీమల మధ్యనగల సహాకొరం సంగతి విశదమయేందుకు మరో ఉదాహరణ 
మాద్దాం. చిత్రం 13 లో నలుచదరంగా ఒక జున్ను ముక్క ఉంది. దాన్ని 
25 చీమలు. కలిసి లాగుతున్నాయి. జున్నుముక్క A గుర్తుగల _బాణంవేపు 
కదులుతుంది. ముందున్నచీమలు జున్నుముక్కను లొగుతుంటే వెనకనుండేవి దాన్ని 


19 


ముందుకు తోస్తున్నాయని, పక్కల్గొగల చీమలు ఈ రెంటికీ సాయం చేస్తున్నాయని 
మీకనిపించవచ్చు. అయితే అదెంతమాత్రం నిజంకాదు. కత్తినొకదాన్ని తీసుకొని వెనక 
వరసను తొలగించండి. జున్నుముక్క మరింత వేగంగా ముందుకు కదలనారంభిస్తుంది. 
వెనక వరసలోని 11 చీమలు ముక్కను ముందుకు తోయడంలేదని, వెనక్కు 
లాగుతున్నాయని దీనివల్ల తెలుస్తుంది. నిజానికివి మిగతా చీమలపనిని మరింత కష్టతరం 
చేస్తున్నాయే తప్ప సాయం చేయడంలేదు. నిజానికి జున్నుముక్కను లాక్కుపోవడానికి 
నాలుగు చీమలు చాలు. కానీ, ఆ గుంపంతా కలిసీ దేనంతకది లాగుతాయి గాబట్టి 


ఆపనికి 25 _చీమలు అవసరమయ్యాయి. 
sal 


స ధ్రర్రర్తత్తశ్తశ్తశ్తళళో 
న ం. ౬౫ జ మ్‌ థి జ్‌ 
ల్‌ 


ళ్‌ 


యయ 


చిత్రం 13. జున్ను ముక్కను తమపుట్టుకేసి ఈడ్చుకు పోతున్న చీమ 


మార్క్‌ బ్వ్పెయిన్‌ చీమలలో గల ఈ*సహకార లక్షణాన్ని” గమనించాడు. అతను 
రెండుచీనుల కధను వివరిస్తాడు. వాటిలో ఒకదానికి మిడతకాలొకటి దొరికింది. 


“అవి మిడతకాలిని చెరొక చివరా వట్టుకుని చేతనయినంత బలంగా "లాగసాగాయి. 
రెండూ చెరొక దిక్కు లాగుతున్నాయి. ఇక్కడేదో తప్ప జరుగుతున్నదని వాటిక 
తోచింది. అయితే, అ తప్పేమిటో మాత్రం అంతుపట్టడంలేదు. అవి రెండు 
వాగ్వివాదంలోకి దిగాయి. కోపాలు పెరిగిపోయాయి. వాదం కాస్త కొట్తాటలోకి.. 
దిగింది. కాసేపు కలియబడిన తర్వాత తప్ప తెలుసుకుని తిరిగి పనిలోకి దిగాయి. 
మళ్లీ అదే వరస. కాలిని రెండు చివర్ల, రెండూ పట్టుకుని అటూ ఇటూ 
లాగనారంభించాయి. అయితే కొట్టాటలో దెబ్బతిన్న చీమ బలహీనమయింది. అందు*ే 
రెండన చీమ మిడత కాలితోబాటు, దీన్నికూడా లాక్కుపోసాగింది. ఈ చీను 
పట్టువిడవకుండా, ఆకాలికే వేలాడింది.” "బ్వెయిన్‌ ఈ కథను కేవలం సరదాకోసవే: 
రాసి ఉండవచ్చు. అయితే అతను చెప్పిన మాటలు మాత్రం అసలు సిసలు నిజాలు, 
అతనంటాడు 

“అతనెప్పుడూ పనిచేయడు. ప్రజలు చూస్తున్నారని గమనించినప్పుడు తప్ప! 
ముఖ్యంగా ఆ చూచేవాడు జీవశా,స్త్రవేత్తయి, తనను చూచి" విషయాలు నోట్‌ 
ఎసుకుంటున్నాడనిపిస్తే తప్ప వనిచేయనే చేయడు.” 


20 


కొడ[గ్రుడ్దును వెతక గొటడీ 
CA) 
రష్యన్‌ రచయిత గొగోల్‌ రాసిన నవల “డెడ్‌సోల్‌ లో కఫా మొకేదిద్‌ అనే 


“వుహా తెలివిగలీవాని పొత్ర ఒకటి వస్తుంది. అతనికెప డూ ఒక తాత్విక సమే స్య 
ఎదురవుతూ ఉంటుంది. ఒక సమస్య సరించి అతను బుర్రబద్దలు కొట్టుకుంటాడు. 


“ఏనుగులు కూడా గుడ్డలోనుంచి పుడతాయనుకోండి! అప డా ఏనుగు గుడ్డు పెంకు 
చాలా లావుగా, మందంగా ఉండాలికదూ! బహుశః ఫిరంగిగుండు తగిలినా ఆ 
గుడ్డు చెక్కుచెదరదనిపిస్తుంది. దాన్ని వగలగొట్టాలంటే కొత్తరకం ఆయుధం 
తయారుచేయాలి.” 


చిత్రం 14. ఇలా కోడిగుడును పగలగొట్టడం చాలా కష్టం 
Ge యు బ్య 





మామూలు కోడిగుడ్డు పెంకుకూడా, అనుకున్నంత బలహీనమయినదేమీకాదని 
చెబితే ఆ తాత్వికణిరోమణీ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టవాడేమో! చిత్రం 14లో 
చూపినట్టు గుడ్డును రెండు కడా పట్టుకుని అదిమి నలగగొట్టడం చాలా కష్టం, 
అందుకు “బోలెడంత బలం ప్రయోగించాల్సి ఉంటుంది. (ప్రయత్నించే వక్షంలో 
పెంకుముక్కలు చేతిలో దిగబడిపోకుండా జాగ్రత్తపడండి మరి!) గుడ్డుపెంకు 
ఎందుకంత బలంగా ఉంటుంది? అదీ అలా వంపుదిరిగిన ఆకారంలో ఉందిగాబ్టే 
దానికా బలం, భవనాలలోని ఆర్చిలు వగైరాలుకూడా ఇలాగే బలంగా ఉంటాయి. 
భవనంలోనిపైగోడ బరువు (5) కిటికీలోని M అనే మధ్యరాతి మీదపడి, & అనే 


బాణంగుర్తు "చూపే దిశకు బలం ప్రయోగిస్తుంది. అయితే ఆ రాయిమాత్రం పైన 
వెడల్పుగా, కింద కొంచెం సన్నంగా ఉండడం వర్ణ, క్రిందకు పడకుండా నిలుస్తుంది. 


దానిమీద పడిన బరువు కొస్త, దాని పక్కనున్న రాళ్లమీదపడుతుంది. * అవ ప్పుడు 
సమాంతర చతుర్భుజ సిద్దాంతం ప్రకారం & అనే బలం, ౮ మరియు B ల 
దిశల్లో రెండు బలాలుగా “విడిపోతుంది. ఈ బలాలు, ఆ పక్క నేగల రాళ్లయొక్క 
నిరోధకత్వం వల్ల, వీగిపోతాయి. అవికూడా నమురో రెండురాళ్ల మధ్యన ఉన్నాయి. 
అందుకే ఆర్చిమీద 'పైనుండిపడే బలం నల్ల, ఆర్బి ఏమాత్రం (క్రుంగిపోదు. నిజానికి 
(క్రిందనుండి బలం ఉపయోగించి, ఆర్చిని పడగొట్టడం ఎంతో సులువు. రాళ్లయొక్క 


21 


ఆకారంనల్ల, అవి [క్రిందకు పడడం వీలుకాదు, అంతేగొని, వాటిని పైకి తోయడం 
స్వం. 


సులభమేగరా! 

గుడ్డుపెంకు కూడా ఒక ఆర్బిలాంటిదే. అయితే ఇది అన్ని వేవులా వంపు దిరిగి 
ఉంటుందీ మనం అనుకున్నంత సులభంగా, బయటినుండి ప్రయోగించిన బలం 
దాన్ని నలగగొట్టజాలదు. నాలుగు గుడ్డమీద నాలుగుకొళ్లు వచ్చేలాగ ఒక బల్లను 
నిలబెట్టి దానిమీద మీరు నిలబడవచ్చు. గుడ్డు పగలనే పగలవు. (గుడ్డను నిలబెట్టడానికి 
వాటికీ ప్లాస్టర్‌ అఫ్‌ పారిస్‌తో స్థాండులు తయారుచేయవచ్చు. అదిగుడ్డకు సులభంగా 


చిత్రం 15. ఆర్బి బలంగా వుండడానికి కారణం 





అంటుకుంటుంది.) 
పొదుగుతున్న కోడి తనబరువుకు గుడ్డు నరిగిపోతాయేమోనని భయపడదని మీకు 
అర్రమయ్యే ఉంటుంది. అయితే గుడ్డులోపలి, చిన్ని కోడిపిల్ల మాత్రం తన చిన్నారి 


ముక్కుతో "పెంకులో చిల్లు పొడిచి “ప్రకృతి ప్రసాదించిన వీకటి గుయ్యారంగలోంచి 
బయటవడుతుంది. ' 


గుడ్డును ఏ చెంచాతోనో ' 'పక్కగా కొట్టి పగలగొడుతున్నప డు, దాని గట్టిదనం 


గురించి, 'ప్రకృతి బలాలను పది ఎదుర్కునే. తీరుగురించి తోచదు. పెరిగే కోడిపిల్లకు 
ప్రకృతి ఎంతో గట్ట ఇంటిని కట్టి ఇచ్చింది! 


గుడ్డలాగే, పలచగా కనిపించే విద్యుత్తు బల్బులు కూడా ఎంతోగట్టివి. వాటిలోపల, 
పన... అద్దుకోవడానికి ఏమీలేకున్నా సరః అవి అంత సులభంగా పగలవు, 


10సెం.మీ. ఉండే బల్బుమీద మొత్తం 75 కిలోలు, అంటే. ఒక భారీమనిషి 
బరునంత ఒత్తిడి పడుతూ ఉంటుంది. అందుకు రెండున్నర రెట్ల ఒత్తిడిని కూడా 
బల్బులు. తట్టుకోగలగుతాయని వరిశీలనల్లో తెలిసింది. 


22 


ఎదురుగారిలో తెరచాప 


ఎదురుగాలి వీస్తున్నవ్వుడు నావలవారు తెరచాపనెలా ఎత్తుతారు? ఎదురుగాలికి 
వేరుగా ఎదురుగా నావ నడపడం వీలుకాదని ఏ నావికుడయినా చెప్పగలడు. అయితే 
వీస్తున్న గాలికి, కొంచెం లఘుకోణంలో ఉంటే ఎదురు వెళ్లవచ్చునని కూడా వారే 
ఒప కుంటారు. 'ఈకోణం నిజంగా చాలాచిన్నది. లంబకోణంలో నాలుగవనంతు 
మాత్రమే, ఎదురుగాలికి ఎదురుగా పోవడానికి, కేనలం 22 డిగ్రీలు వాలుగా పోవడానికి 
అంత పెద్ద భేదం ఏమిటనేది మాత్రం సులభంగా అంతుపట్టదు. 





| 

నిజానికి ఇందులో పెద్దభేదమే ఉంది. నిజానికి ఎదురుగాలి నాన నడవడానికి 
సాయపడుతుంది కూడా. అసలు ముందు గాలి తెరచావమీద ఎలా ప్రభావం 
చూపుతుందో గమనిద్దాం. గారి ఎటువైపువీస్తున్నదో తెరచావకూడా అదేవేపు 
నెట్టబడుతుందని మీరనుకుంటారు. కానీ అలా జరగదు. గాలి ఎటువేపుగా వీస్తున్నా 
సరే తెరచాపను మాత్రం తెరచాప తలానికి లంబకోణంలో తోస్తుంది. చిత్రం 
16 చూడండి. అందులో గారి బాణంగుర్తులు చూపినదిశగా _ వీస్తుందనుకోండి. 
దానికెదురుగా AB తలంలో తెరచాప ఉంది. గాలి తెరచాప తలం మొత్తంమీద 
ఒకేవిధంగా బలాన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి గారిబలాన్ని మనం R రేఖతో 
సూచించి, అది తెరచాప మధ్యబిందువులో ఉందనుకుందోం. దీనినుండి లెక్కచేస్తే 


మనకు Q అనే బలం, తెరచాప తలానికి లంబకోణంలోనూ, P అనే బలం 
తెరచాప తలంవెంబడిగానూ కనబడతాయి. (చిత్రం 16లో కుడి) తెరచాప గుడ్డకు, 


గాలికి మధ్యన ఘర్షణ ఏమాత్రం ఉండదు గనుక P అనే బలం పనిచేయదు. ఇక 
మిగిలింది Q అనే బలం. అది తెరచాపను, దాని తలానికి లంబకోణంలో ముందుకు 
నెడుతుంది, 


ఈ విషయం అర్హమయిన తర్వాత నావ ఎదురుగాలికి ఎదురుగా, లఘుకోణంలో 
23 





సరుకు స తం 186. తెరచాప 
oi జ 

కండే పదాతి. పడవ దారి ఈ విధంగా 

వంకరటింకరగా ఉంటుంది. 


ఎలా కదులుతుందో సులభంగానే ఊహించవచ్చు. చిత్రం17లో KK అనేది 
నావయొక్క మధ్య రేఖ అనుకుందాం. గాలి ఈరేఖకు లఘుకోణంలో బాణంగుర్తులు 
చూపినదిశగా వీస్తున్నది. AB అనేది తెరచాప దాన్ని గాలి దిశకు, పడవను 
మధ్య రేఖకు సరిగ్గా నడుమ ఉండేట్లు అమర్చారనుకుందాం. ఇక బలాలు ఎలా 
పనిచేస్తాయో చిత్రంలో చూడవచ్చు. "గారి తెరచాపమీద ప్రయోగించే బలం Q. 
అది తెరచాపకు లంబకోణంలో ఉంటుంది. దీని ఆధారంగా లెక్క చేస్తే, నాన 
మధ్యరేఖ లేదా వెన్నుదూలానికి లంబకోణంలో ఉఠడేట్లుగా R అనే బలం ఒకటి, 
వెన్నుదూలం వెంబడే ఉండే బలం 5 ఒకటి కనబడతౌయి. R అనే బలానికి, 
నానయొక్క కిందిభాగాలు నీటిలో చాలాలోతువరకు మునిగి ఉండడంవల్ల, నీరే 
అడ్డు తగులుతుంది. దీనితో ఆ బలం ఇంచుమించు పూర్తిగా వీగిపోతుంది. ఇక 
మిగిలిందల్లా 5 అనే బలం ఒకటే. అది నాన దిశలోనే పనిచేస్తుంది. కాబట్టి 


నావ గాలికి ఇంచు మించు ఎదురుగా (లఘుకోణంలో) ముందుకు సాగుతూనే 
ఉంటుంది. ఈ పరిస్థితిలో అంటే తెరచాప, గాలి వాటానికి, నావ మధ్య రేఖకు సరిగ్గా 


మధ్యన తలంలో “ఉన్నప ఎడు 5 అనే బలం అత్యంత శక్తినంతంగా ఉంటుందని 
నిరూపించవచ్చు. సాధారణంగా ఈ పద్దతిని చిత్రర్ణ 18లో చూపినట్లు , తెరచాపను 


అటుఇటు తిప తూ వంకర నడకలో నావను నఢపడానికి వాడుతుంటారు. ఈ 
రకం నడకను “తిప్పుడు” అంటారు. 


ఆర్కిమిడిస్‌ భూమిని కదిలించగలి గేనా? 


“నాకు నిలబడటానికి ఒకచోటు చూపించండి - నేను ఈ భూగోళాన్ని 


24 


కదిలించివేస్తాను” అని ఆర్కిమిడిస్‌ _అన్నాడంటారు. తులాదండ సూత్రాలను 
కనుగొన్న మహాజ్ఞాని అతడు. “ఆర్కిమిడిస్‌ ఒకసారి సైరక్యూస్‌ రాజు, తనకు 
మిత్రుడు, బంధువు అయిన హీరో మహారాజుకు ఒక లేఖ (వాశాడు. తులాదండాన్ని 
వాడి ఎంతటి బరువునయినా ఎత్తవచ్చునని అందులో అతను వ్రాశాడు. తన వాదం 
యొక్క బలాన్ని మరింత ముందుకు తీసుకుపోయి మరొక భూమేగనక ఉంటే, 
దాని మీదికి పోయి, ఈ నున గ్రహాన్ని సులభంగా పైకెత్తుతానన్నాడతను” అని 





చిత్రం 19. “భూమిని ఎత్తుచున్న ఆర్కిమిడీస్‌” (చేరినియన్‌ రచించిన మెకానిక్సు 
(గందం (1787) లోని చిత్రం నుంచి) 


తులాదండాన్ని ఉపయోగించడం ద్వారా చాలాపెద్ద బరువునుకూడా, చిన్న 
బరువు సాయంతో పైకెత్తవచ్చునని ఆర్కిమిడిస్‌ తెలుసుకున్నాడు. తులాదండంలో 
తక్కున నిడివిగల భాగాన్ని పెద్ద ,బరువుకు సంధించి, ఎక్కువ నిడివిగల భాగానికి, 
చిన్న బరువును తగిలిస్తేచాలు. చాలా పొడుగయిన తులాదండాన్ని వాడి, అందులోని 
పొడుగుభాగాన్ని తనచేతితో అదిమిపెట్టి భూమి బరువుకు సమానమయిన బరువును 
కూడా తను ఎత్తగలుగుతానని ఆర్కిమిడిస్‌ అనుకున్నాడు. (భూమిని ఎత్తడమం'ే, 
భూమిమీద, భూమితో సమానమయిన బరువును ఎత్తడం అని మనం గ్రహించాలి) 
ఆ మహాజ్ఞానికి భూమియొక్క ద్రవ్యరాశి గురించి బాగా తెరిసిఉంశు, తప్పకుండా, 
తన మాటలను వెనక్కు తీసుకునేవాడే! అర్కిమిడిస్‌కు తను నిలబడడానికి 


మరొక భూగోళం దొరికిందనే అనుకుందాం. అతని తులాదండానికి అవసరమయిన 
ఆధారంకూడా దొరికిందని ఒక క్షణం పొటు అనుకుందాం. అతను అవసరమయినంత 


పొడుగు తులాదండాన్ని కూడా తయారుచేసుకోగలిగాడని కూడా అనుకుందాం. 
అప్పుడయినా అతనికి, భూమితో సమానమయిన ద్రవ్యరాశిగల వస్తువును ఎత్తడానికి 
ఎంతకాలం పడుతుందో మీరుగాని ఊహించారా? ఆ బరువును ఒక సెంటీమీటరు 
ఎత్తుకు ఎత్తడానికి 30 మిలియన్‌ మిలియన్ల సంవత్సరాలు వడుతుంది. ఒక్క పిసరు 
కూడా తక్కువ కాదు! 


25 


ఖగోళ శ్నాస్త్రజ్ఞు లకు భూమి ద్రవ్యరాశిగురించి తెలుసు. అంతటి ద్రవ్యరాశి గల 
వస్తువుగనుక భూమిమీద ఉంశే, దాని బరువు సమారు 

6,000,000,000,000,000,000,000 టన్నులు ఉంటుంది. ఒక మనిషి 
సాధారణంగా 60 కిలోల బరువును ఎత్తగలడనుకుంటే, భూమిని ఎత్తడానికి అతను 
వాడే తులాదండంలో చిన్న భాగం కన్నా, పొడుగుభాగం 

100,000,000,000,000,000,000,000 రెట్లు ఎక్కువ పొడుగుండాలి. పొట్టి 
భాగాన్ని ఒక "సెంటీమీటరు. పైకెత్తాలంటే, పొడుగు భాగం అంతరిక్షంలో చాపం 
ఆకారంలో 1,000,000,000,000,000,000 కిమీలు కిందకు వాలాలి. ఆర్కిమిడిస్‌ 
తన చివర తులాదండాన్ని అంతదూరం దాకా కిందకు నొక్కితేనే, భూమి బరువుగల 
చిన్న భాగం “ఒక్క సెంటిమీటరు” ఎత్తు పైకీ కదులుతుందన్నమాట! అంతదూరం 
నొక్కడానికి వా పడుతుంది? ఆర్కిమిడిస్‌ ఒక క్షణంలో 60 కిలోల బరువును 
ఒక మీటరు ఎత్తుకు ఎత్తగలడనుకుంటే (అది ఒక హార్‌ ఎ పవర్‌ శక్తికి సమానం) 
అవ్వుడుకూడా భూమిని ఒక సెంటీమీటరు ఎత్తడానికి అతనికి 

1,000,000,000,000,000,000,000 సెకండ్లు పడుతుంది.అం పే 30 మిలియన్‌ 
మిలియన్ల సంవత్సరాలన్నమాట. అంతకాలంపాటు జీవించి ఉండినా, ఆర్కిమిడిస్‌ 
భూమిని వెంట్రుక మందం కూడా ఎత్తగలిగి ఉండేవాడు కాదు! 

అతనికి ఎంతటి మేధన్సు ఉన్నాసరే, ఆ పనికి వస్త సమయాన్ని తగ్గించడం 
మాత్రం వీలనదు. యంత్రశా,స్త్రంలో ఒక “స్వర్షసూత్రం” ఉంది. యంత్రంవల్ల కలిగిన 
సౌకర్యంతోబా కే, సమయం అనే సమస్యకూడా ఉంటుందంటుంది ఆ సూత్రం. 
ఆర్కిమిగిస్‌ తన తులాదండాన్ని కాంతివేగంతో అంటే సెకండుకు 300,000 కి.మీల 
చొప్పున నొక్కగలిగినా, భూమి బరువును ఒక సెంటీమీటరు ఎత్తడానికి కోటి 
సంవత్సరాలు పట్టి ఉండేది. 


జూల్‌ వెర్‌ [ రచనలోని బలశాలి, యూలర్‌ సూత్రం 


జూల్ఫ్‌వెర్న్‌ తన ఒక నవలలో సృష్టించిన మహాబలశాలి మతివూ oye 
మీకు గుర్తుందా? “అతని తలకూడా అతని శరీరానికి త తగిన ట్ఞ చాలా పెద్దది, 
అతగాని ఎద కమ్మరి కొలిమి తిత్తిలాగుంటుంది. కాళ్లు వె దుంగలు. చేతులు 
(నేనుల్హాగుంటాయి. ఇక పిడికిళ్లు సమ్మెటలే! “మతియాస్‌ డోర్‌ ” అనే నవలలో 
అతను ట్రబకోలో అనే ఓడను తన బలమయిన చేతులతో అమాంతం పట్టి 
నిలుపుతాడు. ఆ వృత్తాంతాన్ని జూల్‌ వెర్న్‌ ఇలా వర్ణించాడు. 
“ట్రబకోలో సముద్ర ప్రవేశంచేయడానికి సిద్ధంగా ఉంది. దానికి అడ్డుగా ఏవో 
కొన్ని కొయ్యదుంగలు మాత్రం పెట్టి ఉన్నాయి. “అరడజనుమంది వడ్రంగులు ఇంకా 
సన 4 కొనసాగిస్తున్నారు. పనిలేని జనం చుట్టూచేరి చూస్తున్నారు. 


సరిగ్గా అదే సమయంలో దూరంనుండి ఒక చిన్న విహారనౌక అటుకశేసి రాసాగింది. 
అది రేవును చేరాలంటే (ట్రబకోలో ముందునుంచి పోవాలి. అందుకే ఈ ఓడ 


26 


సముద్రప్రవేశం కొంతకాలంపాటు వాయిదా వడింది. ఈ రెండూ గనుక ఢీకొంటే 
విహారనౌక సంగతి అంతటితో సరి అవుతుంది మరి! 


విహోరనౌక తెరచాపలు ఎండలో తళతళలాడుతున్నాయి. అందరి కళ్లూ దానిమీదే 
ఉన్నాయి. అది కదిలి ముందుకు వస్తూనే ఉంది. ఇంతలో భయంతో హాహాకారాలు 
వినిపించసాగాయి. ట్రబకోలో. కదిలి నెమ్మదిగా జారుడు దారి వెంట ముందుకు 
ఫోతున్నది. 

“ఒక వ్యక్తి ఉన్నట్టుండి ముందుకు దూకి వచ్చాడు. పడవేకు కట్టిన తాళ్లను 
అందివుచ్చుకున్నాడు. కన్నుమూసి తెరిచేలోగా వాటిని పక్కనే నేలలో దిగేసిన 
ఇనుపకర్రు చుట్టూ చుట్టాడు. తను నలిగి వచ్చడవుతాననే భయంకూడా లేకుండా, 
సరిగ్గా పదిక్షణాల పాటు, ఆ మోకులను గట్టిగా పట్టుకుని ఓడను నిలేశాడు. 
ఆలోపల తాళ్ళు తెగిపోయాయి. అయినా (ప్రమాదం తప్పింది. ఆ పది క్షణాలలోనే 
విపోరసాక, ట్రబకోలో ఎదుటినుండి పక్కకు కదిలింది. ట్రబకోలో నీటిలోకి 
ప్రవేశించడం, విహారనౌక పక్కకు తప్పుకోవడం క్షణంలో జరిగిపోయింది. ప్రమాదం 
తప్పించగలిగాడా బలశాలి. “అతనెవరోకాధు. మన పురాతన మిత్రుడు మతివూ”. 
మతివూ చేసిన సాహసకార్యం చేయడానికి, అతనిలాంటి సింహబలుడు అవసరంలేదని 
తెరిస్తే జూల్‌ స వెర్‌, య ఎంత ఆశ్చర్యపోయేవాడో ననిపిస్తుంది. ఆలోచనగల మనిషి 
ఎవరయినా ఆపనిచేయగలిగి ఉండేవాడు. 

ఒక (గుండని వస్తువు చుట్టూ చుట్టిన మోకు తిరుగుతూ జారుతుంశే . 
రాపిడి పుడుతుందని యంత్రశాస్త్రం ' చెపుతుంది. తాటిని చుట్టిన చుట్టను బట్ట 
అది 'మరీ ఎక్కువగా అవుతుంది. అంటే ఒక స్థంభానికి తాటిని మూడునాలుగు 
సార్హు చుట్టి పట్టుక్తుం టే, చిన్న బాలుడు కూడా, తాటి చివరనున్న పెద్ద బరువును 
నిలబెట్టుగలుగుతాడు. రేవుల్లో వందలాది ప్రయాణికులున్న పడనలను ' ఆపడానికి 
పడుచువారు ఈపద్దతినే వాడుతుంటారు. ఇందులో పనిచేసేది మానవాతీతమయన 
బలంకానే కాదు. అది కేవలం రాపిడి మాత్రమే. 

18వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత గణితశాస్త్ర వేత్త యూలర్‌, తాటిని చుట్టిన 
చుట్టను బట్టి, పెరిగే ఘర్షణను సూచించే సూత్రాన్నాకదాన్ని సిద్ధంచేసి యిచ్చాడు. 
ఆర్టీబభాను చూచి గాభరా పడనంశే ఇదుగో 'ఇదే ఆసూత్రం. 

F = “లి ఇందులో -F అనేది మనం లాగిపట్టి ఉంచవలసిన బలం. fe 
అనేది సహజలాగరితం మూలం 2.718...., అనేది తాటి యొక్క ఘర్షణ 
గుణకం, ఇక 4 అనేది తాటి చుట్టు కోణం, అంటే తాటియొక్క వంపు నిడివికీ, 
ఆ వంవుయొక్క అర్థవ్యాసానికి గల నిష్పత్తి, 

జూల్స్‌వెర్న్‌ కథలోని సందర్భానికి ఈ సూత్రాన్ని జోడించి వీళ్లేషిస్తే ఆశ్చర్యం 
తప్పదు. అక్కడ F అంటే పడవ వాలు మీదగా జారుతున్నప్పుడు దానివల్ల 
ఏర్పడే బలం. నవలలో ఓడ బరువు 50 టన్నులని చెప్పనే చెప్పారు. వాలు 
1ష0 నిష్పత్తిలో ఉందనుకుంళే, పడన బరువు మొత్తం లేక అందులో పదవవంతు 
మాత్రమే తాటిమీద పడుతుంది. అంటే అయిదు టన్నులు లేదా 5,000 కిలోలు. 


27 


తొటియొక్క ఘర్షణ గుణకం 1/3 అనుకుందాం. తాటిని మన యోధుడు, వటి 
మూడుసార్లు చుటాడని తెలుసుగనక 2 నికూడా సులభంగానే లెక్క యవచ్చు. 
రు 
అప్పుడు a= 32277 = 67 అవుతుంది. 
మరోసారి యూలర్‌ సూత్రాన్ని గమనించి సమీకరణం వేద్దాం. 


5000= f x 2.725513 = f x 2.722" 
లాగరితంలో చూస్తే £ విలున కూడా తెలుస్తుంది. 
log 5000 = logf + 2xr1092.72 లేదా £=9.3 కిగ్రాలు శ 
( హాయోధుడు వాడవలసివచిన బలం కేనలం 
అంటే ఓడ నిలబెట్టడానికి నన మ చ్చి 


పది కిలోలన్నమాట,. | 

పది కేజీలనేది ఏదో సిద్దాంతపరమయిన సంఖ్య, కానీ వాస్తవానికి అవసరమయే 
బలం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని మీరనుకోనవసరంలేదు. నిజానిక్షి ఆ 
బలం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవనార తాటిని, కొయ్యగూటం 
చుట్టూ తిప్పి కడితే ఘర్షణ గుణకం మరింత ఎక్కువవుతుంది. అప డు లాగవలసిన 
బరువు బలం మరింత తగ్గుతుంది. ఈలోవల తాడు తెగకుండా ఉంటే చాలు. 
జూట్‌ (వెర్నీ ఓడ ఒక చిన్న కుర్రాడు కూడా నిలబెట్టుగలిగి ఉండేవాడు. 


ముడులకు పట్టు ఎలావస్తుంది? 


నిత్యజీవితంలో ఎన్నోసార్లు మనకు తెలియకుండానే యూలర్‌ సూత్రంయొక్క 
ప్రభావం నల్ల మనం ఉపయోగం పొందుళుంటాం. ముడి అంశేకూడా ఒక గుండని 
వస్తువు చుట్టూ తాటిని చుట్టడమే కదా. అయితే అ గుండ్రని వస్తువు కూడా 
అ తాటిలోని మరో భాగమే అయి ఉంటుంది. నావికులు, ఇతరులువాడే రకరక్షాల 


- 


ముడులశక్తీ ఈ ఘర్షణ మీదే ఆధారపడి ఉంటుంది. తాటినీ ఎన్ని మెలికలు ఎక్కువ 
చుడితే ముడి బలం అన్ని రెట్టు పెరుగుతుంది. మీరీ విషయాన్ని గమనించాలం పే 
ముడిలోని మలుప్పులను గమనించి చూడండి. ఎన్నీ ఎక్కువ నులువులుంళే, తాడు 
అన్ని. చుట్లు ఎక్కువ చుట్టినట్లు కద! ఆ కోణాలు ఎక్కువయిన కొద్దీ ముడి 


౧ ల 


గల్డేదనం కూడా పెరుగుతుంది. 


దారం చుట్టు అంకగణిత పద్దతిలో అంటే ఒకటి, రెండు, మూడు అనే పద్దతిలో 
పెరుగుతాయి. అయితే వాటివల్ల కలిగే బలం మాత్రం రేఖాగణిత పద్దతిలో' అంతే 
ఒకటి, రెండు, నాలుగు, ఎనిమిది. అనే తీరులో పెరుగుతుంది. రాపిడి గనక 
లేకుంటే నున “దుస్తులకు బొత్తాములు నిలబడే ప్రశ్నేలేదు.. వాటి బరువుకు దారం 
ఊడీపోయి, బొత్తాలు వడిపోక తప్పదు. . 


28 


ఘర్తణ లేదనుకుంటే 


రాపిడి తనను ప్రదర్శించుకునే సందర్భాలను, ఎన్నోచోట్ల, ఎన్నోతీర్ల మీరు 
గమనించి ఉంటారు. లేనే లేదనుకునే చోట్ల కూడా, మనకు తెలియకుండానే 
అతిప్రధాన పాత్ర వహిస్తుంటుంది. ఒక్కసారి ఘర్షణగనక లేకుండా పోతే మనకు 
సుపరిచితమయిన ఎన్నో. విషయాలు అస్తవ్యస్తమవుతాయి. 


రాపిడి. యొక్కపాత్ర గురించి (ఫెంచి రచయిత గితామ్‌ బాగా వర్ణించాడు. 
“మీరంతా మంచుకప్పిన 'పేవ్‌ మెంట్టమీద నడిచే ఉంటారు. (భారతదేశంలో ఇది 
అనుభవంలో లేని విషయమే తడి లేక జారుడుగా ఉండే ఇతర ప్రాంతాలను దృష్టిలో 
ఉంచుకుంటే. సరి - అనువాదకుడు) అలాంటి చోట్ల నడవడం ఎంతకస్టమో 


మీకు తెలిసే ఉంటుంది. ఇంచుమించు సర్హస్‌ చేసినంత వనవుతుంది. అంటి 
భూమికి ఆ ఘర్షణ లక్షణం ఉందని తెలుస్తురీదీ. అందువల్లనే మనం ఈ భూమి 


మీద సునాయాసంగా 'నడవగలుగుతున్నాం. ఉండగలుగుతున్నాం. జారుడుగా ఉండే 
ప్రాంతాలలో సైకిల్‌ తొక్కడం, లేదా నున్నటి రాతి, లేదా తారు బాటమీద 
గుర్రాలు పశువులు జారిపడటం కూడా రాపిడి లేకనే. వీటన్నిటినీ జాగగత్తగా 
గమనిస్తే మనకు ఘర్షణ యొక్క (ప్రభావం గురించి తెలుస్తుంది. యంత్రాలలో 
రాపిడి లేకుండా చేయడానికి ఇంజనీర్లు కృషిచేస్తుంటారు. అదెరీతో సరయినపని, 
యంత్రాలలో రాపిడి అవాంఛనీయమయినది. ఇలాంటి కొన్నిచోట్ల మాత్రమే దాని 
అవసరం ఉండదు. మిగతా అన్ని చోట్లలో ఘర్షణ లేకుంటేనే చిక్కు. దానివల్లనే 
మనం నడవగలుగుతున్నాం. కూచోవడం, కాయితాలు, పుస్తకాలు బల్లమీదనుండి 
పడిపోతాయనే భయంలేకుండా పనిచేయగలగడం, బల్లలు కదిలిగోడకు గుద్దుకోకుండా 
2లదడం వెన్నులు చేతిలోంచి జారిపోకుండా ఉండడం, ఇలా అన్నీ ఘర్షణవల్లే 
జరుగుతున్నాయి. 

రాపిడి చాలా మామూలు విషయం. దానిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనవసరం 
లేదు. ఎక్కడో కొన్నిచోట్ల తప్ప అది దానంతటదే వస్తుంది. ఘర్హణవల్లనే స్టిరత్వం 
ఏర్పడుతుంది. చదునుగా చేసిననేలమీద బల్లలు, కుర్చీలు స్థిరంగా నిలబడతాయి. బల్లమీద 
పెట్టిన గిన్నెలు, కంచాలు కదలకుండా నిలబడి ఉంటాయి. కదిలే పడనలోనయితే 
పరిస్టితి వేరనుకోండి! ఇక ఘర్షణను పూర్తిగా తొలిగించివేశానునుకోండి. పెద్ద 
బండరాయిగానీ, ఇసుకరేణువుగానీ, ఏదీ కదలకుండా ' ఒకచోట నిలబడదు. ప్రతిదీ 
కదులుతూ, జారుతూ అన్ని వస్తువులు ఒకే మట్టానికి వచ్చేదాకా అగవు. రాపిడి 
గనక లేకపోతే ఈ భూగోళం నున్నగా నీటిచుక్కలాగా గుండ్రని ఆకారంలోకి 
మారుతుంది. దానితోబాటు ఇక రాపిడే గనకలేకపోతే, మేకులు, స్కూలు గోడల్లో, 
కర్రలో నిలబడవు. ఏ వస్తువు ఒకచోట నిలబడదు. సుడిగాలులు ఆగవు. ధ్వనులేవీ 
అంతరించిపోవు. గదిగోడల మధ్యన కొట్టుకుంటూ కొంచెం కూడా తగ్గకుండా 
|పతిధ్వనిస్తూనే ఉంటాయి. 

రాపిడి యొక్క [ప్రాముఖ్యత మంచుగపి సేవ్‌ మెంట్లవల్ల మరింత అర్థమవుతుంది 


29 


ఇలాంటి వాతావరణంలో గడపదాటినప్పటినుండీ నడక సమస్యగానే ఉంటుంది. ఎప్పుడు 
పడిపోతా మోనని భయంగా ఉంటుంది. 1927 డిసెంబర్‌ నాటి దినపత్రికల్లో వచ్చిన 
అంశాలు చూస్తే మనకెన్నో విషయాలు తెలుస్తాయి. 

లండన్‌, 21. మంచు బాగా పేరుకుపోవడంవల్ల నగరంలోని వీధుల్లోనూ, 
ట్రాము దారుల్లోనూ చాలొ సమస్యలు ఎదురౌతున్నాయి. సుమారు 1,400 మంది 
ఎముకలు విరిగిన గాయాలతో ఆసువత్రుల్లో చేరినట్లు సమాచారం అందింది. 

నుంచు మీద పట్టుదప్పిన మూడు కార్డు, హైడ్‌ పార్క్‌ ప్రాంతంలో ట్రాంకారు 
పెట్బలకు గుద్దుకున్నాయి. వాటిలోని పెట్రోలు "ట్యాంకులు బద్దలయి, తగలబడి 
మూడు కార్చు నాశనమయిపోయాయి. 

పారిస్‌, 21; మంచుకొరణంగా పారిస్‌ నగరంలోనూ, చుట్టుపట్ట ప్రాంతాల్లోనూ 
ఎన్నో ప్రమాదాలు జరిగాయి. 


చిత్రం 20. ఎగువన * మంచు మీద చక్రాలు లేని బండి. రెండు గుర్రాలు 70 
టన్నుల బరువు లాగుతున్నాయి. దిగువ * మంచుదారి ఎ గాడ బి. 
మంచు పట్టాలు; సీ. గట్టిపడిన మంచు; డి. నేల 





అయితే మంచుమీద ఘర్షణ లేకపోవడమునేది కొన్ని సందర్భాలలో ఉపయోగ 
కరమవుతుంది కూడా. స్పెడ్డి బండి ఇందుకొక ఉదాహరణ. అడవుల్లో కొట్టిన 
దుంగలను రైలుస్టేషనుకు, లేదా రేవుకు చేర్చడానికి నుంచు ప్రాంతాలలో “మంచు 
మార్గాలను ఏర్పాటు చేస్తుంటారు. (చిత్రం 20) ఇటువంటి మార్గాల్లో స్లెడ్డి 
మీద పేర్చిన 70 టన్నుల బరువుగల దుంగలను కేవలం రెండు గుర్రాలు ఈడ్చుకు 


చెల్యూష్క్‌న్‌ ప్రమాదానికి భౌతిక కారణాలు 


ఇదంతా చదివిన తర్వాత మంచు మీద ఘర్షణ అనేది ఉండనే ఉండదని మీకు 
అనిపించిందనుకుంటాను, అయితే _ కేవలం సున్నా డిగ్రీ వాతావరణంలో కూడా 
'గొప్ప రాపిడి ఉండవచ్చు. మంచును తెగగోసేందుకు తయారుచేసిన ప్రత్యేకమయిన 
పడవల మీద మంచు కలిగించే రాపిడి గురించి పరిశోధనలెన్నో చేశారు. ఆ గుణకం 
ఇనుము మీద ఇనుము ఘర్షణకు సమంగా అంటే 0.2 ఉండడం ఆశ్చర్యకరం. 
చిత్రం 21లో పడన మీద ప్రయోగింపబడిన బలం గురించిన వివరాలున్నాయి. 
మంచు MN అనే పడన అంచు మీద ఒత్తిడి కలుగ జేస్తున్నది. మంచు యొక్క 
ఒత్తిడివల్ల ఏర్పడిన బలం P రెండు బలాలుగా విడిపోతుంది. R అనేది పడవ 
పక్కగోడకు లంబకోణంలో, F అనేది దాన్ని తగులుతూనూ ఉంటాయి. ౫1 


ల మధ్యన గల కోణం 4 లంబదిశకు వడవగోడ ఎంత వాలులళో ఉందో దానికి 
సమంగా ఉంది. మంచు యొక్క రాపిడి బలం, ఏ, ను ఘర్హణ గుణకం అయిన 


0.2 తో హౌచ్చవేసిన దానికి సమానం. అంటే =0.2120 అనే బలం F 
కన్నా తక్కువయినప్పడు, మంచు నీటికిందికి లాగబడుతుంది. అంటే పడవకు 
ఎటువంటి హాని చేయకుండానే మంచు నెమ్మదిగా కిందకు కదులుతుంది. Q గనక 
ఎక్కువయితే, రాపిడి వల్ల మంచు కదలకుండా ఉండిపోతుంది. అలా కొంతకాలం 
జరిగితే వడవ గోడలు నొక్కుకు పోవడం, పూర్తిగా చితికి పోవడం తప్పదు. ఎ 
అనేది F కన్నా తక్కువగా ఎప్పుడుంటుంది? FP అనేది 680 2కి సమానం. 
అంటే అసమానత్వం Q<Rtanam రావాలి. Q=0.2R అయినప్పుడు 1 
<F అనే పరిస్టితి వల్ల మరో అసమానత్వం వస్తుంది. 
02R<Rtana లేదా tana > 02 

కోణాన్ని లెక్క వేస్తే అది 11 డిగ్రీలని తేలుతుంది. కాబట్టి 06 అనేది 
11° కన్నా _ఎక్కువయినప్పుడల్దా ౦ అనేది F కన్నా తక్కువవుతుంది. ఈ 
లెక్కను బట్టి పడన అంచుల వాలు ఎంతగా ఉంటే, మంచువల్ల హానిలేకుండా, 
తప్పించుకు పోగలుగుతుందో తెలుస్తుంది. ఆ వాలు 11 డిగ్రీలకన్నా తక్కువగా 
ఉండకూడదన్నమాట. 

మరోసారి చెల్యూష్కిన్‌ పడవ ప్రమాదాన్ని గమనిద్దాం. అది మంచును 
పగలగొళ్టేరకం కాదు. అది ఉత్తర సముద్ర మార్గం మొత్తం విజయవంతంగా చుట్టి 
వచ్చినది. బేరింగ్‌ జలసంధిలో మంచులో చిక్కుకుంది. కదిలే _నుంచుతోబాటు 
చెల్యూష్కిన్‌ నౌక కూడా ఉత్తర దిక్కుగా కదిలింది. చివరకు ఫిబ్రవరి 1934లో 
నలిగిపోయింది. రెండు నెలలపాటు నడిచిన ఆ తతంగం, అందులోని సిబ్బందిని 
రక్షించిన వైనం అందరికీ గుర్తుంటుంది. 


ఆ సాహసయాత్ర బృందం నాయకుడు బటోష్మిటు రేడియోద్యారా ప్రమాదాన్ని 
ఇలా వర్ణించాడు. “నౌక అంచులోని స్లేటింగ్‌ ఒక్కసారిగా లొంగిపోలేదు. మంచు 
దాన్ని నెమ్మదిగా ఒత్తిడికి గురిచేయడం, ఫలితంగా పై భాగాలు ఊబ్బిరావడం 


al. 


|! 





చీతం 21. మంచులో చిక్కుకున్న “చెల్యూస్కివ్‌"'. దిగువ: వౌక పొట్ట MN పైన 
చు ఒత్మిడిమూలంగా ఉండే బలాలు, 


మేము చూడగలిగాం. మంచు ఒత్తిడి కొనసాగింది. అది నెమ్మదిగానే ఉందికానీ 
అంతులేకుండా ఉంది. ఉక్కు స్తేట్టు పగిలొయి. అతుకులు విచ్చుకున్నాయి. అక్కడక్కడ 


32 


బిగించిన మేకులు ఊడివచ్చాయి. ఒక్కసారి ఈ చివరనుంచి ఆ చివరకు, తొక్క 
ఒలిచినట్టు గోడంతా ఊడి వచ్చింది.” ప్రమాదం ఎందువల్ల జరిగిందనేది మీకు 
ఇప్పటికి అర్హమయే ఉంటుంది. ఇందువల్ల తెలుసుకోవలసిందల్లా ఒకటే. సముద్రాలలో 
ప్రయాణించే ఓడలు, పడవల అంచులవౌలు కనీసం 11 ఉండాలి. 


తనంత తానే సరితూగే కర 


చిత్రం 22లో చూపినట్టు రెండు చూపుడు వేళ్లను సాచి వాటిమీద ఒక 
నునుపయిన కర్రను నిలబెట్టండి. ఇప్పడు వేళ్లను నెమ్మది నెమ్మదిగా కదిలిస్తూ, 
రెండూ ఒకే చోటికి వచ్చేలా చేయండి. కర్ర ఇంకా పడకుండా నిలబడే ఉంటుంది. 
వేళ్లను ముందు పెట్టిన చోట్టను మార్చి మార్చి ఇదే ప్రయోగం చేసి చూడండి. 
ఫరితం మాత్రం ఎప్పడూ ఒకేరకంగా ఉంటుంది. రూళ్లకర్ర, చేతికర, బిలియర్డ్‌ 1 
కర్ర, లేక బూజు దులిపేకర, ఏదయినా సరే వేళ్లమీద నిలబడుతుంది. 


చిత్రం 22. రూళ్ల కర్ర ప్రయోగం ఎగువ : ప్రయోగం చివరికి 
ళ్‌ జ్య ~~ 





ఎందుకలా జరుగుతుంది? 

రెండు వేళ్లు ఒకే చోటికి వచ్చినా కర్ర పడకుండా నిలబడిందంచే వేళ్లు ఆ 
కర్ర యొక్క గరిమనాభికి సరిగా క్రింద ఉన్నాయనే లెక్క. గరిమనాభినుండి 
క్రిందకు గీసిన లంబరేఖలో ఆధారం ఉన్నప్పుడే వస్తువులు పడకుండా నిలబడతాయి. 
వేళ్లు దూరంగా కదిలించినపుడు, గరిమనాభికి దగ్గరగానున్న దానిమీద ఎక్కువ ఒత్తిడి 
పడుతుంది. ఒత్తిడి ఎక్కువయిన కొద్దీ రాపిడికూడా ఎక్కువవుతుంది. అంకే 
గరిమనాభికి దూరంగా ఉన్న నేరిమీదకన్నా, దగ్గరగా ఉన్నదాని మీద రాపిడి 
ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ రాపిడిగల ఈవేలు కర్రక్రింద అంతగా 

33 


కదలదు. దూరంగా ఉన్నదే కదులుతుంది. రెండింటిలోనూ ఒక వెలు గరిమనాధి" 
(క్రిందకు కదిలిన తర్వాత అది కదలదు. రెండవది మాత్రమే కదిలి దానికి పక్కగా 
వస్తుంది. రాపిడి తక్కువగా ఉండే, అంటే గరిమనాభినుండి దూరంగా ఉండే వేలు 
మాత్రమే కదులుతుంది. గనుక చివరకు రెండూ కలిపి గరిమనాభి కిందకు వస్తాయి. 


చిత్రం 23. అదే ప్రయోగం చీపురు కర్రతో తులాదండము సమంగా తూగదెందుచేత? 





ఈ ప్రయోగాన్ని ఒక బూజుకర్ర సాయంతో చేసి చూడండి. (చిత్రం 23) 


రెండు వేళ్లు కలిసిన చోట భూజుకర్రను రెండుగా విరిచి, రెండింటిని తూకంవేసి 
చూస్తే ఏమవుతుంది? (చిత్రం 23లో క్రింద) అందులో ఏ భాగం బరువు ఎక్కువ 
“వేలిమీద సరితూగాయి గొబట్టి ఈ రెండు భాగాల బరువు త్రాసులోకూడా సమంగా 
ఉండాలని మీరనుకుంటారేమో? కానీ ఛీపురుకట్టిన భాగం బరువు తప్పకుండా ' 
ఎక్కువ ఉంటుంది. దీన్ని అర్ధం చేసుకోవడం ఎంతో సులువు. బూజుకర్రను 
చేతివేళ్ళ మీద నిలబెట్టినవ్పడు రెండుభాగాలు ప్రయోగించిన బలాలు, తులాదండంలోని 
అసమభాగాలను ప్రభావితం చేశాయి. అవే బలాలు త్రాసుల్‌ కనోసినవ ఎడు మాత్రం 
తులాదండం యొక్క రెండు భాగాలు సరిసమానంగా ఉన్నాయి. కాబట్టి బరువుల 
తేడా ఉంటుంది. 

లెనిన్‌ (గ్రాడ్‌లోని రిక్రియేషన్‌ పార్కులోని “సరదాకోసం సైన్సు” విభాగం 
కోసం నేను కొన్ని కర్రలు తెప్పించాను. వాటిల్లో గరిమనాభి వేరువేరు స్టానాల్లో 
ఉంది. సరిగ్గా గరిమనోభి దగ్గర ఈ కర్రలను ' శెండుగా విడదీసే అవకాశం ఉండేలా 
ఏర్పాటు చేశాం. అయితే ఈ రెండు భాగాలు ఎప్పుడూ సమానంగా ఉండవు. 
ఈ రెండు భాగాలను తక్కెడలో పెట్టి చూస్తే వాటిలో చిన్న భాగం బరువు 
ఎక్కువగా ఉండడం చూచి అందరూ “ ఆశ్చర్యసపోయేవారు. 


34 





తిరుగుతున్న బొంగరం ఎందుకు పడిపోదు? 


hs వేలాది మందిలో, కొందరు కూడా ఇందుకు సరయిన సమాధానం 
చెప్పలేరని నాకనిపిస్తుంది. తిరుగుతుండే బొంగరం, అది చక్కగా ఉండనీ, లేక నంగి 


ఉండనీ, వడిపోతుందనిపిస్తుంది. కానీ పడదెందుచేతి ఆ అస్టీిరమయిన పరిస్థితిలో 
యు 
బొంగరాన్ని నిలబెస్ట్రైశక్తి ఏమిటి? బొంగరం మీద భూమ్యాకర్షణ శక్తి పనిచేయదా? 


ఇందులో వేరువేరు బలాలు ఒకదానితో ఒకటి విచితంగా కలగలుసాయి. 


బొంగరం తిరగడం గురించి వూర్తిగా చెప్పాలంటే మరీవె 
ఆ త్తి పెద్ద వివరమవుతుంది. 
ముఖ్యవిషయూలు మాత్రం చెపుతాను. : ష్ట్ర న 


విత్రం 24. తిరిగే బొంగరం ఎందుకు పడదు? 





చిత్రం 24లో తిరిగే బొంగరం బొమ్మ ఉంది. అది తిరిగే దిశను బాణం 
గుర్తులు సూచిస్తున్నాయి. A అని గుర్తించిన భాగం మననుండి దూరంగా పోతుంటే 
౩ అనే భాగం మాత్రం మనవేపుకు వస్తున్నది. బొంగరాన్ని మనదిక్కుకు వంచితే 
గీ Bలు ఎలా కదులుతాయో గమనించండి. A పైకి వెళుతుంది. కాక్రింద వేప్పుకు 
వంగుతుంది. వాటి చలనానికి సమకోణంలో వాటిమీద బలం పడుతుంది. వేగంగా 
తిరుగుతున్నప్పుడు, ఈ భాగాల చుట్టుకొలత వద్ద వేగం బాగా ఎక్కువగా ఉంటుంది. 
గనక, దానికి మనం కరిగించే తక్కువ పొటీ చేగం వల్ల గొప్ప ప్రభానమేదీ కనబడదు. 
బొంగరం తిరగడంలో అసలు మార్చేరాదు. బొంగరాన్ని పడదోపేందుకు చేసే 
పయత్నాలు ఎందుకు పనిచేయవో ఇప్పుడు అర్హమయిందనుకుంటామ. బొంగరం 
ద్రవ్యరాశి పెరిగినకొద్దీ, అది తిరిగే వేగం హౌచ్చిన కొద్దీ, దాన్ని పడగొట్టడానికీ చేసే 
ప్రయత్నాలు మరింత వ్యర్థమవుతాయి. 

ఇందులో జడత్వానికి సంబంధించిన సూత్రాలకు ప్రత్యక్షమయిన పొత్ర ఉంది. 
బొంగరంలోని ప్రతి అణువు, అది తిరుగుతుండే అక్షానికి సమకోణంలోని తలంలో, 
కక్ష్యలో పరిభ్రమిస్తుంటుంది. జడత్వ సూత్రాల ప్రకారం ఈ అణువు అనుక్షణం 
కక్ష్యలోనుండి విడివడి, కక్షక్రు స్పర్శరేఖలో ఉండే సరళమార్గంలో తప్పించుకు పోవాలని 


ప్రయత్నిస్తుంది. అయితే ఈ స్పర్శ రేఖలన్నీ క్షక్ష్యయొక్క తలంలోనే ఉంటాయి. 
గనుక, అణువులన్నీ బొంగరపు అక్షానికి లంబకోణంలో ఉండే తలంలోనే నిలువ 
ప్రయత్నిస్తాయి. అంటే ఈ రకంగా ఉండే తలాలన్నీ నిరంతరం, స్థిరంగా ఉండడానికే 
ప్రయత్నిప్తాయని అర్హం. అం'ఖే బొంగరం భ్రమణం జరిగే అక్షం కూడా ఎవ్వడూ 
యాట రు 

స్థిరంగానే ఉంటుంది. 

బొంగరాన్ని వడదో సేందుకు ప్రయత్నించినపుడు జరిగే చలనాలన్నింటినీ వివరించి 
చెబితే అదికొంచెం విసుగుగానే ఉండవచ్చు. మొత్తానికి తిరిగే వస్తువులు పడిపోకుండా 
ఎందుకుంటాయో తెలియజేయడం మాత్రమే నా ఉద్దేశ్యం. 

ఈ లక్షణ్రాన్ని అధునాతన ఇంజనీరింగులో బాగా వాడుకుంటారు. నౌకలు 

వ ష్‌ పరిభమణం మీద. అధారపడి పనిచేసే 
నడిపేవారు, విమానాల వారు కూడా వరి! | 





చిత్రం 25. బొంగరాన్ని పైకి కొట్టినప్పుడు దాని కక్ష్య ఉండే దిక్కులో మార్చు 
కలగదు. 1 


క 


దిక్సూచి, గైరోస్కోప్‌ లాంటి పరికరాలను విరివిగా వాడుకుంటారు. తుపాకీనుండి 
వెలువడిన గుండ్దు, బులెట్లకు స్టిరత్వం ఉండాలంటే కూడా ఈ లక్షణమే ఉపకరిస్తుంది. 
ఉపగ్రహాలు రాకెట్లు మొదలయిన వాటికి స్థిరత్వం కలిగించడానికి కూడా ఈ 


విధానాలనే వాడతారు. కేవలం, అటబొమ్మ మాత్రమే అనిపించిన బొంగరంనుండి 
ఇన్నిరకాల ఉపయోగాలను సాధించారు. 


చేతి ఒడుపు 


తిరిగే వస్తువులు తమ అక్షాన్ని స్టిరంగా నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాయనే 
సూత్రం మీద ఎన్నో ఫీట్లు తయారయ్యాయి. ప్రొఫెసర్‌ జాన్‌ పెర్రీ అనే బ్రిటిష్‌ 
భౌతిక శాస్త్రవేత్త, “స్పిన్నింగ్‌ టాప్స్‌” అనే తన పుస్తకంలో ఇలా వాశాడు. 


36 





చిత్రం 26. పైకి మీటిన తిరిగే చిత్రం 27. అదే నాణెం తిరగకుండా ఉన్నప్పడు 


నాణెం, పడే విధానం మీటితే అది ఎలాకుదుర్తే అలా పడుతుంది. 


వై! 
\ గ 
A a Va > 
యీ / 1 
ల \ 
లో Va | శ 
i NN wha | 
శ (| నద 





చిత్రం 28. తిప్పి ఎగరేసిన టోపిని తిరిగి పట్టుకోవడం తేలిక. 


“లండన్‌లోని ప్రసిద్ధ సంస్థ, విక్టోరియా మ్యూజిక్‌ హాల్‌లో ఒకసారి నేను, 
కాఫీ చప్పరిస్తూ పొగతాగుతూ కూచున్న (ప్రేక్షకుల ముందు, తిరిగే బొంగరాలను 
గురించిన కొన్ని ప్రయోగాలను చేసి చూపించాను. గుండ్రటి వస్తువు మన ఇష్టం 

37 


వచ్చినట్లు పడేలా విసరాలంశే దాన్ని తిప్పుతూ విసరాలని వారికి చెప్పాను. విసిరిన 

పీని లేదా రింగును కర్రతో ఇంకొకరు పట్టుకునే వీలుకలగాలన్నా వాటిని తిరిగేలా 
విసరాలని కూడా వారికి అర్హం చేయించాను. తుపాకీ గొట్టం లోపలి గోడలు 
నునుపుగా ఉంశే, అందులోనుండి వచ్చిన తూటా లక్ష్యాన్ని సరిగ్గా తగలక పోవచ్చునని 
కూడా వారికి చెప్పాను. గుండు గొట్టాన్ని వదిలేముందు, దాని గోడలకు తగిలే తీరు 
మీద దాని నడక ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యన గొట్టాలను లోపల “రైఫిల్‌” 
చేస్తున్నారు. అంక వాటిలో గుండ్రంగా గాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. తూటాలోని 
బుడిపెలు ఈ గాళ్లలో చిక్కుకుని, దాన్ని గుండ్రంగా తిప్పుతాయి. అప్పుడది తన 
అక్షం మీద తిరగనారంభిస్తుంది. అప్పుడది, వెళ్ళే మార్గంలో లోపం ఉండదు. 
..ఇదంతా నేను కేవలం నోటిమాటలుగా మాత్రమే చెప్పగలిగాను. నాకు టోపీలు 
విసరడం చేతగాదు. అయితే, నా ఉపన్యాసం ముగియగానే, ఇద్దరు జగ్టర్‌ లు స్టేజి 
మీదకు వచ్చారు. ఆ (స్త్రీ పురుషులు చేసి చూపించిన ట్రిక్కులకన్నా, నేను చెప్పిన 
విషయాలను సమర్హించడానికిి మంచి ఉదాహరణలు దొరకవనే చెప్పాలి. వారు 
టోపీలను, ప్పేట్టను, వలయాలను, గొడుగులను తిరిగేలా విసురుతూ. పట్టుకోసాగారు. 
వారిలో వరుసగా కొన్ని కత్తులను గాలిలోకి విసిరి ఒకటి కూడా జూరకుండా 
పట్టుకుంటూ. విసురుతూ అందరనీ ఆశ్చర్యపరచారు. చేతిలోంచి విడివడినవుడు 
కత్తికీ తిరిగే లక్షణాన్ని కలిగించి, _ అది తిరిగి తనచేతికి వచ్చినప్పడు, అనుకూలంగా 
ఉండేట్టు వారు చేయడం చూచిన (పేక్రకులు, అందులోని రహస్యాన్ని అంతకు 
ముందే విని ఉన్నారు గాబట్టి బాగా అర్ధం చేసుకోగలిగారు. అందుకే వారు పెద్ద 
పెట్టున హర్షధ్వానాలు చేశారు. జగ్టర్స్‌ చేసిన ప్రతి టిక్కులోనూ పరిభ్రమణం 
గురించిన సూత్రం దాగి ఉండడరి చూచి నేను కూడా ఆశ్చర్యపోయాను” 
కొలంబస్‌ గుద్దు సమస్యకు కొత్త పరిష్కారం 


గుడ్డును నిటారుగా ఎలా నిలబెట్టాలనే సమస్యకు కొలంబస్‌ సూచించిన 
సమాధానం చాలా సులువయినది. అతను గుడ్డుమొనను చితకగొట్టాడు. అయితే 
కొలంబస్‌ గుడ్డు గురించి చెప్పే ఈ కథ నిజంకాదు. ఈ విషయాన్ని ఇంతకు 
చాలా ముందే మరో వ్యక్తి చేశాడు. దాన్ని తీసుకువచ్చి కొలంబస్‌ పేరు జోడించి 
ప్రచారంలోకి తెచ్చారు కొలట్లేరు. ప్లారెం సైన్‌ చర్చి: యొక్క గుమ్మటాన్ని నిర్మించిన 
ఇటాలియన్‌ ఆర్కిటెక్ట్‌ (బ్రునెలెషి, గుడ్డును చితకగొట్టి నిలబెట్టాడు. “ఈ గుడ్డు 
తన సన్నని చివరమీద ఎంత బాగా నిలబడిందో, నేను కట్టిన గుమ్మటం కూడా 
అంతే బాగా నిలబడుతుంద"ని అతడు అన్నాడంటారు. 

నిజానికి కొలంబస్‌ సూచించిన సమాధానం తప ఎ గుడ్డును పగలగొట్టడంతో 
దాని రూపం ' మారిపోయింది. అది 'గుడ్డుగాక మరేదో ఆకారంగా మారింది. 
అప్పుడతను నిలబెట్టింది గుడ్డుకానే కాదు. ఈ సమస్యలో ముఖ్య విషయం 
అండాకారంలో ఉండే రూవం. రూపం మారిందంకే, మరొక వస్తువును, ఆకారాన్ని 
తెచ్చినట్లు. మనం ఇక్కడ బొంగరం లక్షణాన్ని గనుక అరువు తెచ్చుకుంటే గుడ్డును 

3§ 





చిత్రం 29. కొలంబస్‌ కోడిగుడ్డు సమస్యకు సమాధానం. - తిప్పినవ్వుడు. గుద్దు 
మొన పైన నిలబడుతుంది. 


లక్షణంగా నిలబెట్టవచ్చు. గుడ్డును దాని మొనమీది నిలబెట్టి బొంగరంలా తిప్పితేచాలు. 
చిత్రం 29లో ఈపని ఎలాచేయాలో చూపబడింది. అయితే ఈపని చేసేటప్పుడు 
ఉడికించిన “గుడ్డును మాత్రమే ఉపయోగించాలని మాత్రం మఠనకండి. ఇందులో 
మనం చేస్తున్న మార్చు ఏమీలేదు. కొలంబస్‌ కూడా తప్పకుండా భోజనాల దగ్గరే 
ఈ ప్రసక్తి తెచ్చి ఉంటాడు. పచ్చిగుడ్డును నిలువుగా తిప్పితే అది సరిగా తిరగదు. 
దానిలోపలి (ద్రవం తిరగక బ్రేకులా పనిచేస్తుంది. గుడ్డు ఉడికిందా లేక వచ్చిదా 
కనుగొనడానికి ఇది ఎంతో సులభమార్గం, ఎందరో గృహిణులకు తెలిసినదికూడా! 


గురుత్వాకర్షణను నాశనం చేయడం 


“గుండ్రంగా తిరిగే పాత్రనుండి నీరు కిందపడదు. పొత్ర తల క్రిందులయినా సరే! 
భ్రమణం నీటిని పట్టి ఉంచుతుంది” ఈ. విషయాన్ని అరిస్టాటిల్‌ సుమారు రెండు 
వేల సంవత్సరాల క్రితం రాశాడు. మీకందరికీ చిరపరిచితమయిన ఈ ప్రయోగం, 
చితం 30లో చూపబడింది. ఒక బకెట్‌లో నీటిని, చిత్రంలో చూపినట్టు, తగినంత 
వేగంగా తిప్పితే, బకెట్‌ పూర్తిగా తలక్రిందులుగా వచ్చినపుడు కూడా నీరు క్రింద 
పడకుండా ఆపవచ్చు. 

అవకేంద్రక బలాలవల్ల ఇలా జరుగుతుందని చాలామంది మామూలుగా చెపు 
తుంటారు. ఈ ఊహాశక్తి ఒక _ వస్తువుమీద పనిచేసి, దాన్ని భూమ్యాకర్ణణనుండి 
దూరంగా పోయేట్టు చేస్తుందని వారి అవగాహన. ఇటువంటి శక్తి లేనేలేదు. ఇక్కడ 
'మనం చూచినది ఇనర్షియా లేదా జడత్వం అనే లక్షణం యొక్క ఒక రూపం. జడత్వం 
వల్ల (ప్రేరితమయిన చలనం కొనసాగడానికి మరే ఇతర బలర అవసరం లేదు. భౌతిక 
శాస్త్రజ్ఞుల దృష్టిలో అపకేంద్రక బలం అంటే పూర్తిగా వేరు. గుండ్రంగా తిరిగే 


39 





చిత్రం 30. తిరిగే బాల్చీలోంచి. నీరెందుకు కిందబడదు. 


వస్తువు, తనకు ఆధారమయిన తాటిని లాగే బలం, లేదా తన (భ్రమణ కక్ష్యశేసి 
ప్రయోగించే పీడనం మాత్రమే అవకేంద్రక బలం అనిపించుకుంటుంది. ఈ శక్తి కదిలే 
వస్తువు మీద గాక, దాని దారికి అడ్డువచ్చే వాటిమీద ప్రయోగింపబడుతుంది. అందుకు 
తాడు, లేదా వంపు దిరిగిన రైలు మార్గంలోని పట్టాలు వగైరాలు ఉదాహరణలు. 


మన తిరిగే బకెట్‌ మరోసారి! అవకేంద్రక బలాలను వట్టుకోకుండా ఈ 
సమస్యకు వివరణ వెదకగలమేమో చూద్దాం. బకెట్‌లో ఒక కన్నం వేస్తే నీరు 
ఎటువేపుకు చిమ్ముతుంది. చిత్రం 30లో చూపిన వివరాలు గమనించండి. 
భూమ్యాకర్షణ శక్తి లేదనుకుంటే, జడత్వంనల్ల నీరు, A Beనే చుట్టుకొలతకు 
స్పర్శ రేఖ అయిన A K దిశగా చిమ్ముతుంది. అయితే ఆకర్థణవల్ల దానిమార్గం A 
Pఅనే వంపుదిరిగిన మార్గంలోకి మారుతుంది. చుట్టు తిరిగే వేగం ఎక్కువగా 
ఉన్నట్లయితే, ఈ వంవురేఖ 9కి బయటే ఉంటుంది. నీటిని బకెట్‌ ఆపి 
ఉండకపోతే, మొత్తంగా ఆ దిశలోనే పోయేదని అది సూచిస్తుంది. అంటే నీటికి 
చక్కగా [క్రిందపడాలనే నియమం లేదని, అందుకే అది బకెట్‌ లోనుండి చల్లిపోవడం 
లేదని తెలుస్తుంది. బకెట్‌ యొక్క అడుగు భ్రమణమార్గం దిశగా ఉంటే, నీరు 
తప్పకుండా పడిపోతుంది. 


నీరు కిందపడకుండా ఉండాలంటే బకెట్‌ ను ఎంత వేగంగా తిప్పవలసి ఉంటుందో 

లెక్క వేద్దాం. తిరిగే బకెట్‌ యొక్క. అపకేంద్రక త్వరణం, భూమ్యాకర్షణవల్ల కలిగే 

త్వరణంకన్నా ఎక్కువగా ఉండాలి. అవ డే వీరు వెళ్లగలిగిన మార్గం భ్రమణ 

మార్గానికి బయట ఉంటుంది... నీరు ఎవ్వడూ బకెట్‌ కన్నా వెనకబడిపోదు. అనే 

అవకేంద్రక త్వరణాన్ని లెక్కవేయాలంటే 1” = = అనే సూత్రాన్ని వాడుకోవాలి. 

ఇందులో V అనేది భ్రమణ వేగం, R అనేది వర్తులాకార కక్ష్య యొక్క అర్హవ్యాసం 
40 


ఉపరితలంలో భూమ్యాకర్షణ త్వరణం 9 = 9.8 మీ/సెి గనుక ఓ? 9.8 అనే: 
అసమ సమీకరణం వస్తుంది. అర్హవ్యాసం 70 సెంటిమీటర్లు అనుకుంశే హ్‌ వై 9.8 
ఇంకా 172 ౪0.7 ౫ 9.8;17 ౫ 2.6 మీ/సెకండ్‌ అవుతుంది. 


ఈ రకనుయిన నేగం రావాలంటే బకెట్‌ ను సెకండుకు ఒకటిన్నర చుట్లు 


తిప్పాలి. ఇది ఏమంత కష్టంకాదు. మన ప్రయోగంలో మనకంత కష్టాలేమీ 
ఎదురుకావు. 


క్రీతిజ సమాంతరమయిన అక్షం మీద పాత్రలో ద్రవాలను వేగంగా తిప్పినవుడు 
అవి పొత్రగోడల మీద ఒత్తిడి కలగజేస్తాయనే లక్షణాన్ని ఈనాటి లోహ సాంకేతిక 
నిపుణులు లోహపు పోతలు పోయడానికి వాడుకుంటున్నారు. ఇలా చేసినపుడు రకరకాల 
పదార్దాలు కలిసి ఉన్న ద్రవంలో, ఆయా పదార్దాలు. సాంద్రతను బట్ట విడిపోతాయి. 
బరువయిన భాగాలు అక్షం నుండి దూరంగా, తేలికయినవి చేరువకు కదులుతాయి. 
ఈ రకంగా కరిగిన లోహంలో దాగిఉన్న వాయువులు, పోతలో చిల్లులకు కారణం 
కాకుండా, సులభంగా బయటకు వచ్చేస్తాయి. ఈ పద్దతిలో తయారుచేసిన అచ్చులు 
సమమయిన' మందం, నిర్మాణాలను కలిగి ఉంటాయి. వాటిలో అనవసరమయిన 
చిబ్లలు ఉండవు. ఒత్తిడి ఆధారంగా చేసే మూసపోతకన్నా ఈపద్దతి ఎంతో మంచిదీ. 
దీనికి పెద్దగా పరికరాల అవసరంకూడా ఉండదు. 


గెరిలెయోగా మీరు 


అత్యద్భు తమయిన అనుభవాల కోసం అ[రులు చాచే వారికి “దెయ్యాల 
ఉయ్యాల” అనే ఆకర్ష్ణణీయమయిన ఆట సరదాగా ఉంటుంది. ఇలాంటిదొకటి 
కొంతకాలం లెనిన్‌ గ్రాడ్‌ లో ఉండేది. నేనయితే అందులోకి పోలేదు గనుక, ఫిడో 
రచనలోనుండి అందుకు సంబంధించిన అంశాలను మీకందిస్తాను. 

“గదిలో ఒక ఎత్తులో రెండు గోడలను కలుపుతూ ఉండే దూలం మీద ఈ 
ఉయ్యాల వేలొడదీసి ఉంటుంది. అందరూ అందులో ఎక్కి తమతమ సీట్లలో 
కూచున్న తర్వాత అక్కడి అటెండెంటు తలుపు మూసేస్తారు. య్యాల ఎక్కడానికి 
అమర్చిన బోర్డును తొలగిస్తాడు. అందిరినీ ఆకాశయాత్రకు పంపిస్తానని చెపుతూ, 
అతను ఊయలను ఒక తోపు తోస్తాడు. తరువాత అతను వెనక్కు తగ్గి నిలబడతాడు. 
లేదా బయటకు వెళ్ళిపోతాడు. ఊయల రానురాను మరింత ఎత్తుదాకా ఊగుతుంది. 
చివరకు దూలం మీదనుండి గుండ్రంగా తిరుగుతుంది. అది రోను రాను మరింత 
వేగంగా తిరగనారంభిస్తుంది. దాని మీద కూచున్న వారందరికీ గొప్ప వింతయిన 


41 


అనుభవం. ముందే తెలిసినాసరే, చాలామంది, తలక్రిందులయి అంతరిక్షంలో 
పయనిస్తున్నామనుకుని సీట్లను గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు నెమ్మదిగా ఊయల 
వేగం తగ్గి మళ్ళీ మొదటి సరెస్తితికి చే ఆగిపోతుంది. 


చిత్రం 31. “రాక్షస ఉయ్యాల! నిర్మాణం 





వాస్తవంగానయితే, ఇంతకొలం ఉయ్యాల కదలనేలేదు. గది స్వయంగా, దూలం 
చుటూ అటూ యిటూ కదిలి చివరకు తిరిగింది కూడా! గదిలోని వస్తువులన్నీ 
నేలకు, గోడకు అతికించ ఉంటాయి. బల్లమీది లాంపుకూడా అలాగే అతికించి 


ఉంటుంది. దాని మీద షేడ్‌ ఉంటుంది. “ఊయలను తోసిన అటబండెంట్‌ నిజానికీ 
గది కదలికకు అనుగుణంగా, తోసినట్టు నటించాడంతే! లోపలి ఏర్పాటంతా అందరికీ 
భ్రమకలిగించేదిగా ఉంటుంది. 


ఇందులోని రహస్యం చాలా సులువయినది. మీకిప్పుడు అంతా తెలిసిపోయింది. 


అయినా మీరుకూడా దెయ్యాల ఉయ్యాలలోకి వెళితే ఒక క్షణం ఆశ్చర్యపోక 
తప్పుదు. ఆ అనుభవం అంతగట్టిది. 


పూష్కిన్‌ “మోషన్‌ (చలనం)” అనే చిన్న కవితను వ్రాశాడు. 
“చలనమనేది లేనే లేదు” అన్నాడా గడ్డం సాధువు. 
ప్రశ్నించిన వ;క్రి2 జవాబుగా నడవసాగొడు. 


1 సుమారు క్రీ.పూ. 500 నాడు జీవించిన గ్రీకు తత్వవేత్త గై గెనాన్‌, ఈ 
ప్రపంచంలో చలనమనేది లేనేలేదన్నాడు. “మనకు కలిగే భ్రమనల్ల మాత్రమే, వస్తువులు 
కదులుతున్నాయని మనమనుకుంటాం” అన్నాడాయన. 

2 అతనితో సంభాషించినది. మరొక జ్ఞాని డయొణెనిస్‌. 


42 


గొప్ప జవాబు, మాటలకన్నా ఎంతో మిన్న 

కాగితం మీద అక్షర్రాల గజిబిజికి అంతకన్నా మిన్న 

అయితే అయ్యలారా, అంతకన్నా ఆశ్చర్యకరం 

వింతయినది, మరోటి నాకు గుర్తుకు వస్తోంది. 

కదులుతున్నట్టు కనిపించినా సరే సూర్యబింబం 

మొండివాడు గెలిలయో, అతనే నిజమట నికరం 

రహస్యం తెలియకుండానే ఉయ్యాలలో కూచున్న వారందరితో పోలిస్తే. మీరొక 
గెరిలెయో అవుతారు. అయితే పరిస్తితి తిరగబడుతుందంతే. గెలిలెయో చెప్పింది, 
భూమి తిరుగుతున్నది, దాని చుట్టూ కనిపించే నక్షత్రాలు, సూర్యుడు తిరగడం లేదని 
అయితే, మీరు మాత్రం ఊయల తిరగడం లేదని, గదిమాత్రమే తిరుగుతున్నదని 
చెప్పవలసి వస్తుంది. కనిపిస్తున్న దాన్ని కాదన్నందుకు గెలిలెయోకు పట్టిన దుస్తతి 
తెలుసు కదా! మీగతి కూడా అంతే అవుతుందేమో? 


నాతో చర్చకు దిగండి 


మీరు చెప్పే విషయాన్ని సులభంగా రుజువు. చేయగలననుకుంటున్నారా? అలాగని 
మీరనుకున్నట్లయితే, వవ్వులో కాలేసినట్ట. మీరు ఆ దెయ్యాల ఉయ్యాలలో 
కూచున్నారని, అది కదలడం లేదని మీ పక్కనున్నతనికి నచ్చజెప్ప ప్రయత్నిస్తున్నారని 
అనుకోండి. ఆ చర్చేదో వాతోనే చేయండి! మనచర్చ ప్రారంభించేలోగా, ఊయల 
పూర్తిగా ఒక చుట్టు తిరిగేదాకా ఆగుదాం. ఇంకొక ఒప్పందం. చర్చ జరుగుతున్నంత సేపు 
మీరు మీ సీట్లో కదలకుండా కూచుని ఉండాలి. మనకు కావలసినవన్నీ ముందే 
తీసుకుపోదాం. 

మీరు : కదులుతున్నది గది అవీ, మనం స్టైరంగా ఉన్నామనీ చెపితే మీకు 
అనుమానం ఎందుకు కలుగుతున్నది? మన ఊయలే గనక తిరుగుతూ ఉంచే, మనం 
తలకిందులయినపుడు కిందపడిఫోమా? మనం గారిలో తలకిందులుగా వేలాడనయితే 
లేముగదా? మవం కిందపడడం లేదంటే, ఉన్నచోట స్రిరంగా ఉన్నామని, గదిమాత్రమె 
తిరుగుతున్నదనే గదా అర్హం. 


నేను ; గుండంగా తిరిగే బకెట్‌లో నీటి సంగతి గుర్తుందా? అదికూడా 


కిందపడలేదు. పడిందా? బకెట్‌ తలకిందులయినాసదే పడలేదుగదా! లేదంటే 
మెలికల్లో సైకిలు నడిపిన అతని సంగతి తీసుకోండి. అతనుకూడా తల క్రిందులయి 


సైకిలు నడపగలిగాడు పడిపోకుండా! 


మీరు : అయితే మనం అపకేంద్రక బలాలనల్ల కరిగే చేగవృద్ది సంగతేమిటో 
చూద్దాం. ఈచేగం మనం కింద పడనంతగా పెరిగిందా? మనం అక్షంనుంచి 
ఎంతదూరం - ఉన్నామో తెలుసు. సెకండుకు ఎన్నిచుట్టు తిరుగుతున్నామో తెలుసు 
సమీకరణంవేసి మనం వేగాన్ని లెక్క వేయవచ్చు!... 

నేను: అవసరంలేదు. మనం కావలసినన్ని సార్హు ఇలా చుట్టు తిరుగుతుంటామనే 
అటెండెంట్‌ నాతో చెప్పాడు. ఈ లోగా మీ వివరణ కానివ్వవచ్చు. మీలెక్కలవల్ల 


43 


మాత్రం ఒరిగేదేమీ లేదు. జ 

మీరు : అయితే నాకు మాత్రం మిమ్మల్ని ఒప్పించగలననే నమ్మకం ఇంకా 
పోలేదు. ఆ గ్లాసులో నీరు పడిపోలేదు. ఈ మాటలంయే కూడా మీరు మళ్లీ 
బకెట్‌ సంగతే గుర్తు చేస్తారు నాకు తెలుసు. అయితే ఇదిగో నాదగ్గర ఈ 
వడంబం ఉంది. ఇది చూడండి. బరువు ఎప్పుడూ కిందకు అంటే మన కాళ్ళచేశే 
చూపుతున్నది. గది నిశ్చలంగా ఉండి మనమే గనక గుండ్రంగా తిరుగుతూ ఉంటేనే 
గదా; ఇది మనతో తిరుగుతూ ఒకసారి మన _ కొళ్ళవేపు ఉంటుంది! మరోసాః 
మన తలవేపు వస్తుంది. 

నేను : మీరు మళ్లీ తప్ప చెపుతున్నారు. మనం గనక నిజంగా వేగంగా 
తిరుగుతుంటే వడంబం కూడా _ అక్షంనుండి వెలుపలికే వేలాడి తిరుగుతుంది. 
('భ్రమణంయొక్క అర్హవ్యాసం మీద అది నిలబడుతుంది. అంటే ఎప్పటికీ అది మన 
కాళ్లవేపే నిలబడుతుంది. ఇక ఇప్పుడు జరుగుతున్నది. అదే కదా! 


వాదం గెలిచే విధానం 


మీమాట సత్యమని ప్రత్యర్థిని ఒప్పించడానికి మీ రొక పనిచేయాలి. ఊయల 
మీదకు వెళ్ళేముందు మీరొక తీగత్రాసు తీసుకుని వెళ్టాలి. దానికి ఒక కిలోగ్రాము 
లేదా ఎంతో కొంత బరువు తగిలించి ఉంచాలి. అప్పుడు త్రాసులో బరువును 
సూచించే పాయింటర్‌ ను గమనించాలి. అందులో మార్పు కలగడం లేదంటే ఊయల 
కదలడం లేదనే మీవాదం నిరూపణ అవుతుంది. 


ఊయల గనక దూలం చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఉంటే, మీతో బాటు 
తీగత్రాసు కూడా తిరుగుతుంది. దాని మీద భూమ్యాకర్షణ ఒకటే గాక, అప కేంద్రక 
బలం కూడా పనిచేసి, త్రాసు భూమికి చేరువగొ వచ్చినపుడు బరువు పెరుగుతుంది 
తల|క్రిందులయి పైకి వెళ్ళినపుడు, భూమ్యాకర్షణ తగ్గి, అందులో తక్కువ బరువు 
చూపుతుంది. అలాకాక పాయింటర్‌ ఎప్పటికి ఒకే బరువును సూచిస్తుందంపే 
బరువులో హెచ్చు, తగ్గు లేవీ రాలేదని, అంటే తిరిగేది గది మాత్రమే, ఊయల 
కానేకాదని నిర్దారణ అవుతుంది. 


మాయా గోళం 


తెలివిగల అమెరికన్‌ ఒకతను అమ్యూజ్‌ మెంట్‌ పార్కులో వింతయిన రంగుల 
రాట్నం ఒకటి ఏర్పాటు చేశాడు. ఇది గోళాకారంలో ఒకగదిలో ఉంటుంది. 


అందులోనికి |పవేగించిన వారికి ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళిన అనుభనం 
కలుగుతుంది. 


వేగంగా తిరుగుతుండే గుండ్రని ప్లాట్‌ఫాం వెలుపలి అంచుమీద నిలబడితే ఎలా 
ఉంటుందో ఊహించండి. అది తిరుగుతూ ఉండడంవల్ల మనల్ని బయటికి విసిరేయ 
ప్రయత్నిస్తుంది. కేంద్రంనుండి ఎంత" వెలుపలికి వెళితే, తో సేస్తున్న ఈబలం అంత 


తు] 


బరువు 
32. తిరిగే షాటుఫారం అంచున వున్నవాడి స్థితి 
ననా! 





ఎక్కువవుతుంది. అప్పుడిక కళ్లుమూసుకోండి. చదునుగాకాక ఏటవాలుగా నున్న 
ఒక తలంమీద మనల్ని మనం “నిలదొక్కు కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. 
ఎందుకు? ఈ సందర్భంలో శరీరంమీద ఏయే బలాలు పనిచేస్తాయో గమనిస్తే 
విషయం తెలుస్తుంది. భ్రమణం మనల్ని బయటకు నెట్టుతుంే, గురుత్వాకర్షణ 
మా[త్రం భూమి వైపు అంటే (క్రిందకు లౌగుతుంది. ఈరెండు బలాలు కలిసి 
సమాంతర చతుర్భుజ సెద్దాంతం 'ప్రకొరం ఒక మూడవ బలం ఏర్పడుతుంది. అది 


ఏటవాలుగా మనల్ని క్రిందకు లాగుతుంది. తిరిగే వేగం పెరిగిన కాట మూడవబలం 
మరింత పెరుగుతుంది. వాలుకూడా ఎక్కువవుతుంది. 


చిత్రం 33. తిరిగే ష్టాటుఫారం అంచు ఏటవాలుగా ఉంట పడకుండా నిలువవచ్చు. 





ప్లాట్‌ఫాం అంచు పైకి మళ్ళీ ఉందని, ఆ ఏటవాలు తలంమీద మీరు. నిలబడి 
ఉన్నారని అనుకోండి “పాట్‌ ఫాం కదలకుండా ఉంటే అక్కడ నిలబడడం 
వీలుపడదు. క్రిందకు జారడము, లేదా. పడిపోవడం తప్పదు. అయితే ప్లాట్‌ఫాం 
తిరుగుతున్నదనుకోండి. పరిస్థితి మరోలాగ ఉంటుంది. , ష్టాట్‌ఫాం తిరిగే వేగం 
తగినంతగా ఉంటే ఆ పైకి “వంగిన ప్రాంతం చదునుగా ఉన్న' భావం కలుగుతుంది. 
అందుకు కొరణం అవకేంద్రబలం ఒక్‌ వైపు, భూమ్యాకర్షణ మరొకవైపు అనుగుణంగా 
వాటివాటి వాలుల్లో పనిచేయడమే. అవి రెండూ వంగిన అందుకు లంబకోణంలోఉండే, 


మూడవ బలాన్ని "సృష్టిస్తాయి. రైల్వే (టకు వంప్పుదిరిగిన చోట లోపలి పట్టాకన్నా, 
వంపువెలుపలి పట్టా కొంచెం ఎత్తుగా ఉండడాన్ని ఈపరిస్టేతి బాగా అర్ధం 


చేయగలుగుతుంది. "కార్చు మోటారు సై! కిళ్ళు రేసులో పరిగెత్తే “మార్గాలు కూడా 
ఏటవాలుగొ ఉంటాయి. రేసుల్లో పాల్గొనేవారు ఆ ఏటవాలు తలంమీద తమి 


45 


“వాహనాలను బొగొ నడపగలుగుతారు. 
రంగులరాట్నం అంచును తగినరీతిలో వంచి, ఒక ప్రత్యేకమయిన వేగం దగ్గర, 
దొని వంపు తలంలో అన్ని స్థానాలు, ఫలిత బలానికి లంబకోణంలోనే ఉండేట్టు 


ఏర్పాటుచేస్తే సే అ అంచుమీద నిలబడ్డ వారందరూ సమంగా ఉన తలం మీడే 
నిలబడ్డామునుకుంటారు. ఇటువంటి సేంవుగల భాగాన్ని గురించి గణత నిపుణులు 


శెక్కవేసే, అది “పారాబొలాయిడ్‌ ”గా ఉండాలని నిర్ణయించారు. "గ్లాసులో సగంవరకు 
మాత్రమే నీరుపోసి నిటారుగా ఉంచి, దాన్ని అక్రంమీద గిరగిరా తిప్పితే నీటినో 
పారాబొలాయిడ్‌ గా గుంట ఏర్పడుతుంది. అంచుల్లో నీరు పైకి కదులుతుంది. గ్గాసు 
మధ్యలో నీరు మాత్రం క్రిందకు పోతుంది. కాబట్టే దాని రూవం పారాబొలాయిడ్‌ గా 
మారుతుంది. గ్లాసులో వీటికి బదులు కరిగిన మైనం పోసి అది గట్టిపడేదాకా 
తిప్పుతూ ఉంటే, స్టిరమయిన పారాబొలాయిడ్‌ ఏర్పడుతుంది. ఈ తలాన్ని ఒక 
ప్రత్యేకమయిన వేగంతో తిప్పితే, చదునుగా ఉండే భావాన్ని కలిగిస్తుంది. అందులోని 
ఒక చోట ఏదయినా గుండ్రని గోలీని ఉంచితే అది వడి పోక్సండా నిలబడుతుంది. 


చిత్రం 34. లోటాను తగినంత వేగంగా తిప్పీతే పక్కన వున్న బంతి పడిపోకుండా 





ఇంత చదివిన తర్వాత. అమెరికన్‌ తయారుచేసిన వింతరంగుల రాట్నం ఎలా 
ఉండేదో ఊహించగలరనుకుంటాను. దాని అడుగుభాగం పారాబొలాయిడ్‌ రూవంలో 
ఉంది అది గుండ్రంగా తిరిగేలా ఏర్పాటు" చేయబడింది. రహస్యంగా ఏర్పాటు చేసిన 
యంత్రాల సాయంతో ఈ భాగాన్ని నెమ్మదిగా తిప్పుతూ ఉంటే, ఆ గోళాకారపు 


గదిలోని +ఇతర వస్తువులు వారితోబాటు తిరగక పోయేసరికి, వంపుమ్మీద నిలబడిన 
వారికి, తల తిరుగుతున్న భావం కలుగుతుంది. ప్లాట్‌ఫాం కదలడం లేదనే భావం 


కలిగించడం కోసం దాన్ని, వెలుగులోపలికి చొరని ఒక గోళాకారపు గదిలో ఉంచారు. 
అగది కూడా ప్పాట్‌ఫాంతో సమమయిన' వేగంతో తిరుగుతూ ఉంటుంది. 
ఇక అందులో మనకు ఏం కనిపిస్తుంది. ఏం అనిపిస్తుంది? గది తిరుగుతున్నప్పుడు, 
చదునుగా ఉన్న మధ్యనేల మీద నిలబడీనా, లేక 45° వాలులో ఉండే అంచుమీద 
46. 


చిత్రం 35. “మంతగోఖం” (మధ్యచ్చేదఐ) 





నిలబడినా, భేదం తెలియదు. అంతా సమంగా చదునుగానే అనిపిస్తుంది. కంటికి 
మూత్రం నేల ఆకారం వుటాకార దర్పణాన్ని పోలి కన్పిస్తుంది. కొని శరీరం మాత్రం, 
చదును నేలమీద నిలబడ్డామంటుంది. రెండు జ్ఞానేంద్రియాలకు రెండు విభిన్నమయిన 
భావాలు కలుగుతాయి. మీరు వంపు ఒక చివరనుండి మరో చివరకు నడిచి వెళితే, 
మీ బరువువల్ల అంత పెద్దగది సబ్బు బుడగలొ జారుతున్నదని అనిపిస్తుంది. మీకు 
మీరు చదునైన నేలమీద ఉన్నామనే అనిపిస్తుంది. గదిలోని ఇతరులు మాకత్రం, గోడల 
వెంట కిందకు, మీదకూ పురుగులవళె పాకులాడుతూ కనబడతారు. నీరు కింద 
ఒలికితే, పుటాకారంగా ఉన్న _ప్రాంతమంతటిలోనూ సమంగా పరుచుకుంటుంది. 
మీ ముందు వాలుగా ఉండే నీటి గోడ ఉన్నట్టనిపిస్తుంది. 


మనకు అనుభవంలోనున్న భూమ్యాకర్షణ లక్షణాలేవీ కనబడవు. విమానంలో 
మలుపులు తిరిగేటప్పుడు కూడా ఇటువంటి భావమే కలుగుతుంది. గంటకు 
200 కిమీల వేగంతో ఎగురుతు 500 మీ. అర్హవ్యాసం ఉండే వంపుమార్గంలో 
పోతుంటే, భూమి పైకెగిసి 16° వాలులో నిలబడినట్టనిపిస్తుంది. 


పరిశోధన అవసరాల కోసం జెర్మనీలోని గ్యోటింజెన్‌ నగరంలో ఇలాంటి తిరిగే 
పరిశోధనశాలను ఒకదాన్ని నిర్మించారు. అది సిలిండరు ఆకారంలో అంటే గుండ్రని 
నేలగరిగిన ఒక గది దాని వ్యాసం 3 మీటర్లు సెకండుకు తనచుట్టు తాను 50 


చుటు తిరుగుతుంది. దాని 'నేలమాత్రం చదునుగా ఉండేది. అందుకని ఆ గదిలో 
నిలబీడిన వ్యక్తికి, మొత్తం గది ఒకపక్కకు వాలిందని, తనుకూడా వాలిన ఒక 


47 


రి;భమించే కవ అగు 


(పయోగశాల అగుపీంచే 





గోడమీద ఆనుకుని ఉన్నానని అనిపించేది. 
ద్రవంతో దూరదర్శిని 


పరావర్తన దూరదర్శినిలో వాడుకోవడానికి అనువయిన అద్దం పాఠాబొలాయిడ్‌ 
ఆకారంలో, అంటే తిరిగే పాత్రలో ద్రవం పొందే ఆకారంలో ఉండాలి. "బరిస్కోపులు 
తయారు చేసేవారు సంవత్సరాల తరబడి, ఇటువంటి అద్దం తయారుచేయడానికి 
శ్రమిస్తుంటారు. ఈ కష్టాలవసరం లేదని అమెరికన్‌ భౌతిక శాస్త్రజ్ఞుడు వుడ్‌ ఒక 


4B 


దవ దర్పణాన్ని తయారు చెశాడు. వెడల్పాటి మూతి గల పాత్రలో పాదరసం 
పోసి దాన్ని వేగంగా తిప్పితే, పాదరసం పారాబొలాయిు ఆకొరంలోకి మారుతుంది. 
పొదరసం తలం తళతళలాడుతూ, కాంతిని పరావర్తనం చేస్తుంది. గనుక అది 
అద్దంలాగ వనిచేయగలదు. వుడ్‌ తన బలిస్కోపును తక్కువలోతుగల బావిలాంటి 
చోట ఏర్పాటుచేశాడు. పాదరసం పాత్రను తి ప్పేందుకు వీలుగా యంత్రాన్ని ఏర్పాటు 


(1 
TIE byl 


ద దో హా ల A = 
OO = Tr 





ళు 


చ్మితం 39. 'బలిన్కోపుయొక్క (దవదర్పణం, 


చేశాడు. ఏర్పడిన దర్పణంలో తన ముఖం ప్రతిఫరించేట్టు చేశాడు. అయితే ఈ 
దూరదర్శినిలో కొన్ని లోట్టు కనబడ్డాయి. ఏకొంచెం కదిలినా |ద్రవదర్పణంలో అలలు 
, వచ్చి (ప్రతిబింబం బూజయి పోయేది. చూడడానికి ఎంతో సులువుగా ఉన్నవ్నటికీ 
వుడ్‌ తయారుచేసిన పాదరసం 'టెలిస్కోవును వాడుకోవడం మాత్రం వీలు కాలేదు. 
'ఇతరులుగానీ, చివరకు వుడ్‌ సయంగాగానీ, దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఈ 
పరికరాన్ని చూచిన తర్వాత ఎ.జి.వెబ్‌స్టర్‌ అనే మరో భౌతిక శాస్త్రజ్ఞుడు ఇలా 
రాశాడు, 49 


గణ గణ గంట 
గుంటలో (పొ ఫెసరంట 
అందులో అతనేం వేశాడు? 
గిన్నెనిండా పాదరసం 
బయటికి ఏమిటి తెచ్చాడు? 
ఉట్టి చేతులతో వచ్చాడు. 


లూప్‌ తిరగడం 


సర్కసులో సై! సెకిలుతో చేసే | ఫట్టు మీరు చూచి ఉంటారు. సైకిలు మీద వ్యక్తి 
తలకిందులయేలా సుడులు తిరుగుతాడు చిత్రం 40లో ఈవింతను చూడవచ్చు. 
ఎత్తయిన ఒక చోటినుండి బయలుదేరి అతను గుండ్రటి వంపు మీద తల క్రిందులయ్యే 
దాకా తిరుగుతూ వేగంగా మళ్లీ మామూలు పరిస్థితికి వస్తాడు. అతను క్రంద మాత్రం 
పడడు. (ఈ. ఫీటుకు 1902లో డయాబోలో జాన్సన్‌, మెఫిస్తో నాయిసెట్‌ అనే 
వరువురు వేరువేరుగా కనుగొన్నారు) 

సర్కస్‌ వారు ఫిట్లలో ఇది తల మానికం, తలక్రిందులయినా సరే, సైకిలిస్టు పడి, 
మెడలు విరుచుకోకుండా నిలబెట్టే శక్తి ఏమిటా అని (ప్రేక్షకులు ఆశ్చర్యపడతారు. 


అనుమాన పిశాచులయితే ఇందులో ఏదో మోసం ఉందంటారు. అయితే ఇందులో 
అసాధారణమయిందేమీ లేదు. దీనికి సమాధానం యంత్ర శాస్త్రంలో దొరుకుతుంది. 


మనిషిని కాకుండా, ఆమార్గం చుట్టూ ఒక బంతిని సరైన వేగంతో దొర్హించితే 


అదికూడా పడకుండా తిరిగి వస్తుంది. స్కూలు పరిశోధన శాలల్లో బ్రంటుకు 
సంబంధించిన నమూనాలుండి ఉంటాయి. 


ఈ ఫీటును కనుగొన్న మెఫిస్తో, ముందుగా తనంత బరువుండే ఇనుపగుండును 
ఆ దారిలో దొర్పించి, ఏర్పాటును పరీక్షించాడు. అంతా సవ్యంగా జరుగుతుందని 
నమ్మకం కుదిరిన మీదకే తను స్వయంగా రంగంలోకి దిగాడు. 

గుండ్రంగా తిరిగే బకెట్‌ లో నీరులాగే ఇక్కడకూడా మనిషి పడకుండా ఉంటాడని 
మీరు ఊహించి ఉంటారు. వడకుండా తలక్రిందులయి తిరిగి రావాలంచు అక్కడికి 
చేరే సరికి ఉండే వేగం తగినంతగా ఉండాలి. ఇది ముందు సైకిలు బయలుదేరే 
ఎత్తుమీద ఆధారపడి ఉంటుంది. ,ఇక అన్నిటికన్నా తక్కున వేగం, వంపు దిరిగి 
మార్గం యొక్క డఅర్హవన్యాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇవి గమనించిన తర్వాత 
అప ప్పడప పడు ఈ స్టంటులు ఎందుకు పనిచేయనో తెలుస్తుంది. ప్రారంభించే ఎత్తును 
సరిగా లెక్కవేసి నిర్ణయించక పోతే ఫీటు చేసే అతను మెడలు విరగవడతాడు. 


సర్కస్‌ లెక్కలు 
వరుసగా సూత్రాలను పొడిపొడిగా చెపుతూ పోతే భౌతిక శ్యాస్త్రమంచే ఇష్టంగల 


వారికి కూడా వెగటు పుడుతుంది లెక్కలను నిర్లక్ష్యం చేయడం ద్వారా వారు, 





జరగబోయే విషయాలను, అందుకు అవసరమయిన పరిస్తితులను ముందే గుర్తించడంలో 
గల ఆనందాన్ని పోగొట్టుకుంటారు. సైకిలు తిరిగే ఫీటు గురించి లెక్కలు కట్టడానికి 
ఒకటి రెండు ఫార్ములాలు మాత్రం వాడుకుంటే చాలు, వాటిని వివరిస్తాను. 

మనం కనుగొనవలసిందేమిటో ముందు నిర్ణయించుకుందాం. 1 అనేది సైకిలిస్టు 
తన. గిరికీలు |ప్రారంభించవలసిన ఎత్తు. ౫ అనేది లూవుకన్నా ఎత్తుగా ఉండే 1 
లోని భాగం. చిత్రం 40 లో చూస్తే మనకు ౫ = h॥- AB అని తెలుస్తుంది. ఇక 1 
అనే వృత్తం యొక్క అర్రవ్యాసం, = ఫీటు చేసే వ్యక్తి యొక్క పూర్తి ద్రవ్యరాశి 
అది సెకిలుతో సహా, బరువును సూచించాలంకే 2 అవుతుంది. ఇందులో 8 
అంకే గురుత్వాకర్షణ గుణకం. అది సెకండుకు 9.8 మీటర్లుంటుంది. ఇక చివరగా 
లూవు పై భాగంలో ఉన్నప్పుడు సైకిలిస్టు యొక్క వేగాన్ని ౪ అందాం. 

వీటన్నింటినీ కలిపి రెండు సమీకరణాలు వ్రాసుకోవచ్చు. (1) యంత్రశా,స్త్రం 
ప్రకారం ఏటవాలు దారిలో C వద్ద ఎంత వేగంలో ఉంటుందో సైకిలు, లూపు 
యొక్క పై భాగంలో, అంటే 3 వద్దకూడా అంతేవేగంలో ఉంటుంది. ఈ 
స్థానాలు రెండు ఒకే ఎత్తులో ఉండడమే ఇందుకు కారణం. ఇందులో మొదటి 
వేగం = ౪292 లేదా ఈ = 2౮2 అని సూచించవచ్చు. కాబట్టి లూపులోని పై 
భాగంలో సైకిలు వేగం ౪/292 వుంటుంది. 

(2) సైకిలు తలక్రిందులయినపుడు, అంటే B దగ్గరనున్నప డు, పడకుండా 
ఉండాలంటే, అపకేంద్రక త్వరణం, భూమ్యాకర్షణ త్వరణం కన్నా ఎక్కువగా 
ఉండాలి. అంతే 9 లేక ౪౫౮2, ఇక లి = 2౮2 అని మనకు తెలుసు 

51 


గనుక 292 > 92 లెక 2౫. 

కొబట్టి ఈ ఫీటు విజయవంతంగా జరగాలంటే, సైకిలు మొదట ప్రారంభించే 
ఎత్తు, లూవులోని ఎత్తయిన చోటు B కన్నా లూపు యొక్క వ్యాసార్హంలో 
రెండవ వంతయినా ఎక్కువగా ఉండాలి. అ మార్గం ఎంత ఏటవాలుగా ఉండేది 
ముఖ్యంకాదు. _.ఉండవలసిందంతా సైకిలు ప్రయాణం మొదట పెస్టేవోటు లూపుపై 
భాగంకన్నా, లూవు వ్యాసంలో నాలుగవ వంతు ఎక్కువ ఎత్తులో ఉండాలి. మెలిక 
వృత్తం మొత్తం 16 మీటర్ల ఎత్తు ఉందనుకుంటే, సైకిలు కనీసం 20 మీటర్ల 
ఎత్తున బయలుదేరాలి. అంతకు ఏ కొంచెం తగ్గినా, పూర్తి గిరికీ కొట్టే అవకాశం 
ఉండదు. పూర్తి ఎత్తుకు చేరక ముందే పడిపోతాడు. 

మనం సైకిలు మీద ఏర్పడే ఘర్షణను లెక్కలోకి తీసుకోలేదని గమనించాలి, 
కాబట్టి వాలు ప్రాంతాన్ని మరీ పొడుగుగా లేక వాలుగా ఏర్పాటు ' చేయకూడదు. 
లేకుంటే సైకిలు వేగం Bకి చేరే సరికి ౮ దగ్గరకన్నా తక్కవయి పోతుంది. 


ఇంకొక సంగతిని కూడా గుర్తుంచుకోవాలి. ఈ ఫీటు చేసే వ్యక్తి "సైకిలు 
మీద ఊరికే కూచుని దానంతటదే వేగం పెరగనిస్తాడు. పెడల్‌ తొక్కనవసరం 
లేదు. అతను వేగాన్ని పెంచడానికిగాని, తగ్గించడానికి గాని ప్రయత్నించకూడదు 
చేయవలసిందల్లా, నిటారుగా సైకిలు మీద కూచోవడమే. ఏ కొంచెం పక్కకు వంగినా 
పడిపోవడం తప్పదు. సైకిలు గిరికీ కొళ్టేటప్పుడు గొప్పవేగంలో ఉంటుంది. 16 
మీటర్ల ఎత్తయిన లూవును. సరిగ్గా మూడు సెకండ్లలో సైకిలిస్టు గిరికీగా చుట్టి 
వస్తాడు. అంటే గంటకు 60 కి.మీల వేగంతో నన్నమౌట! ఇంత వేగంగా నడిచే 
సైకిలును అటుయిటు తిప్పడం చాలా కష్టం, నిజొనికీ సైకిలిస్టు ఆ' విషయాన్ని 
పట్టించుకోనవసరం లేదు. అతను కేనలం మెకొనిక్సు సూత్రాలను నమ్మితే చాలు. 
ఈ పనినే వృత్తిగా పెట్టుకున్న ఒక వ్యక్తి తను రాసిన పుస్తకంలో “ఈ, సైకిలు 
స్టంటులో నిజానికి ప్రమాదాలు లేనే లేవు. అయితే అందుకోసం చేసిన నిర్మాణం 
మాత్రం సరిగ్గా ధృఢంగానూ ఉంశేసరి" అంటాడు. “ఇక అపాయం అంటూ 
ఏదయినా ఉంచే అది సైకిలు మీదనుండే మనిషి మాత్రమే. అతని చేతులు 
వణికినా, లేక ఉద్వేగం కలిగి తన్ను తాను మరిచినా, లేక అతనికి. అకస్మాత్తుగా 
కళ్ళు తిరగడం లాంటివి జరగినా సర్కే ఏదో ఒక ప్రమాదం జరిగి తీరుతుంది.” 

“నెసైరోవ్‌ లూప్‌” ఇంకా మరికొన్ని. ఇలాంటి ఫీట్టు కూడా ఈ సూత్రం 


ఆధారంగానే తయారయినవి. వీటన్నిటిలోనూ ప్రారంభ వేగం, ఫీటు చేసే వ్యక్తి 
యొక్క ఒడుపు ముఖ్యమయినవి. 


తూకంలో తరుగు 


వినియోగదారులను మోసం చెయ్యకుండానే తక్కువ తూకం సరుకులు ఇవ్వడం 
తనకు తెలుసని ఒక సరదా మనిషి నాతో అన్నాడు. అతని రహస్యమేమిటంటే 
భూమధ్య రేఖ దగ్గర సరుకులు కొనడం, వాటిని ధృవప్రాంతాల దగ్గర అమ్మడం! 


52 


ధృవప్రాంతం కన్నా భూమధ్యరేఖ వద్ద వస్తువుల బరువు తక్కువగా ఉంటుందన్న 
సంగతి అందరికీ తెలిసిందే. భూమధ్యరేఖ వద్ద ఒక కిలోగ్రాము తూగిన వస్తువు 
ధృవం దగ్గర మరో అయిదు గ్రాములు ఎక్కువ బరువుంటుంది. అయితే మామూలు 
తేక్కెడలు' వాడితే కుదరదు. భూమధ్య రేఖ వద్ద తయారుచేసి, బరువులు 
గుర్తించిన తీగ త్రాసయితేనే ఈ భేదం తెలుస్తుంది. లేకుంటే ఎటువంటి. భేదం 
తెలియదు. వస్తువు బరువు పెరిగే మాట వాస్తవమే. అలాగే తూకంరాళ్ల బరువు 
కూడా పెరుగుతుంది. గనక తేడా తెలియదు. పెరూలో ఒక టన్ను బంగారంకొని, 
తీసు కెళ్లి అయిస్‌ లాండ్‌లో అమ్మితే బోలెడు లాభం వస్తుంది. అయితే రవాణా 
ఖర్చులుండరాదు. 

ఈ రకంగా లాభాలు పొంది డబ్బు సంపాదించిన వారెవరూ లేరుగాని, అసలు 
విషయం మాత్రం నిజమే. మనం భూమధ్యరేఖ నుండి దూరం పోయినకొద్ది 
భూమ్యాకర్షణ పెరుగుతుంది. భూమి తిరుగుతూ ఉండడంవల్ల భూమధ్యరేఖ వద్ద 
వస్తువులు చాలా పెద్ద వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. పైగా అక్కడ భూమి 
ఉబ్బెత్తుగా ఉంటుంది. - అయితే బరువులో తరుగు రావడానికి ముఖ్యకారణం భూమి 
యొక్క పరిభ్రమణం. దీని వల్ల వస్తువులు ధృవం దగ్గర కన్నా భూమధ్యరేఖ వద్ద 
1/290 వంతులు తక్కువ బరువుంటాయి. 

తేలికగా ఉండే వస్తువులను ఒక అక్షాంశం నుండి మరొక అక్షాంశానికి మార్చినవుడు 
వాటి బరువులో వచ్చే తేడా చాలా తక్కువ. అయితే చాలా బరువయిన వాటిల్లో 
మాత్రం తేడా కొట్టవచ్చినట్టు కనబడుతుంది. మాస్కోలో అరవైటన్నులు తూగిన 
(చైయిను అర్జాంగెలెస్క్‌ చేరేసరికి 60 కిలోల బరువు పెరుగుతుంది. అదే రైలు 
ఒడెస్సాకు చేరితే బరువు 60 కిలోలు తగ్గుతుంది. ఒక కాలంలో స్పిట్స్‌బెర్గ బెరన్‌ 
నుండి 300,000. టన్నుల బొగ్గు ప్రతి ఏటా దక్షిణాది రేవులకు వంవబడేది. 
అదే బొగ్గును భూమధ్యరేఖా ప్రాంతంలో రేవులకు గనక పంపి ఉంటే 1,200 
టన్నుల “తరుగు వచ్చి ఉండేది. అయితే ఇందుకోసం బొగ్గును మొదట తూచిన 
త్రాసుతోనే బట్యాడా కేంద్రంలో తూచి చూడవలసి ఉంటుంది. అర్జాంగెల్‌ స్క్‌లో 
20,000 టన్నుల బరువున్న యుద్దనౌక భూమధ్యరేఖా ప్రాంతపు “సముద్రంలో 
80 టన్నుల బరువు తగ్గుతుంది. అయితే ఈ విషయాన్ని ఎవరూ ._గమనించరు 
సముద్రంలో నీటితో బొటు అన్ని వస్తువుల బరువూ తరిగిపోవడమే ఇందుకుగల 
కారణం. అలా జరుగుతుంది గనకనే ఓడలు ఎక్కడున్నా ఒకంతే నీటిని లాగుతాయి. 
ఓడ తేలికయితే, దానితో బాపే నీరుకూడా తేలికవుతుంది గదా! 

భూమి ప్రస్తుతం కన్నా ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంళే, అంటే రోజుక 
24 గంటలు కాక కేవలం 4 గంటలు మాత్రమే ఉంటే, బరువులో వచ్చే ఈ 
తేడాలు మరింత బాగా కనబడగలవు. అటువంటి పరిస్టితిలో ధృవప్రాంతంల్‌ 
కేజీ తూగిన పదార్థం భూమధ్యరేఖ వద్ద 875 గ్రాములు" మాత్రమే తూగుతుంది 
శనిగ్రహం మీద ఇంచుమించు ఇటునంటి వరిస్టితులే ఉన్నాయి. దాని మధ్య రేః 
వద్ద కన్నా ధృవప్రాంతంలో బరువు దేనికయినా ఆరవ వంతు పెరుగుతుంది. 


53 


(భ్రమణ వెగం యొక్క వర్గానికి, అపకేంద్రత్వరణం అనులోమంగా పెరుగుతుంది. 
గనుక, భూమధ్యరేఖ వద్ద ఈ త్వరణం 290 రెట్లు లేదా, గురుత్వాకర్షణ బలానికి 
సమంగా ఉండేట్టుండాలం పే, భూమి ఎంత వేగంగా  తిరగవలసి ఉంటుందో 
మనకు తెలుసు. ఇలా జరగాలంటే భూమి (ప్రస్తుతం కన్నా 17 రెట్లు వేగంగా 
తిరగాలి. అప్పడు వస్తువులవలన ఎటువంటి పీడనం ఏర్పడదు. అన్నింటికీ బరువు 
శూన్యమవుతుంది. శనిగ్రహం మీద వస్తువులు భారరహితం కావాలంకే అది మరో 
రెండున్నర రెట్లు ఎక్కువ వేగంగా తిరగాలి. 


54 





గురుతా కరణ. 
క జు 
గురుత్వాకర్షణ శక్తి గణనీయమయినదా? 


ప్రతి నిమిషం వస్తువులు గ్రిందపడుతూ ఉండడం చూస్తుండకపొతే, మనకది 
అత్యాశ్చర్యకరంగా కనిపించేదే! అంటాడు (ఫ్రెంచి ఖగోళశాస్త్రవేత్త అరాగో. మనకు 
చిరపరిచితమయిందిగనక, భూమి ప్రతివస్తువును తనకేసి ఆకర్షించుకునే ఈ లక్షణం, 
అదే గురుత్వాకర్ష్ణణను, చాలా సహజమని, సాధారణమనీ అనుకుంటాం. వస్తువులన్నీ 
ఒక దాన్ని మరొకటి ఆకర్షించుకుంటాయని చెపితే మాత్రం, మనం నమ్మలేము 
అటువంటది మన దృష్టికి ఎపూడూ కనబడి ఉండలేదు గదా! 


గురుత్వాకర్షణ సిద్దాంతం తన (ప్రభావాన్ని ఎల్లెడలా, ఎల్లవేళలా (ప్రదర్శితం 
చేయదెందుచేత? బల్లలు, పుచ్చకాయలు, ప్రజలు ఒకరినొకరు ఆకర్షించుకోవడం 
ఎందుకు మన కంటబడదు. చిన్న చిన్న వస్తువుల నుధ్యన గల ఈ ఆకర్షణ శ్రే 
చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ఇందుకొక ఉదహరణ రెండు మీలుర్ల 
దూరంలో నిలబడిన ఇద్దరు వ్యక్తుల దుధ్యన ఆకర్షణ ఉంటుంది. సగటు బరువుగల 
వ్యక్తుల ఆకర్షణ శక్తి 0.01 మి.గ్రా. కన్నా తక్కువ. అందుకే అది చాలా తక్కువ 
తక్కెడలో 0.00001 [గ్రాము బరువును చేస్తే ఎంత బలం |ప్రయోగమువుతుందో, 
కేవలం అంతబలం మాత్రమే ఇద్దరు ద్యక్తుల మధ్యన ఉంటుంది. అంత తక్కువ 
బరువును ఎంతో సున్నితమయిన, పరిశోధనశాలల్లోని త్రాసులు తప్ప మామూలువి 
కనుగొనను గూడా కనుగొనళేవు. అటువంటి బలం వ్యక్తుల మీద ఎటువంటి 
ప్రభావం చూపజొలదని విడిగా చెప్పనవసరం లేదు. పైగా నేలకు, నున కాళ్ళకు 
మధ్యనుండే రాపిడి ఈ బలాన్ని తుడిచేస్తుంది. చెక్క మీద నిలబడిన వ్యక్తి కాళ్ళకు, 
చెక్కకు మధ్యన రాపిడి, ఆవ్యక్తి బరువులో 30 శాతం దాకా ఉంటుంది. అతడిని 
కదిరించాలంశే కనీసం 20 కీ[గ్రాల బలాన్ని ప్రయోగించాలి. అటువంటి బలంతో 
మిల్లిగ్రాములో వందవ వంతు బలాన్ని పోల్చి చూడడం, పిచ్చిపని. గ్రాములో వెయ్యవ 
వంతుండేది మిల్లిగ్రాము. గ్రాముకంటి కిలో (గ్రాములో వెయ్యవంతు. అంటే 0.01 
మి.గ్రా. లంశే, మనిషిని లాగడానికి అవసరమయిన బలంలో 50 కోట్లవ వంతు. 
అందుకనే సాధారణ వరిస్టితులో రెండు వస్తువుల మధ్యనుండే ఆకర్షణ శక్తిని మనం 


చూడలి 


ఘర్షణ గనక లేకుంటే అతిస్వల్పమయిన ఆకర్షణ బలాన్ని కూడా ఆపగలి గేదేదీ 
ఉండదు. అయినా మనం గమనించిన 0.01 మి.గ్రాల ఆకర్షణతో ఇద్దరు వ్యక్తులు 
ఒకరివేవు ఒకరు కదిలేవేగం చాలా తక్కువగా ఉంటుంది. ఘర్హణ లేని పరిస్తితిలో 
రెండుమీటర్ల దూరంలో నిలబడిన ఇద్దరు వ్యక్తులు ఆకర్షణవల్ల మొదటి గంటలో 
3౩ సెంటిమీటర్లు ఒకరి దిక్కొకరు కదులుతారు. 

రెండవ గంటలో 9 సెం.మీలు; మూడవ గంటలో 15 సెం.మీలు_క్షదులుతారు. 


వారు చేరువయిన కొద్దీ కదిఠే వేగం కూడా పెరుగుతుందని మీరు గమనించి ఉంటారు. 
55 





చిత్రం 41. సూర్యుడి ఆకర్షణచేత భూమి (ఇ) యొక్క కక్ష వశక్రమవుతుంది. 
ఇనర్షియా భూమిని ఇ ఆర్‌ అనే స్పర్శ రేఖ వెంట నడిపీంవ 
యత్నిస్తుంది. 


ఏమయినా వారిద్దరూ పూర్తిగా, ఒకరినొకరు చేరాలంటే మరో అయిదుగంటల వ్యవధి 
అవసరం. 

ఘర్షణవల్ల ఎటువంటి అవరోధం లేని పరిస్టితుల్గోనయితే గురుత్వాకర్షణ ప్రభావం 
స్పుటంగా కనబడుతుంది. దారం నుండి వేలొడుతున్న బరువు మీద అది చూపే 
ప్రభావం వల్ల, అదెప్పుడూ కిందకే వేలాడుతుంది. అయినా పక్కనే చాలాపెద్ద 
వస్తువేదయినా ఉన్నట్లయితే, దాని అకర్ష్ణణ కూడా ఈ బరువు మీద వడుతుంది. 
అప్పుడు దారం సరిగ్గా [క్రిందకు కాకుండా, రెండు బలాల సంయోజనం వల్ల ఏర్పడే 
ఫరితబలం దిశగా వాలు చూవుతుంది. ఈ విషయాన్ని 1775లో మోస స్కెలైన్‌ 
అనే అతను స్కాట్‌లాండ్‌ లోని ఒక కొండవద్ద గమనించాడు. అతను వడంబలీలోని 
వాలులో వచ్చే మార్పులను, కొండకు రెండు వైపుల ఆకాశంలో కనబడే ధృన 
ప్రాంతంతో పోల్చిచూచాడు. ప్రత్యేకంగా తయారుచేసిన పరికరాలతో తర్వాత చేసిన 
పరిశోధనల్లో, గురుత్వాకర్షణ బలాన్ని శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా లెక్క చేయగలిగారు. 

చిన్న పదాార్హాల మధ్యనగల ఆకర్షణ బలం చాలా తక్కువ. వస్తువుల ద్రవ్యరాశి 
పెరగిన కొద్దీ, వాటికి, అనుగుణంగా ఆకర్షణ బలం కూడా పెరుగుతుంది. అయితే 
చాలామంది దీన్ని గురించి అతిశయోక్తిగా చెపృతుంటారు. ఒక పరిశోధకుడు 
- ఆతను భౌతికశ్ళాస్త్రచేత్త కాదనుకోండి. అతనొక జంతుశ్ళాస్త్రజ్ఞుడు - నాతో 
ముచ్చటిస్తూ, సముద్రంలో రెండు పడవల మధ్యన ఉండే ఆకర్షణకు కారణం 
గురుత్వాకర్థణేనని నాకు _నచ్చజెప్ప యత్నించాడు. సరిగ్గా ఆలోచించి చూస్తే ఆ 
విషయం నిజంకాదని తెలిసిపోతుంది. 25,000 టన్నుల బరువుండే రెండు ఓడల 
మధ్యన ఆకర్షణ శక్తి కేవలం 400 గ్రాములుంటుంది. అది కూడా అవి 100 
మీటర్ల _ఎడంలో ఉన్నప్పుడు మాత్రమే. అంత ఓడను కదిలించడానికి అపాటి 


బలం సరిపోదనేది సహజమేయిన సంగతి. (ఆ ఓడలు ఎందుకు కదులుతాయనేది 
నరో చోట ముచ్చటించుకుందాం.) 


చిన్న వస్తువుల విషయంలో (ప్రభావం చూపలేని ఈ గురుత్వాకర్షణ అంతరిక్షంలోని 
నక్షత్రాలు వగైరాల మధ్యన మాత్రం బొగా కనబడుతుంది. రకీంటుంబం చివరి 


అంచునగల చిన్నిగ్రహం నెప్ల్యూన్‌ కూడా, భూమిని తనకేసి 18 మిలియన్‌ టన్నుల 
56 


బలంతో ఆకర్షిస్తుంది. సూర్యునికి, భూమికి మధ్యన ఎంతో దూరవుయినాసరే 
సూర్యుని గురుత్వాకర్షణ వల్లనే భూమి గతి తప్పకుండా తన కక్ష కక్ష్యలో తిరుగుతుంది. 
సూర్యుని గురుత్వాకర్షణ గనక సమసిపోతే, ఈ మన భూగ్రహం (భ్రమణకక్షకు నేరుగా 
ఉండే మార్గంలో దూసుకుపోయి, అంతరిక్షప్పు అగాధాల్ళో మూయమవుతుంది. 
సూర్యునికి - భూమికి మధ్యన ఉక్కులంకె 

సూర్యుని యొక్క మహత్తరమయిన గురుత్వాకర్షణ శక్తి నిజంగానే మాయమయిందని। 
ఒక క్షణం పొటు అనుకుందాం. అప్పుడు భూమి అంతర్షికపు అందకారమయమయిన 
అగాథాల్లోకి -పడిపోక తప్పదు. అ పరిస్థితిని తప్పించే ఉపాయాన్ని కొందరు 
ఇంజనీర్లు కలిసీ తయారుచేశారని కోడా మనం అనుకుందాం. గురుత్వాకర్షణ 
అనే ఆ కనబడని మహత్తరశక్తికి బదులుగా భూమిని సూర్యుడికి ఒక ఉక్కుతీగ 
సాయంతో కట్టాలని వారు నిర్ణయించారనుకుందాం. అవ ప్పుడు భూమి సూర్యుని 
చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఉక్కు ప్రతి చదరపు _ మిల్లిమీటరుకు 100 
క్షిగ్రాల ఆకర్షణను తట్టుకోగలుగుతుంది. అందుకే ఈ లంకెకు ఉక్కుకన్నా గొప్పు 
లోహం లేదు. లంకెకోసం అయిదు మీటర్ల వ్యాసం గల ఉక్కు (తీగ) స్తంభం 
తయారు చేశారనుకుందాం. దాని అడ్డుకోత వైశాల్యం రెండు కోట్ల చదరపు 
మిల్లి మీటర్జ్హుంటుంది. అది 20 లక్షల టన్నుల బరువును ఆపగలుగుతుంది. ఇక 
ఇటువంటి తీగను ఇక్కడి నుండి సూర్యుడిదాకా ఏర్పాటు చేసి రెండు చివరలా గట్టిగా 
బిగించే ఏర్పాటు చేశారనుకుందాం. అప్పుడు భూమిని తన కక్ష్యలో నిలబెట్టాలంటే 
ఇటువంటి స్తంభాలు ఎన్ని కానలసి ఉంటుందో మీరు ఊహించగలరా? లక్షకోట్లు! 
ఇన్ని స్తంభాలను సూర్యుని వైపుగా ఉండే భూమి సముద్రాలు: అంతటా పాతితే, 
రెండు స్తంభాలకు మధ్యమిగిలే స్ట స్థలం స్తంభం లావుకన్నా ఏనుంత ఎక్కువ ఉండదు. 
ఇన్ని స్తంభాలను, తెంచివేయగల బలం గురించి ఊహించగలిగితే, సూర్యుడు భూమి 
మీద ప్రదర్శించే గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుందో అర్ధమవుతుంది. 

ఈ మహత్తర బలం ప్రభావంవల్ల, భూమి తన భ్రమణ కక్షనుండి తప్పించుకు 
పోకుండా, ప్రతి సెకండుకు మూడు మిల్లిమీటర్ల చొప్పున సూర్యుని కేసి లాగబడుతుంది. 
ఈ కారణంగానే భూమి తుది మొదలులేని నలయాోకార మార్గంలో తిరుగుతుంది. 


భూమిని కేవలం 3 మి.మీటర్లు అంటే అచ్చులో ఈవరుసంత ఎత్తు జరపాలంటే 
ఏంతటి మహత్తరమయిన శక్తి అవసరమో తేలిసిందనుకుంటాను. సెకండుకొకసారి 


అంతశక్తి అనసరనువుతున్నదం'ే, ఈ భూమియొక్క ద్రవ్యరాశి ఎంత ఎక్కువో 
కూడా ఊహించగలరనుకుంటాను! 


గురుత్వాకర్షణ నుండి తప్పించుకోగలమా? 


సూర్యుడు, భూమి ఒక దాన్నాకటి ఆకర్షించుకోక పోతే ఏమవుతుందో ఇంతదాకే 
అనుకున్నాం గదా! భూమి అంతరిక్రప్రు లోతుల్లోకి వెళ్ళి పోతుందనుకున్నాం. 
అటువంటి సందర్భంలో మనకు, మనచుట్టూ ఉన్న ఇతర వస్తువులకు ఎటువంటి 


57 


గతి పడుతుంది? మనలను భూమికి పట్టి ఉంచడానికి ఏ శక్తి ఉండదు. చిన్నతోవు 

స్తే మనం ఎగిరి అంతరిక్షంలోకి పోతాం. నిజానికి ఆ తోవు కూడా అవసరం 
ఉండదు. అంతంతగా అంటిపెట్టుకుని ఉన్న అన్నింటినీ అంతరిక్షంలోకి విసి రేయడాని3, 
భూమియొక్క పరిభ్రమణం వల్ల ఏర్పడే ప్రభానం సరిపోతుంది! 

ఈ విషయం ఆధారంగా చేసుకుని ఎచ్‌.జి.వెల్‌ ఎ ఓక నవలను “ద ఫస్ట్‌ 
మెన్‌ ఇన్‌ ద మూన్‌” అనే పేరుతో రచించాడు. అందులో చాలా సహజము, 
సాధ్యమూ అనిపించే [గ్రహాంతర యాత్రను అతను వర్గించాడు. దానితో తన పాత్రలను 
చంద్రుడి మీదకు వంవుతాడు. ఈ నవలలో కధానాయకుడు ఒక శాస్త్రవేత్త. అతడు 
గురుత్వాకర్షణ శక్తి చోరలేని ఒక మిశ్రలోహాన్ని తయారుచేస్తాడు. ఈ మిశ్రలోహంతో 
తయారుచేసిన పొరను ఏ వస్తువు కిందయినా ఉంచితే, ఆ వస్తవు మీద భూమ్యాకర్షణ 
శక్తి పడదు. అప్పుడది ఇతర వస్తువుల ఆకర్షణకు గురవుతుంది. దాన్ని కనుగొన్న 
పాత్రపేరు కేవర్‌. అందుకని ఆ పదార్దానికి “కేవరైట్‌” అని పేరు. పెట్టాడు 
రచయిత, 

భూమ్యాకర్షణ శక్తి అన్ని వస్తువుల గుండా ప్రసరించగలదనే సంగతి అందరికీ 
తెలుసు. కాంతిని, వేడిమిని లేదా విద్యుత్తును అడ్డుకోవడానికి రకరకాల తెరలను, 
పొరలను వాడవచ్చు. లోహపు రేకుల సాయంతో రేడియో తరంగాలను అడ్డుకోవచ్చు. 
అయితే భూమి, సూర్యగోళం మొదలయిన వాటి గురుత్వాకర్షణనుండి ఏ వస్తువునూ 
మనం తప్పించలేము. ఎందుకలాగని అంటే జవాబు చెప్పడం కష్టం. ఇటువంటి 
వస్తువు ఎందుకని ఉండగూడదనుకున్నాడు వెల్ఫ్‌గారి కధానాయకుడు కేవర్‌. 
అటువంటి వదార్దాన్ని తయారుచేయగలననే అనుకున్నాడు. 

ఊహాశక్తి ఏ కొంచెం ఉన్నవారయిన ఇటువంటి పదార్థంతో సాధించగల ఫలితాలను 
గురించి అర్హం చేసుకోగలుగుతారు. ఒక బరువును ఎత్తాలనుకోండి. అదెంత 
పెద్దదయినా సరే, దాని కిందకు ఈ పదార్హంతో చేసిన పొరను పరిస్తేచాలు, 
పూచిక పుల్లతో ఆ బరువును లేవనెత్తవచ్చు. 

ఈ మిశ్రలోహాన్ని వాడుకుని కేవర్‌, అతని మిత్రుడు ఒక అంతరిక్షనౌకను 
నిర్మిస్తారు. అందులో పయనించి వారు చంద్రుడి మీదకు చేరుకుంటారు. ఆనౌక 
చాలా సులువుగా తయారయింది. అందులో ఇంజను లేదు. అది అంతరిక్షంలోని 
నక్షత్రాలు వగైరాల ఆకర్షణ బలం సాయంతోనే ప్రయాణం చేస్తుంది. రచయిత ఆ 
నౌకను ఇలా వర్షిస్తాడు. 

“ఇద్దరు మనుషులు, బారి సరంజామా పస్టేంత గోళం ఒకటి ఉందనుకోండి. 
దాన్ని ఉక్కుతో తయారుచేస్తారు. లోపలి వైపు గాజు పొరను ఏర్పాటు చేస్తారు. 
అందులో అవసరం మేరకు ఘనీభవింపజేసిన గాలి, అనువుగా మార్చిన ఆహారం, 
నీళ్లు తయారుచేసుకునే పరికరాలు వగైరాలుంటాయి. ఇక బయట కేవరైట్‌ 
పార ఉండనే ఉంటుంది. లోపలి గాజు పొరలో ఎటువంటి అతుకులు, రంధ్రాలు 
ఉండవు ఒక ద్వారం తప్ప. ఇక స్త్రీలు పొర మాత్రం విడివిడి రేకులతో చేయబడి 
ఉంటుంది.ఈ భాగాలను షట్టర్‌ తలువు వలె _ పైకెత్తవచ్చు. అందుకవసరమయిన 


58 


దిద్వుల్హును. గొజుపారలొ అమర్చిన ప్లాటినమ్‌ తిగల ద్వారా సరఫరా చేయవచ్చు. 
ఇవన్నీ పవరొలనుకోండి. ఇక రోలర్‌ తలుపులుండే మందం తప్పించి, బయటి 
కేవల. పొరలో, మీరు కిటికీలనండి, మరోటి అనండి, తెరుచుకునే వీలుండే 
ధాగాలుంటాయి. వాటన్నింటినీ మూసేస్తే, లోపలికి _చెలుగురాదు, వేడిమిరాదు, 
గురుత్యాకర్తలేమి, మరే ఇతర శక్తి గోళం లోపలికి ప్రసరించజాలదు. ఆ నౌక 
అంతరిక్షంలో సరళ రేఖలాంటి మార్గాల్లో నేరుగా దూసుకుపోతుంటుంది. ఒక కిటికి 
తెరే! "టికీ నిజంగానే తెరచామనుకోండి. అటువైపుగా ఏదయినా పెద్ద వస్తువు 
టే ఏగహమో, నక్షతమో ఉంటే, అది వెంటనే నౌకను ఆకర్షిస్తుంది.” 


“అంటే అంతరిక్షంలో మనకు ఎటు ఇష్టం నే బై అటు పయనించగలమన్న మాట!" 


కేవర్‌, అతని మిత్రుడు చంద్రుడి మీదకు ఎలా చేరారు 

అంతర్షిక్షనౌక ప్రయాణం మొదలు పెట్టిన తీరుగురించి వెల్‌ చాలా ఆసక్తికరంగా 
నర్లిస్తాడు. నౌక శె పై పొరగా ఉన్న శేవరైట్‌. వల్ల అది పూర్తిగా భారరహితమవుతుంది. 
వాతావరణపు పై . అంచులకు, అం'కే గౌరి పొరల చివరకు చేరడానికి అది సిద్దంగా 
ఉంది. నీటి అడుగున వదిలిన బెండు ఎంత తేలికగా పైకి చేరుతుందో ఈ నౌక 
కూడా అంతే తేలికగా పైకి పోతుంది. భూమి వరిభ్రమణం యొక్క జడత్వం 
పుణ్యమా అని అది తన యాత్రను వాతావరణపు అంచులు దాటి అంతరిక్షంలోకి 
మరింత లోతుకు చేరుకుంటుంది. కేవర్‌, అతని మిత్రుడు, తాము అంతరిక్షంలోకి 
చేరామని తెలుసుకున్న తర్వాత షటర్‌, ఎ తెరిచి సూర్యుడు, భూమి, చంద్రుడు 
మొదలయిన వాటి గురుత్వాకర్షణబలం నౌకమీద పని చేసేలా చేస్తూ, చివరకు 
చంద్రుడిని చేరుకుంటారు. తరువాత _ వారిలోంచి ఒకరు అదే నౌకలో తిరిగి 
భూమికి చేరుకుంటారు. 

వెల్స్‌ చెప్పిన కథను ప్రశ్నించకుండా అంగీకరించి కేవర్‌తో బాటు మనం 
కూడా చంద్రుని మీదకు చేరుకుందాం. 


చంద్ర [గ్రహం మీద అరగంటసేపు 


భూమికన్నా తక్కువ గురుత్వాకర్షణగల ఆ ప్రపంచంలో వారికి ఎటువంటి 
అనుభవాలు ఎదురయ్యాయి? వారు చెప్పిన కథనే వింటి తెలుస్తుంది గదా! 
అదుగో వారివ్వుడే చంద్రుడి మీద కాలు మోపారు. 

నేను మరను తొలగిస్తూనే ఉన్నాను..మోకాటి మీద వంగి, నెమ్మదిగా 
కూచున్నాను. ద్వారం అంచుమీదుగొ బయటకు చూచాను. క్రింద, సరిగ్గా ఒక గజం 
దూరంలో, చంద్రగ్రహపు మంచు కనబడుతున్నది. దీనిమీద ఇంతకు ముందెవరూ 
కొలూనలేదు-శకేవర్‌ - నెమ్మదిగా చెయ్యి చాచి తన దుప్పటి అందుకున్నాడు. దాని 
మధ్యలో ఉండే రంధ్రంలో తన తలదూర్చాడు. దుప్పటిని చూట్టూ కప్పుకున్నాడు. 
అతను ద్యారం అంచుమీద కూచున్నాడు. కాళ్ళు కిందకు జార్చి నేలకు అరడుగు 
దూరందాకా పోనిచ్చాడు. అతనొక క్షణం పాటు జంకాడు. అప్పుడిక ముందుకు 

59 


దూకాడు. అంతకు ముందెనరూ దిగని చంద్రభూమి సో ప. 

“అతను ముందుకు అడుగేసే సరికి, అతని బింబం అద్దంలోంచి సక్రీభవనం చె 
యంకరంగా కనబడింది. అతనొక క్షం అతుముటు. చూస్తూ నిలుచున్నాడు. 
ఒకు సారి కూడగట్టుకుని ముందుకు దూకాడు”. 

“గాజు గోడలోంచి చూస్తే ఏదయినా విచిత్రంగా గానే కనబడుతుంది. అయినా సరే 
wes చేసిన గెంతు మరీ వికృతంగా పెద్దదని నాకని పించింది. ఒక్క సారి ఇరవై, 
ముప్పయి అడుగులు గెంతి ఉంటాడు. రాతి గుట్టలాంటి ఒక చోట నిలబడి 
స "సైగ లు చేస్తున్నాడు. అతను గట్టిగా అరుస్తున్నాడేమో కూడా - అయితే 
ఈ శబ్దం మాత్రం నాకు వినిపించడం లేదు. ఇంతకూ అతను అంతదూరం 
ఎలా పోగలిగాడు.” 

“గజిదిజికా ఉన్న మనస్సుతో నేను కూడ నెమ్మదిగా ద్వారం లోంచి బయటకు 
జారాను లేచి నిలబడ్డాను. నాముందు మంచు అదుముకు పోయి, ఒక గొయ్యిగా 
ఏ: డింది. ఒక అడుగు ముందుగా వేసి గెంతాను.” 


“నేను గాలిలో ఎగిరి పోతున్నాను. కేవర్‌ నిలబడ్డ రాతిగుట్టకు చేరువవుతున్నాను. 
దాశ్నెలాగో అందిపుచ్చుకుని ఒక క్షణం అయోమయస్టితిలో చేలాడాను. కేవర్‌ 
గ్రైంద దు వంగి జాగ్రత్త అని గట్టిగా అంతా చంద్రుడి ముద నా బరువు, భూమి 
మీద ఉండే దాంట్లో ఆరవ వంతు మాత్రమే ఉందనే సంగతి నేను మరిచిపోయాను. 
ఇవ డు. అది అనుభవంలోకి వచ్చింది. గాబట్టి విషయం గుర్తుకు వచ్చింది” 


“జాగ్రత్తగా ప్రయత్నించి, పైకెగిసి గుట్టమీదకు చేరుకున్నాను. కీళ్ళనొప లుగల 
నా+లాగ నెమ్మదిగా కదులుతూ, , కేవర్‌ పక్కన లేచి నిలబడ్డాను. సూర్యుని “వెలుగు 


మా మద పడుతున్నది. మా నౌకగోళం ముప్పయి అ దూరంలో మంచులో 
ఉచ.” 


€ 


కశ 


- 


+ 


tab 


“చూడు!” అంటూ నేను తలతిప్పిచూచాను. ఆశ్చర్యం! కేవర్‌ మాయమయ్యాడు! 

“ఒక్క క్షణం నిశ్చేష్ణుడనయి నిలబడ్డాను. త్వరగా కదిలి గుట్ట అంచుకిందకు 
చూచాను. అతను మాయమయ్యాడన్న గాభరాలో మళ్లీ, మేమున్నది చంద్రుడి 
మీదననే సంగతి మరిచి పోయాను. నేను కదిలిన కదలిక భూమి మీదనయితే, 
ఒక గజందూరం ముందుకు పోయి ఉండే వాడినేమో! చంద్రుడి మీద గనక ఆరు 
గజాలు “ముందుకు జారాను. అంటు అంచుదాటి మరో అయిదు గజాలన్నమాట! 
కలలో అవ ప్పుడు అంతులేని అగాథంలోకి పడుతూనే ఉన్నప్పుడు లాంటి అనుభవం 
కలిగింది. భూమి .మీదనయితే కిందకు దూకిన తొలిక్షణంలో మనిషి పదాహారడుగులు 
కిందపడతాడు. ఈ చంద్రగ్రహం మీద రెండడుగులు మాత్రమే. అది కూడా 


ఆరువంతులు తేరికయిన దేహంతో! నేను పడ్డాను. కాదు. నేను కింద్రకు 
నూకాను. బహుశః .వదిగజొాల దూరం పడి ఉంటాను. అందుకు చాలాకాలం 
బహుశః అయిదారు సెకంద్దు పట్టిందనుకుంటాను, గాలిలో తేలియాడి ఈకలాగ 


తేగికగ్‌ వచ్చి [క్రిందనుండే మంచులో, నీలం - తెలుపు రాళ్ళ మధ్యన పడ్డాను.” 


“చుట్టూ చూచాను, “శేవర్‌!” అని కేక చేశాను. కానీ అతనెక్కడా 


కనబ, “లేదు.” య 
60 


వంక tn mm అ లైలా 
“పర ఆలా 2లో aR న్వ్‌ 


మో ఇ ఉఊ తనో 


తకు ఆవాలు వి 
రా Cees 7 ఇ 'స్హ us —— ల తొ i ణో 
అవ *డతడిడి ఆలో ర క సా es, ue అలో లూ క Lu వ we te ఆవ వ నా Cie 


న bya హ్‌ రాత రుడు 


- 
ప్రయత్నంలో సై? సెగలు చేస్తున్నాడు. అతను తంట! ' mere Tt ఆ య గలా 


న! 


ర్‌ my 1H 
ఉన్నాడు. అతి మాటలు నిపించడం లేడు కొ అతడు wees wwe అన్నట్లు 
సెగ చేశాడు. చేను జంకాను అంతదూరం దూకగలనా అన్న అనుమోూనం. అయినా 
ల. 
నను కేవర్‌ కనా? ఎక్కువ దూరమే దూకగలనడి అగిపింంఐది. 
అలీ 


wre mw 
ee స్ట్‌ wo 


ఆధ అన్న 
ఒక అడుగ” not క గాడగట్టుకుని, బలచు 2 జొ 4 


దంగా 
ణా pe 4 
అలాని సంతా han” స్‌ 
ముందుకు దూకాను ల స్‌ (ర్రైందకు చ్చే వస్తూ లెకుండా గారిల 
ఎగురుతున్న ననిపించింది " 
ఆ 


త్త 
= డే న్‌ జ > 
జా చంది అంతా ఎడ కలలెగ 


| డా CPCs) PA 
ఆ, అధుఖదిం వసా అదా. CSIP TNT 
| 
"ఇ ఇ 3 న జరా? ఆక ఆం ప 
ఉంది. న. అంది గండు మరి తరుం అప ల్‌ కోస ఉంగరం చండి, Ge CIEE 
ఇ "రల ఎ ఆలా 


తలమీదుగా ఎగరుతూ ఇంకా ముందుకు. దభుబాయాణు 
చంద్రుడిపై కాల్పులు 
ర 


ప్రఖ్యాత రష్యన్‌. అ, AE OE Sy, Ceo న్‌ త 
మూన్‌” నవలలోని ఈ ఘట్టాన్ని చదివితే, ఒలనం మీద గురుత్నాకర్ణణక,ం ఎండే 
ప్రభావం గురించి అరమ పుతుం ద. భూమి మీది వాతావరణం, అన్ని పదార్దాల 
చలనానికి అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. గనుక మనం [కిందనడే వస్తువుల 
విషయంలోని మామూలు | సూత్రాలను కూడా గమనించలేక పోతాం. వాట3 లక 
లేనన్ని ఇతర లక్షణాలు వచ్చి చేరుకుంటాయి. చంద్రుడి మీద వాతావరణమనే శ్రే 
లేదు. అందుకే "పడిపోతున్న " వస్తువుల లక్షణాలను గమనించడానికి అదొక మంచి 
పరిశోధనశాలగా ఉపకరిస్తుంది. అయితే మనం అక్కడికి చేరి పరీక్షలు చేయగలగాలి 
మరి! 

ఇక రంగం తియ ల్కోన్‌స్కి స్మ గౌరికి వదిలేద్దాం. ఇందులో సంభాషిస్తున్న ఇద్దరు 
మనుషులు చంద్రుని మీద ఉన్నారని, తుపాకీ నుండి బయలుదేరిన బులెట్‌ ఎ 
పయనిస్తుందో వారు పరిశీలించ గోరుతున్నారని మాత్రం నేనే చెపుతున్నాను. 

“ఇంతకూ తుపాకి మందు పనిచేస్తుందంటావా?” 


“గారిలో కన్నా (ప్రేలుడు పదార్థాల (ప్రభావం శూన్యంలో ఎక్కువగా ఉండాలి. 
ఇక్కడ దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు గాలిలేదు గదా! ఇక ఆక్సిజన్‌ సంగతా, 
వాటికవసరమయిన మోతాదు వాటిలోనే ఉంది.” 

“తుపాకిని నిటారుగా పెట్టి పేలుద్దాం. తరువాత గుండును వెతుక్కోవడం 
సులభంగా ఉంటుంది,” 

ఒక మెరుపు మెరిసింది చిన్న చప్పుడు కూడా వచ్చింది. (ఇది గాలిలోనుంచి 
వచ్చిన ధ్వని కాదు. అక్కడ గారి లేనేలేదు గదా. అయితే మనుషుల శరీరాల ద్యారా, 
భూమి ద్యారా ఇటువంటి .  థ్రపరెస్తుంది.) భూమి స్వల్పంగా కంపించింది 


లొ 


డ్‌ 


'గుడ్డముక్క ఏదీ? ఇక్కడే వడి ఉండా లేగ 

గుడ్డ ముక్కకూడా బులెట్‌ తో బాటు ఎగిరిపోయింది. బహుశః దానితోబాకే 
ఉంటుంది కూడా. భూమి మీదనయితే, వాతానరణం దాన్ని బులెట్‌ తోబాటు 
ఎగరకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ మరి ఈక కూడా బండరాయిలాగే ఎగురుతుంది. 
కిందవడుతుంది. నువ్వు తలగడలోనుండి ఒక ఈకను బయటకు తీయి. నేనొక 
ఇనుప గుండు తెచ్చాను. నేను ఈ గుండుతో దూరంగా ఉండే వస్తువును ఎంత 
సులభంగా కొట్టగలనో, నీవు ఈకతో కూడా అంతే సులభంగా కొట్టగలవు. ఈ 
గుండు మరీ చిన్నది. అయినా దీన్ని నేను 400 మీటర్ల దాకా విసిరేయగలుగుతాను. 
నువ్వు ఈకను కూడా అంతదూరమూ విసరగలుగుతావు! అయితే దానితో నీవు 
కూడా ఎవరినీ చంపలేవనేది మాత్రం నిజం. నీవు దాన్ని విసిరినవుడు నీకా విసురు 
తెలియను కూడా తెలియదు. ఇక పట్టు! మన అస్త్రాలను విసురుదాం. ఇందులో 
మన బలాలలో తేడా లేదనే అనుకుందాం. అక్కడ ఆ ఎర్రని రాయి కనిపిస్తోందే, 
దానికేసీ విసురుదాం. 

“స్పుడిగాలిలో చిక్కుకున్నట్టు ఎగురుతూ ఈక, ఇనువ గుండు కన్నా ముందుగా 
గమ్యానికి తాకింది.” 

“ఏం జరిగి ఉంటుంది? తుపాకి పేర్చి మూడు నిమిషాలయింది. గుండు ఇంకా 
కిందపడలేదేమిటి?" 

“మరో రెండు నిమిషాలు ఓపిక పట్టు! అప్పుడా బులెట్‌ తిరిగి వస్తుందేమో?” 

“నిజంగానే మరో రెండు మూడు నిముషాల తర్వాత మల్టీ నేల కంపించింది. 
అప్పుడో గుడ్తముక్క చంద్రభూమి మీద పడుతూ కనిపించింది.” 

“బులెట్‌ నిజంగా చాలా సేవుదాకా ఎగిరిపోయిందే? అది ఎంత ఎత్తుదాకా 
వెళ్ళి ఉంటుందంటావు?” 

“ఇక్కడ గురుత్వాకర్షణ లేదు. గాలి తాకిడి అసలేలేదు. అందుకే అది 70 
కిలోమీటర్ల దాకా పైకి పోయివచ్చింది.” 

ఈ మాటను ఇక మనం ఒక సారి లెక్క సరిచూద్దాం రైఫిల్‌ లోని బులెట్‌కు 
సెకండుకు 500 మీటర్ల వేగం ఉందనుకుందాం. (నిజానికి ఈ కాలపు తుపాకుల్లో 
ఇంతకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ వేగం వీలవుతున్నది) వాతావరణం లేదు గనుక 
బులెట్‌ పైకి పోయే ఎత్తు 

= క్ట = శ = 12,500 మీటరు. 

అంటే పన్నెండున్నర కిలోమీటర్లు. అయితే చంద్రుని గురుత్వాకర్షణ శక్తి, 
భూమికున్న దానిలో ఆరవ వంతే గనుక ఈ సమీకరణంలో 8 విలువ ఆరవ వంతే 
ఉండాలి. అంటే బులెట్‌ 125౫6 = 75 కిలోమీటర్లు పోయి ఉంటుంది. 


అడుగు లేని బావి 


భూగోళం లోపలి పొరల్లో ఏం జరుగుతుందనేది మనకు ఇప్పటికి కూడా 
62 | 


ంతగా తెలియదు. పైపొర వందకిలోమీటర్ల మందం ఉందని, ఆ కిందంతా 
కరిగిన పదార్హం, అంటే [ద్రవంగా ఉందని కొందరంటారు. భూమి ఇటునుంచి 
అటుదాకా ఘన పదార్హంగానే ఉందని మరికొందరంటారు. ఇందులో ఏది నిజమో 
చెప్పడం కష్టం. ఇప్పటి వరకు తోడిన బావుల్లో అన్నిటికన్నా లోతయినది ఏడున్నర 
కిలోమీటర్లుంది. లోతయినగని, అంటే మనిషి భూమిలోకి వెళ్ళినలోతు 3.3 
కిమీ మాత్రమే. (ఇది దక్షిణ్రాఫ్రికా ట్రాన్స్‌వాల్‌ లోని బాక్స్‌ బుర్స్‌ బంగారుగని. 
దీనిముఖం సముద్రమట్టానికి 1,600 మీటర్లు 'ఎత్తులోఉంది. అంటే నిజంగా ఆ 
క్రిందనున్నలోతు_1,700 మీటర్డే- సం!) 

ఇక భూమి వ్యాసార్హమేమో 6,400 కి.మీలు ఇదికూడా దాని వ్యాసం వెంట 
నిలువునా _గుంట తోడినవ్వుడే ఖచ్చితంగా చెప్పేవీలుంటుంది. అయితే ఇప్పుడు 
మనకు అందుబాటులోనున్న తవ్వుడు పరికరాలతో ఇది సాధ్యంకాదు. (ఇప్పటికి 
తోడిన బావులన్నింటిలోతూ కలిపితే, భూమి వ్యాసానికి ఎక్కువే అయ్యిందనుకోండి!) 

18వ శతాబ్దంలో గణిత శాస్త్రవేత్త మౌ పెర్ట్విస్‌, తాత్వికుడు నోల్లెయిర్‌ ఇద్దరూ 
భూమిగుండా రెండువేపులను: కలిపే సొరంగం గురించి కలలుగన్నారు. ఆ తర్వాత 
ఈ ప్రణాళికను కొంచెం తక్కువ మొత్తంమీద, (ఫెంచి ఖగోళ నిపుణుడు ఫ్టమేరియన్‌ 


ప్రతిపొదించాడు. చిత్రం 42లో అతను తన వ్యాసానికి ప్రాతిపదికగా అందించిన 
చిత్రాన్ని" చూడవచ్చు. 


చిత్రం 42. గ్లోబులో వ్యాసం చెంబడి రంధ్రం చెయ్యడం 





అయితే ఇటువంటి సొరంగాన్ని ఇప్పటివరకు ఎవరూ తోడలేదు. మనంమాత్రం 
అలాంటిదొకటి తవ్వుబడిందనే ఊహించుకుందాం. అపుడొక విచిత్ర సమస్యకు 
సమాధానం వెదుకుదాం. ఈ అడుగులేని బావిలోకి ఎవరయినా పడితే ఏమవు 
తుందంటారు? (గౌరి అడ్డు తగలడం గురించి పట్టించుకోనవసరం లేదులెండి!) 
, అడుగున వెళ్ళి దభిల్లుమని వడేప్రశ్నేలేదు. అసలు ఈ బావికి అడుగేలేదు. అయితే 
పడినవారు ఆగేదెక్కడ? భూగోళం యొక్క కేంద్రంలోనయితేకాదు. అక్కడికి చేరే 
సరికి వారు పడిపోతున్న వేగం చాలా ఎక్కువ, సెకండుకు 8 కిమీ అవుతుంది. 
అంటే కేంద్రంమీదుగా దూసుకుని ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. అప్పుడువేగం 
తగ్గనారంభిస్తుంది. అటు చివరకు చేరుకునే దాకా పోతుంది. అక్కడ బావి అంచును 

63 


ప్రాణంమీద తీపి కొద్దీ పట్టుకోవాలి. పట్టుదొరక లేదంటే మళ్లీ ఇవతలి చివరకు 
చేరేదాకా పడడం తప్పదు. క సారి కూడా అంచువట్టుకోకపోతే అలొ నిరంతరం 
అటు యిటు పడుతూ ఉండడమే గతి! అది గాలి ఒరిపిడి లేదనుకున్న వక్షంలో, 
అది ఉందనుకుంటే, కదిలే వేగం రానురాను తగ్గి చివరకు పడినవారు కేంద్రం 
దగ్గర ఆగిపోతారు. ఒక చివరనుండి మరో. చివరకు చేం, తిరిగి వెనక్కు రావడానికి 
ఎంతకాలం పడుతుంది? జవాబు 84 నిమిషాల 24 సెకండ్లు. లేదా ఒకటిన్నర 
గంటలు.“అలౌ జరిగేది, బావిని సరిగ్గా ధృవంనుండి మరోధృవానికి, అక్షంద్వారా ' 
తవ్వినవుడు మాత్రమే. బావిని, యూరవు, ఆసియా ఆఫ్రికాలో మరేచోటికి, 
మార్చినా, మనం' భూమియొక్క పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవలసి 
ఉంటుంది. భూమిలోని (ప్రతి కేంద్రము భూమధ్యరేఖవద్ద సెకండుకు 465 మీటర్లు, 
మిగతాచోట్ట, కొంత తక్కున వేగంతో తిరుగుతూ ఉంటుందని తెలుసు. పరిభ్రమించే 
ఇరుసుకు ఎంతదూరంగాపోతే, ఉపరితల చలనవేగం అంత ఎక్కువవుతుంది. అందుకని 
బావిలో “వేలాడదీసిన వడంబం నిలువుగా గాక తూర్పుకేసి కొంచెం వంగి ఉంటుంది. 
అడుగులేని బావిని భూమధ్యరేఖ దగ్గరే తవ్వితే, దాన్ని చాలా వెడల్పుగానయినా 
చేయాలి. లేదంటే బాగా ఏటవాలుగానయినా చేయాలీ. అందులో పడినడేదయినా 
భూకేంద్రానికి బాగా ఉత్తరదిక్కుగా, వాలుగా పడుతుంది. 


నడ, 
CE 
WE 
als 
(| 


వూ 


గ 
స 
ఒక 


చివరనుండి రెండో చివరకు చేరుకోడానికి 84 నిమిషాలు పడుతుంది. 


/ 


» 
స్‌ 


పడడం తటస్థ్రించితే మీరు 


3 
. 
9 
త్రి 
. 
9 
a 
ఖీ 
గ్‌ 
ర 
ల్లో 
సు 
న 
@ 
9 
గ్‌ 
ణి 
ఖి 
«3 
గ్గ 
A 
9 
నం 
3 
ఖ్‌ 


చిత్రం 43. భూమి కేంద్రం గుండా తవ్విన సొరంగంలో 


లో 
శ 
tate ID 


pa hy [1 | చ 


| UBD Fa 





“బావి దక్షిణ అమెరికా పీరభూమిలో ఉండి, దాన ముఖం సముద్రమట్టానికి 
రెండు కిలోమీటర్లు ఎత్తులో ఉందనుకుంటే, దాని మరోచివర ఏదో సముద్రంలో 
ఉందనుకుందాం. ఇటువంటి బావిలోకి పడినవారు, అవతల సముద్రంనుండి 
మరోరెండు కిలోమీటర్ల ఎత్తుదాకా దూసుకుపోతారు. ఇక, రెండు ముఖాలు 
సముద్రవు ఎత్తులోనే ఉంటే, ముఖం దగ్గరికి చేరిన మనిషిని చేయిజాచి పట్టుకోవచ్చు. 
అక్కడికి చేరేసరికి అతని వేగం పూర్తిగా తగ్గి శూన్యమవుతుంది. పీఠభూమినుండి 
పడిపోయిన వ్యక్తీ ముఖం చేరుతున్నాడం టే, ఆ దూసుకుపోయే పెద్దమనిషి నుండి 
తప్పించుకోవడమే మేలు! 


వింతరలు మారం 
- ర Pa 

“సెయింట్‌ పీటర్‌ ఎ బర్న్‌ - మాస్కోలను కలుపుతూ, సొరంగంలో నడిచే 
మోటారులేని రైలుమార్గం - అసంపూర్తి మూడధ్యాయాల విచిత్రం" అనే 
పేరుతో సెయింట్‌ పీటర్స్‌బర్స్‌- (లెనిన్‌ గ్రాడ్‌)లో ఒక పుస్తకం ప్రచురితమయింది. 
రచయిత ఎ.ఎ.రాడ్నిఖ్‌ "భౌతికశాస్త్రంలో వింతలను చూఢాలనుకునేవారికి ఆస్తక్తిపుట్టించే 
విచిత్రమయిన ప్రణాళికను ఇందులో ప్రతిపాదించాడు, అతను, ఈరెండు నగరాలను 
కలుపుతూ నేలలో నేరుగా ఒక సొరంగం తవ్వాలని ఆలోచించాడు. మసం 
మామూలుగా చేస్తున్న వంపుదిరిగిన, మార్గంలో ప్రయాణం కాకుండా, ఇందులో 
నయితే సరళరేఖమీద పయనించవచ్చునని ఆయనన్నాడు. (భూమి ఉపరితలం వంపు 
దిరిగి ఉంటుంది గాబట్టి, భూమిమీది మార్గాలన్నికూడా “చావం” ఆకారంలో 
ఉంటాయని, కొత్తగా ప్రతిపాదించిన రైలుమార్గం అలొకాక నేరుగా ఉంటుందని 
చెప్పడం అతని ఉద్దేశ్యం. ఎప్పటికయినా ఈ ప్రణాళిక వాస్తవంగా మారితే అది 
సౌటిలేనిదవుతుంది. ఇందులోని రైలు దానంతటదే కదులుతుంది. భూమిలో తోడిన 
అడుగులేని బావినిగుర్తుకు తెచ్చుకోండి. ఈ లెనిన్‌ గ్రాడ్‌ - మాస్కో సొరంగంకూడా 
ఇంచుమించు అలాంటిదే. ఇది వ్యాసంవెంటగాక “జ్యా” వెంట ఉంటుంది. (జ్యా 
అంటే బాణానికి కట్టిన అల్లెతాడు. వంపుదిరిగి భూమి ఉపరితలం బాణం కర్ర 
అనుకుంళే, ఈ సొరంగం దోని రెండు ఛివరలను బిగించిన తాడులాగా ఉంటుంది. 


య 


య 2222 న 


గ / ln 


చిత్రం 44. లెనిన్‌ (గౌడ్‌ మాస్కో సొరంగం గుండా రెళ్ళు నడవడానికి ఇంజను 
har గ్గ ణి 
అవసరం లేదు. రైళ్లు ఆటూ ఇటూ నడవడానికి వాటి బరువే 

చాలు, 





అనువాదకుడు). చిత్రం 44లో చూస్తే ఇందులో రైలును గురుత్వాకర్షణవల్ల 
కదిలించే వీలేమీ కనిపించదు. అది అడ్డంగా ఉందిమరి! అయితే అది కేవలం 
కంటికి కనబడే భమమాత్రమే. సొరంగం రెండు చివరలనుండి భూకేంద్రానికి, 
వ్యాసార్టాలను ఊహించండి. వాటికి సొరంగం లంబకోణంలో లేనేలేదని తేలిపోతుంది. 
అంకే సొరంగం క్రితిజ సమాంతరంగా లేదని వంపుదిరిగి ఉందని కదా అర్హం! 


ఇటువంటి ఏటవాలు సొరంగంలోని వస్తువులన్నీ నేలనంటుకుని ఉండి లోలకంలాగా 
అటూయిటూ కదులుతూనే ఉండాలి. ఇందులోని (కుయిను కూడా దాని బరువుకది 
జారుతూ ఇంజను లేకుండానే అటుయిటు కదులుతుంది. మొదట్లో రైలు చేగం 
తక్కువగానే ఉంటుంది. _ క్షణాలు గడిచినకొద్దీ ఈచవేగం చెప్పలేనంతగా పెరిగి, 
చివరకు గాలి దాన్ని వేగానికి అవరోధమయ్యే దాకా పోతుంది. ఈగాలి నిరోధము 
చాలా ప్రణాళికలను పనిచేయకుండా చేసింది. దీన్ని కాసేవు పక్కనపెట్టి మన 
రైలు సంగతేమవుతుందో చూద్దాం. సొరంగం మధ్యలోకి చేరే సరికి దానివేగం 
ఫిరంగి గుండుకన్నా ఎక్కువయి ఇంచుమించు రెండవ వేపుకు దూసుకుపోతుంది. 
ఇంచుమించు ఘర్హణ ఒకశు కారణం. ఈఘర్హణే లేకుంటే మన ఈ రైలు ఇంజను 
అవసరం లేకుండా మాస్కోనుండి లెనిన్‌ (గాడ్‌ కు చేరుకునేదే! ఈ రైలు ఒక 
చివరనుండి మరో చివరకు చేరడానికి 42 నిమిషాల 12 సెకండ్లు పడుతుంది. 
భూమిగుండా కూడా ఇంతే సమయం పడుతుందనుకున్నాం. మీకు గుర్తుండి 
ఉంటుంది. అంకే ఈ సమయానికి సొరంగాల నిడివికి సంబంధంలేదన్నమాట. 
మాస్మ్కోనుండి లెనిన్‌ గ్రాడ్‌కు కాక వ్దాదివోస్టక్‌ గానీ, చివరకు మెల్‌ బోర్న్‌కుగానీ, 
సొరంగం ఎక్కడిదాకా తవ్వినా, ప్రయాణానికి పళ్టేది మాత్రం ఈ 42 నిమిషాల 
12 సెకండ్లే. (అడుగుళేని బావిలో మరో విచిత్రం ఉంది. అందులో పడినవారి 
ప్రయాణకాలం, (గహంయొక్క ఆకారం మాత్రం మీదగాక దాని సాంద్రతమీద 
ఆధౌరవడి ఉంటుంది.) 


ఈ సొరంగంలో రైలుగాక మరో మోటరుకారు, బండీ, దేన్నిపెట్టినా ఇలాగే 
జరుగుతుంది. ఇది ఊహాప్రపంచపు దారి. అది కదలదు. దానిమీద ఉండే 


చక్రాలబండ్లను మాత్రం అసాధారణమయిన వేగంతో ఒక చివరనుండి మరో చివరకు 
నడ్‌పిసూ ఉంటుంది. 


సొరంగం తవ్వేదెలా? 


చిత్రం 45లో సొరంగం తవ్వడానికి మూడురకాల మార్గాలు చూడవచ్చు. ఈ 
మూడింటిలోనూ ఏది క్రీతిజ సమాంతరంగా ఉందో చెప్పగలరా? క్రీందిదికాదు. 
పైది అంతకంటే కాదు. మధ్యలో ఉండేది మాత్రమే అలాఉంది. అదేమో చాపం 
ఆకారంలో ఉంది. ఇదొక్కటే బిందువులలో భూకేంద్రంనుండి గీసిన అర్హవ్యాస రేఖలకు 


66 


లంబజకోణంలో ఉంటుంది. అంతే భూమికి సమంగాననే అర్హం. దీని వంవు 
భూదుంముక్క వంవుకు సమంగా ఉందన్నమాట. 


ఎక్కువ చె డవుగల సొరంగాలను చిత్రంలోని పై బొమ్మలో చూపినవిధంగా 
తవ్వుతారు.. డని రెండు భాగాలను పొడిగిప్తే భూపరిధికి స్పర్శరేఖలో, అవి 
బయటకు పోతియి. ఈసౌరంగం ముందుగా పైకి ఎక్కి తర్వాత [క్రిందకు 
వాలుతుఐది. ఇందులో నీరునిలవదుగనుక చాలా సౌకర్యంగా ఉంటుంది. నీరు 


సందుల ౦చి బయటకు ప్రవహిస్తుంది. 


మూడ్తు పద్ధతులు 





నిజంగా క్రితిజ సమాంతరంగా తోడిన సొరంగం వంపుదిరిగి, “చాపం” గా 
ఉంటుఖిది. . ఇది అన్నిచోట్లా సమతాస్థితిగా ఉంటుంది గనుక ఇందులోంచి నీరు 
బయటకు ప్రవహించదు ఇటువంటి సొరంగం 15 కి.మీలకన్నా ఎక్కువ పొడుగుంశే 
దాంట్లో ఒక చివరన నిలుచున్న వ్యక్తి, రెండో చివరలో వారికి కనిపించడు. దీని 
మధ్యబిందువు _చివరలకన్నా నాలుగు మీటర్లు ఎత్తుంటుంది. కాబట్టి చివరలలో 
వారికి పై కప్ప మాత్రమే కనబడుతుంది. 


ఇక చినరకు -రెండు బిందువుల మధ్యన సొరంగాన్ని సరళరేఖ వెంట తవ్వితే, 
అది (క్రమంగా మధ్యలోకి వాలు చూపుతుంది. ఇటువంటి సొరంగంలో నీరు 
బయటికి పోవడానికి బదులు, లోతయిన ప్రాంతం గాబట్టి, మధ్యలో వచ్చి చేరుతుంది. 
అయితే చివరల్లో నిలబడ్డవారు మాత్రం ఒకరినొకరు చూడగలుగుతారు. (మరొక 
విషయం. క్షితిజ సమాంతరమనుకున్న రేఖలన్నీ వంవుదేలి ఉంటాయి. అవెప్పుడూ 
చక్కగా ఉండవు. అయితే నిలువుగీతలు మాత్రం చక్కగా మాత్రమే ఉంటాయి.) 


67 





చలన సూత్రాలు, గురుత్వాకర్షణ శక్తీ గురించిన మన చర్చ ముగించే ముందు, 
జూల్చ్‌వెర్న్‌ తన రచనలు “ఫ్రం అర్త్‌ టు మూన్‌”, “అరౌండ్‌ దమూన్‌ లలో 
అద్భుతంగా వర్షించిన చంద్రమండల ఊహాయాత్రలను ఒకసార్తి పరిశీలిద్దాం. ఈ 
వుస్తకాలను మీరు చదివి ఉంటే, అందులో యుద్దం తర్వాత బాల్టిమోర్‌ ఫిరంగి 
క్లబ్‌ సభ్యులు చేసిన సంకల్పం మీకు గుర్తుంటుంది. చేయడానికి పనేమీలేక వారొక 
పెద్దఫిరంగి తయారుచేసి, అందులోని గుండులో మనుషులను కూచోబెట్టి ఫిరంగిని 
పేల్చడం ద్వారా వారిని చంద్రమండలానికి పంపే ప్రయత్నం చేస్తారు. ఇదెక్కడయినా 
సాధ్యమయ్యేవనా? భూవాతావరణాన్ని తప్పించుకుని, శాశ్వతంగా వెళ్ళిపోగల వేగాన్ని 
మనం _ వస్తువులకు ఆపొదించగలనూ? 


న్యూటన్‌ పర్వతం 


గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొన్న న్యూటన్‌, “పెన్సిపియా” అనే తన 
(గ్రంధంలో, మనం దూరంగా విసిరిన రాయి నేరుగా గురుత్వాకర్షణ బలం నల్ల 
దారి మార్చుకుని క్రిందకు వంపు దిరిగిన మార్గంలో పయనించి కిందపడుతుందని 
పేర్కొన్నాడు. రాయిని ఎంత బలంగా విసిరితే అంతదూరం పోతుంది... అప పడు 
అదిపోయే చాపాకార మార్గం పది, వంద, వెయ్యి, ఎన్నిమైళ్లయినా ఉండవచ్చు. 
చివరకది తిరిగి భూమిమీద పడకుండా ఎగిరిపోవచ్చుకూడా! చిత్రం 46 లో AFBలు 
భూమి ఉపరితలం అనుకుందాం. ౮ దాని కేంద్రం. ఎత్తయిన కొండమీదనుండి ఒక 
వస్తువును రకరకాల _ వేగాలతో విసిరితే అది UD, UE, UF, UG అనే మార్గాల 
వెంట పోతుంది. (గారి నిరోదకత లేదనుకుందాం). రాయి విసిరిన ప్రారంభవేగం 
తక్కువగా వుంటే అది ౮D మార్గంలో పోతుంది. వేగం మరింతగా పెరిగితే 
మార్గాలు UF, 06 ల వలె ఉంటాయి. వేగం తగినంతగా ఉంయే విసరబడిన వస్తువు 
భూమిని చుట్టుముట్టి, తిరిగి మొదట విసిరిన చోటికే చేరుకుంటుంది. అప డు 
దానివేగం పారంభవేగంతో సమానంగా ఉంటుంది గనుక, ఆగే వ్రసక్తిలేకుండా అది 
తన కక్ష్యలో తిరుగుతూనే ఉంటుంది. 


ఈ కొండమీద ఒక ఫిరంగి ఏర్పాటుచేసి, తగినంత వేగంతో దాన్ని పేళ్చితే 
గుండు కింద పడకుండా నిరంతరంగా భూమిచుట్టూ (ప్రదక్షిణలు చేస్తుంది. గుండు 
ప్రారంభవేగం రికిమీలు ఉంటే ఈ పరిస్టితి కలగజేయవచ్చునని సులభంగానే 
లెక్కవేయవచ్చు. ఈ వేగంతో విసిరిన వస్తు వేదయినా, భూమధ్యరేఖమీద ఒక 
బిందువు, అక్షంచుట్టు తిరిగిన వేగానికి 17 రెట్లు ఎక్కువగా తిరుగుతుంది. అది 
భూమిచుట్టు ప్రదక్షిణం చేయడానికి 1 గంట 24 నిమిషాలు పడుతుంది. వేగం 
ఇంతకన్నా ఎక్కువయితే వస్తువు భూమి చుట్టు తిరగదు. అది సాగదీసిన వృత్తాకార 


68 


లలల లా కో 


| 
| 
| 
॥ 
t 
' 
\ 

\ 


చిత్రం 46. ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి 
విసీరితే అవి పడేపద్ధతి. 





కక్ష్యలో తిరుగుతుంది. అంటే భూమినుంచి చాలాదూరంపోయి తిరిగి వస్తుంది. 
వేగం ఇంకా పెరిగి సెకండుకు 11కి.మీలు దాటితే, వస్తువు శాశ్వతంగా అంతరిక్షంలోకి 
వెళ్ళిపోతుంది. (వస్తువుల వేగాలను మనం శూన్యంలో ఊహిస్తున్నామని, గాలిలో 
కాదని గ్రహించాలి.) 

జూల్ళ్‌వెర్న్‌ సూచించిన పద్దతిలో ఎగిరి చంద్రుడిని చేరుకోవడం వీలవుతుందే మో 
ఇప్పుడు గమనిద్దాం. అధునాతన ఫిరంగులలో గుండు |ప్రారంభవేగం సెకండుకు 
రెండుకిలోమీటర్లు ఉంటుంది. చంద్రుని చేరడానికి మనకవసరమయిన వేగంలో 
ఇది అయిదవవంతుమాత్రమే. బాల్టిమోర్‌ ఫిరంగి క్లబ్‌వారు మాత్రం పెద్ద 
ఫిరంగినొకదాన్ని తయారుచేసి, అందులో బోలెడంత మందు దట్టించి, చంద్రుని 
చేరడానికి అవసరమయిన ప్రారంభవేగం సాధించగలమని భావించారు. 


ఊహాప్రపంచపు ఫిరంగి 


అదే విధంగా వారు పొవుకిలోమీటరు పొడుగుండే ఫిరంగిని తయారుచేశారు. 
దాన్ని నేలలో నిలువుగా పాతారు. అందులోకి 8 టన్నుల బరువుండి లోపల 
ప్రయాణికులకు గదులుండే గుండును తయారుచేశారు. దాన్నిపేల్చడానికి 160 
టన్నుల న్యైటోకాటన్‌ దట్టించారు. ఈ ఫిరంగిని పేల్చినవుడు గుండు ప్రారంభవేగం 
సెకండుకు 16 కి.మీ వచ్చింది. గాలి ఒరిపిడి వలన అది 11క.మీకి తగ్గింది. ఈచేగం 
వాతావరణాన్ని దాటి చంద్రునివేపు దూసుకుపోవడానికి సరిపోతుంది. _ కనీసం 
అలాగని జూల్‌ ఎవెర్‌ గ అనుకున్నాడు. 


ఇంతకూ భౌతికశాస్త్రం ఏమంటుందో ఇప !డు చూదాం. 
ఈ J స్‌ 
69 


జూల్ఫొవెర్న్‌ ప్రణాళికలో లోపాలున్నాయి. కానీ మీరనుకుంటున్నచోట మాత్రం 
కొదు. తుపాకిమందువల్ల ఎటువంటి గుండుకయినా సెకండుకు 3 కిమీలకు 
'మించిన వేగం రావడం వీలుకాదని సులభంగా రుజువుచేయవచ్చు. 

వెర్ని గాలిని మరిచిపోయాడు. అంతటి వేగాలు ఉండేచోట గారిరాపిడికూడా 
చాలా ఎక్కువగా ఉంటుంది. అది గుండుయొక్క మార్గాన్ని పూర్తిగా మార్చగలదు. 
'వీటన్నిటినీ మించిన అవరోధాలుకూడా, ఫిరంగి గుండుయాత్రకు  అడ్డురాగలవి 
'ఉన్నాయి. గుండులోని ప్రయాణికులకు ఎదురయ్యే పరిస్టితి వీటిలో మొట్టమొదటిది. 
ప్రయాణంలో నిజానికి అపాయమేదీలేదు. గుండును పేల్చిన క్షణాన్ని తట్టుకోగలిగితే, 
ఆ తర్వాత ప్రయాణం గురించి పట్టించుకోనవసరం లేదు. మన (గ్రహాలు మహావేగంతో 
సూర్యుని చుట్టు తిరుగుతున్నప్పటికీ మనకు ఎటువంటి హాని కలగడంలేదు. అదే 


విధంగా గుండు పయనించే అపారమయినవేగం హానికి చోటులేకుండొా పయనించేలా 
చేసుంది. 


బరువయిన టోపీ 


అన్నింటికంటే అపాయకరమయిన సమయం, గుండు తుపాకి గొట్టంలో వేగం 
అందుకునే కాలం. అది సెకండులో కొన్నివందల వంతు మౌత్రమే. ఈ బహాకొద్ది 
కాలంలోనే వేగం సున్నానుండి సెకండుకు 16కి.మీ దాకా పెరుగుతుంది. అందుకే 
వెర్న్‌ సృష్టించిన క్లబ్‌ సభ్యులు ఆ క్షణం కోసం అంత ఆతురతతో వేచి చూచారు. 
ఈ తొలి క్షణంలో, గుండులోని ప్రయాణికులకు, ఫిరంగి ఎదురుగా నిలబడితే 
ఎంతప్రమాదమో, అంతే ప్రమాదం అని బార్చికేన్‌ అన్న పాత్ర అంటుంది. ఫిరంగిని 
పేల్చినవుడు, గుండు, దారిలో వచ్చిన వస్తువును ఎంత వేగంగా గుద్దుకుంటుందో, 
అంతే వేగంతో గుండులోపలి గదిలోని నేల, ఆ గదిలోని మనుషులను గుద్దుకుంటుంది. 
ఏదో కాస్త రక్తం, తలలోకి చిమ్మి అపాయం గడుస్తుందనుకున్నా రేమో, జూల్స్‌వెర్నీ 
పాత్రలు, ఈ విషయం గురించి వేళాకోళంగా మాట్లాడుకున్నారు. 


నిజానికి ఆ సమయం అనుకున్నదానికన్నా ఎంతో దారుణమయినది. పేలిన 
తుపాకి మందులోని వాయువులు కలగజేసే తోవుడుతో గుండువేగం పెరుగుతుంది. 
క్షణంలో వందల వంతు కాలంలో ఈవేగం పెరుగుతుంది. ఈవేగం ఒక [కమంలోనే 
పెరుగుతుందని మనమనుకుందాం! వేగాన్ని సెకండుకు 16 కి.మీ. దాకా పెంచాలంటే 
అవసరమయ్యే త్వరణం సెకండుకు 600 క.మీ.లుండాలి. 


ఉపరితలం మీద గురుత్వాకర్షణ త్వరణం సెకండుకు 10 మీటర్లు మాత్రమేనని 
మీకు చెపితే ఈ వేగం ఎంతటి ప్రాణాంతకమయిందో అర్హమవుతుందనుకుంటాను. 
(రేసుకారుకు స్టార్దింగు పాయింటులో వేగవృద్ది కేవలం సెకండుకు రెండు మూడు 
మీటరు, అలాగే సులభంగా నడిచే (బుయినుకు ఒక మీటరు ఉంటుంది.) దీనికంతా 
అర్హమేమిటం'టే గుండును పేర్చిన .ొకొద్దికాలంలో, కేబిన్‌ లోని ప్రతి వస్తువు తన 
నిజమయిన బరువుకన్నా 60,000 రెట్టు ఎక్కువ బరువుతో ఒత్తిడి కలగజేస్తుంది. 


70 


అంటే ప్రయాణికులు అన్ని రెట్లు బరువెక్కుతారన్నమాట, దానితో వారు వచ్చడయి 
వ ఖాయం. బార్చికేన్‌ గారి టో ఒకటి 15 టనుల బరునవుతుంది. 

గాడిని అప్పశచ్చికెంద నలగగొట్లుడానివ అదొకటి చాలు. ఈ అవాంతరాన్ని 
న. న సన ఏర్పాస్టెన్నింటేనో * జూల క వెర్న్‌ వరించిన మాట వాస్తవమే. 
గుండుకు న గురించి, దాని గోడలు రెండు పొరలుగా ఏర్పాటుచేసి, 
మధ్యలో నీరు నింపడం గురించి వర్ణించబడింది. దీనితో కుదువుకాలం తగ్గి అపాయం 
కొంత తగ్గుతుంది. అయితే ఇందులోగల వెగాలను దృష్టిలో పరము, క్క 
ఏర్పాట్లనల్ల కరిగే లాభం పే? తెలుస్తుంది. ఏర్పడిన బలంలోంచి ఏదో చిన్న 
లేశం మాత్రమే తగ్గుతుంది. అతగాని టోపీ 15 టన్నులున్నా, తగ్గి 14 టన్నులే 
ఉన్నా “పచ్చడి” గోవడానికి పెద్ద తేడా ఏమీ రాదుగద! 


య్‌ నీ 
ప్రభావం తగ్గించేదెట్లా: 


ప్రాణాంతకమయిన ఈ వేగవృద్ది ప్రభావాన్ని తప్పించే పద్దతిని మెకానిక్‌ ఏ రంగం 
సూచిస్తుంది. ఫిరంగి గొట్టాన్ని చాలా పొడుగ్గా తయారుచేయాలి. లోపల ఏరుడే 
కృత్రిమ గురుత్వాకర్షణ, బయట ఉండే భూమియొక్క ఆకర్షణశక్తికి సమమయేదాకా 
దాని పొడుగు పెంచాలి. ఇందుకోసం ఫీరంగిని కనీసం 6000 కిమీ ఫొడుగుతో 
తయారు చేయాలని లెక్కతేలింది. దీన్ని భూమిలో పాతితే, కేంద్రకందాకా ఫోతుంది. 
అలా చేసినపుడే గుండులోని (ప్రయాణికులు, అననసరమయిన అనుభవాలకు 
లోనుగాకుండా యాత్ర మొదలెడతారు. వారికి తమ బరువు కేవలం రెండురెట్టు 
అయిన అనుభవం మాత్రం కలుగుతుంది. 

తక్కువకాలం పొటయితే మనిషి శరీరం బరువు కొన్నిరెట్ల బరువు పెరిగినా 
తట్టుకోగలుగుతుంది. అందువల్ల అపాయమేదీ ఉండదు. రోలర్‌ మీద జారుతూ 
ఉన్నట్లుండి పక్కకు తిరిగితే బరువు ఇలాగే పెరుగుతుంది. మన శరీరం 
కలగజేసే ఒత్తిడి క్షణంపాటు ఎక్కువవుతుంది. ఆ తక్కువకాలంపాటు మన బరువు 
పదింతలయినా తట్టుకోగలమనుకుంకు, ఫిరంగి పొడుగు 600 కి.మమీలుంపే చాలు. 


అయినా లాభంలేదు. అంతపొడుగు ఫిరంగిని పోత పోయడం సాంకేతికంగా ఏ 
మాత్రం సాధ్యంకానిపని! జూల్‌ ఎవెర్న్‌ వర్గించిన ప్రయాణం సాధ్యం కావాలంటే 
ఇన్ని అడ్డంకులున్నాయన్న మాట! 


లెక్కలంటే ఇష్టపడేవారికి! 


ఇప్పటివరకు ప్రసంగానికి వచ్చిన అంకెలను లెక్కవేసిచూస్తే బాగుంటుందని 
పాఠకుల్లో కొందరయినా అనుకుంటారేమో! ఇదిగో వాటిని ఇక్కడ చూడబోతున్నాం 
ఇవయినా ఉద్దాయింపవు లెక్కలే. ఫిరంగిలో గుండుయొక్క వేగవృద్ది ఒక క్రమంలో 
ఉంటుందనుకుని చేసిన లెక్కలివి. నిజానికి త్వరణం ఒకక్రమంలో ఉండనే ఉండదు. 


71 


క్రమంగా జరిగే త్వరణానికి ఈ క్రింది రెండు సమీకరణాలు అవసరం. 
సెకండు తర్వాత ఉండే వేగం ౪, జ కి సమానం, ఇక్కడ ౭ అంశే త్వరణం. 
మరోలా చెప్పాలంటే v= జో, 

+ సెకండ్లలో పయనించిన మార్గం తెలియాలంకే 5 = కి 

జూల్స్‌వెర్న్‌ సృష్టించిన ఫిరంగిలోని గుండుయొక్క వేగవృద్దిని ఇప్పుడు లెక్క వేసి 
చూద్దాం. నవలలో ఫిరంగి పొడుగు 210 మీటర్లని చేప్పారు. అదే 5 చివరగా 
వచ్చిన వేగం కూడా మనకు తెలుసు. 17 = 16000మీ సెకండ్‌. ఇక ఇప డు 
t=కాలాన్ని లెక్క వేయవచ్చు. ఈ కాలం అంశే గుండు ఫిరంగిలోంచి దూసుకువచ్చిన 
సెకండ్డ్లన్నమాట. (వేగవృద్ది క్రమంగా జరిగిందని మరోసారి అనుకుందాం) 

V =at =16,000 210= S = 1 = 119% = 8,000ఓ 

ఇక €= శ్రీట్య్‌ హే "సెకండు. 

ఫిరంగి గొట్టంలోంచి గుండు బయటకు రావడానికి కేవలం సెకండులో 
నలభయ్యవవంతు కాలం మాత్రమే పట్టింది. ఇక ౪7221 అనే సూత్రంలో t విలువను 
చేర్చితే 

16,000 = బ్లా వస్తుంది. 4 = 64, 000/5౭? వస్తుంది. 

గొట్టంలో గుండు వేగవృద్ది చెందిన్నక్రమం సెకండు?కు 640,000 మీటర్లు, 
అంటే భూమ్యాకర్షణకన్నా 64,000 రెట్లు. ఇది కేవలం పదిరెట్లు మాత్రమే ఉంటే 
కుదుపు యొక్క ప్రభావం కనబడదు. అంశే ఫిరంగి గొట్టం ఎంత పొడుగుండాలి? 
ఇందాక చేసిన లెక్కను తలక్రిందులుగా చేస్తూపోవాలి. 4 = 100/5౭6? అని 
తెలుసు. V=11,000మీ/ సెకండ్‌ అనికూడా తెలుసు. 

౪=౩t సమీకరణంనుండి చూస్తే 11,000=100t అంటే t=110 సెకండ్లు. 
మరో సమీకరణం 

వ్‌ = కై = కల ప్రకారం ఫిరంగి గొట్టం పొడుగు 10 = 605,000 
మీటర్లు లేదా 605 కిమీలుండాలన్నమాట. ఈ రకంగా లెక్కలు వేస్తూపోతే 
జూల్స్‌వెర్న్‌ కలలు కల్లలవుతాయి గదూ!* 


* ఈ అధ్యాయంలో “రాసిన విషయాలన్నీ సరయినవే. అంతరిక్షయానం గురించిన 
వొస్తవాలను మీరు' మరెక్కడయినా తప్పక చదివే ఉంటారు. 


72 





మనిషి మునగని సముద్రం 


ప్రాచీన చరిత్రగల ఒక దేశంలో ఇటువంటి సముద్రం ఒకటి ఉంది. అదే 
పాలస్తీనాలోని మృతసముద్రం. అందులోని నీరు ఏ ప్రాణి జీవించవీలులేనంత ఉప్ప 
అక్కడ వర్జాలుండవు. విపరీతమయిన ఎండలవల్ల సముద్రాల నీరు ఇగిరిపోతూ 
ఉంటుంది. ఇగిరిపోయేది కేవలం నీరు మాత్రమేనని గమనించాలి. సముద్రపు 
నీటిలోని ఉప్పుమాత్రం అలాగే మిగిలిపోయి రాను రాను ఎక్కువవుతుంది. అందుకే 
మృతసముద్రపు నీటిలో సామాన్యంగా ఉండే మూడుశాతంగాక, 27 లేదా ఇంకా 
ఎక్కువ శాతం ఉప్ప ఉంటుంది. నీటిలో లోతుకుపోయిన కొద్దీ ఉప్పుశాతం 
ఎక్కువవుతుంది. 

అలాగ మృతసముద్రంలో పావుభాగం నీటిలో కరిగి ఉన్న లవణాలే ఉన్నాయి. 
ఆ సముద్రంలో మొత్తం నాలుగు కోట టన్నుల లనణాలున్నట్లు అంచనా! 

"ఇంతగా ఉప్పు కరిగి ఉన్నందుకు మృతసముద్రపు నీటికి ఒక విచిత్రమయిన 

లక్షణం ఉంది. మామూలు సముద్రపునీటికన్నా ఇందులోని నీటి బరువు ఎక్కువ. 
మనిషీ శరీరం అంతకంళే తేలికగనుక, ఆ నీటిలో ఎవరూ మునగలేరు. 

మన శరీరం బరువు, అంతే పరిమాణంగల ఉప్పునీటి బరువుకన్నా తక్కువగా 
ఉంటుంది. అందుకే స్లవనసూత్రం ప్రకారం మనం మృతసముద్రంలో మునిగిపోయే 
అవకాశంలేదు. మామూలుగా మంచినీటిలోనయితే మునిగిపోయే గుద్దు ఉవ ఎనీటిలో 
చప్పున తేలి పైన తేరియాడినర్లు మనంకూడా ఈ సముద్రంలో తేరియాడతాము. 


(ప్రఖ్యాత అమెరికన్‌ హాస్యరచయిత మార్‌ గ అయిన్‌ ఈ సముద్రాన్ని సందర్శించి, 





చిత్రం 47. డెడ్‌ సీలో ఈదటం (ఫోటో ఆధారంగా) 


73 


తన మిత్రులతో సహా అందులో స్నానాలొడినవుడు కలిగిన అసాధారణ అనుభవాలను 
ఒక పుస్తకంలో తమాషాగా వివరిస్తాడు. 

“అదొక విచిత్రమయిన స్నానం. మేము నీటిలో మునగలేకపోయాము. నీటిమీద 
వెల్లికిలా పరుండి, చేతులు ఎదమీద పెట్టుకుంటే, శరీరం సగంమాత్రమే మునుగుతోరిది. 
కాళ్ళు, మడమలు కూడా సగం నీటి చే ఉంటాయి. కావాలంటే తలను నీటిపెకి 
ఎత్తి ఉంచవచ్చు. తల పైకెత్తి మోకాళ్లు ముడుచుకుని కూడా సులభంగా పడుకోవచ్చు. 
కాళ్ళు ముడుచుకుని, చేతులు మోకాళ్ళచుట్టూ పట్టుకుని కూచోవచ్చుకూడా! అప్పడు 
పైనుండే బరువు ఎక్కువవుతుంది గనక తప్పక పక్కకు పడిపోతాము. నీటిలో 
నిటారుగా నిలబడవచ్చు. తలమాత్రం నీటిమీద ఉంటుంది. నిజానికి ఎదకూడా సగమే 
మునుగుతుంది. అయితే అలా చాలాసేపు ఉండడం వీలుకాదు. నీరు కాళ్లను పైకి 
నెడుతుంది. వెల్లకిలా పడుకుని ఈదడం చాలా కష్టం. కాళ్లెంత సేపూ సీటిమీదీనే 
ఉంటాయి. కేనలం మడమలతో మామే నీటిని తోస్తుండాలి. బోర్జాపడుకుని 
ఈదితే చక్రాల పడవ లాగ నీటిని తపతప కొట్టడమ్మే ముందుకు కదలడం" మాత్రం 
జరగదు. ఒక గుర్రం అయితే ఈ నీటిలో నిలబడడం, ఈదడం అసలు వీలుకాదు. 
దాని శరీరం సై భాగంలోనే ఎక్కువ బరువు గనక, అది అమాంతం అడ్డంపడి 
పోతుంది.” 

చిత్రం 47 లో మృతసముద్రపు నీటిమీద సరదాగా తేలియాడుతూ కాలంగడి పే 

మార్గం ఒకటి చూడవచ్చు. నీటి సాంద్రత బాగా ఎక్కువగా ఉండడం వల్ల 
చిత్రంలోని మనిషి, తేలియాడుతూ ఎండకు గొడుగు పట్టుకుని ఆ నీడలో పుస్తకం 
చదువుకోగలుగుతున్నాడు. కాన్సియన్‌ సముద్రంలోని సింధుశాఖ కరాబొగాజ్‌ గోల్‌, 
ఎల్లన్‌ సరస్సులలో నీరుకూడా 27% లవణాలు కలిగి ఉండి, ఇలాంటి లక్షణ్రాలనే 
కనబరుస్తాయి. కరాబొగాజ్‌ గోల్‌ నీటి సాంద్రత 118 . “ఈనీటిలో సునాయసంగా, 
మునుగుతామనే భయం లేకుండా ఈదవచ్చు. ఆర్కిమిడిస్‌ సిద్దాంతాన్ని తప్ప 
చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరదు” అని ఈ నీటిని గురించి సాహసయా త్రికుడు 
పెల్ష్‌ రాశాడు. 


వైద్యంలో భాగంగా ఉప్పునీటి స్నానాలు చేసేవారు, ఇటువంటి అనుభవాలనే 
పొందుతుంటారు. స్తరయారుసా ఆరోగ్యకేంద్రంలోవలే నీరు బాగా ఉప్పుగా ఉంటే, 
వారు, ఆ నీటిలో మునిగి ఉండడానికి చాలా ప్రయత్నం చేయాలి. అక్కడికి వైద్యానికి 
వచ్చిన ఒక (స్త్రీ, “నీరు తనను బయటకు నెస్టైస్తున్నదని మహా విసుగ్గా ఫిర్యాదు 
చేయడం నేనెరుగుదును. అందుకు నిర్వాహకులే బాధ్యులని ఆమె అనుకుంది 
లాగుంది! 

వివిధ సముద్రాల నీటిలో ఉప శాతం వేరువేరుగా ఉంటుంది. అందుకే ఓడలు 
అన్నిచోట్లా ఒకేలోతుకుమునగవు. ఓడల ముందుభాగంలో నీటిలోమునిగే ఎత్తులో 
“లాయిడ్‌ మార్కో అనే గుర్తులను మీరు చూచిఉంటారు. వివిధ సాంద్రతలు, 
గల నీటిలో ఎంతవరకు నీటిలో మునిగేదీ ఈ గుర్తులు సూచిస్తాయి. 


. చిత్రం 48 లో కనిపించే. ఈ గుర్తులు FW అంలే (Fresh Water) IS 
74 


il 


| 

hye 

5 | ( 

bree ||! 1 ‘Ty 

' pup 111,101 Patra a 
pmol | 


1 
ist 


చిత్రం 48. నౌక నీటి మట్టం మీద బరువుల గుర్తులు. ఎగువ, కుడి గుర్తులు 
పెద్దవిగా చూపబడ్డాయి అక్షరాల వినరణ మూలంలో ఉంది. 





అంటే ఇండియన్‌ ఓషన్‌ ఇన్‌ సమ్మర్‌ =వేసవిలో హిందూమహాసము ద్రంలో; S = 
సాల్ట్‌ వొటర్‌ ఎండాకాలం ఉప నీటిలో; = వింటర్‌, చలికాలంలో; WNA= 
దక్షిణ అట్లాంటిక్‌ లో చలికాలంలో, ఓడనీటిలో మునిగే తీరును సూచిస్తాయి. అంతే 
ఆయా ప్రాంతాల్లో ఆ గుర్తుకు కిందగల భాగం నీటిలో మునుగుతుందని అర్ధం. 
1909 నుండి ఈ గుర్తులను రష్యాలో కూడా వాడుతున్నారు. 

ఇక చివరగా, ఏ ఇతర పదార్ధం కలపనవసరంలేకుండా, శుభ్రంగా ఉన్నప్పడు 
కూడా మామూలు నీటికన్నా ఎక్కువ బరువుండే రకం నీటి గురించి చెప్పాలి. 
అదే భారజలం. దాని సాందదత 11, అంటే మామూలు నీటీకన్నా 10 శాతం 
ఎక్కువ. ఈ నీటితో నిండిన మడుగులో ఈదడానికి వెళ్ళితే, ఈత రానివారుకూడా 
మునగరు. 'ఈ. భారజలాన్ని రసాయన పరిభాషలో ౦ అంటారు. ఇందులోని 
ప్లాడోజన్‌ అణువుల బరువు మామూలుకన్నా రెండింతలుంటుంది. దాన్ని 
డైటీరియం అంటారు. అందుకే D అనే గుర్తు మామూలు నీటిలో కూడా 
స్వల్పంగా, అంటే ఒక బకెట్‌ లో ఎనిమిది గ్రాముల వరకు, భారజలం ఉంటుంది. 


D0 అనే ఈ భారజలంలో మొత్తం 17 రకాలున్నాయి. కేవలం 0.05% 
మామూలు నీరు ఉండేంత శుభ్రంగా ఈ భారజలాన్ని తయారుచేస్తున్నారు. అణు 
సాంకేతికశా, స్త్రంలో, ముఖ్యంగా అణువిద్యుత్కేం ద్రాలలో, భారజలాన్ని వాడుతున్నారు. 


ఈ నీటిని మామూలు నీటినుండే తయారుచేస్తారు. 


'మంచును విరిచే ఓడలెలా పనిచేస్తాయి ? 


| 
| 


బాత్‌టబ్‌లో స్నానం చేసెటప్పుడు ఒకప్రయోగంచేసి చూడండి. స్నానం 
అయింతర్వాత వెంటనే లేచిపోకుండా, టబ్‌లోనే పడుకుని నీటిని మాత్రం 
'వదిలేయండి. నీళ్ళు తగ్గి శరీరం కొంచెం కొంచెంగా తేలుతున్న కొద్దీ బరువు 
పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నీటిలో మునిగినపుడు ఒళ్లంతా తేలికనిపిస్తుంది. అప్పడు 
పోయిన బరువు తిరిగి వస్తున్న భావం టబ్‌లో నీరు పోయేటప్పుడు కలుగుతుంది. 
తిమింగలాలు, ప్రమాదవశాత్తు, తక్కువలోతుగల నీటిలోకి వచ్చినపుడు, ఇటువంటి 
పరిస్టితి కే గురయి చనిపోతాయి కూడా. దాని శరీరం యొక్క అపారమయిన బరువే 
'దాని చావుకు కారణనువుతుంది. తిమింగలాలు నీటిలో తప్ప జీవించలేకపోవడంలో 
ఆశ్చర్యమేమీలేదు. నీటిలో బరువు కోల్పోయే లక్షణం, శరీరం బరువుమీద 
గురుత్వాకర్షణ కలిగించే ప్రభావాన్ని తగ్గిస్తుంది. 
' మంచును విరిచే ఓడలకు ఈ విషయాలకు సంబంధమేమిటని మీరు ఆశ్చ 
ర్యపడుతున్నారేమో? ఆ ఓడ చేసే పనికూడా ఈ సూత్రంమీదే ఆధారపడి 
ఉంది. నీటిలో మునగక తేలి ఉండే ఓడ భాగం, నీటి ప్లవనశక్తి లేకపోవడంతో 
బరువుగా ఉంటుంది. కేనలం ఒత్తిడి కలిగించడం ద్వారానే ఈ పడవలు మంచును 


పగలగొడుతాయని అనుకోకూడదు. మంచు చాలా పలచగా ఉన్నప్పుడు, మామూలు 
ఓడ అలా పగలగొట్లగలుగుతాయి. 


(న్రేసిన్‌ | మెర్మోక్‌ ) అణుశక్తితో నడిచే లెనిన్‌ లాంటి అయిస్‌ బ్రేకర్‌ లు 
ఇంకోరకంగా పనిచేస్తాయి. ఓడ యొక్క ముందుభాగం, వచ్చి మంచుమీద అనుకుని 
నిలబడుతుంది. ఇందుకోసం ఓడ ముందు భాగం క్రింద చాలా వాలుగా ఉండేటట్లు 
నిర్మిస్తారు. ఓడ నీటిలోంచి బయటకు, అంటే ముందుకు నడిచినకొద్దీ దాని బరువు 


"పెరుగుతుంది. అంటే అసలు బరువు బయటపడుతుంది. యెర్మాక్‌లో ఈ బరువు 
800 టన్నులు. ఈ బరువు వల్ల మంచు విరిగి ముక్కలవుతుంది. ఒత్తిడి 


పెంచడంకోసం ఓడ ముందుభాగంలో గల ట్యాంకులలోకి నీటిని నింపుతారు. 


మంచు మనురీ మందంగా లేనప్పుడు ఈ పద్దతిని వాడుకుంటారు. మందం 
బాగా ఉండే మంచును పగలగొట్టుడానికి దాన్ని ఢీకొట్టడమే మార్గం. ఓడ కొంచెం 
వెనకకు కదిలి, బాగా వేగంగా ముందుకు సౌగీ మంచుఫొరలను గుద్దుకుంటుంది. 
ఇప్పుడు పనిచేసేది ఓడ బరువుకాదు. చలనం వల్లదానికి కలిగిన శక్తిమాత్రమే. ఓడ 
కేవలం గుద్దడానికి వాడిన ఒక పరికరం మాత్రమే. ఈ తాకిడి శక్తికి మీటర్ల 
మందం గల మంచుగోడలు కూడా పగిలిపడిపోతాయి. సిబిర్యకోన్‌ నౌకలో 1932లో 


ధృవ(ప్రాంతాలకు జరిగిన సాహసయాత్రలో పాల్గొన్న N. మార్కోవ్‌ ఓడ మంచును, 
పగలగిట్టన వైనాన్ని ఇలా వర్షించాడు. 


76 


“వందలాది మంచు ఖండాల మధ్యనగల గొప్ప మంచుమైదానంలో సిబిర్యకోవ్‌ , 
52 గంటలపాటు తన దాడిని ప్రారంభించీంది. పదమూడుసార్డు పడవ పూర్తివేగంతో 
వెనుకకు, పూర్తివేగంతో ముందుకు సాగింది. ఓడ గుద్దుకుంటుంటే దాని ముందు 
భాగం మంచును బద్దలుకొట్టింది. ఆ పగిలిన భాగం మీదకడ ముందుభాగం ఎక్కి 
మంచును మరింత నలగొట్టింది. అప్పుడది చెనక్కుపోయి నురోసారి వచ్చి ఢీకొంది. 
మీటర్జో ముప్పావువంతు మందంగల మంచుపొర, కష్టంగానే పగిలి దారినిచ్చింది. 
కొట్టిన ప్రతిసారి, ఓడ తన పొడుగులో మూడోవంతు మాత్రమే ముందుకు కదిలింది. 


మునిగిన ఓడలు ఎక్కడుంటాయి? 


సమాధానికి గురయి' మునిగిపోయిన ఓడలు సముద్రం అడుగుకు చేరవని, 


ఒకానొక లోతులో వేలాడుతుంటాయని నావికులు కూడా అనుకుంటారు. అలావేలాడే 
లోతులో నీరు, పైనున్న నీటి ఒత్తిడి వల్ల సాంద్రత పెరిగి, ఓడలను మునగనివ్వదని 
వారి భొవం. 


“బ్వంటీ తౌజండ్‌ లీగ్స్‌ అండర్‌ ద సి “రచయిత కూడా ఈ భాగాన్నే 
బలపరచాడు. నీటిలో మధ్యనే స్తిరంగా నిలబడిన భగ్ననౌక నొకదాన్ని గురించి జూల్స్‌ 
వెర్న్‌ ఒకచోట వర్షిస్తాడు. “నీటిలో వేలాడుతూ కుళ్ళిపోతున్న” ఓడల గురించి మరో 
అధ్యాయంలో చెపుతాడు. అదింతకూ వాస్తవంగా జరిగేదేనా? బాగా లోతులో ఉండే 
నీటిమీద పైనుండి వడే ఒత్తిడి చాలా ఎక్కువ గాబట్టి ఈ మాటలు సమంజసమేనని 
కొందరనుకోవచ్చు. వదిమీటర్ల లోతులో నీటి ఒత్తిడి ఒక కిలోగ్రాముంటుంది. ఈ. 
బరువు మునిగి ఉన్న వస్తువుయొక్క ప్రతి చదరపు సెంటిమీటరు మీదన్నమాట. 
20 మీటర్లు లోతయ్యేసరికి ఈ ఒత్తిడి. రెండు కి.గ్రాములవుతుంది. నందమీటర్ల వద్ద 
10 శే.జీలు, 1000 మీటర్లవద్ద 1,00 కేజీలు ఇలా ఒత్తిడి పెరుగుతుంది. 


సముద్రం చాలాచోట్ల కొన్ని కిలోమీటర్ల వరకు లోతు ఉంటుందని మనకు 
తెలుసు. పసిఫిక్‌ సముద్రంలోని నురియాన్‌ అఖాతం పదకొండు కిలోమీటర్ల లోతు 
ఉంది. అంతలోతులో ఉండే నీటిమీద, ఇతర వస్తువుల మీద ఎంతటి ఒత్తిడి 
పడుతుందో మీరు ఊహించగలరనుకుంటాను. 


ఒక ఖాళీ సీసాలో బిరడా బిగించి సముద్రంలో చాలా లోతుకు పంపించి 
తిరిగీ పైకి తీసిచూస్తే సీసానిండా నీరుంటుంది. బిరడాగూడా సీసాలోకి నొక్కుకుపోయి 
ఉంటుంది. ఇది నీటి ఒత్తిడి వల్లనే జరుగుతుంది. సముద్రశాాస్త్ర నిపుణుడు జాన్‌ 
ముర్రే తన పుస్తకం “ద ఓషన్‌, "లో ఒక ప్రయోగాన్ని వర్ణిస్తాడు. చేరు వేరు 
సొడుగులు గల మూడు గాజుగొట్టాలను తీసుకొని వాటి రెండు చివరలను కరిగించి 
మూసివేశారు. వాటిని ఒక గుడ్డలో చుట్టి, రాగి గొట్టంలో బిగించారు. ఈ 
గొట్టంలో మూత్రం రంధ్రాలు ఏర్పాటు చేశాడు. రాగి గొట్టాన్ని సముద్రంలో 5 
కిమీల లోతుకు పంపించి తిరిగి బయటకు తెచ్చారు. పాత్రను తీసి గుడ్డ పొట్టంలో 
చూస్తే గాజుపొడి మంచువలె కనబడింది. ఇటువంటి లోతులకు పంపిన కర్రకూడా, 

77 


| 
గట్టిపడి, తర్వాత నీటిలో చేస్తే ఇటుకల్లాగ మునిగింది! 


కాబట్టి, ఎక్కువ లోతుల్లో ఉండే నీరుకూడా, ఇటువంటి ఒత్తిడి వల్ల సాంద్రత 
పెరిగి) బరువయిన వస్తువులను కూడా మునగనీయదనుకోవడం ఎంతో సహజం. 
పాదరసంలో ఇనుము తూకం రాళ్లుకూడా మునగవు మరి! కానీ సముద్రపు 
నీటిని గురించిన ఈ భావన తప్పు! ఇతర |ద్రవాలన్నింటిలాగే, నీరు కూడా ఒత్తిడికి 
లొంగేదికాదని (ప్రయోగాలద్యారా తెలిసింది. ప్రతి చదరపు సెం.మీ. మీద ఒక 
కిలోగ్రాము ఒత్తిడి పడినపుడు నీరు, దాని పరిమాణంలో 22 వేలవంతు మాత్రమే 
ఒత్తిడవుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఈ లెక్కలోనే దాని (ప్రభానం కూడా 
“పెరుగుతుంది. నీటిలో ఇనుము తేలాలంటే, అనీటి సాంద్రతను మామూలుకు 
8 రెట్టు పెంచవలసి ఉంటుంది. నీటిని కేవలం దాని పరిమాణంలో సగానికి 
తగ్గించాలంటే చదరపు సెంటిమీటరుకు 11,000 క్కిగాల పీడనం అవసరం. ఇటువంటి 
ఫీడన 110 కిమీ లోతు నీటిలో ఏర్పడడానికి వీలుంది. 


ఎంతలోతున్నప్పటికీ, నీటిమీద ఒత్తిడి ప్రభావం అంతగా ఉండదని, సముద్రా 
అన్నింటిలోకి లోతయిన ప్రాంతంలో కూడా ఒత్తిడి వల్ల తగ్గే నీటి వరిమాణం 
కేనలం 5 శాతం మాత్రమేనని చాలా వివరంగా తెలిసిపోయింది! (గురుత్వాకర్షణ 
శక్తి ఒక్క సారిగా మాయమయితే, నీరు భారరహితమవుతుంది. అప్పుడు చ 
నీటి ఎత్తు సగటున 35 మీటర్లు పెరుగుతుంది. గురుత్వాకర్షణ వల్ల పీడనానికి 
గురయిన నీరు తన నిజపరిమాణానికి వస్తుందన్నమాట. ఈ విషయాన్ని బ్రిటిష్‌ 
భౌతికశా స్త్రజ్ఞాడు టాటు వివరించాడు. ఇటునంటి సందర్భంలో సము ద్రవునీరు 
50 లక్షల, చదరపు కి.మీటర్ల భూ|ప్రొంతాన్ని ముంచివేస్తుందని లెర్దర్‌ లెక్క వేశాడు. 
సము[దవు నీటి మీద, గురుత్వాకర్షణ భలం వనిచేస్తున్నది గనుకనే అంత భూ ప్రాంతం 
సముద్రంగా గాక పొడిగా మిగిలిందన్నమాట.) అంత తక్కువ పీడనం వల్ల వస్తువులు 
మునగడం, తేలడం మీద గొప్ప ప్రభావం ఉండదు. నిజానికి ఆలోతులో ఉండే 
ఘనపదార్థాల మీదకూడా అంతే ఒత్తిడి పనిచేస్తుంటుంది మరి! 


(ప్రమాదానికి గురయిన ఓడలు సముద్రం అడుగుకే చేరుకుంటాయనే విషయంలో 
ఇక అనుమానాళేవీ అనసరం _ లేదనుకుంటాను. “గ్గాసు నీటిలో మునిగిపోయే 


వస్తువేదయినా సరే, సముద్రంలో కూడా మునిగి పోతుంది, అడుగుకు చేరుతుంది” 
అంటాడు మురగ. 


కొందరు దీనికొక ఎదురువాదం ఇలా చెవుతారు. ఒక గ్లాసును బోర్లించి జాగ్రత్తగా 
నీటిలో ముంచితే, గ్లాసు బరువుకు సమానమయిన బరువుగల నీరు వెలికిపోయి, 
ఆగ్గాసు అలాగే మునిగి ఉంటుంది. కొంచెం బరువయిన లోహంతో చేసిన 
పొత్రయితే నీటిలోపల కూడా అలాగే నిలబడుతుంది. కానీ అడుగుకు మాతం 
పోదు. అలాగే మునిగిన పడవలు కూడా అలా మధ్యలోనే నిలబడతాయంటారు 
వారు. ఓడగదుల్లోని గాలి బయటకు పోయే అవకాశం లేకపోతే నిజంగానే అవి 


78 


నుధ్య నీటిలో వేలాడతాయి. చోలా ఓడలు తలకీందులయి మునిగి పోతుంటాయి. 
అటువంటి కొన్ని అడుగు చేరకుండా మధ్యలోనే ఉండే అవకాశం లేదా? చిన్న 
తోపుతోనయినా, అవి కదిలి, నీటితో నిండిపోతాయి. అయితే, తుఫానులకు కూడా 
చలించని, ఆ నీరన నిశ్శబ్దం, ప్రశాంతత _అవరించుకున్న ఆలోతుల్లో ఆ “తోపుడు” 
ఎక్కడినుండి రావాలి? అనికూడా వారంటారు. స్ట 


ఈ వాదాలన్నింటిలోనూ భౌతికశాస్త్ర పరంగా ఒక లొసుగుంది. తలక్రిందులుగా' 
పెట్టిన గ్లాసు నీటిలో తనంత తానుగా మునగదు. అది మునగాలంటే దాని మీద 
బలం ప్రయోగించాలి. తేరిఫోయే వస్తువుల మీద లాగే దాని మీదకూడా బలం 
అవసరం. అందుకని ఓడ తల్మక్రిందులయి మునిగినా చేరేది అడుగుకే గాని, మధ్యలో 
వేలాడే ప్రశ్నలేదు. 
జూల్స్‌ వెర్న్‌, హెచ్‌.జి.వెల్‌ల కలలు ఎలా నిజమయ్యాయి? 


జూల్‌వెర్ని తన కల్పనలో సృష్టించిన “నాటిలస్‌"ను ఈనాటి జలాంతర్గాములు 
కొన్ని విషయాలలో తలదన్నాయి. వాటి వేగం కల్పనలోకన్నా సగం మ్మాత్రమేననుకోండి, 
ఇవి .గంటకు 24 నొట్లు పోతాయి. వెర్న్‌ కల్పన జలాంతరామి మాత్రం 5రీ 
నాట్టు పోయింది. ఈనాటి జలాంతరాములు చేయగలిగిన సుదీర్ణ ప్రయాణం భూమి 
చుట్టు ఒక ప్రదక్షిణం అయితే “న్లాటిలస్‌ ” మాత్రం రెండు చుట్టు చుట్టింది. 
ఇక మరోవేపు చూస్తే నాటిలస్‌' పరిమాణం 1500 టన్నులు. అందులో ' 30 
మంది దాకా ఉండి 48 గంటల పాటు మునిగి ఉండేవారు. 1929లో (ఫెంచి' 
నౌకాదళం వారు నిర్మించిన సర్కూఫ్‌ అనే జలాంతరామి పరిమాణం 3,200 
టన్నులు. అందులో 150 మంది సిబ్బంది ఉంటారు. అది పైకి రాకుండా 120 
గంటల పాటు మునిగి ఉండగలిగేది. 
“ (అణుశక్తితో నడిచే ఈనాటి జలొంతరాములు, ఇంతకు ముందెవరూ చారని 
సముద్రాలు, మహాసముద్రాల లోతులను తరచి చూడగలవు. వాటిలో ఉండే' తరగని 
ఇంధనంవల్ల, అవి "పైకి రానవసరం. లేకుండా సుదీర్హ ప్రయాణాలు చేయగలుగుతాయి. 
అమెరికా వారు అటువంటి జలాంతరామి “నాటిలస్‌”లో ఆర్కిటిక్‌ ప్రాంతపు 
బేరింగ్‌ సముద్రంలో మొదలయి, (గ్రీన్‌ లాండ్‌ సముద్రం దాకా ఉత్తర ధృనంగుండా 
పయనించారు. ఇలాంటిదే మరొకటి, మునిగి ఉండి ప్రపంచాన్ని చుట్టి వచ్చింది - 
సం॥) 

మధ్యలో ఏ రేవును తగలకుండా, సర్కూఫ్‌, ఫ్రాన్సు నుండి మడగాస్కర్‌ దాకా 
పయాణించ గలిగింది. ఇక లోపలి సౌకర్యాలు, సదుపాయాల విషయానికొస్తే, అది 
కల్పనలోని కెప్టెన్‌ నీమో .జలాంతర్గామికన్నా మెరుగయినదే! దాని మీద విమానాలు 
దాచేందుకు హాంగార్‌ కూడా ఉండింది. జూల్స్‌ వెర్నీ తన నాటిలస్‌లో పెరిస్కోవును 
ఏర్పాటు చేయలేదు. ఈ పరికరం సాయంతో మునిగిఉన్న జలాంతర్జామిలోని వారు, 
నీటిమీద జరిగే సంగతులను చూడ గలుగుతారు. 


79 


అయితే ఒక విషయంలో మాత్రం మనం ఇప్పట్లో తయారుచేసుకుంటున్న 
వలొంతర్జాములు, జూల్స్‌వెర్న్‌ కల్పన _ స్టాయికి చేరలేకపోతున్నాయి. అది అవి 
దేరగరిగిన లోతులు ఈ విషయంలో చెర్న్‌ కల్పన హద్దులు దాటింది. “కెప్టెన్‌ 
నమో (క్రిందకు, రె,4,5,7,9 ఇంకా పది వేల మీటర్లు లోతుకు పోయాడంటాడొక 
చోట. ఒకసారి నాటిలస్‌ను అనూహ్యంగా 16,000 మీటర్ల లోతుకు దింపుతాడు. 
“జలాంతర్జామిలోని ఇనుపరేకులు అతుకులు అదరసాగాయి. నీటి ఒత్తిడి కింద, 
వాటిలో బిగించిన మరలు చొచ్చుకుని లోపలికి రావడం నేను చూచాను. పోత 
పోసిన వస్తువులాగ మరీ గట్టిది గాకుండా ఉంటే, మా నౌక క్షణంలో వచ్చడయి 
ఉండేది” అంటాడు నాయకుడు. అతని భయం సమంజసమయినదే. 16 కిలో 
మీటర్ల లోతంటూ నిజంగా ఉంళకు, అక్కడ నీటి ఒత్తిడి, 16,000:10=1,600 
కి.గ్రా./సెం.మీకి చేరుకుంటుంది. దీన్ని 1600 సాంకేతిక అట్మాస్టియర్లుగా చెపుతారు. 
ఈ ఒత్తిడి ఇనుమును పిండి చేయలేదేమోగాని, తప్పకుండా నొక్కి చేయగలదు. 


అయితే, సముద్ర పరిశోధకులు ఇంతచేసి లోతులను చూచి ఉండలేదు. జూల్‌వెర్‌. i 
తన నవల రాసింది 1869లో అప్పట్లో సముద్రపు లోతులను కనుగొనేందుకు వాడిన 


చిత్రం 49. ఈ ఉక్కు కనచంగల బాతిస్టియర్‌ గోళం సహాయంతో విలియమ్‌ బీబ్‌ 
1934లో 923 మీటర్ల లోత్తుకి దిగాడు, దీని గోడల మందం సుమారు 

4 సెంమీ. బరువు 2.5.టన్నులు; దీని వ్యాసం నిడివి 15 మీటర్లు. 

గ య 





పద్దతులు సరియయినవి ' కౌక "పోవడమే. ఇటువంటి అభిప్రాయాలు కలగడాని 
కారణం లోతును కనుగొనేందుకు ఆ రోజుల్లో తీగలనుగాక జనపనారతో పేనిన 
తాళ్ళను వాడేవారు. ఆ తొడు లోతుకు వెళ్ళినకొద్దీ దానిమీద నీటి రాపిడి 
ఎక్కువయ్యేది. ఒక లోతు తర్వాత ఇక త్రాడు క్రిందకు పోదు. పైనుంచి ఎంత 
తాటిని వదిలినా అది ఆ లోతునే కృష్పవడి చిక్కులు పడుతుంది. అందుకనే 
సముద్రంలోతు గురించి అప్పట్లో అందరికీ తప్పుడు ఆలోచనలు, ఉజ్జాయింవులు 
కలిగాయి. 
, అధునాతన జలొంతరాములు 25 అట్మాసప్టియర్ల కన్నా ఎక్కువ ఒత్తిడిని 
తట్టుకోలేవు అంటే అవి 250 మీటర్లకన్నా ఎక్కువలోతుకు పోలేవన్నమాట. అయితే 
'బేతిస్టియర్‌ అనే మరొక నిర్మాణాన్ని వాడి ఎక్కువ లోతులకు చేరగలిగారు. 
సముద్రపు లోతులలోగల జీవరాసులను గురించి పరిశోధించడానికి దీన్ని ప్రత్యేకంగా 
రూపొందించారు. అది జూల్ఫ్‌వెర్న్‌ కల్పించిన “నాటిలస్‌*ను గాక “ద సీ రైడర్స్‌*లో 
ఎచ్‌.జి.వెల్స్‌ సృష్టించిన జలాంతర్వామిని పోలి ఉంటుంది. అతని ఉక్కుగోళం ఒక 
వ్యక్తిని సముద్రంలో 9 కి.మీల లోతుదాకా తీసుకుపోతుంది. ఆ పరికరం తీగ 
సాయంతోగాక, బరువుల సాయంతో లోతుకు చేరుతుంది. సముద్రం అడుగుకు చేరిన 
తర్వాత బరువులను తొలగించేస్తే, అది వేగంగా “ఫైకి తేలుతుంది. బేతిస్టియర్లలో 
పరిశోధకులు 900 మీటర్ల లోతుకు చేరగలిగారు. దాన్ని ఒక ఓడనుంచి లోహపుతీగ 
సాయంతో క్రిందకు వదులుతారు. అందులో ఉండే వారికి ఓడలోని వారికి 
బరలిఫోను సంపర్కం కూడా ఉంటుంది. 

(తర్వాత కాలంలో (ఫ్రాన్సులో విల్‌ శ్ర నేతృత్వంలో, ఇటలీలో బెల్జియన్‌ ప్రొఫెసర్‌ 
పికార్డ్‌ నాయకత్వంలో, నీటిలో లోతుకు చేరగల మరో పరికరం బేతి స్కేఫ్‌ను 
తయారుచేశారు. అవి నీటి అడుగున అటు యిటు ప్రయాణం చేయగలుగుతాయి. 
బేతిస్టియర్జో తీగ బంధం ఉంటుంది గనక, అదలా కదలలేదు. పికార్డ్‌ ఇందులో 
మూడు కిలోమీటర్ల లోతుకు వెళ్తాడు. తర్వాత (ఫెంచి వ్యక్తి గితామ్‌, విల్మ్‌లు 
4,050 మీటర్ల లోతుకు చేరగలిగారు. నవంబరు 1959లో ఒక బేతిస్కేఫ్‌ 5,670 
మీటర్ల లోతుకు ' చేరింది. అయితే అది కూడా చివరిలోతు కాదు. 1960 
జనవరి 9న పికార్డ్‌ 7,300 మీటర్ల లోతుకు వెళ్ళాడు. చివరకు జనవరి 23న అతను 
అన్నిటికన్నా లోతయిన ప్రాంతం మరియాన్‌ అఖాతం అడుగుకు 11.5 కిమీ. 
లోతుకు చేరగలిగాడు.) ల్‌ 
సాడ్కోను తిరిగి పైకి తెచ్చిందెట్లా? 

రా య 


(ప్రతి సంవత్సరం, ముఖ్యంగా యుద్దకాలాల్లో పెద్దవీ, చిన్నవీ వేలాది ఓడలు 
మునిగి పోతుంటాయి. గత ఇరవై, ముఫ్పయి సంవత్సరాలలో ఇటువంటి వాటిలో 
విలువైన కొన్నింటిని వెలికితీశారు. స్పెషల్‌ పర్పస్‌ అండర్‌ వాటర్‌ వర్క్‌ 
అడ్మినిస్ట్రేషన్‌ అనే రష్యన్‌ సంస్థవారి ఇంజనీర్లు 150 కన్నా ఎక్కువ పెద్ద పెద్ద 


81 


ఓడలను వెలికితీసి విశ్వవిఖ్యాతి గాంచారు. వాటిలో అన్నింటికన్నా పెద్దది 1916లో 
నాయకుని నిర్హక్ష్యంవల్ల మునిగిన “సాడో అనే హిమచ్చేదనౌక 17 సంవత్సరాలు 
సముద్రగర్భంలో ఉండిన ఈ నౌకను ఎత్తిపైకి తీశారు. 










క. 


ర అ 


తజ. అనన 


|| 






|| 
| 
1 


|| 


| 
| 


శ అ అగా. 


| 
1,1 
|! 
i 


చిత్రం 50. “సొడ్కో”ను పైకి తేల్చిన విధం. హివువిచ్చేదక నౌక పాంటూన్‌ లు 
గొలుసులూ మధ్యచ్చేదంలో చూపబడ్డాయి. 


ఇందుకు ఉపయోగించిన పద్దతి పూర్తిగా ఆర్కిమిడీస్‌ సిద్దాంతం మీద ఆధారపడి 
ఉంది. 25 మీటర్ల లోతున డ్రైవర్లు మునిగిన ఈ ఓడ కింద పన్నెండు కందకాలు 
తవ్వారు. వాటి గుండా బలమటుని ఉక్కు తాళ్లను పంపించారు. వాటి కొసలను 
బలనంతగా ముంచి పెట్టిన “పాంటూన్‌ కలక " బిగించారు. ఈ పొంటూన్‌లను 
చిత్రం 50లో చూడవచ్చు.. ఇవి 11 మీటర్ల పొడుగు, 5.5 మీటర్ల చుట్టు కొలతగలిగి, 
అన్నీ వేపులా నీరు చొరకుండా సీలు “వేయబడిన ఇనుపగొట్టాలు. "వీటి బరువ, 
ఖాళీగా ఉన్నప్పడు 50 టన్నులు. ఘన పరిమాణం 250 ఘనపు మీటర్లు. కేవలం 
50 టన్నుల బరువుగల పొంటూన్‌ 250 టన్నుల. నీటిని వెలికి తోస్తుంది గనుక, 
అది తనంతతాను మునిగే ప్రసక్తిలేదు. అయితే అది నీటిలో 250-50= 200 
టన్నుల బరువును, పైకెత్తగలుగుతుంది. పొంటూన్‌ మునగాలంశకే దాన్ని నీటితో 
నింపనలసి ఉంట్లంది. 'స్టైదరాబాద్‌ హాసేన్‌ సాగర్‌లో మునిగిన బుద్ద విగ్రహాన్ని 
వెలికి తీసినపుడు "కూడా హౌంటూన్‌లను వాడుకున్నారు - అనువాదకుడు) 

ఉక్కు తీగలను పాంటూన్‌లకు కట్టిన తర్వాత, వాటిల్లోకి ఒత్తిడి చేయబడిన 
గారిని పంపించారు. 25 మీటర్ల లోతున నీరు, (25/10+1 35. అట్మాస్టియర్ల 
ఒత్తిడిని కలగజేస్తుంది. గాలిని 4 అట్మాస్థియక్ల ఒత్తిడితో పంపుచేశారు. ఆ విధంగా 
పొంటూన్లు ఖాళీ అయ్యాయి. అప ప్పుడు వాటీని నీరు, అమితబలంతో పైకి 
తోసింది. “పన్నెండు పాంటూన్స్‌ కలిసి (12౫200) -2,400 . టన్నుల బరువును 
ఎత్తగలుగుతాయి. అయితే సొడ్కో బరువు అంతకన్నా చాలా తక్కువ గనక, 
సౌలభ్యం కోసమని పొంటూన్లలోని నీటిని మొత్తంగా తీసివేయకుండానే పని 


82 


జరిపంచారు. అయితే ఎన్నో సార్హు ప్రయత్నాలు “నిఫలనుయిన తర్వాతగాని ఓడ 
పెకి రాలేదు. “విజయవంతం కావడానికి ముందు మేం నాలుగు నొర్దు అపజయం 
కూడా రుచి చూచాం” అన్నారు. ఆ కార్యక్రమానికి బాధ్యత వహించిన ఇంజనీరు 
టిఐ, బోబిట్‌స్కి. “ఆ మూడు సార్టూ, ఊపిరి బిగబట్టుకుని ఓడ'పైకి వస్తుందని 
ఎదురుచూచాం. అయితే కనబడినవి మూత్రం పాంటూన్లు, తెగిన తీగలు మాత్రమే. 
ఓడ కూడా రెండునార్డు "పైదాకా వచ్చి మునిగిపోయింది.” 

౨రంతర చలనం గల జలయం|త్రం 


నిరంతర చలనం సాధించాలని తయారుచేసిన యంత్రాలలో చాలా మటుకు 
పవన సూత్రం ఆధారంగా తయారుచేసినవి కూడా ఉన్నాయి. వాటిలో ఒక 
దాంట్లో ఇరవై మీటర్ల ఎత్తుగల ఒక టవర్‌లో నిండా నీరుంటుంది. దానికి ఫైన, 
కింద ఉండే చక్రాల మీదుగా, చివరలు కలిపిన బెల్టు ఒకటి బిగింపబడి ఉంటుంది. 
ఈ బెల్హుకు ఘన చతురస్రాకారంలోగల 14 పెస్టైలు అమర్చి ఉన్నాయి. నీరు 
చొరకుండా, అతికించి తయారు చేసిన ఈ పెట్టలు ఒక్కొక్కటి ఒక మీటరు 
ఎత్తుంటాయి. చిత్రం 51, 52లో ఈ నిర్మాణం యొక్క వివరాలు చూడవచ్చు. 


| | 


| | 


| i 
1 


hia 

CRD I 
4" “i 

(1 | «| oy 


గ, 


॥ | 


| 


| 


౫ 


చిత్రం 51. మోసపు “శాశ్వత చలన జలయంత్రపు ఊహాపధకం. 





ఇంతకూ ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది? ఆర్కిమిడీసు సిద్దాంతం ప్రకారం, 
నీటిలో ఈ పెట్టలు బలంగా పైకీ నెట్టబడతాయి. పెట్ట ఎంత బరువుగల నీటిని 


83 


పక్కకు తొలగిస్తుందో, అంత బలం సెబ్టమీద ప్రయోగింపబడుతుంది. అంటే ఎన్ని 
పెట్టలు మునిగి ఉంటాయో, అన్ని ఘనపు మీటర్ల నీటి బరువుకు సమానమయిన 
బలమున్నమాట. చిత్రంలో చూస్తే ఎప్పుడూ ఆరుపెట్టులు మునిగి ఉంటాయని 
తెలుస్తుంది. అంకే నీటివల్ల కలిగే స్టవనశక్తి ఆరుటన్నులన్న మాట. ఇక పైకి 
చేరిన పెట్టలు కేవలం వాటి బరువువల్లనే కిందకు జారివస్తాయి. కానీ బెల్టు 
అవతలి పక్కన మరో ఆరు పెస్టైలుండడంవల్ల ఈ కదలిక క్రమమవుతుందనుకోండి, 

మొతానికి బెల్టు ఎప్పటికీ ఆరుటన్నుల బలంతో పైకీ తోయబడుతుంది. ఈ 
రకంగా అది ఆగకుండా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ప్రతి చుట్టుకు ఈ 
యంత్రం 6,000%20 =120,000 క. గ్రాములకు సమమయిన పనిచేస్తుంది. 

ఇటువంటి యంత్రాలను దేశంలో నలుమూలలా నెలకొల్సితే, వాటితో అంతులేని 
పనులు సాధించుకోవచ్చు. దీని సాయంతో డైనమోలను తిప్పి విద్యుత్తు పుట్టించి, 
అన్ని రకాల కార్యక్రమాలలోనూ వాడుకోవచ్చు. 





చిత్రం 52. ముందు చిత్రంలో చూపబడిన టవరు యొక్క మధ్యచ్చేదం 





84 


ఇక ఈ (ప్రణాళికను ఒక సారి విశ్లేషించి చూద్దాం. బెల్టు క  కదలదని 
తెలిసిపోతుంది. అది కదలాలంశే పెళ్టులు, అడుగునుంచి వచ్చి నీటిలో మునగారి. 
పైకి వచ్చి తేలాలి. కిందనుండి నీటిలోకి ప్రవేశించాలంపే ప్రతిపెస్పై, 20 మీటర్లు 
ఎత్తుగల నీటి ఒత్తిడి ఎదుర్కోవాలి. చదరపు మీటరుండే పెట్టమీద ఈ ఒత్తిడి 20 
టన్నులుంటుంది. 20 ఘనపు మీటర్ల నీటికి సమమన్న మాట. ఇకపైకి లాగేవి 
మూత్రం ఆరుటన్ను లే. అంటే సపెళ్టును నీటిలోకి లాగడం కుదరదన్న మాట. 

పిచ్చివారు చాలామంది, నీటితో నడిచే శాశ్వత చలన యంత్రాలను తయారుచేయ 
(ప్రయత్నించారు. వందలాదిగా ఉండే వీటిలో కొన్ని చాలా చమత్కారంగా కూడా 
ఉంటాయి. చిత్రం 53లో అటువంటిది ఒకటి ఉంది ఇందులో ఒక కర్ర 
పీపా ఉంది. అది ఇరుసుమీద తిరిగేలా అమర్చి ఉంది. అందులో ఒక భాగం 
ఎల్లప్పుడు నీటిలో మునిగి ఉండేలా ఏర్పాటు చేసి ఉంది. అర్కిమిడిస్‌ సిద్దాంతమే 
గనుక నిజమయితే నీటిలో మునిగీ ఉండిన భాగం ఎల్లప్పుడు "పెకీ కదలడానికి 
ప్రయత్నించాలి. దాన్ని పైకెత్తే స్రవన శక్తి ఇరుసుమీది రాపిడిశక్తి కన్నా ఎక్కువ 
గనుక పీపా నిరంతరం గుండ్రంగా తిరుగుతూ ఉండాలి. అయితే మీరు ఇటువంటి 
యంత్రాల్ని నడిపించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఓడిపోతారు. పీపా తిరగనే 
తిరగదు. ఎందుకంటారా? దాన్ని తోయవలసిన బలాలు, ఎటువేపుగా పనిచేస్తాయనేది 
మీరు పట్టించుకోలేదు గనుక అవి పీపా యొక్క ఉపరితలానికి లంబకోణంలో 
ఉంటాయి. అంటే ఇరుసువైపుకు మళ్లీ ఉంటాయని అర్దం. ఇక వ్యాసార్హం వెంట 
బలం ప్రయోగిస్తే చక్రం తిరగదని, మీరు చాలా సార్లు గమనించి ఉంటారు. 
మీరు ఉపయోగించే బలం వ్యాసార్ద్టానికి లంబకోణంలో ఉంటేనే చక్రం తిరిగేది. 


క 
ఖే 





DAA POTION 


CA (లో లు "ళల bf 
wr Tere Vdd Pa 


చిత్రం 53. నీటిలో తిరిగే “శాశ్వత చలన” యంత్రం యొక్క మరొక పతర. 


85 


అంటే ఉపరితలాన్ని స్పర్శ రేఖలో నెట్టాలన్నమాట. “నిరంతర బలనం” సాధించడం 
మరోసారి ఎందుకు నిఫలనుయిందో తెలిసిందనుకుంటాను. 

“నిరంతర చలనం” పిచ్చి పట్టుకున్నవారికి ఆర్కిమిడీస్‌ సిద్దాంతం చాలా 
కాలం మెదడుకు మేత పెట్టింది. దాన్ని ఉపయోగించి ఖర్చులేకుండా యం త్రశ్మక్తిని 
తయారుచేసుకోవాలని వారు కలలుగన్నారు. అయితే ఈ ప్రయత్నాలేవి కూడా 
సఫలం కాలేదు. కాలేవు కూడా! 


గ్యాస్‌ ' అనే మాటను. ఎవరు కనుగొన్నారు? 


థర్మామీటరు, ఎలక్ట్రిసిటీ, గాల్వనోమీటరు, బరిఫోను అన్నింటికి మించిన 
“అట్మాస్టియర్‌” అనే మాటల్లాగే “గ్యాస్‌! అనే మాటను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. 
కొత్తగా తయారుచేసిన మాటలన్నింటిలోకి నిస్సందేహంగా “గ్యాస్‌” అనేది అన్నిటికన్నా 
పొట్టిది. _ గెలిలియోకు సమకాలికుడయిన, డచ్చి రసాయన శాస్త్రవేత్త భౌతిక 
నివుణుడు హెల్మాంట్‌ -(1577-1644) కేయాస్‌ అనే (గ్రీకు మాటనుండి ఈ 
శబ్దాన్ని తయారుచేశాడు. గాలిలో... రెండు భాగాలుంటాయని, వాటిలో . ఒకటి 
దహన[క్రియకు దోహదంచేసి అందులో ఖర్చవుతుందని, మిగతా సగం అలా కాదని 
అతను తెలుసుకున్నాడు. “ఈ వాయువును నేను “గ్యాస్‌ అన్నాను. ఇది 'మన 
పూర్వీకులు చెప్పిన 'కేయాస్‌'కు ఏ మాత్రం తీసిపోదు” అన్నాడతను. కేయాస్‌ 
(Chaos) అంటే “గజిబిజి అని అర్థం. ఈ కొత్తగా తయారయిన మాట చాలా, 
కాలం పాటు అందరిదృష్ట్రీని ఆకర్షించలేక పోయింది. 1789లో మాంట్‌ గోల్టియెర్‌ 
సోదరులు తమ తొలి బెలూనుయాత్ర చేసిన్‌ తర్వాత దీని [ప్రాచుర్యం పెరిగింది. 
అంతకు ముందే దీన్ని లెనొయిజే అనే ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త పునరుద్ధరించాడు. 


18న శతాద్దినాటి రష్యన్‌ పరిశోధకుడు లొమొనొసోన్‌, ఈ నాయువదార్జాలకు 
మరొక పేరు పెట్టాడు. అతడు వాటిని రెసెలియెంట్‌ లిక్విడ్స్‌ అన్నాడు. ఇది 
నేను బడికి వెళ్ళిన తొలిరోజుల దాకా వాడుకలో ఉండేది. లొమెనొసోవ్‌ రష్యన్‌ 
భాషకు ఎన్నో నూతన సాంకేతిక పదాలను జోడించాడు. ప్రకృతి శాస్త్రం యొక్క 
పితామహుడనిపించుకున్న ఈ మహాజ్ఞాని ఈ విషయంగా ఇలా రాసుకున్నాడు. 

“భౌతిక ఉపకరణాలకు, చర్యలకు, సహాజ వస్తువులకు పేర్లు పెట్టడం కోసం 
కొత్త మాటలను వెదకనలసి వచ్చింది. ఈకొత్త మాటలు మొదట్లో విపరీతంగా 


అనిపించవచ్చు. అయితే వాడుకలో కాలం గడుస్తున్న , కొద్దీ, అవి పరిచితమవుతాయనే 
అనుకుంటాను.” 


లొమొనొసోన్‌ చెప్పిన మాట వాస్తవమే అయింది! 
. [/ 
చూడడానికి సులువనిపీంచే పనీ “””ో” 
ముప్పయి గ్లాసుల నీళ్లు పట్టు ఒక పాత్ర నిండా నీరు. నింపీ ఉంది. దాని 
86 


కుళాయి కంద గ్లాసు ఒకటి పెట్టి అది ఎన్ని సెకండ్లలో నిండుతుందో గమనించండి. 
అందుకు అరనిమిషం పట్టిందనుకోండి. ఇప ృడొక ప్రశ్న కుళాయిని వదిలి ఉంచితే 
అది పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత కాలం పడుతుంది? 

చాలా సులువయిన ప్రశ్న కదూ! ఒక గ్లాసు నిండడానికి అరనిమిషం వడితే 
మొత్తం పాత్ర ఖాళీ కావడానికి 30, అరనిమిషాలు, అంటే పావుగంట పడుతుందని 
మీరు అనుకుంటారు. 

ఆ ప్రయోగాన్ని ఒక సారి చేసి చూడండి. పొత్ర ఖాళీ కావడానికి అరగంట 
పడుతుందని మీకే తెలుస్తుంది. అంత సులువనిపించిన లెక్క తప్పిపోయింది. ఎందుకు? 

నీరు బయటకు ప్రవహించే రేటు ఎప్పటికీ ఒకే రకంగా ఉండదని గమనించాలి. 
మొదటి గ్లాసు నిండిన తర్వాత రెండవగ్గాసు నిండడానికి కొంచెం ఎక్కువ కాలం 
పడుతుంది. పాత్రలో నీరు తగ్గుతుంది. అంటే దాని ఎత్తు కూడా తగ్గుతుంది. 
కాబట్టి అది కలిగించే ఒత్తిడి కూడా తగ్గుతుంది: అందుకే మూడవ గ్లాసుకు మరింత 
ఎక్కువకాలం పడుతుంది. ఇంకా అలాగే కాలం పెరుగుతూ పోతుంది. 





చిత్రం 54, ఏది ముందు కారిపోతుంది? పాదరసమా? అల్కహాలా? రెండు 
పొత్రలలోనూ ఒకే మట్టం ఉన్నది, 


సె మూత తెరుచుకుని ఉండే పాత్రలోనుండి నీరు బయటకు ప్రవహించే 
వేగం 'రంధ్రంనుండి పొత్రలోని నీటి స్తంభపు ఎత్తుకు అనులోమంగా ఉంటుంది. 
అంటే ఎత్తు ఎంత ఎక్కువయితే వేగం అంత ఎక్కువ. గెరిలెయో యొక్క 
శిష్యుడు టారిసెల్లి ఈ విషయాన్ని మొదట గుర్తించాడు. దీన్ని V = 29h 
అనే సులభ సూత్రంలో పొందుపరిచాడు. ఇందులో V= నీరు పడేవేగం, 82 
గురుత్వాకర్షణ త్వరణం ॥ = రంధ్రంపైనగల' నీటి స్తంభపు ఎత్తు ఈ సూత్రం 
వల్ల ద్రవం బయటకు, (ప్రవహించడానికి, దాని సాంద్రతకు సంబంధం లేదని కూడా 
తెలుస్తుంది. వాటి ఎత్తు సమానంగా ఉంళే పలచని అల్కపహాలయినా సరే, చిక్కని 
పాదరసమయినా --సే...ఒకే.. వేగంతో. బయటకు. పడ్తుతుంది. . (చిత్రం. 54). ఇంకా 

గ్‌? 


'చంద్రుని మీదనయితే గురత్వాకర్ణణ భూమి మీదకన్నా ఆరన వంతే గనక, ఒక 
గ్లాసు నిండడానికి రెండున్నర రెట్లు సమయం ఎక్కువ పడుతుంది. 

ఇక తిరిగి మన .సమస్యకు! పాత్రలోనుండి 20 గ్లాసుల నీరు తీసిన తర్వాత, 
కుళాయి. పెన నీటి ఎత్తు పాత్రలో పావు వంతు మాత్రమే ఉందనుకుందాం. 
కాబట్టి 2వ గ్లాసు నింపడొనిక్కి మొదటి గ్లాసుకన్నా రెండంతల కాలం పడుతుంది. 
నీరు తొమ్మిది వంతులు దిగిపోయిందనుకుందాం. అప్పుడు మూడంతల కాలం 
అవసరం. ఈ లెక్క కోసం కాల్కులస్‌ను వాడుకుంటే, నీటి ఎత్తు శాశ్గతంగా 
ఉంశే ఎంతసమయం పడుతుందని లెక్క చేశామో, అంతకు రెండంతల కాలంలో 
పొత్ర ఖాళీ అవుతుందని తెలుస్తుంది. 


టాంకు లెక్క 


అంకగణితం, బీజగణితం పస్తకాలన్నింటిలోనూ నీటి తొట్టి సమస్య ఒకటి 
ఉంటుంది. అది ఇందాకటి మన లెక్కకంటే ఒక అడుగు ముందుకేసింది. 
ఇటువంటి అతి తెలివి లెక్కలు మీకు చాలా గుర్తుండి ఉంటాయి. 


“టాంకుకు రెండు గొట్టాలున్నాయి. ఒక దాంట్లోంచి నీరు లోపలికి వస్తుంది. 
రెండవ దాంట్లోనుంచి బయటకు వస్తుంది. ట్యాంకు నిండాలంకే అయిదు గంటలు 
పడుతుంది. రెండవ గొట్టంలోంచి నీరు వదిలితే ట్యాంకు ఖాళీ కావడానికి 1 
గంటలు పడుతుంది. ఇక రెండు గొట్టాలను ఒకే సారి తెరిచి ఉంచితే ట్యాంకు 
నిండడానికి ఎంత కొలం పడుతుంది?” 

ఈ లెక్కకు 20 శతాబ్దాల చరిత్ర ఉంది. అలెగ్బాండ్రియాకు చెందిన హౌరోన్‌ 
కూడా ఇటునంటి లెక్కలు వేశాడు. అందులో ఒకటి చూడండి, 

మడుగులో మొత్తం నాలుగు ఫౌం'టేన్లున్నాయి 

మొదటిది నుడుగును ఒక రోజులో నింపుతుంది. 


రెండవదదే పనిచేయడానికి, రెండు రోజులు పడుతుంది. 
మూడవదానికి మూడురోజులు పడుతుంది. 






చిత్రం 55... నీటిలొ స్టై సమస్య, 





ఇజం అనాలని 





నరా. 


DOLLIES LST TSS 


88 


నాలుగవది చివరగా నాలుగు రోజుల్లో నింపగలుగుతుంది. 

అయితే ఇప ప్పుడు చెప్పండి? 

నాలుగింటినీ ఒకే సారి విప్పితే, మడుగెప్పడు నిండుతుంది? 

అంటే మడుగులు, ట్యాంకుల లెక్కలు 2000 ఏళ్ళ నాటి నుండి ఉన్నాయన్నమాట. 
వొటి అలవాటు అటువంటిది. మరి!- అయితే వీటికి జవాబు లెప దూ తవ్వగా 
చెపుతూనే వస్తున్నారు. మన లెక్క అయింతర్వాత అలౌగెందుకు జరిగిందో మీకే 
అర్థమవుతుంది. ఇంతకూ మన లెక్కకు జవాబేమిటి? లెక్క వేసి చూద్దాం. మొదటి 
గ. సేపట్లో మొదటి గొట్టం ట్యాంకును 5వ వంతుకు నింవుతుంది. అంత 

సేపట్లో రెండవ గొట్టం ద్వారా ట్యాంకులో పదనవంతు నీరు బయటకు పోతుంది. 


అలొ గంటపూర్తయిన తర్వాత ట్యాంకులో శ్రే-శ్యే-శ్యే వంతు నీరు మిగిలి 


ఉంటుంది. ఈ లెక్కన మొత్తం ట్యాంకు నిండడానికి 10 గంటలు వడుతుంది. 
అదే కదూ జవాబు! అయితే ఈ లెక్క పూర్తిగా తప్పు. ట్యాంకులోకి వచ్చే 
నీరు ఒకే ఒత్తిడితో ఒకే చేగంతో వస్తుందనుకోవచ్చు. అయితే బయటికి పోయే 
నీటిమీద, నీట్‌ ఎత్తు యొక్క ఒత్తిడి మారుతూ ఉంటుంది. అంశే ఈ ప్రవాహం 
ఒకే వేగంలో ఉండే అవకాశంలేదు. ట్యాంకును ఖాళీ చేయడానికి పదిగంటలు 
పడుతుందంచే, ఆ పదిగంటల్లోనూ, ట్యాంకు ఒక్కో గంటకు పదవనంతు ఖాళీ 
అవుతుందని అర్హంకానే కాదు మామూలు లెక్కలను ఉపయోగించి మనం ఈ 
లెక్కకు జవాబును ఏనాటికీ కనుగొనలేము. అందుకే, నీరు బయటికి ప్రవహించే 
గొట్టాల ప్రస్తక్తిగల ట్యాంకు లెక్కలకు అంకగణితం పుస్తకాల్లో తావులేదు! 
విచిత్రమయినపాత్ర 


లోపల నీటిమట్టం పడిపోతున్నాసరే,, మొదటినుండి చివరిదాకా ఒకే రకం 
ధారతో నీరు బయటకు వచ్చే పాత్రను తయారుచేయవచ్చా? అది ఇక అసాధ్యమని 
మీరనుకుంటారని నాకు తెలుసు. అయితే అలాంటి పాత్రను తయారుచేయవచ్చు! 
చిత్రం 56లో చూపబడిన సీసా, అటువంటిదే. అది చిన్నమూతిగల మామూలు 
సీసా దాని బిరడాలోనుంచి ఓ గాజుగొట్టం దూర్చబడి ఉంది. ఆగొట్టం చివరకు 
కిందగా ఉండే 0 అనే మార్గాన్ని తెరిస్తే నీటిమట్టం, గాజుగొట్టం క్రిందకు 
వచ్చేదాకా, నీరు ఒకే వేగంతో పడుతుంది. గాజుగొట్టాన్ని ఇంచుమించు C ఎత్తుకు 
తోస్తే, ఆపైని ద్రవమంతా ఒకే వేగంతో బయటకు వస్తుంది - అది ఒక్కొక్క 
చుక్కయినా సరే; వేగం మారదు. 

ఇదెలా జరుగుతుంది? నీటిని బయటకు పంపించడానికి 6౮ అనే కుళాయిని 
విప్పినప్పడు సీసాలో వం జరుగుతుందో ఒకసారి ఊహించండి. మొదటగా 
గాజుగొట్టంలోని నీటిమట్టం దాని అడుగుదాకా పడిపోతుంది. ఆ తర్వాతే పాత్రలోని 
వీటి మట్టం తగ్గనారంభిస్తుంది. ఖాళీ గాజుగొట్టం ద్వారా బయటిగాలి పాత్రలోకి 
ప్రవేశిస్తుంది. నీరు బయటకు పోతున్న కొద్దీ లోపల మట్టం తగ్గుతుంది. గొట్టం 
ద్వారా గాలి, నీటి అడుగుకు వచ్చి, బుడగలయి, సీసాలోని నీట. మెట్టు మీదకు 
చేరుకుంటుంది. B కొళాయి ఎత్తువరకు నీటిమీద ఒత్తిడి, బయటి ఒత్తిడికి 

89 


సమానమే. అంటే నీరు బయటకు రావడానికి గల ఒత్తిడికి క0ల మధ్యన గల 
నీటివల్ల మాత్రమే ఏర్పడుతున్నది. 30౮ పొర ఒకే మందంతో ఉంటుంది గనక 
నీర్తు బయటకు ప్రవహించే వేగంలో మార్పుండదు. (గాజు గొట్టం నీటిలోని చివర 
B వద్ద ఉందని గమనించండి) 





౧ చిత్రం 56. మరియోట్‌ సీసా మధ్యచ్చేదం నీరు మార్చులేని దారలో వెలికి వస్తుంది. 


గాజు గొట్టం చివరతో సమానంగా ఉన్న B అనే రంధ్రాన్ని తెరిస్తే, నీటివేగం 
ఎలాగుంటుంది.? ఆశ్చర్యమేమిటంకే నీరు బయటకు రానేరొదు. అందుకు B 
రంధ్రం కూడా చాలా సన్నదిగా ఉండాలనుకోండి. లేకుంళు రంధ్రం నుందంగల నీటి 
పొర ఒత్తిడితోనే నీరంతా బయటకు వస్తుంది. రంధ్రం చిన్నదయిన సందర్భంలో 


నీటిమీద, బయట ఉండే వాతావరణ పీడనం సమానంగా ఉంది గనుక నీరు బయటకు 
రాదు. ఇక & ని తెరిస్తే నీరు బయటకు వచ్చేది పోయి, బయటగాలి లోపలికి 


పోతుంది. ఇలా జరగడానికి కారణం, పాత్రలోని ఆ భాగంలో వాతావరణ పీడనం 
కన్నా ఒత్తిడి తక్కువగా ఉండడమే, 

ఈ విచిత్రమయిన పాత్రను ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు మరియట్‌ కనుగొన్నాడు. 
అందుకే దీన్ని “మరియట్‌ పొత్రి అంటారు. 


గారి బరువు 


17వ శతాబ్దం మధ్యకాలంలో శేగిన్‌ న బుర్లీ పౌరులు, తమ చక్రవర్తి, యువరాజుల 
కు ~~ 
సమక్షంలో ఒక విచిత్రాన్ని చూచారు. “ ఒక దానికొకటి జతపరచిన రాగి 
అర్హగోళాలను, అటు ఎనిమిది, ఇటు ఎనిమిది గుర్రాలు తను సత్తున కొద్ది లాగి 
కక [3 
'కూడా విడదీయలేక పోవడం వారు చూచారు. ఆ రాగి అర్ధగోళాలలో ఏముందంటే 
“ఏమీలేదు”. ఏమీలేదం పే గాలి! గాలి అంభే ఏమీ లేకపోవడం కొదని,  దానికి-కూూడా 
బరువుంటుందని, అది ఈ భూమిమీది ప్రతి వస్తువుమీద ఒత్తిడి కలగజేస్తుందని 


90 


అందరికీ చూపడానికే ఈ (ప్రయోగం చేయబడింది. దాన్ని చేసిన వారు “జెర్మన్‌ 
-గెల్రిలయో”గా పేరుగాంచిన దురాధిపతి ఓటో ఫన్‌ గరికె 


ఈ ప్రయోగం 1654, శే రిన పెద్ద సంబరంగా జరిగింది. ఆ కాలంలో 
యుద్దాల కోలాహలం, రాజకీయపు ఒడిదుడుకులతో సమాజ పరిస్టితి అస్తవ్యస్తంగా 
ఉండేది. అయినా బుద్ధిశాలి అయిన నగరాధివతి ఓటోఫన్‌ గరికె తన వరిశోధనలలో 
ప్రజలకుకూడా ఆసక్తి “కలిగేలా చేసేవాడు. 

ఈ ప్రయోగం గురించి ప్రతి భౌతికశాస్త్ర, పాఠ్యప్పుస్తకంలోనూ రాసి ఉంటుంది. 
అయినా గెరికే తను స్వయంగా చేసిన వరన చదవడానికి మీ ష్ట్ర పడతారనుకుంటాను. 
ఆయన చేసిన ఎన్నెన్నో ప్రయోగాల వివరాలతో లాటిన్‌ భాషలో రాసిన లావుపాటి 
50 ఒకటి 1672లో ఆమ్‌స్టర్‌ డాంలో అచ్చయింది. అప్పట్లో అలవాటులాగే ఆ 

పుస్తకానికి చాంతాడంత పేరుంది. అది ఇలా ఉంటుంది. 

ఓటో ఫన్‌ గరికె 

గారిలేని శూన్యంతో 

కొత్తవనిపించుకుంటున్న మాగ్దబర్స్‌ ప్రయోగాలు 

తొలిసారిగా వర్ణించినవారు కొస్పర్‌ షాట్‌ 

వుర్జిబర్స్‌ విశ్వవిద్యాలయంలో గణితాచార్యులు. 

అదనపు వివరాలతో, మరికొన్ని ప్రయోగములను చేర్చి 

రచయితే అచ్చు వేసినది. 


మనం అనుకుంటున్న ప్రయోగం ఇందులోని 23వ అధ్యాయంలో వర్ణించబడింది. 
“గాలి ఒత్తిడి రెండు అర్హగోళాలను, 16 గుర్రాలు కూడా లాగి విడదీయలేనంతగా 
అతికించి ఉంచుతుందని నీరూపించడానికి ఒకప్రయోగం. | 

“మాగ్దబర్స్‌ ఎల్‌ (550 మి.మీ) లలో ముప్పావు వ్యాసం ఉండే విధంగా 
రెండు రాగి అర్రగోళాలను తయారుచేయమని చెప్పాను. అయితే అవి ఎల్‌లో 67 
శొతం మాత్రమే వచ్చాయి. అవసరమయినదాన్ని అవసరమయినంత కొలతలతో 
చేయలేకపోవడం పనివారికి అలవాటు కదా! అయితే రెండు అర్హగోళాలు సరిగ్గా 
ఒకదాన్ని మరొకటి పోలి ఉన్నాయి. లోపలి గారిని బయటకు తీసి, బయటిగాలి 
లోపలికి పోకుండా చూడడానికి, ఒక దాంట్లో మార్గం ఏర్పాటుచేసి ఉంది. 
గుర్రాలకు కట్టిన తాళ్లను బిగించడానికి ఒక్కొక్క ' అర్హగోళానికి నాలుగు రింగులుకూడా 
ఉన్నాయి. నేనొక "ర్మపు రింగును కూడా తయారుచేయించాను. దాన్ని నేను 
మైనం, టర్పెంటయిన్ల మిశ్రమంలో నాన్ని, రెండు అర్ధగోళాల మధ్యన ఉంచాను. 
అవి బిగుసుకున్నప్పుడు లోపలికి గాలి చొరవడకుండా, ఈ రింగు అడ్డుకుంటుంది. ఒక 
పంవును అర్హగోళంలోని గాలిమారాానికి జతచేసి, లోపలి గాలిని త్రీసిచేశాము అవ ప్పుడు 
చర్మపు రింగు ద్యారా రెండు అర్హగోళాలు ఎంత బలంగా ఒకదానికొకటి అతుక్కు 
పోయాయో తెలియవచ్చింది. బయటి గాలి, ఆ రెంటినీ ఎంతగా కరుచుకుపోయేలా 
చేసిందంటే, పదహారు గుర్రాలు కలిసి వాటిని విడదీయలేకపోయాయి. అవి చాలా 
కష్టపడిన మీదటగాని అర్హగోళాలు విడిపోలేదు. గుర్రాలు బాగా లాగిన, తర్వాత ఆ 

91 


అర్హగోళాలు _ విడిపోయినప్పుడు, తుపాకీ పేలినట్లు పెద్దశబ్దం వచ్చింది. మార్గాన్ని 
విప్పి లోపలికి గాలి పోయేటట్టుచేస్తే, అర్హగోళాన్ని, సులభంగా చేతులతో పట్టి విడదీయ 
వచ్చు”. 

కొంచెం లెక్కచేస్తే ఆ అర్హ గోళాలను విడదీయడానికి రెండువేపులా రెండు 
ఎనిమిదుల గుర్రాలు పట్టిలాగవలసిన అవసరం ఎందుకు కలిగిందో తెలుస్తుంది. గాలి 
ఒత్తిడి (ప్రతి చదరవు సెంటిమీటరు మీద ఇంచుమించు కిలోగ్రాము ఉంటుంది. 
0.67 ఎల్‌ అంతే 37 సెంటీమీటర్ల వ్యాసంగల వృత్తపు వైశాల్యం 1,060 చదరపు 
సెంటిమీటర్లుంటుంది. (ఇక్కడ మనం గోళంయొక్క ఉపరితల వైశాల్యంగాక, వృత్తం 
యొక్క వైశాల్యాన్ని లెక్కలోకి తీసుకుంటున్నాము. ఇందుకు కారణం, వాతావరణ 
ఫీడనం, వంవు దిరిగిన తలాలమీద తక్కువగొఉండి, ఒక తలంమీద లంబకోణంలో 
పనిచేసినపుడే సూచించిన విలువకు సమంకావడం కాబట్టి అర్హగోళాల మీద పనిచేసే 
వాతావరణ పీడనం 1000 కిగ్రాలకు ఎక్కువగా ఉంటుంది. బయటి గాలి 
పీడనాన్ని, శూన్యం చేయడం కోసం గుర్రాలు ఒక టన్ను బలంతో లాగవలసివచ్చింది. 


అయితే, అన్ని గుర్రాలకు ఒక టన్ను బరువు ఏమంత ఎక్కువ కాదనిపిస్తుంది. 
కానీ గుర్రాలు ఒక టన్ను బరువును లొగినవుడు, అది ఎదుర్కోవలసింది ఒకటన్ను 
కన్నా తక్కువ బలమేనని కూడా గమనించండి. ఈ బలం, రహదారిమీదనయితే, 
చక్రాలు, ఇరుసులమధ్యన గర్భణ, గుర్రాలు దారిమధ్యన ఘర్థణ రూవంలో కేవలం 
లాగుతున్న బరువులో 5 శాతమే ఉంటుంది. ఒక టన్ను బరువులో అది 
'50 కిలోలన్నమాట (ఎనిమిది గుర్రాలు కలిసి లాగినపుడువాటి బలంలో సగం 
.వ్యర్థమవుతుందనేది మరో సంగతి!) మొత్తానికి 8 గుర్రాలకు "కలిసి ఒక టన్ను 
బరువంటే, 20 టన్నుల బరువుగల బండికి సమానం. గెరికె వాడిన గుర్రాలు అంత 
"బరువును లాగవలసి వచ్చింది. ఒక చిన్నపాటి రైలుబండి, అదికూడా పట్టాలమీద 
లేనిదాన్ని లాగినంత పనయిందన్న మాట. 


చిత్రం 57, మాక్టిబర్స్‌ అర్థగోళాలలాగే మానవ కూపకం (కటీ) కూడా వాతావరణపు 
పీడనం ఫలితంగా చేరుకుని ఉంటుంది. 





బండి గుర్రం గంటకు నాలుగు కిలోమీటర్లవేగంతో నడుస్తున్నప్పుడు 80 కి, గా.లకు 
సమానమయిన  లాగుడుశక్తిని ఉపయోగించగలుగుతుంది. తన శరీరం బరువులో 15 
శాతం ఉండే శక్తిని అది లాగడానికి (ప్రయోగించగలదు. రేసు గుర్రం 400 కిలోల 
బరువుంకే బండి గుర్రం 750 కిలోలుంటుంది. మొదట్లో బండిని కదిలించేటప డు, 
కొన్నిక్షణాలపాటు, వాడే బలం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాగ్గబర్న్‌ 
అర్హగోళాలను సులభంగా విడదీయాలం'కే ఒక్కొక్క చేప 1000:80= 13 గుర్రాలు 
అవసరం. 

మన అస్టిపంజరంలోని కొన్ని ఎముకలు కూడా కేనలం ఈ కారణంగానే 
అతుక్కుని ఉంటాయని చెపితే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నున కటినలయం 
మాగ్గబర్త్‌ అర్రగోళాలకు ఒక మంచి ఉదాహరణ. దానికి అంటుకుని ఉన్న కండరాలను, 
పూర్తిగా తొలగించినా సరే, దాని రెండుభాగాలు విడిపోవు. అదికేవలం వాతావరణ 


పీడనం వల్లనే జరుగుతుంది. రెండు భాగాలు అతికినచోట లోపల ఉండే ఖాళీలలో 
గాలిలేదు మరి! 


హెరోన్‌ జలయం|త్రానికి మార్పులు. 


ప్రాచీన గణితజ్ఞుడు “రోన్‌ ఆఫ్‌ అలెగ్జాండ్రియా” తయారుచేశాడంటున్న 
జలయం|త్రం ఎలాగుంటుందో మీకు తెలుసనుకుంటాను. అందులో వచ్చిన మార్పులను 
గురించి చెప్పేముందు అసలు రూపం గురించి కూడా చెపుడం మంచిదనుకుంటాను. 


పైనుండే పొత్ర a పళ్లెం 





బరోన్‌ జలయంత్రం మధ ్యచ్చేదం 


oo] 
5 
0 
బి, 
3 


93 


లొగుంటుంది. మిగతా రెండు (b,6) గోళాకారం గలవి, చిత్రంలో చూపినట్టు ఆ 
మూడింటినీ కలువుతూ గొట్టాలుంటాయి. 2 పాత్రలో కొంచెం నీరున్నవ్వ డు ఈ 
జలయంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు bలో నిండుగా నీరు, C 
వూర్తిగా ఖాళీగా ఉండాలి. & పాత్రలోనీరు గొట్టంగుండా ౮ లోకి ప్రవేశించి, గాలిని 
b లోనికి తోస్తుంది. b లోని నీటిమీద ఒత్తిడీ పెరగడంతో అది గొట్టం ద్వారా 
పెకి చిమ్మి 2 లో పడుతుంది. b లో వీరు పూర్తిగా అయిపోయేదాకా "ఈ 
ఫాంటెన్‌ నీటిని వెదజల్లుతుంది, సౌరోన్‌ కాలంలో ఫౌంటెన్‌ వనిచేసిన తీరు అది! 


ఇటీవలికాలంలో ఒక ఫిజిక్సు మాస్ట్రరుగారు, తమ పరిశోధనశాలలో పరికరాలు 
కావలసినంతగా లేకపోవడంతో తన తెలివిని ఉపయోగించి ఈ ఫౌం పెన్‌లో కొన్ని 
మార్పులు చేశాడు. ఆయన పద్దతిలో ఎవరయినా దాన్ని తయారుచేయవచ్చు. గాజు 
గోళాలకు బదులు గాజు జాడీలను, గాజు గొట్టాలకు బదులు రబ్బరు గొట్టాలను ఆయన 
వాడుకున్నాడు. పై నురడే పాత్రలో అడుగున రంధ్రం అవసరంలేదు. గొట్టాలను 
బొమ్మలో చూపినట్టు వేలాడించవచ్చు. 


ఈ అమరికను వాడుకోవడం ఎంతో సులభం. 9 లోని నీరు 2 ద్వారా 
పూర్తిగా 6 లోకి చేరిన తర్వాత, సులభంగా 0,6 ల స్టానాలు మార్చితే ఫౌంటెన్‌ 
పనిచేయడం నడుస్తూనే ఉంటుంది. అయితే నాజీల్‌ను మూత్రం అనువుగా 
మార్చడం మర్చిపోకూడదు. మనం పాత్రలను ఇష్టప్రకారం మార్చి వాటి ఎత్తులను 
బట్టి నీరు పైకి ఎగజిమ్మే ఎత్తులో వచ్చే మార్పులను గమనించవచ్చు. ఈ కొత్త 
పద్దతిలో ఇదొక అదనపు సదుపాయం. 


నీరు చిమ్మే ఎత్తును బాగా పెరిగేలా చేయాలంటే, మీరు చేయవలసిందల్లా 
పాత్రలలో గాలి నీరు బదులు, నీరు, పాదరసం నింపడమే. (చిత్రం 60) లోంచి 
పాదరసం b లోకి జారుతున్నప్పుడు, నీటిని మహా వేగంగా పైకి ఎగదోస్తుంది. 
నీటికంకు పాదరసం 13.5 రెట్టు ఎక్కువ బరువని తెలిసింతర్వాత, నీరు ఎగజిమ్మే 
ఎత్తును సులభంగానే ఊహించవచ్చు. ఎత్తులను గ, h2, h3, అని గుర్తించండి. పాదరసం 
6 నుండి b లోకి ప్రవహించేలా చేసే శక్తులేమిటో గమనిద్దాం. (చిత్రం 60 
గొట్టుంలోని పాదరసం మీద రెండు వేవులనుండి ఒత్తిడి పడుతుంది. వ్‌ ha 
కలిగించేది. అం'కే పాదరస స్తంభాల ఎత్తులలోని "భేదం, (ఇది నీటి స్తంభానికి 
13.5 రెట్టు అంటే 13.5 h3 ) ఇంకా నీటి స్తంభం, కలగలసి కలగజేసే 
పీడనమన్నమాట. ఇది కుడినుండి పడే ఒత్తిడి. ఎడమనుండి 13 లోని నీటిస్తంభాల 
నల్ల కలిగే ఒత్తిడి పడుతుంది. ఫలితంగా పాదరసంమీద వడే ఒత్తిడి 

13.5 ౧౩ + ౧ - 2% అవుతుంది. గ -- h1= hy గనుక, 

13.5 శ -- శ = 2.5/4జ అవుతుంది. కాబట్టు పాదరసం b పాత్రలోకి, ha 
ఎత్తుకు 12.5 రెట్లు ఎత్తయిన నీటిస్తంభానికి ఉండే ఒత్తిడితో ప్రవహిస్తుంది. అంటే 
కనీసం సిద్దాంత పరంగానయినా సరే పైకెగజిమ్మే నీ. ఎత్తు, రెండు పాత్రలలో 
పొదరసాల ఎత్తులో భేదానికి పన్నెండున్నర రెట్టుండాలి. అయితే వాస్తవంలో, 


94 





వ స హిరోన్‌ జలయంత్రం ఆధునిక రూపం (మధ్యచ్చేదం) ఎగువ : పైన 
ఉండే పాత్రకు రూపాంతరం న 

ఘర్షణవల్ల ఈ ఎత్తు కొంచెం తక్కువవుతుంది. 

మొత్తానికి ఈ అమరికనువాడి, బాగా ఎత్తుకు నీటిని చిమ్మే ఫౌంచేన్‌ను 
తయారుచేయవచ్చు. 10 మీటర్ల ఎత్తుకు చిమ్మాలం'కే పాత్రను ఒకదానికంట 
మరొకటి ఒక మీటరు ఎత్తులో : ఉండేటట్లు అమర్చితే చాలు. విచిత్రమేమిటంటే 
& పొత్రను, పాదరసం పొత్రనుండి ఎంత ఎత్తులో అమర్చినా నీరు ఎగిరే ఎత్తులో 
భేదం ఉండదు. 


తడపకండి 


17, 18 శతాబ్దాలలో రాజవంశీకులు ఒక విచిత్రమయిన ఆటవస్తువుతో సరదాగా 
95 


జు 
స. 
ఆ 


వటట ల న వచ దిక్‌ 
a న “తా మం న చం జొ 
its 


Meee 
వ్‌ వ వెలి నిన 


yt 
పవని ళల 
క్ష! 


జౌ 
నే 
నల 
అన అ అన మ పె అరి 


nd ne ahah 4 
“శ 


ad 


| 
| 
| 
| 
| 
| 
| 
t 
\ 
| 
| 
| 
| 
| 
| 
| 
1 
I 


చిత్రం 60. పాదరస పీడనవల్ల పనిచేసే జలయంత్రం యొక్క మధ్యచ్చేదం పాదరసపు 
మట్టాలలో గల వ్యత్యాసానికి పదింతలు ఎత్తుగా నీరు పైకి లేస్తుంది. 





ఆడుకునేవారు. ఇదొక మగ్‌ లేదా చెంబు ఆకారంలో ఉండేపాత్ర, దాని మెడ 
దగ్గర అందమయిన ఆకారాల్లో రంధ్రాలుంటాయి. (చిత్రం 61). ధనికులు తమ 
యింటికి వచ్చిన తక్కువ రకం వారికి ఈపొత్రతో మధువునిచ్చి, వారి కష్టాలను 
చూచి నవ్వుకునేవారు. ఇంతకూ ఆ పాత్రలోంచి తాగేదెట్టా? దాన్ని ఒంపితే అంతా 
మెడలోని రంధ్రాల ద్వారా బఒలికిపోతుంది. చుక్కకూడా నోట్లోకిరాదు. 

రహస్యం తెలిసినవారు మాత్రం, చిత్రం 61లో కుడివైపున చూపిన వివరాల్లోని 
B సంగా... వేలితో మూసి ఉంచి, పాత్రను వంచనవసరం లేకుండా ను నోట్లో 
పెట్టుకుని పీల్చేవారు. ఈ రకంగా నుధ్యం E గుండొ గొట్టంలోకి వచ్చి హాండిల్‌ 
గుండాను, పై అంచులోని గొట్టం గుండాను ప్రవహించి, ద్వారా నోట్లోకి 


వస్తుంది. ఇటుసంటే వింత పాత్రలను రష్యాలో ఈ నాటికీ తయారుచేస్తారు. నేను 
కూడా అటువంటి వాటిని es స్వయంగా చూచాను, “తొగు, కాని 


తడుపుకోవద్లు” అని వాటిమీద రాసి ఉంటుంది. 


96 


య ల మక ఆటా చలా ఇట ఆ జాడు 
అము అనా యమా చానా గాం ఆరని నాన హూ మ సని ఆ స 





చిత్రం 6l. ‘తడవ వద్దు” 18వ “శత్రాద్రి పాన పాత్ర దాని రహస్యం. 


తల|క్రిందులయిన గ్లాసులో నీరు ఎంత బరువుంటుంది? 


తల|క్రిందులయిన గ్లాసులో నీరు ఉండనే ఉండదు. పడిపోతుంది కదా! ఇక 
దొనికి బరువేమిటని మీరంటారేమో. తలక్రిందులు గ్లాసులో కూడా నీరుండేలా 
చేయవచ్చు. అదెలాగో చిత్రం 62 లో చూడండి. తక్కెడలో ఒక పళ్ళానికి అడుగున 





చిత్రం 62. తలకిందులుగా ఉన్నా్దాసులో నీటి బరువు తూచడం. 


97 


కట్టిన గ్లాసు నీటితో నిండి ఉంది. ఆ నీరు వడిపోదుకూడా. గ్లాసు, నీటితో నిండిన 
పాత్రలో ఉంది. తక్కెడ ఇంకో పళ్లెంలో అటువంటిదే మరోగ్గాసు ఖాళీది పెట్టబడి 
ఉంది. ఈ రెంటిలో దేని బరువు ఎక్కువ? నీటితో నిండీ ఉన్న గ్లాసు కట్టిన 
పళ్లెం బరువు ఎక్కువగా ఉండడం గమనించే ఉంటారు. పైనుంచి “వాతావరణ 
ఫ్‌డనం పనిచేస్తుండగా, దాని కింద మూత్రం ఆ పీడనం, గ్లాసులోని నీటి బరువుకు 
సమానమయినంత మేరకు తగ్గింది. తక్కెడ సరితూగాలం పే, 'ఇంకోవల్లెంలోని గ్గాసులో 
కూడా నీరు నింపాలి. అంశ గ్లాసు తలకిందులుగా ఉన్నా, నిటారుగా "ఉన్నా, 
వాటిలోని నీటి బరువులో తేడాలేదన్నమాట! 


ఓడలు ఒకదాన్ని మరొకటి ఎందుకు ఆకర్షించుకుంటాయి ? 


అది "1912లో హేమంత రుతువు. అలనాటి ఓడల్లో కెల్లా పెద్దవాటిలో ఒకటి 
ఒలింపిక్‌ సముద్రం మీద ప్రయాౌణిస్తున్నది. హాక్‌ అనే మరో నౌక, ఒలింపిక్‌ 
కన్నా చాలా చిన్నది, వేగంగా వచ్చింది. రెండూ సమాంతరంగా _ నడవసాగాయి. 
కొంతసేపటికి వాటి స్థానాలు చిత్రం 63 లో చూపినట్టు వచ్చాయి. అప్పుడొక 
ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. హాక్‌ ఉన్నట్టుండి తన మార్గంలోంచి పక్కకు 
తిరిగింది. ఎవరో ఆజ్ఞాపించినట్లు, పెద్ద ఓడవేపుకు మళ్లి, సరంగు ఎంత ప్రయత్నించినా 
లాభం లేకుండా వెళ్లి ఒలింపిక్‌ కు గుద్దుకుంది. అది చాలా గట్టిగానే గుద్దుకుంది. 
ఒలింపిక్‌లో అది తగిలిన చోట పెద్ద గురట పడింది. ఈ వింత సంఘటన గురించి 
న్యాయవిచారణ జరిపారు. పాక్‌ను దారిలోంచి తప్పుకోమని హౌచ్చరించలేదనే 
పేరిట ఒలింపిక్‌ కెస్టైన్‌ను దోషిగా నిర్ణయించి శిక్ష విధించారు. విచారణ సంఘం 
వారికి ఆ సంఘటనలో కెప్టెన్‌ పొరపాటు కనిపించిందంతేగాని, మరే విచిత్రమూ 


కనబడలేదు. అయితే అలా |పమాదం జరగడానికి, ఎవరూ ఎదురుచూడని కారణం 
మరొకటి ఉంది. ఓడలు రెండూ ఒకదాన్ని మరొకటి ఆకర్షించుకున్నాయి. 





చిత్రం 63. ఢీ కొనే ముందు “ఒలింపిక్‌” “హాక్‌ నౌకలున్న ప్రీతి. 
డా 


పక్కపక్కనే పోతున్న పడవల మధ్యన అంతకుముందు కూడా అలాగే జరిగి 
ఉంటుంది. అయితే ఓడలు చిన్న విగా ఉంటే వాటిమధ్య ఆకర్షణ కూడా అంతగా 


98 


కనిపించేంత ఉండదు. ఇప్పటి పడవలు మూత్రం ఒక ఊరంత ఉంటాయి గనక ఆ 
ఆకర్షణ బాగా కనబడుతున్నది. యుద్ధనౌకలు నడిపేవారు ఈ విషయంలో జాగ్రత్తలు 
వహించేవారు కూడా. చిన్న చిన్న పడవలు పక్కనే నడుస్తున్న పెద్ద ఓడలకు 
కొట్టుకోవడం ఇందువల్లనే. 


ఇంతకూ ఈ అకర్థణకు కారణం ఏమిటి? ఈ విషయానికి న్యూటన్‌ కనుగొన్న 


సన్నగా వున్న కాలువ భాగంలో నీటి వేగం హెచ్చుగానూ, గట్లపై దాని 
పీడనర తక్కువగానూ ఉంటుంది. 





గురుత్వాకర్షణ సిద్దాంతానికి సంబంధం ఎంత మాత్రంలేదు. ఈ రకమయిన ఆకర్షణ 
చాలా తక్కువగా ఉంటుందని క్రిందటి అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ఇక్కడి కారణం 
పూర్తిగా మరొకటి. గొట్టాలు, కాలువల్లో ప్రవహించే నీటికి సంబంధించిన కొన్ని 
సిద్దాంతాల నుండి ఈ సంఘటనకు కారణాలు బయలుదేరాయి. గొట్టాలు, లేదా 
కాలువల్లో ప్రవహించే ద్రవాలు, వెడల్పు తక్కువగా నున్నప్పుడు ఎక్కున వేగంతో, 
ప్రవహిస్తూగోడలమీద తక్కువ ఒత్తిడి కలిగిస్తాయని, కాలువ వెడల్పు ఎక్కువగా ఉండే 
సందర్భంలో వేగం తగ్గి గోడలమీద ఒత్తిడి మాత్రం పెరుగుతుందని నిరూపించబడింది. 
దీన్ని బెర్నాలీ సూత్రం అంటారు. 

వాయువుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ఈ విషయం 
కనుగొన్న మరో పరిశోధకుని పేర దాన్ని “శ్లెమెంట్‌- డిసార్మెస్‌” ప్రభావం 
అంటారు, దీన్ని “వాయుచలనంలో విచిత్ర ధోరణి” అని కూడా అంటారు. ఈ 
విషయాన్ని ఒక విచిత్ర పరిస్థితిలో కనుగొన్నారని అంటుంటారు. ్రాన్చులోని ఒక 
గనిలో, కార్మికుడొకనికి _ గనిలోకి పీడనంతో గాలిని పంపించే గొట్టం చివరను, 
ఒక చెక్కతో మూసేయని చెప్పారట. గాలి బయటకు వచ్చే అ గొట్టాన్ని 
చెక్కతో మూయడం అతనికి గగనమయింది. అయితే ఉన్నట్టుండి చెక్క వెళ్ళి బలంగా 
గొట్టానికి కొట్టుకుంది. ఎంత గట్టిగా కొట్టుకుందం కు, చెక్క, గొట్టం మూతకన్నా 
పెద్దదిగాబట్టి సరిపోయింది. లేకుంటే, చెక్క, దానితోబాటు, ఆ కార్మికుడు కూడా 
గొట్టంలోకి పీల్చుకుపోయేవారు. గాలికి ఉండే ఈ ప్రత్యేక లక్షణం, నీటి తుంపరను 
వెదజల్లడానికి వాడే ఆపమైజర్‌లు పనిచేసే విధానాన్ని కూడా విశదీకరిస్తుంది. 


చిత్రం 65లో & అనే గొట్టంలోకి గారి ఊదామనుకోండి. దాని చివరన కోసుగా, 
అంటే గొట్టం వెడల్పు తక్కువగా ఉంది గనుక, అందులో గాలి ఒత్తిడి తగ్గిపోతుంది. 
ఫలితంగా b అనే ద్వారంమీద గాలి ఒత్తిడి తక్కువవుతుంది. దానితో పాత్రలోని 


99 


- చిత్రం 65. ఆట మైజర్‌ సూత్రం, 





ద్రవం గొట్టంద్వారా పైకి చిమ్ముతుంది. ఆ ద్రవం గొట్టంలోంచి బయటకు వచ్చేసరికి 
పక్కగొట్టంలోంచి వేగంగా గాలి వస్తుంటుంది గనక తుంపరగా మారుతుంది. 
ఇప్పుడిక రెండు ఓడలెందుకు ఆకర్షించుకుంటాయో చూద్దాం. రెండు ఓడలు 
పక్కపక్కగా నడుస్తున్నాయం టు, వాటి మధ్యన ఒక నీటి కాలువ ఉన్న ట్లగదా! 
భేదం ఒకు! మామూలు కాలువలో నీరు కదులుతుంది. గట్టు స్థిరంగా ఉంటాయి. 
ఇక్కడ మాత్రం నీరు అంతగా కదలదు. గట్టు అంటే ఓడల గోడలు మూత్రం 
కదులుతుంటాయి. ఈ భేదం వల్ల నీటిలో బలాలు వనిచేసే తీరుమూత్రం మారదు. 
కొలువ వెడల్పు తక్కువగా ఉన్నచోట గట్లమీద నీటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. 
అంటే ఓడల గోడలు, ఎదురెదురుగా దగ్గరకు ఉన్నచోట వాటిమీద ఒత్తిడి తక్కువగా 
ఉండి, వెలుపలి గోడలమీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అటువంటవ ఎడు ఏం 
జరుగుతుంది. వెలుపలి వైవులనుండి ఒత్తిడి ఎక్కునయినకొద్దీ ఓడలు ఒకదాని వేవు 
మరొకటి తోసినట్టవుతుంది. అందులో ఒక పడవ చిన్నదయేసరికి అది ఎక్కువ 


వేగంతో కదులుతుంది. పెద్దఓడ, దానితో పోలిస్తేకదిలినట్టు కనిపించదు. అందుకే 
చిన్నపడన, పెద్దఓడ పక్కన _ నడిచినవుడు, అమితంగా ఆకర్షించబడుతుంది. 


చిత్రం 66. రెండు కదిలే నౌకల మధ్య ప్రవాహం 





చివరకు తేలిందేమిటంటే, మధ్యలో ప్రవహించేనీరు పీర్చినండువల్లనే, రెండు 
చిడల్లు ఒక్షదానివైఫునురొకటి ఆకర్షితనువుతాయి. స్తుడిగుండాల్లో, వేగవాహినుల్లో 


100 


చిక్కుకునే స్నానంచేసే వారు, ఈ కారణంగానే (ప్రమాదానికి లోనవుతుంటారు. 
సెకండుకు ఒక మీటరు చొప్పున మామూలుగా ప్రవహించే నీటిలో ఒక మనిషిమీద 
30 కిలోల బలం (ప్రయోగింపబడుతుందని లెక్క లేశారు. ఇటువంటి బలాన్ని ముఖ్యంగా 
నీటిలో ఉండి, ఎదుర్కోవడం మామూలు మాకేమి కాదు. నీటిలో మనిషి 
బరువే మనిషిని నిలదొక్కుకోకుండా చేస్తుంది. వేగంగా పరుగెత్తే రైలు, పక్కనుండే 
వస్తువులను పీల్చినట్లు యిది కూడా బెర్నాలీ సూత్రం ఆధారంగానే జరుగుతుంది. 
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తే రైలు, పక్కన నిలబడిన వ్యక్తిని సుమారు 
8 కిలోల బరువుతో ఆకర్షిస్తుంది. 


బెర్నాలీ సూత్రం గురించి అందరికీ అంతగా తెలిసి ఉండదు, దాని ప్రభావంమోత్రం 
కనబడుతూనే ఉంటుంది. అందుకే ఈ విషయం గురించి ఇంకొంచెం వివరాలు 
చెప కోవడం మంచిది. పావులర్‌ సైన్స్‌ పత్రికకోసం, ఈ అంశం గురించి రాసిన 
ఒక వ్యాసంలోంచి కొన్ని భాగాలు ఇప ఎడు చూద్దాం. 


బెర్నాలీ సూత్రం - దాని ప్రభావాలు 


బెర్నాలీ తొలిసారిగా 1726లో ప్రతిపాదించిన సూత్రం ఇది: గాలి లేదా నీరు; 
. ప్రవహిస్తున్నవ్వుడు, వేగం తక్కువగా ఉంే ఒత్తిడి పెరుగుతుంది., వేగం ఎక్కువగా. 
ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. ఇంచులో కొన్ని వివరాలున్నాయిగానీ, అవన్నీ ఇక్కడ]. 
అవసరంలేదు. ఈ సూత్రాన్ని 67 వ చిత్రంలో వివరంగా చూడవచ్చు. గాలినీ. ్మB! 
గొట్టంద్వారా లోపలికి ఊదుతాం. గొట్టం సన్నబడిన & దగ్గర గాలివేగం 'పెరుగుతుంది.' 





చిత్రం 67. బెర్నూల్‌ సూత్ర వివరణ. 
ఎ బి అనే గొట్టంలో ఎ అనే నొక్కు 
.వద్ద ఉండే పీడనం వెడల్పయిన భాగంల్లో 
'బి వద్ద వుంటే దానికన్నా తక్కువ. చిత్రం 68. డిన్కులతో ప్రయోగం. 


101 


వెడల్పుగా ఉండేభాగం b లో తగ్గుతుంది. వేగం ఎక్కువగా ఉండేచోట ఒత్తిడి 

తక్కువ. అందుకే & దగ్గర C అనే గొట్టంలోని నీరు పైకి కదులుతుంది. అదే, 

B దగ్గర ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో 0 లోని నీరు క్రిందకు అదమబడుతుంది. 
గ్‌ par) 


అలాగే చిత్రం 68 లో గ అనే గొట్టాన్ని DD అనే డిస్కుమీద అమర్చి 
ఉంచారు గారి 77 గుండా ఊదబడి, గొట్టానికి అతకకుండా విడిగా ఉండే డిస్కు 
44 మీదుగా పోతుంది. (ఈ (ప్రయోగం సులభంగా చేయడానికి ఖాళీ అయిన దారం 
గిలక, ఒక పేపరుతో చేసిన వృత్తాకారం తీసుకుంటే సరి. ఒక పిన్నును గిలకలోకి 


డి డి అన్న డిస్కు ఫైన నీటి ధార పడినప్పుడు 
ఆ డిస్కు పి అన్న'దండం వెంబడి పెకి లేస్తుంది. 





| 

| 

| 
చిత్రం 70, 

గారిజెట్‌ కారణంగా బంతి గాలిలో తేలి ఉంటుంది. 





త ప లు. 
నడా 
న ననా కల్‌ 

మైనా F 


x 
' చతర 71. పక్కపక్కగా. కదిలే సొకలు చితం 72, నౌకలు ముందుకు కదిలి 
యె TE 
సరాకర ఇ పొందుతాయి. నప్పుడు నౌక కి “ముఖం” నౌక శ కేసీ 
పు 
నగ 


fg | జు 


102 


గుచ్చి కాయితాన్ని తనచోట్లో ఉండేట్టు చేయవచ్చు.) రెండు కాగితం బిళ్లలమధ్యన 
గాలివేగం బాగా ఎక్కువగా ఉంటుంది. అది వెలుపలి అంచులకు చేరినకొద్దీ 
తగ్గుతుంది. గారి ప్రవాహం పెరుగుతుంది కాని రెండు కాగితాల మధ్యన గాలిలో 
ఏర్పడే జడత్వాన్ని అధిగమించాల్సి ఉంటుంది. అయితే కాగితం చుట్టు అంచులమీద 


గాలి కలిగించే జత్తిడి ఎక్కువగా ఉంటుంది. బయటిగాలి అంతకన్నా ఎక్కువ ఒత్తిడిని 
కలిగిస్తుంది. అందుకని క్రింది కాగితం వచ్చి సై కాగితాన్ని అంటుకుంటుంది. 


గొట్రంలోంచి గారి ఎంతగటిగా ఊదితే, అంత గటిగా కాగితాలు అతుక్కుంటాయి. 
రు ల ళు 


చిత్రం 69 కూడా చిత్రం 68 లాంటిీదే. అయితే ఇందులో వాడబడింది నీరు. 
DD బిళ్లమీద నుండి వేగంగా కదిలేనీరు తక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది. అందుకని 
అది తక్కువగా ఉండి, బిళ్ళను వదిలి, అంచులను దాటినపుడు మాత్రమే వెలుపలి 
ప్రశాంతమయిన నీటీకన్నా ఎత్తుకు లేస్తుంది. దిళ్ళ్ణయొక్క పైతలంమీద కదిలేనీటికన్నా 
కదలని నీరే ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తుంది. అందుకే దిళ్ల పైకి కదులుతుంది. (దాన్ని 
స్థానంలో పట్టి ఉంచడానికి ౨ అనే కడ్డీ వాడబడింది.) 


గారితరగలో చిక్కుకుని ఎగురుతున్న బెండుబంతి నొకదాన్ని చిత్రం 70లో 
చూడవచ్చు. గారి బంతిని పైకి తన్నుతూ పడకుండా ఉంచుతుంది. ఈలోగా 
బంతిగనక పక్కకు ' కదిలితే, బయటిగారి కదలకుండా ఉండి, లేదా తక్కువగా 
కదులుతూ ఉండడంతో దాని ఒత్తిడి ఎక్కువ గనుక, దాన్ని లోపలికి నెడుతుంది. 
అలౌ బంతిగారిలోనే ఎగురుతుంది. 

చిత్రం 71లో, ప్రశాంత జలాల్లో పక్కపక్కనే కదులుతున్న రెండు ఓడల 
రేఖాచిత్రం ఉంది. అది ప్రవహించే నీటిలో కదలక నిలుచున్న ఓడలనుకున్నా 
భేదంలేదు. ఈ రెండు ఓడల మధ్యన కదిలే నీటివేగం, ఓడల వెలుపలి దిక్కున 
ఉండే నీటివేగం కన్నా ఎక్కువ. అందుకని మధ్యలో అంకే ఎదురెదురు 
గోడలమీద ఒత్తిడి తక్కువ. వెలుపల మాత్రం ఎక్కువ ఇలా బయటనుండి ఒత్తిడి 


పడడంవల్లనే ఈ ఓడలు రెండూ ఒకదానికొకటి చేరువయి కొట్టుకుంటాయి. ఈ 
సంగతి సము[ద్రయాత్రికులకు బాగా తెలుసు. 


చిత్రం 78. తేలికైన ఈ బంతుల మధ్యగా గాలిని ఊదితే రెండు బంతులూ 
ఒకదానికొకటి తగులుతాయి. 





103 


ఇక చితం 72లో మరింత ఆసక్తికరమయిన వర్‌స్టేతి కనబడుతుంది. ఇందులో 
ఒక ఓడ రెండవదానికన్నా కొంచెం" ముందుకు కీదిలిఉంది. రెండు ఓడలను 


ఒకచోటికి చేర్చాలని నెడుతున్న బలాలు F,F లు వాటిని మళ్లించ ప్రయత్నిస్తాయి. 
అప్పుడు B బలంగా A వేపుకు కదులుతుంది. ఆ కదలిక చాలా వేగంగా ఉంటుంది. 
గనక సరంగు ఏమీ చేయలేడు. ఓడలు గుద్దుకోక తప్పదు. 


చిత్రం 71లో చూపబడిన విషయాన్నే సులభంగా మరొక రకంగా చేసి 
చూడవచ్చు. చిత్రం 73లో చూపినట్టు రెండు తేలికయిన రబ్బరు బంతులను 


పక్కపక్కనే వేలాడదీసి వాటిమధ్యలో గట్టిగా ఊదాలి. అవ్వడు అవి రెండూ 
ఒకదానికొకటి వచ్చి తగులుతాయి. 


చేపలకు తిత్తులెందుకు ర 


చేపలకు తిత్తులు ఏ రకంగా సాయపడతాయి? సాధారణంగా అందరూ అనుకునేది 
ఆ తిత్తులను పెద్దవిగా చేయడంద్వారా, అంటే గారి నింవుకొనడం ద్వారా చేప 
పైకితేలడం సులువవుతుందని. ఇది సమంజసమేననిపీస్తుంది. తిత్తి పెరగడంతో 
శరీర పరిమాణం పెరుగుతుంది. అప్పుడు చేప బరువుకన్నా, చేప ఆక్రమించిన 
ప్రదేశంనుండి పక్కకు తొలగిన నీటి బరువు ఎక్కువవుతుంది. అప్పడు ప్లవన 
సూూత్రంనల్ల చేప పైకి ఎగిసిపోతుంది. చేప నీటిలో పైకిరావడం ఆపాలనుకున్నా, 
లేక కిందకు దిగాలనుకున్నా, అది తన తిత్తిని చిన్నదిగా వేస్తుందని, తద్వారా దాని 


చిత్రం 74. చేపతో ప్రయోగం 





శరీర పరిమాణం తగ్గిపోతుందని, సాధారణంగా అనుకుంటారు. అలా జరిగినప ఎడు, 
చేవ శరీరం తొలగించిన నీటి బరువు తగ్గుతుంది. ఆర్కిమిడిస్‌ సూత్రం ప్రకారం 
చేప అప్పుడు [క్రిందకు పోతుంది. 


చేవ తిత్తుల విషయంలో ఈ రకమయిన తప్పుడు అవగాహన 17వ శతాబ్దినాటినుంచి 
ఉంది. 1675లో ఫ్టారెంటున్‌ అకాడమీలోని (ప్రొఫెసర్‌ బొరెల్లి దీన్ని సూచించాడు. 
200 సంవత్సరాలపాటు అందరూ దీన్ని అనుమానించకుండా అంగీకరించారు. 
స్కూలు పుస్తకాల్లోకూడా రాసుకున్నారు. అయితే ఇటీవలి పరిశోధనల్లో ఇది పూర్తిగా 


ధా 


తప్పని తెలిసింది. 


తిత్తులు చేపలకు ఈదడంలో సాయంచేస్తాయనడంలో మాత్రం సందేహంలేదు. 


తిత్తులు తొలగించిన చేపలను నీటిలో, వదిలినవుడు, అవి తేరి ఉండడం కోసం, 
తను రెక్కలను చాలాబలంగా ఆడించవలసి వచ్చింది. ఆ కదలిక తగ్గిన మరుక్షణం 


చేపలు నీటిలో మునిగిపోయాయి. . 

ఇంతకూ తిత్తుల వల్ల అసలు ఉపయోగం- ఏమిటి? అవి చేసేపని చాలా 
చిన్నది మాత్రమే. అవి చేవలు ఒకానొక లోతులో నిలబడడానికి సాయపడతాయి. 
ఎక్కడయితే చేవల బరువు, అవి తొలగించిన నీటి బరువుకు సమానమవుతుందో, 
అక్కడ అవి నిశ్చలంగా నిలబడగలుగుతాయి. చేప, తన రెక్కలను కదిలిస్తూ నీటిలో 
లోతుకు దిగుతుంటే, చుట్టుండే నీటి ఒత్తిడివల్ల దాని శరీరం, తిత్తులతో సహో 
కుంచించుకుపోతుంది. అప్పుడు చేప తొలగించిన నీటి బరువు తగ్గుతుంది. ఇలో 
చేప శరీరాన్ని రాను రాను కుంచింవజేసి,అది ఎంతో సులభంగా మునగడానికి వీలు 
కలిగిస్తుంది. 
సమతాస్టితిలో నిలబడ్డచోటినుండి, చేవ, పైనీటిలోకి తేలేటప్పుడు, ఇదే పద్దతి 
వ్యతిరేకంగా జరుగుతుంది. ఇప్పడు పైకి కదిలినకొద్దీ చేప శరీరంమీద నీటి ఒత్తిడి 
తగ్గుతుంది. అయితే శరీరం, తిత్తిపెరగడంతో మొత్తం శరీరపరిమాణం పెరుగుతుంది. 
అప్పుడది తొలగించిన నీటిబరువు ఎక్కువయి. చేపపైకి తేలనారంధిస్తుంద్లి. అది 
ఎంతపైకి తేలితే అంత సులభంగా పైకి లేస్తుంది. తిత్తిని కుంచింపజేయడం ద్వారా 
చేప ఈ పైకితేలడొన్ని అవడం, దానికీ సాధ్యంకాదు. ఇందుకు తిత్తుల గోడలలో 
కండరాలుండాలి. నిజానికి తిత్తులలో అటువంటి కండరాలు లేవు. 

చేప శరీర పరిమాణం తనంతతానే పెరుగుతుందనే సంగతిని ఈ క్రింది ప్రయోగం; 
నిర్దారణ చేస్తుంది. (చిత్రం 74). మత్తుమందిచ్చిన చేపనొకదాన్ని, గాలిచారని నీటి 
జాడీలోని నీటిలో ఉంచారు. అందులో పీడనం పెంచి, సహజమయిన నీటిఘడుగుల్లో 
ఒక లోతులో ఉండే పరిస్థితిని కల్పించారు: చేపను అనీటి ఉపరితలానికి చేర్చితే! 
అది పొట్టుపైకి తేలేట్టు నిశ్చలంగా తేలి ఉంది. దాన్ని కొంచెంగా లోపలికీ తోస్తే 
తిరిగి పైకి తేలివచ్చింది. కానీ నీటి అడుగు దిక్కుకు బాగా. తోసినపుడుమొత్రం, 
'అది మునిగి అడుగుకు చేరుకుంది. ఈ రెండు లోతులకు మధ్యన ఒక చొటు, 
అది కదలకుండా నీటిలో నిలబడిపోయింది. చేప తిత్తుల సంకోచవ్యాకోచాలు, | 
అప్రయత్నంగా . జరుగుతుందని, దానిమీద చేప ప్రమేయంలేదని ఇందాక. చెప్పుకున్న 

105 ' 


సంగతి జ్ఞప్తి చేసుకొంటే, ఇలాగెందుకు జరిగిందో అర్హమవుతుంది. 

ఈ రకంగా తెలిసిందేమిటంటే, చేస తన తిత్తులను తన ఇష్టప్రకారం పెంచడం, 
కుంచింపచేయడం చేయజాలదు. తిత్తిపరిమాణం మారుతుంది గాని, అది దానంతటదే 
మారుతుంది. బాయల్‌ - మరియట్‌ సూత్రం ప్రకారం, బయటనుండి వచ్చే 
ఒత్తిడి పెరగడం తరగడమే ఇందుకు కారణం. ఈ మారు చేపను మరీ త్వరగా 
మునిగేట్టు, లేదా తేలేట్టు చేస్తుంది గనక, ఇది నిజానికి హానికరమే. చేప కదలకుండా 
ఉండేటర ఎడు, ఆ సమతాస్థ్రితిని నిలబెట్టడానికి తిత్తి ఉపకరిస్తుంది. అయితే ఈ 
సమతాస్థితి కూడా నిశ్చలముయిందికాదు. ఈదడానికి సంబంధించినంతనరకు చేవ 
తిత్తుల పాత్ర అంతే. దానివల్ల ఇతర రకాల ఉపయోగాలేవయినా ఉన్నాయేమో 
తెలియదు. ఇంకా ఈ తిత్తుల రప స్యం పూర్తిగా తెలియన స్టేలెక్క. 

ఈ విషయాలను చేపలుపశ్ట్రేవారి అనుభవంకూడా ధృఢపరుస్తుంది. లోతునీటిలో 
పట్టుకున్న చేపలు గాలంనుండి, లేదా నలలోంచి అప్పుడవ్వుడు తప్పించుకుంటాయి. 
అయితే అలా తప్పించుకున్న చేప, అందరూ అనుకున్నట్లు తిరిగి తన చోటికి 
లోతులోకి పోదు. అది తేలిపైకి చేరుకుంటుందని చాలా సందర్భాల్లో దాని తిత్తి 
ఉబ్బి నోట్లోంచి బయటకు వచ్చి ఉంటుంది. 


అలలు, సుడులు 


నిత్యజీవితంలో కనబడే చాలా భౌతిక చర్యలకు, భౌతికశా.స్త్రంలోని మూల 
సూత్రాలలో వివరణలు దొరకవు. గాలి బాగా వీచేరోజున, సముద్రపు నీటితరగలవంటి 
మామూలు విషయానికికూడా, పుస్తకాలలో సరియయిన వివరణ కనబడదు. 
నిశ్చలంగా ఉన్న, నీటిలో పడన పోతుంటే, అలలెందుకు పుడతాయి? గాలిలో జెండాలు 
ఎందుకు రెపరెపలాడతాయి? సముద్రతీరంలోని ఇసుకలో అలలెందుకు ఏర్పడతాయి? 
పొగ గొట్టంలో నుంచి వెలువడిన పొగ ఎందుకు సుడులు తిరుగుతుంది? 

ఈ ప్రశ్నలకు, ఇటువంటి మరి కొన్నింటికి జవాబు చెప్పాలంటే, (ద్రవాలు, 
వాయువుల ప్రవాహంలో ఏర్పడే విచిత్రమయిన “సుడుల” గురించి తెలుసుకోవాలి. 


బడి పుస్తకాల్లో వీటి గురించి అంతగా రాయరు. అందుకే కొన్ని ముఖ్య విషయాలు 
ఇక్కడ చెప కుందాం. 


చిత్రం 75. గొట్టంలో సరళ ప్రవాహం (ప్రశాంత ప్రవాహం) 


చిత్రం 76. గొట్టంలో కలత ప్రవాహం (సుడుల (ప్రవాహం) 





106 


ఒక గొట్టంలో ప్రవహించే నీటిని ఊహించుకోండి. నీటిలోని _అన్నికణాలు 
నేరుగా రుజుమార్గంలో కదులుతుంకే, అది అన్నింటికన్నా సులువయిన చలనం. 
దాన్ని భౌతికశాస్త్రజ్ఞులు 'రుజు చలనం' లేదా ప్రశాంత చలనం అంటారు. అయితే 
ఇది మామూలుగా జరిగేదికాదు. మామూలుగా గొట్టంలో (ప్రవహించే నీరు గజిబిజిగా 
ఉంటుంది. గొట్టం గోడలనుంచి అలజడులు లోపలవేపుకు వస్తుంటాయి. దీన్ని 
సుడుల (ప్రవాహం అంటారు. సన్నటి గొట్టాలలో రుజు చలనం ఉంటుందే మోగాని, 
నీటి. సరఫరా గొట్టాలలో మాత్రం సుడులు తిరిగిన చలనమే ఉంటుంది. ఒక 
చుట్టుకొలతగల గొట్టంలో నీరు, ఒక ప్రత్యేకమయిన వేగాన్ని మించినప్పుడల్హా ఈ 
సుడిచలనం ఏర్పడుతుంది. ఈ వేగాన్ని “అవధివేగం' అంటారు. (ద్రవాలయొక్క 
ఈ అవధివేగం, వాటి చిక్కదనం పెరిగిన కొద్దీ ఎక్కువవుతుంది. దాని సాంద్రత, 
ప్రవహించే గొట్టపు వ్యాసం పెరిగిన కొద్దీ తక్కువవుతుంది.) 

ఇటువంటి సుడులు కనబడాలంశకే, ఒక గౌజుగొట్టంలో ప్రవహించే పారదర్శక 
మయిన ద్రవానికి, ఏదయిన రంగుపొడి, తేలికయినది కలిపి చూస్తే సరి! గొట్టం 
గోడలనుండి బయలుదేరి అక్షంచేపు పయనించే సుడులను సులభంగా చూడవచ్చు. 


ఈ రకమయిన గజిబిజి చలనాన్ని, రెఫ్రీజిరేటర్లు, (ఫీజర్లలో సదుపాయంగా 
ఉపయోగించుకుంటారు. గొట్టం గోడలు చల్లబడి ఉన్నప్పుడు, అందులోని [ద్రవం 
నేరుగా ప్రవహించేట్టయితే, అన్నికణాలు త్వరగా చల్లని గోడలకు తగలవు. అదే సుడుల 
చలనంలోనయితే, అన్ని కణాలు గోడలకు త్వరగా తగిలి చల్లదనాన్ని అందుకుంటాయి. 
ద్రవాలు స్వయంగా వేడిమిని అంతసులభంగా సరఫరా చేయనని, వెడిచేస్తున్న ద్రవాన్ని 
కలబెడుతుం'కేగాని, అది త్వరగా _ వేడెక్కదని గుర్తుంచుకోవాలి. రక్తనాళాలలో 
రక్తంకూడా సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది గనకనే దానినుండి శరీరంలోకి 
కణజాలాలు, వేడిమిని, ఇతర పదార్దాలను అంతసులభంగా ఇచ్చిపుచ్చుకోగలుగుతాయి. 

గొట్టాలలో ద్రవాల గ్గురించి చెప్పిన ఈ విషయాలు కాలువలు, ప్రవాహాంలోని 
నీటికి కూడా వర్తిస్తాయి. వాటిలో కూడా నీరు సుడులు తిరుగుతుంది. నదిలో 
(ప్రవహించే నీటివేగాన్ని ఖచ్చితంగా కొలతవేయాలని (ప్రయత్ని స్తే, అందులో హెచ్చుతగ్గులు 
కనబడుతుంటాయి. ముఖ్యంగా నది అడుగున, సుడులవల్ల నీటి దిశ తరుచు 
మారుతూ ఉండడంతో అక్కడ వేగంలో తరుచు మార్పులు కలుగుతుంటాయి. 
నదిలో నీరు మనం _ అనుకున్నట్టు కేవలం (ప్రవాహం వెంటనే గాక, గట్టనుండి 
మధ్యలోకి కూడా కదులుతుంటుంది. నదిలో బాగా . లోతుగా ఉండే - చోట 
నీరు సంవత్సరమంతా 4ి సెంటి(గేడులోనే చల్లగా ఉంటుందను కోవడం తప్ప. 


ఈఈ 


చిత్రం 77. కలతవళ్లి సముద్రతీరపు ఇసుకలో ఏర్పడే అలలు 
107 















కలగలుస్తూ ఉంటుంది గనుక నది గర్భంలో నీటి వేడిమి, పైనుండే వేడిమికి సమంగో 
ఉంటుంది. కొలనులు సరస్సుల్లో అలా కాదు. 


నదిప్రవాహం లోతుల్లో కూడా సుడులు తిరుగుతుంది గనుక, అడుగున ఉండే 
సన్నని ఇసుకను తనతో తీసుకుపోతుంది. అందుకే ఇసుకలో కూడా అలలువస్తాయి. 
అలలు ఎగసి ముంచే సముద్రతీరపు ఇసుకలో కూడా ఇలాగే అలలు ఏర్పడి 
ఉంటాయి. (చిత్రం 77). అడుగున ప్రవాహం నెమ్మదిగా ఉండే పక్షంలో నదిలో 
ఇసుక కూడా చదునుగా ఉంటుంది. 

సారాంశంగా చెప్పాలంటే, నీరు తగులుతూ ప్రవహించే అన్ని తలాలలోనూ 
సుడులు ఏర్పడుతాయి. నీటిలో వడవేసిన తాడు ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. 
ఒక తాటి చివర గట్టి ముడి చేసి, మరో చివర ప్రవాహం దిశగా ఉండేట్టు నీటిలో 
వదిలితే, అది పొములాగ మెలికలు తిరుగుతుంది. ఈ రకమయిన చలనం ఎందుకు 
నచ్చినట్టు? తాటిలో ఒక భాగంలో ఒక సుడి ఏర్పడి దాన్ని పక్కకు లాగుతుంది. 
మరుక్షణమే ఇంకొక భాగంలో ఇంకొక సుడి ఏర్పడి తాటిని మరోవేపుకు లాగుతుంది. 
ఈ రెండు కలిసే సరికి తాటిలో పాము మెలికలు కనబడతాయి. 

ఇక మనం (దవాలనుండి నున దృష్టిని వాయువుల వేపు అంహే నీటినుండి గారి 





చిత్రం 78. _కలతవర్ణి (ప్రవాహంలో ఉన్న తాడు ఆడుతుంది. 


మలా ఖర 
న నీ 
ర 


ఎ లోయ మలయ. 
చాను 
నంజు. నలు 
| వన నన ఎటకారం 
మ rm nm 
LAL TAL TRL AY 
అ న తానాకు oe ననా 


ాన్తాన్త ఆలయం ముం. mm లు 
నలా లాలన కా ల వాను... గి 








న న. న న న 
లే య! 





వేపు కదిలిద్దాం. సుడి గాలిలో లేచిపోయే దుమ్ము, గడ్డి వగైరాలను మీరు చూచి 
ఉంటారు. నేలకు దగ్గరగా గాలిలో సుడి ఏర్పడినందుకు అలా జరుగుతుంది. 
గాలి నీటి ఉపరితలానికి తగులుతూ వీచినపుడు, నీటిలో ఉట్బెత్తులు ఏర్పడతాయి. 
వాతావరణ పీడనం పడిపోయిన చోటల్లా, అలలు లేదా సుడులు ఏర్పడతాయి. 
అలాగే ఎడారుల్లోని ఇసుకలో కూడా దిబ్బల అంచున అలలు ఏర్పడతాయి. 
గాలిలో జెండా ఎందుకు రెపరెవలాడుతుందో ఇప్పుడు మీకు, అర్హమవుతుంది. 
నీటిలోని తాటిలాంటిదే ఈ పరిస్టితి కూడా, గాలికోడి, గాలి వీస్తున్నప్పుడు ఒకే 


చిత్రం 79. గారిలో రెపరెపలాడే జెండా 


108 


దిశగా మళ్లి ఉండక, సుడుల వెంట అటుయిటు తిరుగుతుంది. పొగగొట్టంలోంచి 
బయటకు చిమ్మే పొగ కూడా ఇటువంటి సుడుల చలనానికి ఉదాహరణే. కొలిమిలో 
నుండి గొలులు గొట్టంలోకి ప్రవేశించి సుడులు తిరుగుతాయి. జడత్వం కారణంగా 


అవి గొట్టాన్ని వదిలి బయటకు వచ్చిన తర్వాత కూడా సుడులు తిరుగుతూనే 
ఉంటాయి. 


గాలిలోని ఈ అ(క్రమచలనం విమానాలకు ఎంతో ముఖ్యమయినది. విమానం 
రెక్కలు, వాటి క్రింద, వచ్చే శూన్యంలో గాలినిండేట్లు, పైన మాత్రం సుడులు 














ఎడారిలో అలల రూపంలో ఉన్న ఇసుక తలం 

































F = 
5 కాకా 
ద్ర జ co న అ 
క 2 హ్‌ అ లత 
00 వా FE డు జ 
శ శా గ్త్‌ జీ టో లా 
మ CET ల లో Pp a అనో 
వ్‌ FT = ad ల్లో _—_ క Pl 
రై వాచ పడ 2 సే క = 5 ఈ 
= = =~ — a బ్రో డూ 
2, క FF 22 2 క హు 22 
హ్‌ m7 uw కో కే “డా 
థె జే =F డ్డ కా క డా 
న న సక 22 = క 
జ = 3 = డా క కా 
w= డా క్త కు కల స 
డా యి న్‌ా 
స్తా న్‌ లే చడ ఆలా 












€ 


|| 


Jr 


చి వెలువడే పొగ చుటలు 


| 














న 


hl} 
| 






| 


నా 
నూ 
అననన డా 

జ 

వ 


| 


గ జ 

స మనలన 

Wee + ష్‌. Pa ళీ క్‌ 

we te నచ rah స 
. జ (9 (AE Writs (౮ టా. 
. LEO) NES టి టట 


(ల శ 
వ్‌ AD. ల్ల J 
00 (3 ఆ 
క్వ 
నలో కే త 


| 


వెళ్ళుతుంది. 









పాగగొట్టం నుం 
చుటుగా 
చి 





చిత్రం 81. 


109 


తిరిగేట్లు తయారుచేయబడి ఉంటాయి. దీనివల్ల క్రిందనుండి. ఒత్తిడి, పైనుండి 
గాలి సల్పిన పరిస్టితి కలిగి ఎగరడానికి తేలికవుతుంది. రెక్కలు సాచి ఎగిరే పక్టుల 
విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. 

ఇంటికప్పుకు వచ్చి తగిలే గాలి ప్రభావం ఎలా ఉంటుంది? దానిలో సుడులుండడం 
వల్ల కప్పు వెంట, ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ ఒత్తిడితో సమం కావడం కోసం, 
కప్పకింది గాలి, కప్పును పైకి తోస్తుంది. అందుకే వదులుగా వేసిన, లేదా 


వలుచనిపై కప్పులు ఎగిరిపోతుంటాయి. గాలి బాగా వీస్తున్నప్పడు పెద్ద పెద్ద కిటికీలు 
బయటకు ఊబ్బుకొస్తాయి. వాటి అద్దాలు పగిలి బయట పడతాయి. అందరూ 
అనుకున్నట్లు అవీ బయటి గాలి జత్తిడ్‌వల్ల పగలవు. 


ar ష్ష్‌ EN / 
Rs | oF 


se : య (ఓం | . a 7 


విమానం రెక్క పైన ఉండే బలాల సూచన, రెక్క పైన వాయుపీడన (+) 
విరశీకరణ (-) ఎలా ఉండేది ప్రయోగాల ద్వారా నిరూపించబడింది. 
తెల్చే,ఎగలాగే శక్తుల సమైక్య ప్రయోగ ఫలితంగా రెక్క పైకి లేస్తుంది. 
(పీడనం ఎలా పంపకమయేది అవిచ్చిన్న రేఖలు చూపుతాయి. వేగం 
హెచ్చుగా ఉంటే ఎలా ఉండేది విచ్చ్శిన్న రేఖలు చూపుతాయి.) 





ఈ విషయాలన్నింటికి ఒక సులువయిన వివరణ ఉంది. గాలిలో ఒత్తిడి 
తగ్గడంవల్ల ఇవన్నీ జరుగుతాయి. (బెర్నాలీ సూత్రం) చూడండి.) వేరువేరు 
ఉష్ణోగ్రతలు, - చెమ్మదనాలుగల రెండు గాలి తరగలు పక్క పక్కనే వీచినట్టయితే 
రెంటిలోను సుడులు ఏర్పడతాయి. ఈ కారణంగానే మేఘాలు అన్ని తీర్జుగా 
రూపు మారుతుండేది. సుడులు తిరిగే చలనం ప్రభావాలు, ఎన్నిచోట్ల, ఎన్ని తీర 
కవబడతాయో  తెలిసిందనుకుంటాను. 


భూమి కేంద్రానికి ప్రయాణం 


భూగోళం యొక్క అర్హవ్యాసం 6400 కిమీ. అయితే ఇంతవరకు 3.3 కీమీలకు 

మించిన లోతుకు ఎవరూ పోలేదు. అంతే ఇంకా చాలా దూరమే మిగిలిందని 

అర్హ. అయితే రచనాబలం గల సైన్‌ ఎ ఫిక్షన్‌ రచయిత జూల్‌ ఎవెర్‌, 1 మాత్రం 

ఒకపిచ్చి (ప్రొఫెసర్‌ ఆయన అన్న కొడుకులను భూకేంద్రాని కేసి పంపించాడు. ఈ 
110 


భూగర్య యాత్రికుల తం అతను “జరీ టుద సెంటర్‌ ఆఫ్‌ 

ఎర్త్‌ ” అనే నవలలో సృష్టించాడు. ఆ ప్రయాణికులకు ఎదురయిన న 
పెరిగే గాలి సాంద్రత ఒకటి. మనిషి పైకి పోయిన కొద్దీ, గాలి తేలికవుతుందని 
తెలుసు. ఎత్తు సంకలన వృద్దిలో పెరిగితే గాలి సాంద్రత 'గుణవృద్దిలో తరుగుతుంది. 
ఇక భూమి లోతులో, సముద్రమట్టానికి కిందకు పోయిన కొద్దీ, సాంద్రతపై కంపే 
తగ్గుతూ పోతుంది. ప్రొఫెస సర్‌, అతని సహయాతికుడు కూడా ఈ విషయాన్ని 


గమనించక తప్పలేదు. 48 కిలోమీటర్ల లోతుకు పోయిన తర్వాత నారి ,సంభాషణ 
ఇలొగుంటుంది, 


“ఇదుగో ! ఒకసారి మానోమీటరు చూడు! ఏమంటుందది ?” 
“బోలెడంత ఒత్తిడి.” 


“సరే! అయినా మనం (క్రిందకు దిగుతున్న కొద్దీ ఈ ఒత్తిడికి అలవాటు 
పడిపోతాం వాతానరణ సాంద్రత అలవాట వుతుంది. దానివల్ల మనకేమీ కాదు.” 

“ఏమీ ఉండదులే! చెవుల్లో కొంచెం నొప్పితప్ప” 

“అదేమంత సమస్యకాదు. ఒక నిమిషం పాటు వేగంగా ఊపిరి పీల్చివదిలితే 
తగ్గిపోతుంది." 

“అవునవును!” అన్నాను నేను. ఇక ఆయనతో వాదం తగదని నిర్ణయించుకున్నాను. 

“దట్టమయిన వాతొనరణంలోకి పోవడంలో కూడా ఆనందముంది, ధ్వని ఎంత 
స్పష్టంగా వినబడుతుందో గమనించారా బాబాయ్‌?” 

“అవునురా! చెవిటివాడు కూడా త్వరలోనే వినగలుగుతాడు.” 

కానీ ఈ సాంద్రత పెరుగుతూ పోతుంది కదా! 


“అవును. దీనికి సంబంధించిన సూత్రం మాత్రం అంతసరిగా లేదు. మనం 
(క్రిందకు దిగిన కొద్దీ బరువుయొక్క తీవ్రత తగ్గుతుందనే మూట వాస్తనమేననుకో. 
ఉపరితలం మీద మాత్రమే దాని సంగతి బాగా తెలుస్తుందని నీ వెరిగిందే గదా! 
భూమి కేంద్రానికి చేరిన తర్వాత వస్తువులకు బరువే ఉండదు!” 

“అవ్రును నాకు ఆ సంగతి తెలుసు. అయితే ఇది 'చెప్పండి. రాను రాను గాలి 
సొంద్రత పెరిగి నీటి లాగ కాదూ?” 

“తప్పకుండా! 710 అట్మాస్టియర్ల ఒత్తిడి దగ్గర గారి [ద్రవమవుతుంది!” 

“ఇంకా కిందకు పోతే ౫” 

“సాంద్రత మరింత పెరుగుతుంది!” 

“అప్పుడు మనం దిగడమెట్టా 7” 

“మనం జేబుల్లో రాళ్లు నింపుకోవాలి" 

“అబ్బ! మిమ్మల్ని ఏం అడిగినా సరే! దానికో జవాబు చెబుతారు బాబాయ్‌!” 
ఇక ఈ సిద్దాంతంలోకి ముందుకు వెళ్లదలచుకోలేదు నేను. ఏదో ఒక అసాధ్యం 
అడ్డు తగలక ్షూనదు. ఈ పెద్దాయన దానితో మళ్లీ మొదలుపెడతాడు. “అయితే 
సుమారు వెయ్యి అట్మాస్టియర్ల ఒత్తిడి ఏర్పడే చోట గాలి ఘనపదార్హనువుతుంద నేది 


111 


'మాత్రం తెలుస్తూనే ఉంది. ఇక అక్కడినుండి, ప్రపంచంలోని అన్ని ఆలోచనలను 
కలబోసినా ముందుకు వెళ్ల గలగడం మాత్రం కల్ల!” 


ఊహలు - లెక్కలు 


జూల్స్‌వెర్న్‌ చెప్పింది నిజమో కాదో చూస్తే, అతను చెప్పింది ఎంతమాత్రం 
నిజం కాదని తెలిసి పోతుంది. ఆ సంగతి తెలుసుకోవడానికి మనం భూగర్భంలోకి 
పోనవసరం లేదు. అందుకు మనకు కావలసిందల్లా కొగితం, కలం మాత్రమే. 
'వాతావరణ పీడనం వెయ్యవ వంతు పెరగాలంటే ఎంతలోతుకు పోవాల్సి ఉంటుందో 
ముందు లెక్క వేద్దాం. మామూలు వాతావరణ పీడనం 760 మి.మీల ఎత్తు పాదరస 
స్తంభం బరువుకు సమానం. మనం పొదరసం మీద బతుకుతున్నట్లయితే, శ్లో 
అందులోకి 0.76 మిమీ పోతే చాలు ఒత్తిడి వెయ్యవ వంతు పెరుగుతుంది. 
అయితే గాలి పొదరసంకన్నా ఎన్ని రెట్లు తేరికనో, అన్నిరెట్టు ఎక్కువలోతుకు 
దిగవలసి ఉంటుంది. సరిగా చెప్పాలంటే 10,500 రెట్లు. లెక్కలేసి చూస్తే 
8 మీటర్లని తేలుతుంది. అంటే ప్రతి ఎనిమిది మీటర్లలోతుకు దిగినప డల్లా 
పీడనం వెయ్యవవంతు పెరుగుతుంది. (అయితే ప్రతి ఎనిమిది మీటర్ల గాలిపొర, 
అంతకుముందు పొరకన్నా దట్టంగా ఉంటుంది గనుక పెరిగే ఒత్తిడి కూడా ఎక్కువగా 
ఉంటుంది. మనం ప్రపంచపు బెత్తుమీద (22 కిమీ.) లేదా ఎవరెస్టు శిఖరంమీద 
(9 కిమీ.) లేదా సముద్ర మట్టంమీద, ఎక్కడున్నాసరే, వాతావరణ పీడనం 
వెయ్యవనంతు పెరగాలంశే 8 మీటర్లు క్రిందకు రావాలి. ఇక లోతులో పీడనం 
ఎలా పెరుగుతుందో ఈ క్రింది కేబుల్‌లో చూడవచ్చు.) 

భూమట్టం మీద ఒత్తిడిణ760 మి.మీ.= సాధారణం, 

8 మీటర్ల దిగువగా=సాధారణంలో 1.0001 

2౫8 మీ దిగువగా = (1.001)? 


3౫8 మీ. దిగువగా = (1.001 
4౫8 మీ. దిగువగా ఒత్తిడి = (1.001 


ఈ రకంగా 2౫8 మీ. లోతులో, వాతావరణ పీడనం మామూలుకన్నా 
(1.001)” రెట్టు ఉంటుంది. ఈ ఒత్తిడి మరీ ఎక్కువ కాకున్నా, గాలి సాంద్రత 
కూడా ఇదే లెక్కన పెరుగుతూ పోతుంది.' (మరియట్‌ సోత్రం ప్రకోరం) 

జూల్స్‌వెర్నీ చెప్పిన ప్రకారం భూగర్భ యాత్రికులు కేవలం 48 కి.మీ. మూత్రమే 
లోపలికి వెళ్ళారు. అందుకు తగినంతగా, గురుత్వాకర్షణలో తరుగు, దానికి సరివడా 
గాలి బరువులో తరుగును "కూడా మనం తగ్గించవచ్చు. ఈ లెక్కన 48,000 


మీటర్ల దగ్గర వారిద్దరూ ఎంతటి పీడనానికి గురయ్యారు. మన _ ఫార్నులాలో 
ఇ నిలువ 48,000:8=6,000కు సమానం. అందుకని నునం 1.001 6,006 అని 
లెక్క వేయాలి. ఈ లెక్క వేయడం గొప్ప గజిబిజి. అందుకే ఇందుకోసం మనం 
భొగ వస్తే స 

రిథంలను 'వాడుకోవాలి. లెక్కలు చేయడానికి వట్ట సమయాన్ని తగ్గించడం 


112 


ద్వారా ఈ లాగరిథమ్స్‌, అ లెక్కలు చేసే వారి ఆయువును పెంచుతాయన్నారు, 
(ఫ్రెంచి ఖగోళశాస్త్రవేత్త లాస్టేస్‌. ఆయన లౌగరిథం గురించి రాసిన విషయాలు 
చదివితే, వాటిని ఇష్టపడని వారికి కూడా మనసు మారుతుంది. “నెలల తరబడి 
లెక్కలు వేసే సమయాన్ని కొన్ని రోజుల్లోకి తగ్గించి, ఈ లాగరిథంస్‌, ఖగోళ 
వరిశోధకుల జీవన కాలాన్ని - రెండింతలు చేయగలుగుతున్నాయి. ఇలాంటి పొడుగాటి 
లెక్కలు వేసేటప్పుడు మామూలుగా జరిగే తవ లు, అలసట కూడా లేకుండా 
చేస్తాయివి. వీటిని కనుగొన్న మానవ మేధస్సు నిజంగా గర్వపడవచ్చు. పైగా ఇది 
కేవలం మానవ మేధస్సులోంచి మాత్రమే వుట్టిందాయె. సాంకేతిక శాస్త్రంలో 
మానవుడు, తన పరిసరాల్లో ఉండే వస్తువులను, శక్తులను వాడుకుంటాడు. తన 
శక్తిని పెంచుకుంటాడు. అయితే లాగరిథంలు మాత్రం కేవలం అతని మెదడులోంచి 
పుట్టినవి," అంటారు లాషేస్‌, 

ఈ లాగరిధంలను వాడుకుంటే మనకు 

log ఇ = 6000 x /091.001 = 6000 x 0.00043 = 2.6 అని తెలుస్తుంది. 2.6 
యొక్క లాగరిథం విలువ 400. 

అంశే 48 కిలోమీటర్ల లోతున వాతావరణ పీడనం మామూలుకన్నా 400 
రెట్లు ఎక్కువ. ఇటువంటి ఒత్తిడిలో గారి సాంద్రత, 315 రెట్లు పెరుగుతుందని 
ప్రయోగాల్లో తెలిసింది. ఇక జూల్స్‌వెర్న్‌ గారి భూగర్భ ప్రయాణికులకు “చెవిలో 
కొంచెం నొప్పి” తప్ప మరే ప్రభావం కలగలేదంటే నమ్మశక్యం కాదు. ఇంకా 
వారు 120 కి.మీ. 325 కిమీల లోతుకు కూడా పోయారని వెర్న్‌ రాస్తాడు. 
ఇటునంటి లోతుల్లో పీడనం భయంకరంగా పెరుగుతుంది. ఇక మానవులు 3 
లేదా 4 అట్మాస్టియర్లకు మించిన ఒత్తిడికి, హాని లేకుండా తట్టుకోలేరని మనకు 
తెరియనే తెలుసును. 

ఇదే లెక్క (పకారం, గాలి ద్రవంగా మారే లోతు, అంటి 770 రెట్లు 
దట్టమయే లోతు లెక్కవేస్తే అది 53 క. మీ. అని తేలుతుంది. అయితే ఈ 
అంకె తప్పవుతుంది. ఒత్తిడి ఇంత ఎక్కువగా ఉన్నచోట్ల, గాలిసాంద్రత, ఒత్తిడితో 
బాకే సమంగా పెరగదు. మరియట్‌ సూత్రం ఏదో కొన్ని వందల అట్మాస్టియర్ల 
వరకు 'మాత్రమే పనిచేస్తుంది. ప్రయోగాత్మకంగా కనుగొన్న గాలిసాంద్రత వివరాలు 
ఈ పట్టికలో ఇవ్వబడ్డాయి. 








పీడనం న సాంద్రత 
200 అట్నాసియరు 100 
400 రిక 315 
600 1 387 
1,500 n 513 
1,800 1. ర్‌40 
2,100 1 564 


ఒత్తిడి పెరిగిన దానికి సమంగా సాంద్రత పెరగడం లేదని తెలిసిపోతున్నది. 


113 


జ్ఞూల్స్‌వెర్న్‌ సృష్టించిన ప్రొఫెసర్‌, గాలి ద్రవమయే లోతుకు కూడా వెళ్ళగలుగు 
తాననుకున్నాడు! ఒత్తిడి 3,000 అటా రయం నన. గారి ద్రవమవుతుంది. 
అతనాలోతుకు చేరుకోగలిగేనాడు కాదు. ఆ తర్వాత పీడనం అంతగా ఉండదు. ఇక 
కేవలం ఒత్తిడిని ఉపయోగించి గాలిని ఘనవదార్ధంగా మార్చడం వీలయేవని కాదు. 
దాన్ని మైనస్‌ 146 డిగ్రీల సెంటి(ేడుకు చల్ల బరిస్తే గాని అలాజరగదు. 


న్యాయంగా చెప్పాలం'ే, చీకు ఇప్పటివరకు వివరించిన ఈ రం. 
కనుగొనక ముందే జూల్‌వెర్న్‌ ఆ నవలను వ్రాళొడు. కాబట్టి అతని తప్పేమీ 
లేదనవచ్చు. కానీ అతననుకున్నది నిజం మాత్రం కాజులదు. 


ఇదే ఫార్ములానుపయోగించి, మానవుడు అపాయం లేకుండా ఎంతలోతుకు 
పోగలుగుతాడో లెక్క వేద్దాం. మనం భరించగలిగే అత్యధిక పీడనం 3 అట్మాస్టియర్హు. 
మనం దిగగలిగే లోతు ౫ అనుకుందాం. అప్పుడు సమీకరణం (1.001)క్ట్‌ = 3 
అవుతుంది. లాగరిధంల సాయంతో లెక్కచేస్తే ౫ విలువ 8.9 కి.మీలని తెలుస్తుంది. 


అంటే ప్రాణానికి భయం అవసరంలేకుండా, మనమెవరమయినా భూమిలోకి 
సుమారు 9 కిలోమీటర్ల లోతుదాకా పోవచ్చునన్నమాట. 


లోతయిన గనిలో 


భూకేంద్రావికి చేరువగా వెళ్లిన వారెవరు? నవలలోని ఊహా ప్రపంచంలో కాదు. 
వాస్తవంగా! గని కొర్మికులు కాక "ఇంకెవరు? ఈ ప్రపంచంలో కెల్లా లోతయిన గని 
దక్షిణాఫ్రికాలో . “ఉందని మనకు తెలుసు. అది మూడు కిలోమీటర్ల కన్నా కొంచెం 
ఎక్కున లోతుంది. ఇది మనిషి వెళ్లిన లోతయిన ప్రాంతం. డ్రిల్లులనుపయోగించి 75 
కిమీ, లోతుకు కూడా తవ్వారు సరి. 2 ,300 మీటర్ల లోతుండే మోరో వెల్లోలోని 
క గనిని సందర్శించిన తర్వాత (ఫెంచి. రచయిత డా! లుక్‌ దుర్తెన్‌ చెప్పిన 
విశేషాలివి. 
“ప్రఖ్యాతి గాంచిన మోరోవెల్లో గనులు రియోడి జనీరోకు 400 కీ.మీల 
దూరంలో ఉన్నాయి. పదహారు. గంటలసేపు రాళ్లతో నిండిన మైదానంలో 
ప్రయాణించిన తర్వాత చుట్టూ అడవులు ఆక్రమించి ఉన్న లోయలోకి వెళతాం. 
అక్కడ ఒక బ్రిటిషు సంస్థవారు, మనిష్నీ మునుపు దిగి ఎగరని లోతులనుండి బంగారం 
తవ్వి వెలికి తీస్తున్నారు. 
నేలలో బంగారం .పొర ఏటవాలుగా ఉంది. దాన్ని గని ఆరు అంచెలలో 
అందుకుంటుంది. నిలువుదారులు బావుల్లాగాను, అడ్డంగా ఉండేవి. సొరంగాల 
లాగాను ఉంటాయి. అధునాతన సమాజం తీరే ఇంత! భూమి కంల 
తన్వేషణ, లేదా అన్నిటికన్నా లోతయిన గని తవ్వడమనే ఈ సాహసకృత్యం మనిషీ 
చేపట్టింది. బంగారం సంపొయించుకోవడం కోసం! 


“కాన్వాస్తు కోట్టు, చర్మపు బొకెట్లు తొడుక్కోవాలి. చాలా జొగ్రత్తగా ఉండాలి. 


114 


'పై నుండి చిన్న గులకరాయి పడినా సరే పెద్ద దెబ్బతగులుతుంది. గనుల అధికారి 
ఒకరు మీతో వస్తారు. మొదటి సొరంగంలో ప్రవేశిస్తే అక్కడ వెలుగు బాగా 
ఉంటుంది. గనిలోపల వాతావరణాన్ని చళ్లి బరిచేందుకు పంపే నాలుగు డిగ్రీల 
చల్లని గాలితో ఒక్కసారి ఒళ్లు జబ్లమంటుంది. 


ఇరుకుగా ఉండే ఒక బోనులో నిలబడి, ఏడువందల మీటర్ల లోతుండే మొదటి 
బావిలోకి దిగితే అక్కడ రెండన సొరంగం కనబడుతుంది. ఈ లోగా లోపల 
గారి వెచ్చనవుతుంది. అప్పటికే మీరు సముద్ర మట్టానికి దిగువన ఉంటారు. 


తరువాతి బావిలో గారి ముఖం మండేలా ఉంటుంది. ముచ్చెమటలు పోస్తుండగా 
తక్కువ ఎత్తుండే కప్టుక్రింద నంగి నడుస్తూ డ్రిల్లిగు యంత్రాల గోలలోకి 
పోతారు. అక్కడి కార్మికులు, చొక్కాలు లేకుండా, చెమటలు కక్కుతూ, దుమ్ము 
నిండిన వాతావరణంలో పని చేస్తుంటారు. అంతులేకుండా, అంచెలంచెలుగా చేతులు 
మారుతుంటుంది మంచి నీటి సీసా. అప్పుడే తీసిన ఖనిజాన్ని ముట్టుకోకండి. అది 
57°C వేడి ఉంటుంది. 

ఈ అర్హంలేని అన్యాయమయిన చాకిరీతో వచ్చేదేమిటి? రోజుకు కనీసం వది 
కిలోగ్రాముల బంగారం. 


గనిలోపలి లోతుల్లో భౌతిక పరిస్తితుల గురించి, అక్కడి పనివారుండే, అన్యాయ 
మయిన పరిస్తితుల గురించి వర్షించే సందర్భాలలో రచయితగారు వేడిమి గురించి 
చెప్పారు గానీ పీడనం సంగతి పట్టించుకోలేదు. 2,300 మీటర్ల లోతులో ఒత్తిడి ఎంత 
ఉంటుందనేది మనం లెక్కవేసి కనుగొందాం. ఆ లోతులో కూడా వేడిమి, భూమి 
ఉపరితలం మీదలాగే ఉంటే గాలి సాంద్రత పెరగవలసిన తీరు (1.001) షై = 1,33 
రెట్లు. అయితే ఉష్ణోగ్రత ఒకేలా ఉండదు. గనిలో ఎక్కువగా ఉంటుంది. 
అందుకని గాలిసాంద్రత కూడా అంతగా పెరగదు. మొత్తానికి గనిలోవల, బయట 
ఉండే గాలిసాంద్రతలలో భేదం, మండుబుండలుండే కాలంలో గాలికీ, మంచుకురిసే 
చలికాలంలో గాలికిగల తేడాను పోలిఉంటుంది. అందుకే గనిలోనికి పోయిన వారికి 
ఈ విషయంలో తేడా ఏమీ తెలియదు. 

ఇంతకన్నా ముఖ్యమయిన విషయం, గనుల లోతుల్లో ఎక్కువయ్యే గారిలో తేమ 
వేడిమి కూడా ఎక్కువయ్యే సరికి ఈ తేమ వల్ల వాతావరణం దుర్భ రమవుతుంది. 
దక్షిణాఫ్రికాలోని జోహనెస్‌ బర్త్‌ సమీపంలోగల ఒక గనిలో గల (లోతు 2,553 మీ) 
50) సెంటిగ్రేడు దగ్గర 100 శాతం తేమ ఉండేది. ఈ పరిస్తితి తట్టుకోవడానికని 
ఎయిర్‌ కండిషనింగ్‌ వాడుకున్నారు. ఆ గనిని చల్లబరచడానికీ ఏర్పాటు చేసిన 
యంత్రాల శీతలీకరణశక్తి 2,000 టన్నుల మంచుగడ్డలున్నద్దానికి సమమయింది. 


స్తారావరణంలోని బెలూనులో 


ఇంతవరకూ మన ప్రయాణాలు, కేవలం మెదడులో నేనయినా, భూమిలోతుల్లోకి 


115 


జరిగాయి. అక్కడి ఒత్తిడి గురించి మనకొక సూత్రం కూడా సాయంచేసింది. ఇక 
మనం పైకి ఎగిరి, అదే సూత్రం అధారంగా లెక్కలు వేసి, ఎత్తులకు చేరిన కొద్దీ 
వాతావరణ పీడనంలో వచ్చే మార్పులను గమనిద్దాం. మనం సూత్రాన్ని కొంచెం 
మూర్చవలసి ఉంటుంది. అదిప్పుడు 


P = 0.9998 అవుతుంది. ఇందులో p అంటే అట్మాస్టియర్లలో ఒత్తిడి. 1 
అంట మీటర్లలో ఎత్తు. 0.999 అనే దశాంశ సంఖ్య. ఇంతకు ముందు మనం 


వాడిన 1.001 అనే సంఖ్యకు బదులుగా నచ్చింది. ప్రతి ఎనిమిది మీటర్లకు ఇక్కడ 
ఒత్తిడి 0.001 వంతున పెరగదు సరిగదా తగ్గుతుంది. 


పీడనం మామూలుకన్నా సగం కావాలంటే ఎంత ఎత్తుకు పోవాలి? 
ఇక్కడ = 0.5 ఇక 1 విలువను కనుగొనవలసి ఉంటుంది. సమీకరణం 


h 
0.5 = 0.9998 అవుతుంది. లాగరిధంలు తెలిసినవారు దీని జవాబు అంటే 
భూమినుండి పైకి పోవలసిన ఎత్తు 5.6 కి.మీ. అని సులభంగా చెప్పగలరు. అక్కడ 
వాతావరణ పీడనం మామూలుకన్నా. సగం తక్కువవుతుంది. 


ఇక మనం ఇంకొంచెం పైకెగిసి సోవియట్‌ వ్యోమగాములు బెలూన్లలో చేరుకున్న 
19 కి.మీల ఎత్తుకు చేరుకుందాం. ఈ ఎత్తులను స్టాటోస్టియర్‌ లేదా స్తారానరణంలోకి 
లెక్కవేస్తారు. అందుకే ఈ యాత్రలకు వాడిన బెలూన్లను స్ట్రాటోస్టియర్‌ బెలూన్స్‌ 
అంటారు. సోవియట్‌ వారి 551%, ఓసోవియాఖిమ్‌-1 అనే బెలూన్లు 1933, 
1934 సంవత్సరాలలో ఈ ఎత్తులకు చేరి రికార్డులు నెలకొల్పాయి. 


ఇంతటి ఎత్తులో వాయుపీడనం ఎలాగుంటుందో చూద్దాం. 19 కిలోమీటర్ల నద్ద 


0.999100 = 0.095 అట్మా = 72 మీ.మీలు ఉంటుంది. అలాగే 22 కి.మీల 


దగ్గర 0.999229 = 0.066 అట్మా = 50 మి.మీ. ఉంటుంది. మి.మీలలో 


చూపినది భారమితిలో పాదరసవు స్తంభం ఎత్తు. 


అయితే వాస్తవంగా నమోదయిన. ఒత్తిడులు మాత్రం మరోరకంగా ఉన్నాయి. 
'అవి 19 కిమీలలో 50 మీ.లు, 22 కిమీల వద్ద 45 మి.మీలు. మనం తప్పెక్కడ 
చేశాం? 
ఇంత తక్కువ పీడనాలకు మరియట్‌ సూత్రం వర్తించక తప్పదు. అయితే 

మనం చేసిన తప్పల్థా అన్ని ఎత్తుల్లో ఉష్ణోగ్రత ఒకంతే ఉంటుందని అనుకోవడం. 
కానీ ఎత్తు ఎక్కువయిన కొద్దీ తగ్గుతుంది. (ప్రతి కిలోమీటరుకు వేడిమి 6.56 
చొప్పున తగ్గుతుందని లెక్క. అలా 11 కిమీ. వరకు జరుగుతుంది. ఆ తర్వాత 
చాలా ఎత్తువరకు - 56౮ వేడిమి స్థిరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం 
లెక్కలోకి తీసుకోవాలంటే, మన అంకగణితం పనికిరాదు. ఒక వేళ తీసుకోగలిగితే 
మన ఫలితాలు కూడా వాస్తవానికి చేరువగా వసాయి. అందుకనే మనం గనుల 


116 


విషయంలో చేసిన లెక్కల ఫలితాలు కూడా, కేవలం “ఇంచుమించు” విలువలేనని 
గురించాలి. 


117 





(ప్రేమించే గిల 


సహజ అయస్కాంతానికి చై! చెనీయులు ఇంత అందమయిన పేరు పెట్టుకున్నారు. 
తల్లి తన పిల్లలను అక్కున చేర్చుకున్న స్తే, ఇనుమును చూసి (అయస్కాంతం) 
తనకేసి లాక్కుంటుందని వారంటారు. ప్రపంచపు మరో చివరనగల (ఫ్రాన్సువారు, 
కూడా అయస్కాంతానికి ఇలాంటి పేరే పెట్టారంటే విచిత్రం అనిపిస్తుంది. వారు 
దాన్ని 'అయిమాంట్‌' అంటారు. అంపే అయస్కాంతం అనే గాక (పేమగలది 
అనికూడా అర్హం. 

సహజ లల (పేమశక్తి చాలా తక్కువ, అందుకే గ్రీకువారు దీనికి 
'హెర్కులెస్‌ రాయి! అని పేరు పెట్టడం కొంచెం అమాయకత్వం అనిపిస్తుంది. 
సహజ అయస్కాంతానికి గల మామూలు శక్తికే నారు ఇంతగా అశ్చర్యపడ్డారంళే, 
ఉక్కు ఫ్యాక్టరీలలో టన్నుల కొద్ది బరువుల నెత్తే ఈ కాలం అయస్కాంతాలను 
చూస్తే మరెంత అబ్బుర పడేవారోననిపిస్తుంది. అయితే ఇవి సహజమయిన 
అయస్కాంతాలు కావు. వాటి చుట్టూ చుట్టిన తీగలో విద్యుత్తు (ప్రసరించడంవల్ల, 
అయస్కాంతత్వం పొందిన విద్యుదయస్కాంతాలవి. ఈ రెంటిలోనూ అకర్షణశక్తి 
మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అదే అయస్కాంతత్వం. 


je \ ly 
త్‌! | 1 


గ ళ్‌ 1 


| 





చిత్రం 88, విద్యుదయస్కాంత (ధ్రువాల మధ్య మైనపు వత్తి జ్వాల 


అయస్కాంతాలు ఇనుమును తప్ప మరోదాన్ని ఆకర్షించవని అనుకోనవసరంలేదు. 
అంతబలంగా కాకపోయినా అయస్కాంతశక్తికి లోనయ్యే “లోహోలు మరికొన్ని ఉన్నాయి. 
i నికెల్‌, కోబాల్ట్‌, మాంగనీస్‌, సత్తు, బంగారం, వెండి, ప్టాటినంలు, యశదం, 
ససం, గంధకం, బిస్మత్‌ లాంటి డయామాగ్నిటిక్‌ ధాతువుల లక్షణాలు మరింత 


118 


విచిత్రంగా ఉంటాయి. శక్తివంతమయిన అయస్కాంతాలను, ఇవి వికర్ణించుకుంటాయి. 

అయస్కాంతాలు (ద్రవాలను, వాయువులను కూడా అకర్షించగలవు. వికర్ణించగ 
లవు. అయితే అందుకు అయస్కాంతాలు ఎంతో శక్తివంతమయిననయి ఉండాలి, 
ఉదాహరణకు శుభ్రమయిన ఆక్సిజన్‌ వాయువును అయస్కాంతాలు ఆకర్షిస్తాయి. 
ఒక సబ్బుబుడగలో ఆక్సిజన్‌ వాయువును నింపి, దాన్ని విద్యుదయస్కాంతం 
యొక్క ధృవాల మధ్యన ఉంచగలిగితే, రెండు ధృవాల మధ్యన బుడగ వంపు వచ్చి 
ఆకర్షింపబడడం బాగా కనబడుతుంది. రెండు బలమయిన అయస్కాంత ధృవాల 


మధ్యన ఉంచిన ane మంటకూడా తన సహజ ఆకారం కోల్పోయి వంగుతుంది. 
అది అయస్కాంతశ్ల గురయినట్లు బాగా తెలుస్తుంది. 


దిక్సూచి సమస్య 


దిక్సూచిలో ముట్లు ఎప్పటికీ ఒక చివర ఉత్తరాన్ని, మరొక చివర దక్షిణాన్ని 
సూచిస్తుందని అనుకోవడం మనకు బాగా అలవాటయింది. అందుకే మనకు, 
“అయస్కాంత సూచి రెండు కొసలు, ఒకే దిక్కును సూచించే ప్రదేశం ఈ 
ప్రపంచంలో ఎక్కడ ఉంది?” అని అడిగినప్రశ్న పిచ్చిదనిపిస్తుంది. మరోప్రశ్న కూడా 
అంతే పిచ్చిది. “ప్రపంచంలో అయస్కాంత సూచి రెండు చివరలు దక్షిణాన్నే 
సూచించే చోటు ఏది?” 

అటువంటి ప్రదేశాలు ఉండడానికి అవకాశం లేదని మీరు పందెం కాయడానికి 
కూడా సిద్ధమవుతారని నాకు తెలుసు. అయితే ఆ ప్రదేశాలు ఉన్నాయి. భూమి 
యొక్క భౌగోళిక ధృవాలు, అయస్కాంత ధృవాలు ఒకటికావని మీరు జ్ఞప్తికి 
తెచ్చుకుంటే, ఆ ప్రదేశాలేమిటో మీరే ఊహించగలరు. భౌగోళిక దక్షిణ ధృవం 
దగ్గర ఉన్నప్పుడు దిక్సూచి ముళ్ళు ఎటువేపు చూపుతాయి? ఒక చివరేమో 
సమీపెంలోని అయస్కాంత ధృవాన్ని సూచిస్తుంది. రెండవది, ఇంకొక అయస్కాంత 
ధృవం వేపు చూపుతుంది. కానీ మీరు దక్షిణధృవం నుండి మొదలయి ఎటు 
కదిలినా అది ఉత్తరానికే అవుతుంది. అక్కడినుండి ఉత్తరానికి తప్ప మరో దిక్కుకు 
పోయే అవకాశమే లేదు. అంటే అక్కడ దిక్సూచి ముళ్లు రెండూ ఉత్తరాన్నే 
సూచించినట్లు లెక్క. అలాగే భౌగోళిక ఉత్తర ధృవం వద్ద దిక్సూచి రెండు 
కొనలు, దక్షిణా న్నే సూచిస్తాయి. 


అయస్కాంత రేఖలు 


చిత్రం 89 లో ఒక విచిత్రం కనబడుతుంది. ఒక ఫోటో గ్రాపు ఆధారంగా గీసిన 
బొమ్మ అది. విద్యుదయస్కాంతం మీద ఆనుకుని ఉన్న చేతినుండి, బోలెడన్ని 
మేకులు, నూగులాగ నిక్కబొడుచుకుని ఉండడం అందులో మీకు కనబడుతుంది. 
చేతికి మాత్రం అయస్కాంత శక్తి ప్రభావం తెలియదు. అయితే అయస్కాంతశక్తి 
చేతిలో గుండా అదృశ్యంగా ప్రవహించి, మేకుల మీద ప్రభావం చూపించి, 'అవి 


119 


అయస్కాంత బలాల దిశలో మళ్లి నిలబఢేట్టు చేస్తుంది. 

మనకు అయస్కాంత శక్తిని గుర్తించే జ్ఞానేంద్రియం ఏదీలేదు గనక, అయస్కాంతం 
నుండి వచ్చే బలాలను కేవలం ఊహించుకోవలసిందే! మనకు గనక అయస్కాంత 
శక్తిని గుర్తించే లక్షణం ఉంయే ఎంత విచిత్రంగా ఉండేదో ఊహించనలసిందే! |కైడెల్‌ 


చిత్రం 89. చేతిగుండా అయస్కాంత శక్తులు 





అనే పరిశోధకుడు రొయ్యలకు ఒకరకం అయస్కాంత।గ్రహణశక్తిని కలగజేశాడు. చిన్న 
రొయ్యలు, చిన్న చిన్న రాళ్లను తమ శ్రవణేంద్రియాల మీదకు తగిలించుకోవడం అతను 
గమనించాడు. ఆ రాళ్ళు రొయ్యల శరీర సమస్థ్రితిని నిలిపే భాగంలోని కేశకణాల మీద 
బరువు కలుగజేశాయి. మనిషి చెవుల్లో . అటోలిత్స్‌ అనే పేర ఇటువంటి చిన్న చిన్న 
“రాళ్లు” ఉంటాయి. అవి కూడా ముఖ్యమయిన శ్రవణాంగాలతోనే ఉంటాయి. ఇవి 
నిలువుగా ఉంటూ గురుత్వాకర్షణ శక్తి ప్రసరించేవేవు పనిచేస్తాయి. |క్రీడెల్‌ రొయ్యల 
(శవజేంద్రియాలలోకి ఈ రాళ్లకు బదులుగా ఇనుపరజనును ప్రవేశపెట్టాడు. ఒక 
అయస్కాంతం దగ్గరకు తెచ్చినవుడు రొయ్యలు, అయస్కాంతశ్రక్తి గురుత్వాకర్షణ 
శక్తుల ఫలితభూతానికి లంబకోణంలో నిలబడ్డాయి. 

“ఈ మధ్యన ఈ ప్రయోగాన్ని కొంచెం మార్చులతో ఒక వ్యక్తి మీద ప్రయోగించి 
చూచారు. సన్నటి ఇనపరజనును చెవిలోని కర్ణభేరిమీద అతికించారు. దానితో 
అయస్కాంత తరంగాలు ఆ చెవికి ధ్వని తరంగాలుగా వినిపించసాగాయి” (వైనర్‌) 
ఈ బలాలను పరోక్షంగా కనుగొనడానికి సులభమార్గాలున్నాయి.. వాటన్నింటిలో 
కాడా ఇనపరజనాన్నే వాడుతుంటారు. 

ఒక అట్టను లేదా గాజుపలకను తీసుకుని దానిమీద ఇనపరజనును పలచని పొరగా 
పరవండి. దాన్ని అప్పుడు ఒక దండాయస్కాంతం మీద ఉంచండి. అట్టుముక్కను 
నెమ్మదిగా వేలితో తట్టండి. అయస్కాంత తరంగాలు అట్టు, లేదా గాజుపలక ద్వారా 
స్వేచ్చగా ప్రసరిస్తాయి. కాబట్టి ఇనపరజను మీద వాటి శక్తి ప్రసరిస్తుంది. వాటిని 
తట్టడం ద్వారా కదిలించినవుడు, ఇనపరజను కణాలు, అయస్కాంత క్షేత్రంలోని 
బలాల వెంట నిలబడతాయి. అంటే అయస్కాంత బలాలరేఖల మీద ఈ రజను 

లీ 


120 


హనమ 


వా Fie Ps 
యల స్తో భల 


te HE = 
inca 





చిత్రం 90. అట్టదిగువన అయస్కాంతం ఉంతే అట్టపైన ఆకురాయి పొడి వృండే 
ఆకారం (ఫోటో నుంచి తయారుచేసిన చిత్రం.) 


వరుసలుగా నిలబడుతుంది. అప్పటివరకు * కనబడని అయస్కాంత రేఖలు. వీటివల్ల 
కనబడతాయి. (చిత్రం 90) ఈ రేఖలు అయస్కాంతం యొక్క రెండు ధృవాల 


నుండి బయలుదేరి రకరకాలుగా వంపులు దిరిగి, చిన్న, పెద్ద రేఖల ద్వారా ఇతర 
భాగాలకు కలుస్తూ విచిత్రమయిన ఆకారాలను కనబరుస్తాయి. ప్రతి అయస్కాంతం 


చుట్టు అదృశ్యంగా ఉండి, భౌతిక శాస్త్రజ్ఞుల ఊహలలో మాత్రం సుటమయే రేఖలు 
ఈ ప్రయోగంలో కనబడతాయి. ధృవాలకు చేరువగా ఉండే రేఖలు మందంగా, 


బలంగా ఉంటాయి. దూరంగా పోయిన కొద్దీ అవి పలచబడి, తగ్గిపోయే అయస్కాంత 
బలాలను సూచిస్తాయి. 


ఉక్కును అయస్కాం తంగా మార్చేదెట్లా? 


తరచుగా వినిపించే ఈ ప్రశ్నకు జవాబు కనుగొనడానికి ముందు మనం 


121 


ఒక అయస్కాంతానికి, అయస్కాంతత్వం లేని ఉక్కు ముక్కకుగల భేదాన్ని అర్ధం 
చేసుకోవాలి. ఇనుప కడ్డీలోని అణువులన్నీ, - అది అయస్కాంతం గానీ, మామూలు 
కడ్డీగానీ, - ఒక్కొక్కటి ఒక చిన్న అయస్కాంతనుని మనం అనుకోవచ్చు. అయితే 
అయస్కాంతత్వం లేని కడ్డీలోని చిన్న చిన్న అయస్కాంతాలు గజిబిజిగా, అడ్డదిడ్డంగా 
ఉంటాయి. వాటిలోని ఉత్తర దక్షిణ ధృవాలు ఒక దానికొకటి కలగలుస్తూ, 


చిత్రం 91. ఎ. అయస్కాంతతలేని ఉక్కు దండంలో అయస్కాంత వరమాణువులుండే 
దతి : 
ధి 


et 


బి. అయస్కాంతత గల డండంలో 


సి, అయస్కాంతత్త్యం "గల ఉక్కు దండం పైన మరొక అయస్కాంత 
(ధ్రువం యొక్క ప్రభావం 





ని 
రీతు Fal తక | 








అం /ఆయ4/ఉయుథట్ల గి [[్టగసగ ఇ =f tf 
l= = SINAN సరస 


యయ [లగే 


అయస్కాంతశక్తి వీగిపోతుంది. అడే ఒక అయస్కాంతంలోనయితే, అలాగ గజిబిజి 
కొకుండా కణాలన్నీ ఒక క్రమమయిన వరుసలో ఉంటాయి. వాటి సజాతి ధృవాలన్నీ 
ఎప్పటికీ "ఒకే దిక్కుకు మళీ నిలబడి ఉంటాయి. 


అయస్కాంతత్వం పొందుతున్న జృనవకడ్డీలో ఏం జరుగుతుంది? బయటి 
అయస్కాంతం ప్రభావంవల్ల కడ్తీలోపలి కణాలన్నీ వరుసల్లోకి మారి, వాటి వాటి 
ఉత్తర, దక్షిణ ధృవాలన్నీ క్రమంగా ఒకే దిశలో -మారి నిలబడతాయి. ఇలా జరిగే 
మార్పులను చిత్రం 916 లో చూడవచ్చు. ముందుగా కడ్డీలో కణాలు వాటి దక్షిణ 
ధృవాలు . బయటి అయస్మాంతపు ఉత్తర ధృవం దిశగా. వచ్చేట్టు మళ్లిపోతాయి. 
కవ్వుడా అయస్కాంతం ముందుకు కదిలనకొద్దీ ఈ కణాలు కూడా దానీ కదలికకు 


అనుగుణంగా కదులుతూ, దక్షిణ ధృవాలన్నీ ఒకే దిశగా వచ్చేట్లు నిలబడతాయి. 


, దీనివల్ల మనకు ఒక కడ్డీని అయస్కాంతంగా మార్చడమెట్లాగో తెలుస్తుంది. 
అయస్కాంతం యొక్క ఒక ధృవాన్ని కడ్డీ ఒక చివరన తగిలించి ఉంచి, అదుముతూ 
రెండవ చివర దాకా లాగాలి. ఇది చాలా కాలం నుండి వాడకంలో నున్న చాలా 
సులువు పద్దతి. అయితే ఇందువల్ల వచ్చే అయస్కాంతాలు తక్కువబలం గలవయి 


'ఉంటాయి. బలమయిన అయస్కాంతాలను తయారు చేయడానికి విద్యుత్తును 
వాడవలీసి ఉంటుంది. 


పెద్ద 'ఎలెక్టోర మాగ్నెట్స్‌ (విద్యుదయస్కాంతాలు) 


ఇనుము, ఉక్కు కర్మాగారాలలో [బ్రహ్మాండమయిన బరువులను ఎత్తే విద్యుదయ 
స్క్మాంత్తపు (క్రేనులను మీరు చూచి ఉంటారు. అదనపు పరికరాలేమీ అవసరం, 
లేకుండానే అవి పెద్దపెద్ద ఇనప దూలాలను, టన్నుల కొద్ది బరువుగల యంత్ర 
భాగాలను ఎత్తి అవసరమయిన చోట్లకు చేరవేస్తుంటాయి. అందుకనే వాటివల్ల కలిగే 
శ్రమ మిగులును అంచనా వేయడం కష్టం. ఇనువ రేకులు, తీగలు, మొలలు, 
మేకులు మొదలయిన వాటిని ప్రత్యేకంగా మూటలు కట్టునవసరం లేకుండానే, 


ఈ (క్రేనులు తరలిస్తాయి. వాటిని ఇంకొక రకంగా రవాణా చేయాలంటే ఎంతో 
సమయం, (శ్రమ అవసరం. 


చిత్రం 93. మేకుల పీపొను చేరవేసే 


విద్యుదయస్కాంతపు (కేను. 


చిత్రం 92. ఇనుప పలకలను చేరవేసే, 


విద్యుదయస్కాంతపు _కేను. 


\ 





ఈ బరువులనెత్తే అయస్కాంతాలు ఎంత ఉపయోగకరమయిన వనేది చిత్రం 
92,93 లను చూస్తే తెలుస్తుంది. చిత్రం 92 లోని (క్రేను ఒకేసారి ఎత్తుతున్న 
ఇనుపరేకులను పేర్చి, మోసి, తరలించాలంశే ఎంత కష్టమవుతుంది? ఎంత కాలం 
పడుతుంది? ఇందులో పనివారి శ్రమ మిగిలిందనేదే గాక, వని ఎంత సులువుగా 
ముగిసిందనే సంగతిని కూడా గుర్తించాలి. చిత్రం 93 లోని అయస్కాంతపు |శ్రేను 
మేకులు నింపిన పీపాలు ఆరింటిని ఒకేసారి ఎత్తుతోంది. ఒక ఉక్కు కర్మాగారంలో, 
ఇటువంటి నాలుగు మాగ్నెట్‌ (శ్రేనులు, ఒక్కొక్క సారి పది పట్టాలను తరలిస్తూ, 
రెండునందల మంది చేసే పనిని చేస్తున్నాయి. 

ఈ బరువులను ప్రత్యేకంగా |క్రేనుకు కట్టవలసిన అవసరంలేదని ఇప్పటికే చెప్పాను. 
విద్యుదయస్కాంతంలో విద్యుత్తు ఉన్నంత సేపు ఈ ఎత్తిన బరువులు [క్రిందవడడమ నేది 
అసాధ్యం. అయితే కరెంటు పోతే మాత్రం ప్రమాదం. విద్యుదయస్కాంతాలను ఈ 
పనిలో మొదట మొదట ప్రవేశ పెట్టినపుడు ఇటువంటి (ప్రమాదాలు . జరిగాయి కూడా! 
“ఒక' అమెరికన్‌, కర్మాగారంలో, విద్యుదయస్కాంతం, ఇనుప అచ్చులను 'రైలునుండి 
ఎత్తి కొలిమిలోకి చేరుస్తున్నది. అప్పడే, ఆకేంద్రానికి విద్యుత్తు సరఫరా చేసే 
నయాగరా జల విద్యుత్కేంద్రంలో ఏదో ప్రమాదం జరగడం మూలంగా కరెంటు 
పోయింది. అయస్కాంతం ఎత్తిన బరువు అమాంతం క్రిందపడేసరికి, దాని కింద ఒక 
కార్మికుడు నలిగి నజ్జ్ఞయిపోయాడు. ఇటువంటి అపాయాలు జరగకుండా ఉండాలని, 
విద్యుత్తు ఆదా అవుతుందని, అయస్కాంతపు (కేనుల్లో కొత్త సదుపాయాలు 
ఏర్పాటు చేశారు. ఎత్తవలసిన బరువులను అయస్కాంతం ఆకర్షించుకున్న వెంటనే, 
కిందనుంచి” పెద్ద పెద్ద ఉక్కుకొక్కాలు వచ్చి వాటిని పట్టుకుంటాయి. అఆ బరువులు 
ఒక చోటి నుండి మరొక చోటికి తరలింవబడుతున్నప్పుడు అయస్కాంతాలలో 
విద్యుత్తు సరఫరా ఆపీ ఉంచుతారు” ఈ విషయాలు ఒక సాంకేతిక పత్రికలో 
(ప్రచురితమయ్యాయి. 

చిత్రం 92, 93ల్టో చూపిన అయస్కాంతాలు ఒక్కొక్కదాని వ్యాసం ఒకటిన్నర 
మీటర్లు. అవి ఒక సారి వదహారు టన్నులు, అంటే ఒక నింపిన రవాణా 


లారీ బరువును ఎత్తగలుగుతాయి. ఒక రోజులో ఒక అయస్కాంతం 600 
న్న బరువును మోయగలుగుతుంది. ఒక్క సారి 75 టన్నుల బరువును ఎత్తగల 


అయస్కాంతపు |శ్రేనులున్నాయి. అది ఒక రైలింజను బరువుకు సమానం! 

ఈ పద్దతిలో వేడి ఇనుప కమ్మీలను తరలించడం బాగుంటుందని మీకు అనిపించి 
ఉంటుంది. అయితే ఇనుము కొంత వేడికి తక్కువగా ఉన్నవ్వడు మాత్రమే 
అయస్కాంత శక్తికి ఆకర్షింపబడుతుంది. ఎరగా కాలిన ఇనుమీ ఆకర్షింపబడదు. ఒక 
అయస్కాంతాన్ని 800°C దాకా వేడి చేస్తే దాని అయస్కాంతత్వం మాయమవుతుంది. 

ఇనుము, ఉక్కు, దుక్క ఇనుములను తరలించడానికి, కర్మాగారాల్లో విద్యుదయ 


స్కాంతాలను వాడుతున్నారు. ఈ పనులను సులువుగా, వేగంగా పూర్తిచేయడానికి 
రకరకాల పరికరాలను తయారుచేశారు. - 


124 


అయస్కాంతంతో ఇంద్రజాలం 


కొన్నిసార్లు సర్కసులో ట్రిక్కులు చేసేవారు కూడా విద్యుదయస్కాంతాలను 
వాడుకుంటారు. ఆ ట్రిక్కులు ఎంత బాగా పనిచేస్తాయో ఊహించవచ్చు కూడా. 
విద్యుత్తు దాని ఉపయోగాలు' అనే పేరిట డారీ అనే రచయిత ఒక పుస్తకం 


రాశాడు. అందులో అతను, ఒక ఫ్రెంచి ఇంద్రజాలికుడు అల్జీరియాలో తానిచ్చిన 
(ద గురించి చెప్పిన అంశాలను కూడా "పొందుపరిచాడు. విద్యుత్తు గురించి ' 


తెలియని (పేక్షక్షుల ముందు ఒక (టక్కు బాగా పనిచేసింది. వాళ్ళాక అద్భు తాన్ని 
చూస్తున్నామనుకున్నారు. 
ఆ ఇంద్రజారికుడంటాడు. “సే స్టేజిమీద నేనొక ఇనపమూకుడు గల పెళ్టును 


అమర్చాను. దానికొక హాండిల్‌ కూడా ఉంది. డ్రేక్రకుల్లోనుంచి ఒక బలశౌలి 
నెవరినయినా ముందుకు రావలసిందిగా పిరిచాను. మామూలు ఎత్తు అయినా, 


మంచి దారుఢ్యంగల ఒక అరబ్బు ముందుకు వచ్చాడు. అతను ఆ "ప్రాంతంలో 


మంచి బలశాలిగా పేరుపొందినాడు. అతను చిరునవ్వుతో ముందుకు వచ్చి, ఒక 
సారి కొంటెగా నవ్వి, నాముందు నిలబడ్డాడు. అతడిని సై నుండి కిందదాకా 


తేరిపార జూచి “అయితే నీవు బలవంతుడి వేనా?” అన్నాను. 

'అవును' అన్నాడతను. 

“ఎప్పటికీ అలాగే బలంగా ఉంటాననుకుంటున్నావా?” అన్నాను. 

“తప్పకుండా” జవాబిచ్చాడు. 

“అయితే జాగ్రత్త! కన్నుమూసి తెరిచేలోగా నీ బలం మొత్తం తగ్గించేస్తాను. 
నువ్వు చిన్న కుర్రవాడి కన్నా బలహీనుడయి పోగలవు” అన్నాను. 

అతను అపనమ్మకంగా నవ్వాడు. 

“ఇటు వచ్చి ఈ "పెట్టను ఎత్తు చూద్దాం!” అన్నాను. 

అరబ్బు కొంచెం వంగి పెట్టును పైకెత్తి “ఇంతేనా?” అన్నాడు. 

“ఒక క్షణం ఆగు! అన్నాను, కొంచెం గంభీరంగా నిలబడి, కాసేపు 
ఆజ్ఞాపస్తున్నట్లు చేతులటు యిటు అందించి నెమ్మదిగా అన్నాను. “వీవిప్ర పాడు ఒక 
అమ్మాయికన్నా తక్కువ బలం గల వాడివి, పెట్టను మరోసారి ఎత్తు చూద్దాం” 


అతను నా ఇంద్రజాలాన్ని పట్టించుకోకుండా మళ్లీ వంగి పెట్టైను అందుకున్నాడు. 
ఈ సారి అది కదలలేదు. అతను 'ఎంత ప్రయత్నించినా అది నేలలో పాతేసినట్టు ఉండి 
పోయింది. అతను నానా రకాలుగా గింజుకున్నాడు. పెద్దబలాన్ని ఎత్తడానికవసరమయే 
శక్తిని ఉపయోగించాడు. అయినా ఏమాత్రం లాభం లేకపోయింది. అలసిపోయి, 
గసపోస్తూ, అతను సిగ్గుతో ఎరుపయి, పక్కకు తప కున్నాడు. అతనికిప్పుడు నా, 
ఇంద్రజొలంలో నమ్మకం కుదిరింది. అయితే అందులో ఉన్న కిటుకు చాలా చిన్నది. 
ఆ ఇనపపెళ్టైను పెట్టిన బల్లకింద విద్యుదయస్కాంత ధృవాన్ని ఏర్పాటు చేశారు. 


కరెంటు చ. ఆ పెట్టను ఎత్తడం 'సులభమే. తీగలలోనుండి కరెంటు 
పాకిన వెంటనే, ముగ్గురు బలశాలులయినా ఆ పెస్టైను ఎత్తలేరు. 


125 


వ్యవసాయంలో అయస్కాంతాలు 


వ్యవసాయంలో అయస్కాంతాలు ఉపకరించే తీరు మరింత విచిత్రంగా ఉంటుంది. 
వ్యవసాయదారులకు వంట విత్తనాలనుండి, కలువు మొక్కల విత్తనాలను విడదీయడానికి 
అవి సాయం చేయగలవు. | 


కలుపు మొక్కల విత్తనాలకు నూగు ఉంటుంది. వాటి సాయంతో అవి పశువుల 
శరీరాలకు అంటుకుని చెట్టునుంచి చాలాదూరం వరకు వ్యాప్తి చెందుతాయి. 
ఈ నూగు అనే లక్షణాన్ని “వెట్టయితే తమ జాతిని నిలబెట్టుకోవడానికని, 
పరిణామక్రమంలో అభివృద్ది చేసుకున్నాయి. కానీ రైతులు దీన్నే వాడుకుని, 
తమకుపయోగకరమయిన అగిశె, అల్లాల్లా క్లోనర్‌ వంటి విత్తనాలనుండి, కలువు 
విత్తనాలను వేరు చేయగలుగుతున్నారు. కలువు గింజలు. కలిసిన విత్తనాలలో 
రైతులు సన్నటి ఇనపరజనును కలుపుతారు. అవి _ కలువుగింజల నూగులో 
చిక్కుకుంటాయి. ఈ విత్తనాలు తగినంత బలంగల అయస్కాంతపు క్షేత్రంలోకి 
రాగానే, వేరయిపోతాయి. ఇనపరజనునల్ల అవి అయస్కాంతానికి అంటుకుంటాయి. 
మిగతా విత్తానాలు మిగిలిపోతాయి. 


అయస్కాంత విమానం 


ఈ పుస్తకం మొదట్లో ఒక చోట సిరానో డి బెర్జెరాక్‌ రచించిన “హిస్టరీ ఆఫ్‌ 
లూనార్‌ అండ్‌ సోలార్‌ స్వ్పేట్స్‌” గురించి అనుకున్నాం. అయస్కాంత శక్తితో వని 
చేసే విమానాన్ని ఒక దాన్ని అతను ఒక చోట వర్ణిస్తాడు. దాని మీద అతను 
సృష్టించిన పాత్ర ఒకటి ఎగిరి చంద్రుని మీద దిగుతుంది. ఆ- సంఘటన ఇలొ 
ఉంటుంది. 

“నేను ఇనుముతో తేలికయిన బండినొకదాన్ని తయారుచేయించాను. అందులో 
'సుఖంగా కూచున్న తర్వాత, నేనొక అయస్కాంతప్పు బంతిని పైకి ఎగిరేయసాగాను, 
'దాని ఆకర్షణవల్ల నాబండి "పైకి ఎగరసాగింది. బంతికి “చేరువవగానే దాన్ని 
మరింత పైకి ఎగిరేశాను. నేను బంతిని మామూలుగా సైకెత్తినా సరే బండి పైకి 
'కదలసాగింది. అలా బంతి ఎగరేస్తూ చివరకు, చంద్రుడి మీద దిగ గలిగినంత ఎత్తుకు 
చేరాను. అక్కడినుండి కిందకు చంద్రుడి మీదకు దిగ నారంభించాను. నేను 
అయస్కాంతాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాను గనక _ బండికూడా నానుండి వేరు 
కాలేదు. క్రిందకు” 'దభిల్హమనీ' పడి మెడలు విరుచుకునే అపాయం లేకుండా,మళ్చీ 
అయస్కాంతాన్ని ఎగరేసి బండిదిగే వేగాన్ని తగ్గించగలిగాను. చంద్రుడి ఉపరితలొనికీ 
ఆరేడు వందల గజాల _ ఎత్తులోకి రాగానే, 'బధితిని, నేను దిగవలసిన దిక్కుకు 
లంబకోణంగా విసరసాగాను. బండి చేరువకు చేరుకున్నాక, క్రిందనుండే ఇసుకలోకి 
దూకేశాను”. 

బెర్టెరాక్‌ తో సహా అందరికీ, ఈ ప్రయాణం | అసాధ్యమని తెలిసీ ఉంటుంది. 
అయితే ఎందుకు అసాధ్యం అనేది అందరూ చెప్పలేరని నా నమ్మకం. ఇనపబండిలో 


126 


కూచొని అయస్కాంతం బంతిని పైకి ఎగరవేయడం సాధ్యంకాదనా? లేక బండిని 
అయస్కాంతం ఆకర్షించలేక పోతుందనా? లేక మరొక కారణంగానా? ఎందుకీ 
ప్రయాణం అసాధ్యం? 

బండిమీద కూచుని బంతిని పైకి ఎగిరేయవచ్చు. అది నిజంగా బలమయిన 
అయస్కాంతమయితే బండి పైకి లేస్తుంది కూడా. అయినా సరే ఈ విమానం 
మాత్రం ఒక అంగుళంకూడా సేకి "కదలదు. 

మీరెపడయినా ఒక బోటులో ఉండి, ఏదయినా బరువయిన వస్తువును ఒడ్డుకు 
విసిరారా? మీరు పరిశీలనగా చూచినట్లయితే వస్తువును విసరగానే బోటుకూడా 
ఒడ్డునుండి దూరంగా నీటిలోకి కొంచెం కదలడం గమనించి ఉంటారు. మీరు 
ఒకచేవుగా విసరదలచుకున్న వస్తువుమీద బలం ప్రయోగించడానికి ప్రయత్నిస్తుంటే 


మీ శరీరం, దానితో సహా బోటు వెనక్కు తన్నసాగాయి. అందుకే బోటు 
వెనక్కు కదిలింది. ఇంతకుముందు మనం చాలానార్ల్హు అనుకున్న “చర్య - 


ప్రతిచర్య” సిద్దాంతానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే. అయస్కాంతాన్ని పైకి 
ఎగరేసినవుడుకూడా ఇలాగే జరుగుతుంది. బండిలో మనిషి అయస్కాంతాన్ని 
పై కెగర వేయడానికి, అది బండిని ఆకర్షించే బలమే ముందు అడ్డుతగులుతుంది. 
అయినా కష్టపడి ఎగరేశాడనుకుందాం. అప దు ఆ బలానికి వెనక్కు తన్ని బండీ 
క్రిందకు _ కదులుతుంది. ఆకర్షణవల్ల మళ్లీ బండి, అయస్కాంతం కదిరి మొదలు 
ఉన్న చోటికే తిరిగి వచ్చేస్తాయి. బండి ఈకంత _ తేరికదయినా, అయస్కాంతం 
విసరడంవల్ల ఉన్నచోటే పైకి, (క్రిందకు ఊగిసలాడుతుంది. అంతేగాని పైకి ఎగరదు. 


17వ శతాబ్దంలో బెర్దెరాక్‌ ఈ పుస్తకం రాసేనాటికి, చర్య - ప్రతిచర్య 
సిద్దాంతం కనుగొనబడి ఉండలేదు. అటువంటి పరిస్థితిలో తను సృష్టించిన ఈ 
విమానం అతను చెప్పగలిగే వాడా అనేది అనుమానమే. 


మహమ్మదు సమాథి 


విద్యుదయస్కాంతపు (క్రేన్‌ ఒకటి పనిచేస్తుండగా, 'దానికి సమీపంలో నేలకు 
తాపడం చేసిన గొలుసు చివరనుండే ఇనుపగుండు నొకదాన్ని ఆ అయస్కాంతం 
ఆకర్షించి పైకెత్తడం పనివాడొకడు చూచాడు. గొలుసు కట్టి ఉండడంతో గుండు 
అయస్కాంతానికి అంటుకోవడం వీలుకాలేదు. ఆ రెంటిమధ్యన చెయ్యి వస్టేంత 
జాగా ఉండిపోయింది. అయినా గుండు, గొలుసుతోసహా పైకెగిరి నిటారుగా 


నిలబడింది. అయస్కాంతం ఎంత బలమయిందం టే పనివాడు గొలుసును పట్టుకుని 
సైకి పాకినా అది పడకుండా నిలబడింది. అయస్కాంత ధృవానికీ, అది ఆకర్షిస్తున్న 


వస్తువుకు మధ్యన ఎడం పెరిగిన కొద్దీ అయస్కాంతశక్తి తగ్గిపోతుంది. అలా 
జరగలేదం'లే ఈ విద్యుదయస్కాంతపు బలం ఎంతటిదో ఊహాంచవచ్చు. వేగా 
తగిలి ఉన్నప ఎడు వందగ్రాముల బరువును ఎత్తి పట్టుకోగల గుర్రపునాడాయస్కాంతం, 
బరువుకి దానికి మధ్యన కాగితం ఒకటి ఉంచితేచాలు సగం ఆకర్షణశక్తీని పోగొట్టు 
కుంటుంది. పెయింటుపూయడం వల్ల తుప్పుపట్టకుండౌ ఉంచవచ్చెని తెలిసినప్ప 


; 127 


అయస్కాంతాల ధృవాలకు రంగువూయకపోవడం వాటి శక్తి తగ్గకుండా ఉండాలనే. 
అనుకోకుండా ఆ పక్కనే ఉండిన ఫొటోగ్రాఫరు ఆ అవకాశాన్ని జొరవిడవకుండా, 
ఆ, వింతదృశ్యాన్ని ఫోటోతీశాడు. అందులోని వ్యక్తి “మహమ్మదు సమాధిలాగా” 
గారిలో తేలియాడుతుంటాడు. 


ఈ సమాధి గురించి రెండుమాటలు,. ఇస్టామును నమ్మేవారు, ప్రవక్త 





చిత్రం రగ 


గుండుతో సహా గొలుసు నిటారుగా పెకి 'లేచింది. 


128 


అవశేషాలుండే పేటిక, గాలిలో నిలబడి ఉంటుందని నమ్ముతారు. అయితే 
అది సాధ్యమేనా? “లెటర్‌ అన్‌ సండ్రీ ఫిజికల్‌ మ్యాటర్స్‌” అనే పుస్తకంలో 
యూలర్‌ ఇలా వ్రాశాడు. “ మహమ్మదు శవపేటిక అయస్కాంతాల సాయంతో 
గాలిలో తేలియాడుతూ ఉంటుందంటారు. 100 పౌండ్లదాకా బరువును ఎత్తి 
ఉంచగల అయస్కాంతాలను మనిషి తయారుచేశాడు గనక పేటిక అలా ఉండడం 
కరా (ఈ మాటలు వ్రాసినది 1774లో అప్పట్లో విద్యుదయస్కాంతాలు 
వు. 


ఈ వివరణ కూడా .తప్పే. అయస్కాంత శక్తిని ఉపయోగించి, అటువంటి. 
సమతాస్థితిని సాధించగలిగినా, న ఒక క్షణంపాటు మాత్రమే నిలవగలుగుతుంది. ' 
ఏ కొంచెం కదరిక ఏర్పడినా, చివరకు గొలివీచినా, బ్యాలెన్ఫుతప్పిపోయి పేటిక 
కిందపడుతుంది. లేదా పైకి ఎగురుతుంది. అలామధ్యలో సి స్టీరంగా నిలబడడం మాత్రం 
ఎట్టి పరిస్థితిలోనూ "వీలుకాదు. శంకువు ఆకారం గల వస్తువును మొనమీద 
నిలబెట్టడం సిద్ధాంతపరంగా సాధ్యమే. అయినా వాస్తవానికి మూత్రం వీలుకుదరదు.. 


మహమ్మదు సమాధిలాంటి పరిస్తితిని అయస్కాంతం సాయంతో చేసిచూడాలంటే, 
ఆకర్షణను గాక వికర్ణణను వాడుకోవడం మంచిది. (భౌతికశాస్త్రం చదువుకున్నవా 
రుకూడా అయస్కాంతాల వికర్షణగురించి మరిచిపోతుంటారు.) అయస్కాంతంలోని, 
సజాతిధృవాలు వికర్షించుకొంటాయి. రెండు ఇనపకడ్డీలను అయస్కాంతాలుగా మార్చి 
వాటి సజాతిధృవాలు ఎదురెదురుగా ఉండేట్టు ఏర్పాటుచేస్తే అవి వెంటనే పక్కకు 
కదిలిపోతాయి. ఈ అయస్కాంతాల బలం సరిగ్గా ఎంచుకుంటే ఒక వస్తువు 
రెండింటి మధ్యన, దేనికీ తగలకుండా నిలబడేట్లు ఏర్పాటు చేయవచ్చు. ఎగిరే 
ఇయస్కాంతాన్ని పక్కకు కదిరిపోకుండా, అయస్కాంత పదార్దాలు వాడనలసిరావచ్చు. 
ఈ పరిస్థితులన్నీ సాధ్యమయే పక్షంలో “మహమ్మదు సమాధి లాంటి వాటిని 
సాధించవచ్చు. య 





చిత్రం 95. ప్రొఫెసర్‌ వైన్‌ బెర్‌ ఫధకంలో ఘర్హణలేని రైలుమార్గం. 


hag | 


కదిలే వస్తువుమిద ప్రయోగించినట్టయితే, అయస్కాంతపు ఆకర్షణశక్తి వల్లకూడా 
ఇటువంటివి సాధించవచ్చు. విద్యుదయస్కాంతాల సాయంతో నడిచే, రాపిడిలేని 
రైల్వేలో ఇదే మూలసూత్రం (చిత్రం 95) దీన్ని సోవియట్‌ భౌతికశాస్త్రవేత్త 
బిపి. వైన్‌బర్త్‌ సూచించారు. దీనివల్ల మనం తెలుసుకోదగిన అంశాలు చాలా 
ఉన్నాయి. అందుకే వినరంగా దానిగురించి చూద్దాం. 


విద్యుదయస్కాంత రవాణా 


వైన్‌ బర్త్‌గారి (ప్రణాళిక ప్రకారం పనిచేసే రైల్లో పెబ్టలకు బరువు ఉండదు. 
విద్యుదయస్కొంతాల ఆకర్థణ శక్తి, వీటి బరువును హరిస్తుంది. ఆ పెట్టలు 
పట్టాలమీద పరుగెత్తవు. నీటిలో ఈదవు. గారిలో ఎగరవుకూడా. వాటికి కనిపించే 
ఆధారాలేమీ ఉండవు. ఉండేదల్లా కంటికి కనబడని 'అయస్కాంతబలాలు' అనే 
మోకులు. వాటికి ఘర్హణ ఉండదు గనక, ఒకసారి కదలడం మొదలెడితే, జడత్వం 
కారణంగా అలా కదులుతూనే ఉంటాయి. వాటిని లాగడానికి ఇంజను అవసరంలేదు. 

ఆ రైలు కనిన పద్దతి ఇది! . రైలు. పెట్టలు గారిపూర్తిగా తొలగించిన 
రాగిగొట్టంలో ఉంటాయి. పెస్టైలకు గౌరివల్ల నిరోధకత ఉండదు. అవి 
గొట్టాన్ని ఎక్కడా తాకీవుగనక ఘర్షణ అనే సమస్యకూడాలేదు. విద్యుదయస్కాంతాల 
బలమయిన ఆకర్ణణవల్ల పెట్టలు 'గాలిలేనిగొట్టం మధ్యలో వేలాడుతుంటాయి. ఆ 
గొట్టం పైన అయస్కాంతాలు సరయిన దూరాల్లో వరుసగా ఏర్పాటుచేయబడి ఉంటాయి. 
వాటేవల్లినే రైలు నేలనుగాని కప్పునుగానీ తగలకుండా ముందుకు కదులుతుంది. 
పైనుండే అయస్కాంతాలు గై రైలును అకర్షిస్తుంటాయి. ఈలోగా గురుత్వాకర్షణ 
వాటిని "కిందకు లాగుతుంది. అవి క్రిందవడేలోగా తర్వాతి అయస్కాంతం పైకి 
లాగుతుంది. అలాపైకి కిందకు వంపులు తిరుగుతూ, కుదుపు రాపిడి లేకుండా 
ముందుకుసాగుతుంది. అంతరిక్షంలో ఒక గ్రహం కదిలిన్టే, రైలుకూడొ గొట్టంలోని 
శూన్యంలో కదులుతుంది. ఇందులోని పెళ్టులు జెప్పెలిన్‌ విమానంలాగా రెండున్నర 
మీటర్ల పొడుగు 90 సెంటిమీటర్ల ఎత్తుంటాయి. శూన్యంలో నడుస్తాయి గనక 
వాటిలో గారి చారవడకుండా ఏర్పాటుంది.: అవి కేవలం ఫిరంగిగుండుతో మాత్రమే 
పోల్చడానికి వీలుండే వింతపద్ధతిలో బయలుదేరతాయి. భేదమల్దా ఇక్కడ ఫిరంగి అనేది 
శేవేళం విద్యుదయస్కాంతం మాత్రమే. ఒక ఇనపకడ్తీచుటూ తీగచుట్టి అందులో 
విద్యుత్తు ప్రసరింపజేస్తే, సోలినాయిడ్‌ అనబడే ఆ కడ్డీ ఇతర ఇనుప వస్తువులను 
ఆకర్షించ గ్రలుగుతుందనే సిద్దాంతం ఆధారంగా, ఈ సని జరుగుతుంది. తీగచుట్టు 
ఎక్కువయి అందులో విద్యుత్తు ఎక్కువయిన కొద్దీదాని అకర్షణ బలం కూడా 
ఎక్కు నవుతుంద నేది కూడా ' ఇందులో ఉపయోగపడుతుంది. ఈ "బలికి సాయంతో. 
బయలుదేరిన ' మలు, లోపల ఘర్షణ లేకపోవడంతో, జడత్వం కారణంగా, మరో ' 
అయస్కోంతం అ పేదాకా, ఒకేవేగంతో ముందుకు సొగుతూనే ఉంటాయి. 


ఈ. ప్రణాళికను తయారుచేసిన నివృణుడు 'అందించిన మరికొన్ని వివరాలు : 


130 | 


'  “టామస్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెక్నాలజోలోని భౌతికశాస్త్ర, వరిశోధనశాలలో 
దీన్ని గురించి ప్రయోగాలు చేసినపుడు నేను, 32 సెంటిమీటర్ల వ్యాసంగల 
గొట్టంవాడి దానిమీద అయస్కాంతాలను _ఏర్పాటుచేశాను. లోపల "కారు బరువు 
10 కిలో గ్రాములు అది ఒక ఇనుపగొట్టం. వెనకాముందు, చక్రాలుంటాయి. ముందు 
కొసదేరి ఉంటుంది. ఇసుక సంచుల ఆధారంగా నిలబెట్టిన చెక్కలోని అ భాగం 
గుద్దుకుని కారును ఆపుతుంది. . నేను తయారుచేసిన గొట్టం. కేవలం ఆరున్నర 
మీటర్ల వ్యాసంగల వృత్తంగా ఉండడంతో లోపల అంతచోటు లేకపోయింది. అందుకే 
కారు గంటకు 6 కిమీలకన్నా వేగంగా పరుగెత్తలేకపోయింది. ప్రయాణ , ప్రారంభం 
జరిగే చోట మూడుమైళ్లఫొడుగు సొరెనాయిడ్‌ ను ఏర్పాటుచేసి గంటకు 800 నుండి 
1000 కిమీల వేగం సులభంగా సాధించవచ్చునని నేను నమ్మకంగా _ చెప్పగలను. 
'ఆవేగం అలాగే నిలబడుతుంది. అందుకు ఖర్చుకూడా ఏమీఉండదు. 

ఈ రైల్వే, ముఖ్యంగా రాగిగొట్టం ఏర్పాటుచేయాలంటపే చాలా ఖరీదవుతుంది. 
అయితే తర్వాతమాత్రం రైళ్లవేగం నిలబెట్టడానికి ఖర్చు అవసరంలేదు. ఇంజను 
(డ్రైవర్లు కండక్షర్లుకూడా అవసరంలేదు. ఒక కిలోమీటరు ప్రయాణానికి, కోపెక్కులో 
వందలో వెయ్యవవంతుకూడా ఖర్చుకొదు. జంట గొట్టాలతో రైల్వే ఏర్పాటుచేస్తే 
రోజుకు 15,000 మంది (ప్రజలను 10,000 టన్నుల బరువును చేర వేయవచ్చు. 


అంగారకవాసుల దండయాత్ర 


భారతదేశంలోని ఒక కొండ, ఇనుప వస్తువులన్నింటినీ 'తనకేసి బలంగా 
ఆకర్షించుకు నేదని తనకాలంలో ఒక కధ ప్రచారంలో ఉన్నట్లు రోమన్‌ జ్ఞాని సైనీ 
ఒకచోట రాసుకున్నాడు. దురదృష్టవశాత్తు నావికుడెవరయినా తన _ఓడతో ఆ 
ప్రాంతానికి వెళితే, అందులోని మేకులు మరలు. మొత్తం లాగి వేయబడి, ఓడతోబాటు 
సముద్రం పాలవుతాడు. - ఈ విషయాన్ని తర్వాత అరేబియన్‌ రాత్రుల" కధల్లోకి 
చేర్చుకున్నారు. 
'* ఇది కేవలం ఒక కధే తప్ప మరేమీ కాదు. అయస్కాంతపు కొండలు, 
లేదా, మాగ్నబుట్‌ పుష్కలంగా ఉండే కొండలు _ ఉన్నమాట నిజమే. ఉరల్‌ 
పర్యతాల ప్రాంతంలో ఇటువంటిదొకటి వుంది. ఇప ప్పుడక్కడ మాగ్నటొగోర్‌స్‌ బ్బ 
బ్లాస్ట్‌ ఫర్నేసిలు వున్నాయి. ఇటువంటి కొంఢల. ఆకర్షణ శక్తి చాలా తక్కువ, పెనీ 
నర్గించినలాంటి కొండమాత్రం ఈ భూగోళం మీద లేదు. ఇప్పటి కాలంలో ఇనుము, . 
ఉక్కుభాగాలు ' లేని పడవలు ' తయారుచేసేది ఇటువంటి కొండలకు భయపడికాదు. 
భూమియొక్క అయస్కాంతత్వం గ గురించి పరిశోధించడానికి వాటిని వాడుకుంటారు. 
, ప్లైనీ కధలోనుండి అంశాన్ని గ్రహించి కర్ట్‌ లాస్విట్స్‌ అనే రచయిత ఒక కధ 
రాశాడు. “దటు ప్లానెట్‌, J అనే ఈ నవలలో అంగారక (గ్రహవాసులు. భూమిమీద 
దండెత్తి ఒక వింత్‌ ఆయుధాన్ని వారిమీద ప్రయోగిస్తారు. ఈ అయస్కాంత, 
లేదా "విద్యుదయస్సాంతపు ఆయుధం సాయంతో వారు భూవాసుల దగ్గరకుకూడా 


131 


చేరనవసరంలేకుండా వారిని నిరాయుధులుగా చేయగలుగుతారు. ఆ యుద్దం గురించిన 
వర్ణన ఇది. 

“తళతళలాడుతూ అశ్వికులు ముందుకు దూసుకువస్తున్నారు. వారి నిస్వార్హ 
సేవానిరతిని చూస్తే శత్రుమూకలను, ఎంతటి బిలనంతులయినా సరే, వెనక్కు 
తిప్పీకొ స్టేట్టున్నారు. శత్రువిమానాల్లో మరోసారి కలకలం బయలుదేరింది. వారు 
లొంగిపోతున్నా రే మోనన్నట్టు అకాశంలోదిగసాగారు. 


సరిగ్గా అదే సమయంలో క్షేత్రం అంచులమీద కనిపించిన నల్లని తెర విస్తరించసాగింది. 
అది కేబుల్‌ గుడ్డలాగ మడతలు విచ్చుకుని విమానాల మధ్యన విస్తరించింది. అశ్వికుల 


మొదటి వరుస దాని నీడ కిందకు రాగానే, అది అతివేగంగా పనిచేసింది. హాహాకారాలు 
హృదయ విదారకంగా మిన్నుముట్టాయి. గుర్రాలు, రౌతులు పడిపోయారు. కత్తులు 


బలాలు, తుపాకులు అన్నీపైకి ఎగిరిపోయి, ఆ విచిత్రయంత్రానికి అంటుకోసాగాయి. 

“అ యంత్రం కొంచెం పక్కకు తిరిగి అంటుకున్న ఇనుపవస్తువులన్నింటినీ దూరంగా 
కిందవడేసింది. మరోసారి మిగతా ఆయుధాలన్నింటినీ ఊడ్భుకుపోవడానికన్నట్టు 
తిరిగి వచ్చింది. అశ్వికులెవరూ తమ కత్తులను, బల్జాలను కాపాడుకో లేకపోయారు. 

ఈ యంత్రాన్ని అంగారకవాసులు కొత్తగా కనుగొన్నారు. అది అన్ని ఇనుము 
ఉక్కు వస్తువులను బలంగా తనవేపు లాక్కుంటుంది. అంగారకవాసులు శత్రువులకు. 
ఎటునంటిహాని చేయకుండా ఆకాశంనుండే, అయుధాలన్నింటినీ లా గేసుకున్నారు. 


ఆకాశంలో ఆ అయస్కాంతం ఇక కాల్బలం వారివేపు కదిలింది సైనికులు 
తమ తను తుపాకులను గట్టిగా పట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఎదురులేని 
శక్తి ఏదో వారినుండి ఆయుధాలను లాక్కుంది. మరీ గట్టిగా పట్టుకున్నవారు 
ఆయుధాలతోబాటు గాలిలోకి ఎగిరారు. కొన్ని నిమిషాల్లో మొదటి దళం పూర్తిగా 
ఆయుధాలను కోల్పోయింది. యంత్రం మిగతా దళాలను తరుముతూ నగరం వేపు 


కదిలింది. వారికి అదే గతిపడుతుంది. 
అది ఫిరంగి దళాలనుకూడా వదలలేదు”, 


గడియారాలు, అయస్కాంతత్వం 


“అయస్కాంత శక్తిని అడ్డుకోగల తెరను తయారుచేయడం వీలుకాదా? అని 
అడగాలని మీ కనిపించలేదా? అది తప్పకుండా వీలవుతుంది. అలాంటి 
ఏర్పా కేదయినా చేసుకుని ఉంటే, అంగారకవాసుల ఆశ్చర్యకరమయిన అ స్తానికి 
ఎదురునిలిచే వీలుకరిగేది. 

అయస్కాంత శక్తికి అడ్డునిలనగల పదార్థం, అతిసులభంగా అయస్కాంతంగా 
మారే ఇనుము ఒకటేనంపే విచిత్రంగదూ! ఒక ఇనుపవలయం లోపల పెట్టిన 
దిక్పూచి సూదిమీద, వలయం వెలుపల ఉండే అయస్కాంతం (ప్రభావం చూపజాలదు. 
అలాగే గడియారపు లేసు గనక ఇనుముతో చేసిందయితే లోపలి సీలుభాగలను 
అది అయస్కాంతశక్తి నుండి కాపాడగలుగుతుంది. ఒక బంగారం గడీయారాన్ని, 
గుర్రపునాడా అయస్కాంతపు ధృవాలమీద ఉంచితే, లోపలి భాగాలన్నీ, ముఖ్యంగా 


132 


వెంట్రుక: మందం తీగతో తయారుచేసిన సింగు, అయస్కాంతంగా మారిపోతాయి. 
ఇక ఆ గడియారం ఎప్పుడూ సరిగా పనిచేయదు. (స్పీర్రింగును గనుక ఇన్‌వార్‌ 
అనే ప్రత్యేక మిశ్రలోహంతో తయారుచేసినట్లయితే, అందులో ఇనుము నికిల్‌ 
ఉన్నప్పటికీ, అది పాడుకాదు.) పాడయిన గడియారాన్ని మాత్రం బాగుచేయడం 
కుదరదు. అందులోని భాగాలన్నింటినీ మార్చవలసిందే. కాబట్టి బంగారం గడియారం 
తీసుకుని అయస్కాంతంతో పరీక్షించేందుకు మాత్రం ప్రయత్నించకండి. నష్టపోతారు. 


అదే మీ గడియారప్పుకేసు, ఇనుము లేదా స్టీలుతో చేసినదయితే మీరు నిర్భయంగా 


ఈ ప్రయోగం చేసి చూడవచ్చు. ఈ రెండు లోహాలలోనుండి అయస్కాంతబలాలు 
ప్రసరించవు. మీరు ఆ గడియారాన్ని బలమయిన డైనమో ముందు ఉంచినా సరే 


చిత్రం 96. గడియారంలోని ఉక్కు భాగాలకు అయస్కాంతత కలుగకుండా కాపాడేది 
ఏమిటి? 





ఎప్పటిలాగే టిక్కుటిక్కుమంటూ తిరుగుతుంది. అందుకే ఎలెక్ట్రికల్‌ ఇంజనీర్లకు, 
'సొంకేతిక సిబ్బందికి, చనకయిన ఇనువకేసు గడియారాలే మేలు. 


అయస్కాంతంతో “నిరంతర చలని యంత్రాలు 


నిరంతర చలన యంత్రాలను కనుగొనడానికి జరిగిన ప్రయత్నాలలో అయస్కాంతం 
వహించిన పొత్ర తక్కు వేమీకొదు. ఈ యంత్రాలను తయారుచేయదలచిన దురదృష్ట 
వంతులెందరో “తమ శక్తినంతా ధారపోసి అయస్కాంతాలతో ఫలితం సాధింపజూచారు. 
17న శతాబ్దిలో ఛెస్టర్‌లో మతాచార్యుడుగా పనిచేసిన ఆంగ్లేయుడు జాన్‌ విల్కిన్స్‌ 
వరించిన. ఒక యేంత్రం వివరాలు " (క్రింద ఇవ్వబడ్డాయి. ర్త 
ణా, G | 
A అనే స్తంభంమీద బలమయిన అయస్కాంతం ఒకటి ఉంటుంది. దానికి 
అనుకుని 14, 2 అనే రెండు ఏటవాలు గాడులు ఉంటాయి. పైనుండే గాడిలో 
పై చివరలో ౮, అనే రంధ్రం ఉంటుంది. క్రింది గాడి 2 వంపు దిరిగి ఉంటుంది. 
వీర్పాటు పనిచేసే విధానాన్ని ఇలా ఊహించారు. ఒక చిన్న ఇనుపగుండును 
గౌడి"M మీద పెడతారు. అది అయస్కాంతం A యొక్క ఆకర్షణ శక్తి నల్ల 
కదిలి పైకి చేరుతుంది, అక్కడుండే రంధ్రంగుండా అది క్రింది ఏటవాలు తలం 
N మీద ' పడుతుంది... దొని మీదుగా కిందకు జారి జడత్వం నల్ల వేగంగా కదిలి 
D అనే మలుపు తిరుగుతుంది. తిరిగి M మీదకు చేరుకుంటుంది. 'అక్కడీనుండి 
133 : 


pe 


pe క్ల 


U 


pe ఒకసారి 'అయస్కాంతశక్తి వల్ల పెకి పాకుతుంది. మళ్లీ | 'కిందపడుతుంది. ఈ 
రకంగా అది నిరంతరంగా క్రిందకు 'మేదకు తిరుగుతూనే “కలక ఈ రకంగా 
న. చలనయంత్రం' తయారుచేయవచ్చునని పరిశోధకుడు అనుకున్నాడు. 


చిత్రం 97. మోసపు 'శాశ్యత చలన ' యంత్రం. 





అయితే అతను తవ ఎచేసిందెక్కడ? దాన్ని సులభంగానే గుర్తించవచ్చు. N 
మీద (క్రిందకు జారిన గుండుకు, D వంపు తిరగడానికి అవసరమయిన చలనవేగం 
ఉంటుందని అతను ఎందుకు అనుకున్నాడు. ఇలా జరగాలంటే గుండుమీద కేవలం 


గురుత్వాకర్షణ ఒకక పనిచేయాలి. ఇక్కడ మరి ఇంకొక శక్తికూడాఉంది. గుండును 
B నుదిడో C దాకా ఆకర్షించగలిగిన అయస్కాంతశక్తి ఆది ఆ ఆకర్షణ కొరణంగౌ 


గుండు N మీద జారుతున్నప డు వేగం అంతగా పెరగదు. పైగా, అది నెమ్మదిగా 
కిందకు జారుతూ వచ్చి, చేరుతుంది. అది ఎంతవేగంగా వచ్చినా సరే వంపు తిరగ 
గలిగినంత నూత్రం "ఉండదు. 


ఇటునంటి-ప్రతాళికలు రకరకాల మార్పులు చేసి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 
అలా వచ్చిన శాశ్వత చలన యంత్రాలలో ఒకదానికి విచిత్రంగా పే్ళఖుంటు కూడా 
ఇవ్వబడింది. శక్తి నిత్యతా సిద్దాంతాన్ని కనుగొన్న ముఫ్పయి సంవత్సరాల తర్వాత 
1878లో ఈ విచిత్రం జరిగింది. ఈ యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి, తన యంతత్రంలోని 
అయస్కాంత శాశ్ళత చలనం గురించి, అధికారులను మోసగించగలిగాడు. ప్రకృతి 
నియమాలకు వ్యతిరేకంగా ఉండే సూత్రాలమీద ఆధారపడినట్టుం టే, ఏ వస్తువుకయినా_ 
“పేటెంటు వలు ఇవ్వకూడదని నియమాలున్నాయి. అయితే ఆ రకంగా ఇవేంబడీన 
ఒకే ఒక పేబంటు స్వంతదారుడు, త్వరలోనే, నిరాశాపాలయ్యాడు. రెండోళ్ళ న 


అతను. తను పేపెంటు హక్కుకు కట్టనలసిన రుసుము కట్టడం ఆపే శాడు. . ఇప్పుడా 
యంత్రాన్ని ఎవరయినా స్వంతం చేసుకోవచ్చు. అయితే, ఆ ) యంత్రం ఎవరికి కొవాలి? 


పురావస్తుశాల సమస్య 


పురావస్తుశాలల్లో నిపుణులు చాలా తరుచుగా పాతవుస్తకాలతో పనిచేయవలసి 
| 134 


వస్తుంది. అయితే అవి బాగా పెడుసయి ఉంటాయి. రెండు పేజీలను విడదీయాలన్‌ 
చూచినా, నుసిగా పోతుంటాయి. అయితే మరి ఈ పుస్తకాలను వాడుకొనేదెట్టా? 


ఇటువంటి “సమస్యలకు సమాధానాలు వెదకడంకోసం, సోవియట్‌ అకాడమీ ఆఫ్‌ 
సైన్సెస్‌ వారు ప్రాచీన గ్రంథాలు పత్రాల పునరుద్దరణకోసం ఒక పరిశోధనశాలను 
ఏర్పాటుచేశారు. పుస్తకాల విషయంలో వారు విద్యుత్తును వాడుకుంటున్నారు. 
(వ్రాత ప్రతులకు విద్యుదావేశం కలగజేస్తారు. 


పేజీలకు ఒకేరకమయిన విద్యుత్తు అందడంతో అవి వికర్షించుకుని, సులభంగా 
విడిపోతాయి. - అఆ తరువాత. ఆపేజీలను జాగ్రత్తగా తీసి భద్రపరచడం నిపుణులకు 
అంత కష్ట మేమీకాదు. 


మరొక “పనిచేయని శాశ్వతచలన యంత్రం 


నిరంతర చలన సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నవారిలో చాలామందికి 
ఈమధ్యన ఒకడైనమోను, ఒక ఎలెక్ట్రిక్‌ మోటారును కలిపి పనిచేయిస్తే చాలుననే 
ఆలోచన కలుగుతున్నది. - (ప్రతిఏటా ఇటువంటి యంత్రాలు కనీసం అరడజను, 
నాదగ్గరకు, సలహాలకోసమని పంపుతుంటారు. వీటన్నింటిలోనూ మూలసూత్రం 
ఒకే ఎలెక్ట్రిక్‌ మోటారునుండి ఒక బెల్టును డైనమోకు బిగించాలి. డైనమోనుండి 
విద్యుత్తీగను మోటారుకు కనెక్ట్స్‌ చేయాలి. “డైనమౌను ఒకసారి తిప్పి "వనిచేయడం 
మొదలుపెస్టులా ' చేస్తే, అందులో .పుట్టిన కరెంటుతో మోటార్‌ నడుస్తుంది. 
మోటారునుండి పట్టా బిగించాం గనుక, దానివల్ల డైనమో నడుస్తుంది. తం 
రెండు యంత్రాలు 'ఒకదాన్ని - -మరొకటిీ పనిచేస్తాయని, ఈ నిరంతర చలనం 
పిచ్చిపట్టినవారి ఆశ, అలా ఆ యంత్రాలు ఆగడమనే | ప్రశ్న లేకుండా, అరిగిపోయేదాకా 
తిరుగుతుంటాయనీ వారనుకుంటారు. 

ఇదేదో బాగానే ఉందనిపిస్తోంది. అయితే ఈ రకమయిన (ప్రయత్నాలు చేపట్టిన 
వారు అందరూ నిరాశాపాలయ్యారు. ఆశ్చర్యంగా ఆ యంత్రాలు పనిచేయలేదు. 
రెండు యంత్రాలు నూటికి నూరుపొళ్లు మంచివయినప్పటికీ, ఘర్షణ అనే పరిస్థితి 
లేకపోతే తప్ప తిరగవు. ఈ రెండుయంత్రాలు, ళ్లేదా వాటి కలయికతో ఏర్పడ్డ ఒకే! 
యంత్రం, తననుతానే పనిచేయించుకోవాలి. ఘర్హణలేకుంటే, అది నిరంతరంగా! 
తిరిగేదే. అయితే అలా తిరగడం నల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. దానిచేత ఏదయినా 
పనిచేయించాలని ప్రయత్నించిన మరుక్షణం ఘర్హణ మొదలవుతుంది. యంత్రం 


ఆగిపోతుంది. 
ఈ ఏర్పాటుతో “నిరంతర చలనం” వస్తుందే మోగాని, నిరంతర చలన యంత్రం 


మాత్రం రాదు. ఈ చెప్పినదంతా రాపిడి లేనప్పుడు మాత్రమే నిజమవుతుంది, 
కానీ రాపిడి ఉందిగాబట్టి ఈ యంత్రాలు అసలు, పని ప్రారంభించడమే అసాధ్యం: 
నిరంతర చలనం సాధించాలనుకునే వాళ్లు, సులభంగా రెండు గిలకచక్రాలను 
తీసుకుని వాటి రెంటిమీదుగా తాటిని -. బిగించి,. తిప్పితే సరిపోతుందని ఎందుకు 
135 


అనుకోవడం లేదో! సై చెప్పిన యంత్రంలో మూలసూత్రం గనక నిజమయే పక్షంలో 
ఈ చక్రాలు కూడా ఒకదాన్ని ఒకటి తిప్పగలవని అనుకోవచ్చుగదా! అంతెందుకు? 
నిజానికి రెండవ చక్రంకూడా అవసరంలేదు. ఒకే చక్రొన్ని తిప్పితే చాలు. అందులో 
ఒక సగం మరొక సగాన్ని, ఆ మరొక సగం మొదటి సగాన్ని తిప్పగలిగి ఉండాలి! 

ఇవన్నీ నిజమయిన అర్ధంలేని ఆలోచనలు. నిరంతర చలనంకోసం కృషిచేసే 


వారి ఉద్దేశం ఇందులో ఉద్దేశం ఒకటే అయినా, ఈ, ఆలోచనల వల్ల కనీసం 
వారికికూడా అనందం కలగదు. 


“ఇంచుమించు. నిరంతర చలన యంత్రం 


ఈ మాటవింపే గణితశా,స్త్రుజ్జులు ఒప కోరేమో, ఉంటే నిరంతర చలనం 
ఉండాలి. లేకుంకే ఉండకూడదు. అంతేగాని ఈ ఇంచుమించు పరిస్టితి ఏమిటి? 
అయితేసమస్యను మరొక దృక్కోణం నుంచి చూడాలి. కనీసం వెయ్య సంవత్సరాల 
దాకా అంతరాయం లేకుండా పనిచేసే యంత్రం ఉందంటే చాలామంది సంతృప్తి 
పడతారేమో. మనిషి జీవితకాలం చిన్నది. దానితో పోలిస్తే వెయ్యి సంవత్సరాలం'టే 


చిత్రం 98. 1600 ఏళ్ల ఆగకుండా నడిచే రేడియం గడియారం. 





1 


అనంతకాలం కింద లెక్క. ఈ లెక్కన కొంచెం అర్ధంచేసుకోగలిగినవారు, 
సామభూతిగలవారు “నిరంతర చలన యంత్రాలు వచ్చాయనే అనుకుంటారు. అయితే, 
అది ఇంతకూ సాధ్యమేనా? 

సాధ్యమే. వెయ్యేళ్లు ఉండే యంత్రాన్ని కనుగొన్నారు. డబ్బులుంశే దాన్ని 
ఎవరయినా స్వంతంచేసుకోవచ్చు. అదొక రహస్యంకాదు. దాన్ని పేపెంటు చెయ్యలేదు. 
సాధారణంగా రేడియం గడియారలి అని పిలువబడే ఈ యంత్రాన్ని 1003లో 
ప్రా.స్తైట్‌ కనుగొన్నాడు. అది చాలా సులభమయిన అమరిక (చిత్రం 98). 
ఇదొక చిన్న గొజుగొట్టుం. ఇందులోగాలి పూర్తిగా తొలగించి సీలుచేసిన గాజుజొడీ 
ఒకటి ఉంటుంది. అందులో కార్ట్‌ తీగ B నుండి గ్రాములో కొన్ని వేలవంతు 
బరువుగల రేడియం లవణాలు వేలాడదీయబడి ఉంటాయి. గొట్టం . మరో 
చివరన, ఎలెక్షోస్కోవులోలాగ, రెండు పలచని బంగారురేకులు ఉంటాయి. రేడియం 
'మౌడురకాల వికిరణాలను వెదజల్దుతుందని మీకు తెలిసే ఉంటుంది. అవి ఆల్బా, 
బీటా, గామా అనే రకాలు. ఇక్కడ మనకు ఉపకరించేవి బీటా కిరణాలు. అవి 
గొజులోంచి సులభంగా చొచ్చుకుపోతాయి. వాటిలోని కణాలయిన ఎలెక్ట్రానులకు 
గుణవిద్యుదావేశం ఉంటురది. అలా బీటా కిరణాలు రుణ విద్యుత్తును వెలికి 
తీసుకుపోయిన కొద్ది, రేడియంలో ధనవిద్యుత్తు ఆవేశం ఎక్కువవుతుంది. ఈ 


ఆవేశం బంగారు రేకులకు చేరుతుంది. సజాతి విద్యుత్తు కలిగిన అవి ఒకదాన్ని 
మరొకటి వికర్ణించుకుంటాయి. వెనక్కుకదిలి జొడీగోడలకు తగులుతాయి. వాటీ 


విద్యుదావేశం, అక్కడ. ఏర్పాటుచేసిన తగరం రేకులోకి చేరుతుంది. అందులోంచి 
విద్యుత్తు ప్రసరిస్తుంది. అవి కదులుతాయి. ప్రతి ఎలెక్ట్రాను ఆవేశానికి, ఈ చర్యంతా 
మరోసారి జరుగుతుంది. ఈ చర్య లోలకంవలె (క్రమం తప్పకుండా ప్రతిమూడు 
నిమిషాలకు ఒకసారి జరుగుతుంది. అందుకే "ఈ నిర్మాణానికి గడియారం అనిపేరు 
పెట్టారు. రేడియం పూర్తిగా నశించేనరకు, అంశే, దశాబ్దాలు, శతాబ్దాలపాటు ఈ 
చర్యలు కొనసాగుతాయి. అయితే ఇది 'నిరంతర చలనం” అని పించుకోదు.'ప్రసాదిత 
చలనం” మాత్రమే అవుతుంది. 


రేడియం ఎంతకాలంపొటు కిరణాలను వెదజల్చతుంది? రేడియంయొక్క అర్హజీవన 
అవధి 1,600 సంవత్సరాలని పరిశోధకులు కనుగొన్నారు. కొబట్టి ఈ రేడియం 
గడియారం: ఆగకుండా వెయ్యి సంవత్సరాలు కనీసం పనిచేస్తుంది. రాను రాను కదలికల 
చురుకుదనం, తగ్గే విద్యుదావేశంతో బాటు తగ్గుతుంది. ఇటువంటి గడియారాన్ని, 
రష్యాదేశం స్వతంత్రదేశంగా అవిర్భ వించినప్పుడు, పనిచేయడం మొదలు పెట్టిఉంటే 
ఇప్పటినరకు అది కదులుతూనే ఉండేది. 


ఈ ప్రసాదిత చలన యంత్రంవల్ల ఏదయినా ఉపయోగం ఉంటుందా? దురదృష్ట 
వశౌత్తు ఏమీ ఉండదు. దానిశక్తి, లేదా (ప్రతి సెకండుకు అది చేసేపని చాలాతక్కువ, 
అది మరే ఇతర యంత్రాన్ని కదిలించజాలదు. ఏదయినా పనిచేయాలంయే ఇందులో 
రేడియంను పెద్దమొత్తాలలో వాడవలసి ఉంటుంది. రేడియం అంతసులభంగా 
లభ్యంకాదు. పైగా ఎంతో ఖరీదయినది. కాబట్టి ప్రసాదిత చలన యంత్రం అనేది 


అరంలేని ఆలోచన నలా 
గా నట స్యా 137 


దాహంతిరని పక్షి 


అంతులేకుండా, ఆశ్చర్యం, ఆనందం కలిగించె వైనొ ఆటబొమ్మ ఒకటి ఉంది. 
దానిపేరు “దాహం తీరని పక్షి నీరుండే పాత్రముందుపెడితే, ఈ పక్షి వంగి, 
తనముక్కు నీటిలో ముంచి “నిండా నీరు తాగిన” తర్వాత లేచి నిలబడుతుంది. 
కొంచెం సేపుతర్యాత అది మళ్లీ నెమ్మదిగా ముందుకు నంగి, నీరుత్రాగి మళ్లీ లేచి 
నిలబడుతుంది. ఇదికూడా ఒక |ప్రసాదిత చలనయంత్రం. ఇందులోని సూత్రం మరీ 
తెలివిగా తయారుచేసినది. చిత్రం 99లో చూడండి. పక్షి శరీరం .ఒకగాజుగొట్టం, 
దాని ఒక చివర్లో తలలాగ ఒక గోళాకారం ఉంటుంది. కిందిచివర అంతకన్నా 
పెద్దగోళం ఉంటుంది. ఇందులోకి గాలి చొరకుండా ఏర్పాటయి ఉంటుంది. క్రింది 
పాత్రలో ఈథరు ద్రవం, గాజుగొట్టం అడుగుకన్నా కొంచెం ఎత్తువరకు ఉంటుంది. 


క. 


'చిత్రం 99. తీరని దాహం గల పిట్ట 





షక్రిచేత నీరు తాగించాలం టే, దాని తలను ముందు తడపాలి, క్రిందిగోళం 
తలకన్నా బరువుగనక అది కొంతకాలం నిటారుగానే ఉంటుంది. అప్పుడు ఈథరు 
గొట్టంలో నెమ్మదిగా "పైకి వస్తుంది. (చిత్రం 100). అవ దు షక్రిలోని పైభాగం 
బరువెక్కి అది ముందుకు వాలుతుంది. పాత్రలో ముక్కుముంచి నీరు “తాగుతుంది. 
అది కేవలం తన ముక్కును నీటి పాత్రలో ముంచుతుంది.) అంతే. పక్షీ అడ్డంగా 
అయినప్పుడు, గొట్టం అడుగు చివర, ఈథర్‌ ఉండే ఎత్తుకన్నా పైకి తేలుతుంది. 
అప్పుడు గొట్టంలోని ఈథర్‌ మళ్లీ అడుగుగోళంలోకి జరుగుతుంది. దానితో అడుగు 

138 


బరువయిన పక్షి తిరిగి నిటారుగా నిలుచుంటుంది. సమస్యలోని యాం|త్రికపరమయిన 


'అంశం ఇది: ఈథర్‌ ఫైకి కిందకు కదులుతున్నప్పుడు బొమ్మ గరిమనాభి మారుతూ 
ఉంటుంది. 


చిత్రం 100. పక్షీ కిటుకు 





అయితే ఈథర్‌ పైకిరావడానికి కారణం ఏమిటి? ఈ ద్రవం మామూలు 
గది ఉష్ణోగ్రత వద్ద కూడా సులభంగా ఆవిరవుతుంది. అయితే సంతృప్తమయిన 
ఈథర్‌ వాయువు యొక్క ఒత్తిడి మాత్రం ఉష్ణోగ్రతతో బొటు మారుతుంటుంది. 


బొమ్మ నిటారుగా నిలుచున్నప్పుడు ఈథర్‌, రెండు విభిన్నమయిన పరిస్థితుల్లో 
ఉండే ప్రాంతాలుంటాయి. ఒకటి తల, రెండవది తోక గోళాలు. తలకు తన 
ఉష్ణోగ్రతను, బయటి ఉష్ణోగ్రతకన్నా తగ్గించుకోగల ప్రత్యేక గుణం ఉంది. ఇందుకోసం 
దొన్ని సన్నని రంధ్రాలు గల పదార్థంతో తయారుచేస్తారు. కందుల రం తేమ 
సులభంగా బయటకు, లోపలికి వెళ్లగలుగుతుంది. 


ఆవిరవడం చాలా వేగంగా అ పక్షంలో ఉష్ణోగ్రత త్వరగా పడిపోతుంది. 
తలలోనుండి _ ఈథర్‌ ఆవిరయిపోయేసరికి, అక్కడ వేడిమి తగ్గుతుంది. అందుకని 
అక్కడ ఉరడే అవిరియొక్క ఒత్తిడి తగ్గుతుంది. క్రింది గోళంలో" బత్తిడి ఎక్కువగా 
ఉంటుంది గనుక, ఈథర్‌ [ద్రవం ) గొట్టంద్వారా పై! పెకి ఎక్కుతుంది. అప్పుడు గరిమనాభి 
మారి పక్షి. కిందకు. వంగుతుంది. అప్పుడు ాండు వేరువేరు చర్యలు ఒకేసారి 
అరుగుతొయి. ముందు షక్షి ముక్కు నీటిలో మునుగుతుంది. దానితోబాళశే దాని 
తలమీద ఉండే టోపీలోని దూదికూడా తడుస్తుంది. రెండవది, రెండుగోళాలలోనీ 
ఈథర్‌ ఆవిరి కలిసిపోతుంది. బయటిగొలి వేడిమివల్ల, ఆవిరివేడిమి కూడా .కొంచెం 
పెరుగుతుంది. రెండ్గుగోళాలలో ఒత్తిడి సమానమవుతుంది. భూమ్యాకర్షణవల్ల 
గొట్టంలోని ఈథర్‌ [క్రిందకు జారుతుంది. క్రింది గోళం బరువు ఎక్కువయ్యేసరికి 
బొమ్మ లేచి నిటారుగా నిలబడుతుంది. - 


పక్రితలమీది దూది తడిగా ఉన్నంతకాలం, బయటి వాతావరణంలో తేమ, మకీ 
ఎక్కువ. కానంతవరకు ఈ నీరు (త్రొగడం కొనసాగుతూనే ఉంటుంది. 


139, 


ఈ రెండు పరిస్థితుల వల్లు ఈథర్‌ ఆవిరవడం, తలలోని ఉష్ణోగ్రత తగ్గిపోవడం 
జరుగుతుంటాయి. ఆ రకంగా బయటి వాతావరణంలోని వెచ్చదనమే, పక్రీనీ 
ప్రభావితం చేసి దాన్ని క్రిందకు మీదకు కదిలేలా చేస్తుంది. 


భూగోళం వయసెంత ? 


“ | 
కిరణధార్మికతగల ధాతువులు నశించే (రూపంమారే) లక్షణాలకు సంబంధించిన 


నియమాలను పరీక్షించడంద్వారా, పరిశోధకులకు భూగోళం వయసు కనుగొనడానికి 
నమ్మకమయిన, విధానం దొరికింది. 

కిరణ ధార్మికత శిథిలత్వం అం. ఏమిటి? ఒక అణువు, మరో అణువుగా 
మారిసోయే చర్య ఇది. దీనికి ఇతరమయిన బయటి పరిస్థితులకు సంబంధంలేదు. ఈ 
చర్యజరిగే వేగంమీద ఉష్ణోగ్రత , పీడనం మొదలయినవాటికి ఏమాత్రం (ప్రభావం 
లేదనేది ఆశ్చర్యకరమయిన విషయం. (ఉష్ణోగ్రత కోట్ల డిగ్రీల్లో మారితే ఏమయినా 
ప్రభావం ఉండవచ్చు.) కొన్ని ఖనిజొల్లో ఉండే యురేనియం, తోరియం, అక్షీనియం 
అనే ధాతువులనుండి మొదలయి, కిరణ ధార్మిక ధాతువులన్నీ తయారవుతాయి. 
ఇవిచాలా వరుసలుగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానినుండి మరొకదానిలోకి సయంగానే 
మారిపోతుంటాయి. ఇవన్నీ మారి మారి చివరకు ఏర్పడే పదార్ధం ఒకటే. అది లెడ్‌ 
లేదా సీసం. అయితే ఈ మూడు వరుసల్లో తయారయే సీసం యొక్క అణుభారం, 
"మామూలు సీసం కన్నా వేరువేరుగా ఉంటుంది. మామూలు సీసం అణువు, 
'సైైడోజన్‌ అణువు కన్నా రమారమి 207 రెట్టు ఎక్కున బరువుంటుంది. అయితే 
యురేనియం, తోరియం ఆక్షీనియంల నుండి వరుసల్లో తయారయే సీసంయొక్క 
బరువుమూత్రం అదే (క్రమంలో వరుసగా 206, 207, 208 రెట్లు బరువుంటుంది. 
ఈ రకంగా సీసం రకాలను సులభంగా గుర్తించవచ్చు. 


అప్రయత్నంగా జరిగే మార్పులో, మారుతుండే రసాయనం నుండి, ఆల్లా 
కిరణాలు వెలువడుతాయి. అలా కిరణాలం టే విద్యుదావేశంగల కణాలు, ఇవి హీలియం , 
వాయువు అణువులని కూడా చెప్పవచ్చు. ఈ" విద్యుదావేశం గల కణాలకు 
అమితమయిన వేగం ఉంటుంది. విడుదల అయిన వెంటనే అవి తము ధనా వేశాన్ని 
పోగొట్టుకుని, సాధారణ హీరియంగా మారి ఖనిజాల్లో ఉండిపోతాయి. అందుకే కిరణ 
ధోర్మికతగల అన్ని ఖనిజాల్లోనూ హీలియం కనబడుతుంది. 


హలియం వాయువు మిగతా. అన్ని తేలిక వాయువులలాగే ఇగిరిపోతుంది. కాబట్టి 
ఖనిజాలలోని హీలియం పాళ్లను బట్టి వాటి వయసు నిర్జారించడం కొంచెం కష్టం. 
ఫలితాలు సరిగారావు. 

ఇక ఖనిజంలో మిగిలిపోయిన సీసం ఆధారంగా వాటి' వయసు లెక్క వేస్తే మరింత 
సరిగా ఫలితాలు వస్తాయా? 1940 దశకం తొలి భాగంలో, హోమ్స్‌ అనే బ్రిటిషు 
భూగర్భశా,స్త్ర, వేత్త వివిధ భూప్రాంతాలలోని డిపాజిట్లలో సీసం, ధాతువుయొక్క 


140 


రూపాంతరాలను కొలతవేయ చూచాడు. ఈ లెక్క ఆధారంగా భూగోళం వయసు 
3,500 మిలియన్ల సంవత్సరా అంటుందని అతను అంచనావేశాడు. నిజానికి ఆయన 
లెక్కించిన వయసు భూమిపై పొరదేగాని, భూగోళం మొత్తానిది కాదు. పైగాఅతను, 
ఈ భూగోళం సూర్యుని. నుండి వెలువడిన వాయువులతో తయారయిందని మరొక 
అబద్దపు సిద్దాంతాన్ని తన అంచనాలకు ఆధారంగా ఎంచుకున్నాడు, 


జ 


1951-52లో వినొగ్రాదోన్‌ అనే పరిశోధకుడు, అప్పటికి అందుబాటులోగల 
సమాచారాన్నంతా విశ్లేషించి కేవలం సీసం రూపాంతరాలకు చెందిన ఆధారాల 
సాయంతో మాత్రమే భూగోళం వయసు కనుగొనడం అసాధ్యమని, తేల్చాడు. 
భూమి వయసు 5,000 మిలియన్‌ సంనత్సరాలకన్నా ఎక్కువ మాత్రం ఉండదని 
చెప్పవచ్చునన్నాడు. అదే సమయంలో _ కనీసం 3,000 మిలియన్‌ సంవత్సరాలు 
వయసుగలవిగా గుర్తించిన ఖనిజాలు వెలువడ్డాయి. యురేనియం యొక్క” రెండు 
రూపాంతరాలు, వరుసగా 235, 238 .అణుభారం గలవి, కిరణ ' ధార్మికత ద్వారా, 


ఇతర ధాతువులుగా మారే వేగానికి సంబంధించిన లెక్కలనుకూడా వేశారు. ఆ 
సమాచారం ఆధారంగా లెక్కించి భూగోళం వయసు 5,000 నుండి 7,000 
మిలియన్‌ సంవత్సరాల మధ్య ఉంటుందని పరిశోధకులు తేల్చారు. 


ఈ వివరాలన్నీ చూచిన తర్వాత భూమి సుమారు 6,000 మిలియన్‌ 
సంనత్సరాలనాడు ప్రారంభమయిందని నునం అనుకోవచ్చు. వేరువేరు పద్దతుల 
ద్వారా లెక్కించికాడా ఇంచుమించు ఈ సంఖ్యనే కనుగొన్నారు. గాబట్టి ఈ 
నయసు సరయినదేనని మనం అనుకోవచ్చు. మానవజాతి చరిత్రతో పోలిస్తే ఈ 
వయసు నిజంగా చాలా చాలా ఎక్కువ. ఇక మానవుడి జీవితకాలం సరేసరి! 


తీగల మీద పక్టులు 


కరెంటు తీగలను మనుషులు ముట్టుకోవడం ఎంత అపాయకరమో మీకు తెలుసు. 
ఇక తీగలు తెగి |క్రిందపడడం నల్ల మనుషులు, పశువులు ప్రాణాలు పోగొట్టుకున్న 
ప్రమాదాలను గురించి మనకు తెలుసు. అయితే మరి పక్షులు మాత్రం కరెంటు 
(ప్రవహిస్తున్న తీగలమీద, అంత హాయిగా ఎలా కూర్చోగలుగుతాయి? 

ఈ పరిస్థితిని అర్హంచేసుకోనాలం'కే ముందొక విషయం తెలుసుకోవాలి. తీగమీద 
కూచున్న పక్షి శరీరం, ఆ విద్యుత్తు వలయంలోని ఒక భాగమే. అయితే ,షక్షి 
రెండు కాళ్లనుధ్యగల 'అతి స్వల్పమయిన దూరంలో ఉండే నిరోధకత కంశు మొత్తం 
నలయంలోని నిరోధకత చాలా ఎక్కువ. అందుకని షక్షి శరీరంలోంచి ప్రవహించే 
అతిస్వ్పల్బమయిన విద్యుత్తు 'వల్ల అపాయం ఉండదు. కానీ, అదే పక్షీ ఒక వేవు 
తీగమీద కూచుని, తన రెక్కలతో, తోకతో లేదా ముక్కుతో స్తంభాన్ని తగిలినా, 
లేక ఏరకంగానయినా భూమితో సంబంధంకలిగినా, వెంటనే చచ్చి పడుతుంది. మీరు 
ఇటునంటి సంఘటనలు చూచి ఉంటారు. 

సక్టులు (స్టా టెన్షన్‌) ఎక్కువ తీవ్రతగల విద్యుత్తు (ప్రవహించే, తీగలకు 
అధారంగా ఉండే, 'భాగాలమీద _ కూచుని, ముక్కుతో తీగలను పొడుస్తుంటాయి. 

141 


అటువంటి సందర్భా లలో ఆ ఆధారంమీద రక్షణపొర ఉండదు. భూమితో సంబంధం 
ఏర్పడుతుంది గాబట్టి పక్షి వెంటనే షాకుతో. చచ్చివడుతుంది. 





చితం 101. విద్యుత్‌ తంతులపై కూర్చునే + పక్షులకు అపాయముండదు ఎందుచేత? 





చిత్రం 102. హైవోల్లేజి తీగల స్తంభం మీద పక్షులు వాలడానికి నిరాపాయమైన 
ఏర్పాటు 


“ఈ "రకమయిన ప్రమాదాలు మరీ తరుచుగా జరగడంతో జెర్మనీలో ప్రత్యేకంగా 
పక్షుల రక్షణకోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. హై టెన్షన్‌ తీగల' 
స్తంభాలమీద విద్యుద్‌ ఘాతం తగలకుండా, రక్షణ ఏర్పరచిన, భాగాలను, పక్టులు. 
'కూచోవడానికి అనువుగా ఏర్పాటు చేశారు. (చిత్రం 102) ఆ ఆధారభాగాల మీద; 
కూచున్న పక్షులు కరెంటు ప్రవహిస్తున్న తీగలను. ముక్కుతో తగిలినా. ప్రమాదం 
మూత్రం జరగదు. మరికొన్ని సందర్భా లలో పక్షులు తగలకుండా, కరెంటు తీగలమీద, , 
తొడుగులను ఏర్పాటుచేశారు. 


మెరుపు వెలుగులో 


గాలివాన వాతావరణంలో మెరుపు మెరిసిన క్షణంలో రద్దీగా ఉండే రోడ్డులో 
దృశ్యాన్ని నీరెప్పుడయినా చూచారా? మీరు_బజార్గో కొనుగోలుకు బయలుదేరి నపుడు 

గాలివాన ప్రారంభమయిందనుకుందాం. మెరుపు “మెరిసిన ఆ తృటిలో, అంతకు : 
ముందుదాకా, జీవంతో కళకళలాడిన బజారు, ' ఒక్కసారి స్తంభించి. పోయినట్లు 
142 


కనబడుతుంది. కదిలే వాహనాలు కూడా, నిశ్చలంగా నిలబడినట్లు అనిపిస్తుంది. వాటి 
చక్రాలలోని పుల్లలు కూడా స్టుటంగా కనబడతాయి. " 


ఇందుకు కారణం మెరుపు "మెరిసే ఆకాలం చాలా చాలా తక్కువ కావడమే. 
మిగతా విద్యుత్తు మెరుపుల్లాగే, ఈ మెరుపు కూడా ఒక తృటిలో జరుగుతుంది. 
మనం సాధారణంగా కాలాన్ని లెక్కించే పద్దతులతో, ఆ వ్యవధిని కొలవడం వీలుకాదు. 
పరిశోధకులు పరోక్ష పద్దతుల ద్వారా, మెరుపు మెరిసేందుకు పస్తే సమయం 
సెకండులో వెయ్యవ వంతుకన్నా తక్కువని తేల్చారు ఇంత తక్కువ కాలంలో ఏ 
వస్తునయినా కదిలే దూరం కంటికి తెలియదు. అవి నిజానికి కదలనే కదలవు. 
అందుకే రద్దీగా ఉండే బజారు కూడా మెరుపువెలుగులో నిశ్చలమయి కనబడుతుంది. 
అక్కడ మనకు కనబడేది, క్షణంలో వెయ్యవ వంతులో జరిగే దృశ్యమే. ఒక వాహనం 
చక్రం ఈ వ్యవధిలో ఒక మిల్లి మీటర్లో కొంతవంతు మాత్రమే కదులుతుంది. ఆ 
కదలికను మనకళ్లు చూజలేవు. 


మెరుపు ఖరీదెంత? 


పాత కాలంలో మెరువు దైవసంబంధమయిన శక్తిగా పరిగణింపబడేది. అప 
డిటువంటి ప్రశ్న అడగడం అపరాధం అయ్యేది. ఇప్పుడు మాత్రం విద్యుత్తును 
కొలుస్తున్నారు. అమ్ముతున్నారు. కనుక మెరుపు విలున ప్రశ్నను ఎవరూ 
తప్పుపట్టునవసరం లేదు. ఇక మనం చేయవలసింది, ఒక సారి మెరుపు మెరిసినవుడు,. 
ఖర్చయిన విద్యుచ్చక్తిని అంచనా చేసి, అమలులో ఉన్న విద్యుత్తు రేట్ల ప్రకారం దానికి 
విలువ కట్టుడం. 

ఒక సారి మెరుపు మెరిసినవుడు అందులోని శక్తి సుమారు 50 మిలియన్‌ వోల్టులు 
ఉంటుంది. ఇక _విద్యుత్రవాహం యొక్క తీవ్రత 2,00,000 ఆంపియర్షుంటుంది. 
(భవనాల మీద మెరుపునుండి రక్షణ కలిగించడం కోసం ఏర్పాటు చేసిన “లెటనింగ్‌ 
రాడ్‌ను మెరుపు లేదా పిడుగు 'తాకినపుడు, దానిలోని తీగచుట్ట ద్వారా “కరెంటు 
పారుతుంది. దాని మధ్యలో ఉండే ఉక్కు కడ్డీ అయస్కాంతనువుతుంది. ఆ 
అయస్కాంతం బలాన్ని కొలవడం ద్వారానే ఈ విలువలను లెక్కించగలిగారు.) 
వోల్టులను, ఆంపియర్ణతో గుణిస్తే వాటేజి విలువ వస్తుంది. ఈ లెక్క చేసేముందు 
మనం, మెరుపు మెరిసినవుడు శక్తి సున్నాకు పడిపోతుందనే సంగతి గుర్తుంచుకోవాలి. 
కాబట్టి సగటు విలువను మాత్రమే లెక్కకు తీసుకుంటే, వోల్లేజీలో సగం వస్తుంది. 
అవ్వడు వాటేజి కోసం లెక్కవేస్తే 

59,000,000%2,00,006 = 5, 000, 000, 000, 000 వాట్లు వస్తుంది. అంటే 5,000 





* మెరుపు కొన్ని పదుల క్షణాల పాటు మెరిసిన సంఘటనలు కూడా ఉన్నాయి. 
ఇక మెరుపులు ఒక దాని వెంట మరొకటి వస్తే, మొదటి దాని వెలుగు బాటులోనే 
మరో మెరుపు మెరిసి, వెలుగు మొత్తం ఒకటిన్నర సెకండ్ల కాలం కనిపించినట్లు 
కూడా సంఘటనలు నమోదయ్యాయి. - సం|| 


143 


మిలియన్‌ కిలోవాట్టు, 

ఇన్ని సున్నాలను చూస్తే కరెంటు ధర కూడా బోలెడంత ఉంటుందనిపిస్తుంది. 
అయితే మనధరలు, కిలో వాట్‌ అనర్‌ అంటే గంటకు సరఫరా అయే కిలోవాట్ల 
చొప్పున లెక్కవేస్తారు. అ లెక్కను కూడా మనమిక్కడ గుర్తించాలి. మెరుపు 
"సికండులో వెయ్యన వంతు కాలమే ఉంటుంది. ఆ వ్యవధిలో సస యున్టున్క 
సమానం, అంటే ఇంచుమించు 1,400 కిలోవాట్‌ .అవర్ల విద్యుత్తు మాత్రమే 
ఖర్చవుతుంది. ఒక కిలో వాట్‌ అవర్‌కు 4 కోపెక్కులు. ఈ లెక్కన మెరుపు 
విలువ 5,600 కోపెక్కులు లేదా 56 రూబుళ్లు. 

చాలా ఆశ్చర్యకరం కదూ. ఒక పెద్ద ఫిరంగిని పేల్చినవుడు వెలువడిన శక్తికి 
వందరెట్లు బలంగల మెరుపు ఖరీదు 56 రూబుల్సే! (రష్యాలో ఇటీవలి వరకు 
కూడా కరెంటు కారు చవక. ఈ పుస్తకం రాసి చాలా కాలమయినా ధరలు మరీ 
పెరిగినట్టు లేవు. ఇదే లెక్క మనదేశంలోనయితే విలున బోలెడంత ఉంటుంది మరి 
మన దగ్గర యూనిట్‌ ధర రూపాయికన్నా ఎక్కువ కదా! - అనువాదకుడు) 

మెరుపును ప్రయోగశాలలో పుట్టించడం సాధ్యమయిందం టే ఆసక్తికరమయిన 
విషయం. కోటి వోల్టుల శక్తిగల మెరుపును ప్రయోగశాలలో పుట్టించారు. దీనితో 
వదిహేను మీటర్ల పొడుగు మెరుపుమెరిసింది. 


ఇంట్లో గాలివాన 


ఇంట్లోనే సులభంగా ఒక ఫౌంటేన్‌ తయారు చేయవచ్చు. ఇందుకోసం రబ్బరు 
గొట్టం ఒక చివరను ఎత్తుగా ఉంచిన బకెట్‌లో నీటిలోనో, లేదా కుళాయికి బిగించో 
ఉంచాలి. ఇక జలయంత్రం జల్లుగా రావాలంటే గొట్టం రెండవ చివర సన్నగా 
ఉండారి. ఇందుకోసం లెడ్‌ తీసేసిన పెన్సిలు ముక్క వాడుకుంటే బాగుంటుంది. 
సౌకర్యం కోసం పెన్సిలు ముక్కను, తిరగేసిన గరాట్లు కాడలో నిలబెట్టవచ్చు. 

జలయంత్రాన్ని, అరమీటరు ఎత్తుకు నీరు చిమ్మేట్టు ఏర్పాటు చేయండి. నీరు 


ఎత్రం 193. చిన్న తుఫాను 





పైకి చిమ్ముతుండాలి. లక్క కడ్డీని గాని ఎబొనైట్‌ దువ్వెననుగాని, గుడ్డతో రుద్ది 
అ నీటికి దగ్గరగా తీసుకురండి. తుంపరగా పడుతున్న నీరు, ఒక్కసారి ధారగా 
మారిపోతుంది. ఆ ధార ఒక పళ్లెం మీద పడితే, పెద్ద జడివానతో సమంగా 
'చప్పుడవుతుంది. 'గాలివానలో నీటి బొట్టు, అంతంత పెద్దవిగా ఉండడానికి ఇదే 
కారణం' అంటాడు ఈ విషయంలో భౌతిక శాస్త్రజ్ఞుడు బాయ్‌స్‌. లక్కకడ్డీ, లేదా 
మ క తొలగించగానే, నీళ్లు మళ్లీ తుంపరగా పడతాయి. ధ్వని కూడా 


విషయం తెలియని వారికి ఈ (టటిక్సును చూపించి, మీ 
ర్త దగ్గర ' 
ఉందని నమ్మించవచ్చు. న. టో 
నీటి చుక్కలు విద్యుత్తుకు గురికావడం వల్లే ఈరకంగా జరుగుతుంది. కడ, 
దువ్వెనలకు చేరువగా ఉన్న నీటి బిందువులు ధనావేశం పొందుతాయి. దూరంగా 


ఉన్నవి రుణా వేశం పొందుతాయి. రెండింటి మధంన ఆకర 
. ణ మూ తుంప 
ధారగా మారుతుంది. ల రద ప 





చిత్రం 104. విద్యుత్‌ (్రేరితమైన దువ్వెన సమీపంగా తెస్తే కుళాయిధారలో వంపు 
ఏర్పడుతుంది. 


నీటి ధార మీద విద్యుత్తు ప్రభావం తెలుసుకోవడానికి మరొక సులభమార్గం ఉంది. 
దువ్వెనతో కాసేపు దువ్వుకుని, దాన్ని కొభాయినుండి చుక్కచుక్కగా పడుతున్న 
నీటికి దగ్గరగా తీసుకురండి. అది ధారగా మారుతుంది. దువ్వెనవేపుకు వంగుతుంది 
కూడా. (చిత్రం 104) ఈ ప్రభావాన్ని గురించి వివరించడం కొంచెం. కష్టం, 
విద్యుదా వేశంవల్ల నీటి చుక్కల ఉపరితలంలో బిగువు (తల తన్యత) పెరగడంతో 
దీనికి సంబంధం ఉంది. 

ఘర్షణ జరుగుతుండే తలంలో విద్యుదావేశం జమవుతుంది. అందుకే చక్రాల 
మీద తిరిగే బెల్బలలో విద్యుత్తు సమకూరుతుంది. అందులోంచి రవ్వలు వుట్టి 
అగ్నిప్రమాదాలు సంభవించే వీలుంటుంది. ఇలా జరగకుండా ఉండాలని బెట్టలకు 
వెండి పూత పూస్తారు. వెండిలో విద్యుత్తు ప్రవహిస్తుంది. అందుకే విద్యుదావేశం 
అందులో ఒకచోట జమ కూడకుండా ఉంటుంది. 

145 





అయిదు ముఖాల ఫోటో 


చిత్రం 105 లో ఒక వింత ఫోటో గ్రాపు కనబడుతుంది. అందులో ఒకే 
మనిషి అయిదు వేరువేరు కోణాలలో కనబడతాడు. ఒక వ్యక్తిని గురించిన ఎక్కువ 
వివరాలు చూపుతాయి. గనుక, ఇటువంటి ఫోటోలు మామూలు వాటికన్నా 
ఎంతో ఉపయోగకరం. ఫోటో తీసేటప్పుడు మిమ్మల్ని బాగా చూపాలని ఫోటో గ్రాఫరు 
పడే తంటాలు మీకు తెలియనివి కావు. అయిదు ముఖాల ఫోటోలో ఆ శ్రమ 
అవసరం లేకుండా అయిదు ఫోటోలు వస్తాయి. అందులో మీకు నచ్చిందేదో మీరే 
ఎంచుకోవచ్చు. 


1 ( [1/10] iii Mp 
[1111 tm} "i | Ny a 11. టం | 0 a | ti ||! [1 | |; | ||| | 
వ iri pre | న... | || ju 
ft tile it ill, “hal, 
[1 ] il Ip ret ln 


[| | | , | |... TC |, api 
ETN Li NO Tr ie iy "ia yl 
111 1111 Wah, 


| 
1. | wl i |. , 1“, ణా lrg అ 


||| 


|| 


చిత్రం 105. ఒకే మనిషీ తాలూకు అయిదు భంగిమల ఫోటో 





ఇటువంటి చిత్రాలను ఎలా తీస్తారు? అద్దాల సాయంతో ఫోటో తీయించుకునే 
వ్యక్తి & కెమెరాకు వీపు చూపిస్తూ, నిలువుగా పెట్టిన అద్దాలు ౮6 ముందు 
కూచుంటాడు. ఈ అద్దాలు రెండు ఒక దాని కొకటి 360 డిగ్రీల్లో అయిదవ 
నంతు, అంటే 72 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఈ అద్దాలు నాలుగు వేరువేరు 
ప్రతి బింబాలను కెమెరాకు. కనిపించేట్టు చేస్తాయి. ఫోటోలో ఈ ప్రతిబింబాలు, వ్యక్తి. 


కలిసి ' కనబడతారు. అద్దాలకు (్రేములుండవు. గనక అవేవీ కనబడవు. ఫోటోలో 
కెమెరా ప్రతిబింబం కనబడకుండా దగ్గర దగ్గరగా పెట్టిన తెరలను 33 వాడతారు. 


వాటి మధ్యలో “కెమెరా లెన్సుమాత్రం వ్టేంత రంధ్రం మాత్రం: ఉంటుంది. 
146 


“చిత్రం 106. అయిదు భంగిమల ఫోటోలు తీసే పద్దతి ఫోటోలు చీయించుకునే వారు 


9 ర్ల 


సి సీ అనే అద్దాల "మధ్య కూర్చుంటాడు. 





రెండు అద్దాల మధ్యన ఉండే కోణాన్ని బట్టీ, కనబడే ప్రతిబింబాల సంఖ్య 
మోరుతుంది. కోణం చిన్నదయిన కొద్దీ వాటి సంఖ్య పెరుగుతుంది. కోణం 
90° ఉండే 360:4 గాబట్టి నాలుగు బింబాలు కనబడతాయి. కోణం 60° 


అయితే 360:6 గా ఆరు బింబాలు, కోణం 45° అయితే ఎనిమిది బింబొలు, 
అలా వాటి సంఖ్య పెరుగుతుంది. అయితే ప్రతిబింబాల సంఖ్య పెరిగిన కొద్దీ, 


అవి స్తుటంగా _ కనబడకుండా అవుతాయి. అందుకనే ఫోటోగ్రాఫర్లు, అయిదు 
ప్రతిబింబాలతో ఆగిపోతారు. 


ఆలో 


సౌరశకితో మోటార్లు - హీటర్లు 


(ఈ రచన చేసి కొన్ని దశాబ్బాలయిందని గమనించ మనవి - అనువాదకుడు) 
సౌరశక్తిని వాడుకుని ఇంజన్‌ బాయిలర్‌ను వేడి జేయాలనుకోవడం ఎంతో 
ఆశ్చర్యకరమయిన విషయం. వాతావరణం యొక్క పై ఉపరితలంలో, సూర్యకిరణాలు 
లంబకోణంలో తగిలే చోట, నిమిషానికి, ప్రతిచదరవు “సెంటిమీటరుకు, ఎంతటి 
సౌరశక్తి |ప్రసరిస్తుందో వైజ్ఞానికులకు తెలుసు. దీన్ని “సౌర స్రిరాంకం" అంటారు. 
ఇంచుమించుగా చెప్పాలంకే ఇది |ప్రతినిమిషానికి, చదరపు సెంటిమీటరుకు రెండు 
కాలరీలు. సూర్యుడు మనకు అందించే ఈ వేడిమి మొత్తం భూతలందాకా 
రాదు. అర కాలరీ వాతావరణంలోనే ఉండిపోతుంది. సూర్యకిరణాలకు లంబకోణంలో 
ఉండే. భూప్రాంతం మీద ప్రతినిమిషం 1.4 కాలరీల ఉష్ణోగ్రత ప్రసరిస్తుందని మనం 
అనుకోవచ్చు. దీన్ని చదరపు మీటర్లకు మార్చితే, 14,000 కాలరీలు, లేదా 14 
కిలో కాలరీలన్నమాట. సెకండుకు పావు కిలో కాలరీ అనవచ్చు. ఒక కిలోకాలరీతో 
427 క్రిలోగ్రాములకు సమానమయిన యాంత్రిక చర్య వీలవుతుంది. అంటే ఒక 


చదరపు కిలోమీటరు భూమి మీద లంబకోణంలో ప్రసరించే సూర్యరశ్మి సెకండుకు 
100 కి.(గ్రాంలకన్నా ఎక్కువ శక్తిని ఇవ్వగలుగుతుంది. 


147 


a 


తక 
a Re 


PTE re ATS fare నళ గ్గ (| 
గట సనక కాన cnn. భా rH ae i | 
చో ణీ గాం లారాగాగా లారా ష్‌ le wail 
స్త్‌ ఇన $3 


Waa) 


| rrr 
ALLL నివ ౫ ౫న LL 
కకక | వక్‌ 





చిత్రం 107. తుర్కేనిస్తాన్‌లో సౌరశక్తితో నీటిని కాచే కార్టానా 


సూర్యరశ్మి గనుక లంబకోణంలో పడుతుంటే, అ పడిన దాన్నంతా యం త్రశక్తిగా 


మారిస్తే, దానితో ఇంతలేసి పనిచేయించవచ్చన్నమాట. అయితే ఇది సాధ్యమయేందుకు 
ఇంకా కృషి జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,6 శాతాలకన్నా ఎక్కువ “సూర్యరశ్మిని 


వాడుకో లేక పోతున్నారు. చార్జ్‌ అబట్‌ తయారుచేసిన సౌరశక్తి మోటారులో 
చాలా ఎక్కువ అంఘే 15 శాతం వినియోగ సామర్థ్యాన్ని సాధించగలిగారు. 


యంతత్రశక్తిగా గాక సౌరశక్తిని వేడిమి కోసం వాడుకోవడం ఎంతో సులభం. 
రష్యాలో ఈ విషయానికి ఎంతో ప్రాముఖ్యత నిస్తున్నారు. సమర్‌ ఖండ్‌ లోని 
ప్రత్యేకమయిన సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో ఈ విషయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 
ఇక్కడ సౌరశక్తితో పనిచేసే స్నానశాలలు, నీటిని వేడిచేసే పరికరాలు మొదలయిన 
వాటిని తయారుచేసి పరీక్షిస్తున్నారు. ఇక్కడి వాటర్‌ హీటర్లు, వేడిమిని వాడుకునే 
సామర్థ్యం 47 శాతం దాకా ఉంది. అత్యధిక సామర్ధ్యం 61 శాతం. తుర్క్‌ 
మేనియోలో సౌరశక్తితో పనిచేసే రెఫ్రిజిరేటరును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. 
బయటవేడిమి 42౮ ఉన్న సందర్భంలో కూడా అందులో 2-౩౮ మైనస్‌ 
చల్లదనం వీలయింది. వ్యాపారవరంగా తయారు చేసిన తొలి సోలార్‌ రెఫ్రిజిరేటరు 
ఇదే! 

12°C కరుగు స్థానం ఉండే గంధకాన్ని, సౌరశక్తి సాయంతో కరిగించే ప్రయత్నాలు 
మంచి ఫలితాలనే ఇచ్చాయి. కాస్పియన్‌ , అరాల్‌ సముద్ర తీరాలలో, సముద్రపు 

148 


తే త. 


Ir 
క 
ass 


: 





చిత్రం 108. తురే న్‌ ని ఉపయోగించే రి ఫీకే 
(్ర ఎర్క్యనిస్తాన్‌ లో సౌరశక్తిని ఉపయోగించే రిఫీనేటరు స్టోరేజి 


నీటిని మరిగించి మంచినీటిని తయారు చేస్తున్న డీస్టిలర్‌, స గురించి కూడా 
వేప కోవాలి. చేపలు, పళ్లను ఆరబెట్టడానికి (డ్రయ్యర్థు, సోలార్‌ నంట పొయ్యిలు, 


మొదలయినవి కూడా వచ్చాయి. సౌరశక్తిని వాడుకునేందుకు వీలుండే అవకాశాల 
జొబితాకు ఈ వివరాలు చాలా దూరంగా నున్నవని చెప్పవచ్చు. 


అదృళశ §° చేయగల టోపీ 


తలమీద పెట్టుకున్న మనిషిని ఎదుటి వారికి కనిపించకుండా చేయగల మాయటోపీ 
గురించి కథ ఒకటి చెప్పుకుంటారు. ప్రఖ్యాత రష్యన్‌ కవి అలెగ్జాండర్‌ పుష్కిన్‌ 
తన రచన 'రుస్టాన్‌ అండ్‌ లుద్మిలా'లో ఇటువంటి టో యొక్క అద్భు తశక్తి 
గురించి బాగా వర్గీస్తాడు. 

ఆ యువతికి అలాగ తోచింది 

అమ్మాయిలకలాగే అనిపిస్తుంది 

మం|త్రగాని కుళ్ళాయి ధరించాలని 

లుద్మిలా అటు యిటు తిపింది దాన్ని; 

నిలువు, అడ్డం ఎటు పెట్టి చూచినా 

నుం|త్రపు కుళ్ళాయి, అయ్యో అన్నా! 

వెనక ముందులుగ పెట్టుకుంటు మరి 

ఒట్టు ఆశ్చర్యం మిము “చుట్టుకుంటే మరి! 

లుద్మీల ఒకనారి మాయమయింది 

వెంటనే టోపీ తీసేసింది! 

మళ్ళీ ఆవిడ వం 

మరోసారి మాయం అయింది. 

ఓహో! మంత్రగాడా, మాయల మారీ 

149 


నీకు ధన్యవాదాలు, ఇదో ఒక సారీ! 

నాకు స్వాతంత్ర్యం అది వచ్చింది. 

సుఖ శాంతులను తోడి తెచ్చింది. 

బందీ అయిన లుద్మిలాకు రక్షణ కలగజేయడానికి దొరికింది మాయటోపీ ఒకే. 
ఆమె దాని సాయంతో కాపలా వాళ్లను కన్ను గప్పగలిగింది, అయితే అమె చేసే 
వనుల వల్ల మాత్రం వారికి అనుమానం కలిగింది. 

పాతకాలం నాటి కథల్లో చెప్పుకున్న చాలా విషయాలు నిత్యజీవితంలో మనకు 
నిజాలయ్యాయి. సైన్సు ఎన్నో వింతలను సాధ్యం చేసింది. ఇప్పడు మనం కొండలను 
పిండి ' కొట్టగలం, మెరువులను పట్టుకోగలం. “మాయతివాచీ' మీద ప్రయాణాలు 
'చేయగలం. అయితే మనలను మాయం చేయగల మాయటోపీని, లేదా అందుకు 
మరో మారాన్ని కనుగొనడం వీలుకాదా? ఈ సంగతేమిటో చూద్దాం. 


అదృశ్య మానవుదు 


ఎచ్‌.జి.వెల్స్‌ తను రాసిన 'ద ఇన్విజబుల్‌ మాన్‌! అనే నవలలో మనిషి 
మాయం కావడం సాధ్యమేనని మనల్ని నమ్మింప జూస్తాడు. ఈ నవలలోని 
నాయకుడిని, ప్రపంచంలో కెల్లా తెలివయిన భౌతిక శాస్త్రవేత్తగా వర్లిస్తాడు రచయిత, 
అతను మనిషిని మాయం చేసే మార్గాన్ని కనుగొంటాడు. అతను ఆ విషయాన్ని 
తన మిత్రుడయిన వైద్యునికి ఇలా వర్షిస్తాడు. 

“వస్తువులకు కాంతి మీదగల ప్రభావం మీదే కనబడడం అనేది ఆధారపడి 
ఉంది. వస్తువులు కాంతిని పీల్చుకుంటాయి. పరావర్తనం చెందిస్తాయి. న క్రీభవనం 
చెందిస్తాయి. లేదంకే ఈ అన్నింటినీ చేస్తాయని నీకు తెలుసు. ఈ పనులను 
వేటినీ చేయకుంటే ఆ వస్తువులు కనబడడమనే ప్రశ్నేలేదు. ఆ పెట్టు కాంతిలో 
చాలా భాగాన్ని పీల్చుకుని, కొంత భాగాన్ని, ఎరువుగా ఉండే భాగాన్ని పరావర్తనం 
చెందజేసింది గనుకనే మనకది ఎరుపుగా కనబడుతోంది. అది ఏ వెలుగును 
పీల్చుకోకుండా, మొత్తం కాంతిని |ప్రతిఫలింపజే స్తే, మెరుస్తూ తెల్లగా కనబడేది, అంటే 
వెండి! ఇక నజ్రవు పెట్టె అయితే, చాలా కాంతిని (గహించదు, ఉపరితలం నుంచి 
ప్రతిఫరించదు. ఎక్కడో అనుకూలంగా ఉన్న తలంలో వెలుగు పరావర్తనం, వక్రీభవనం 
చెందుతుంది. అందుకే అది మెరుస్తూ వెలుగు నీడల కలగలుపుగా కనబడుతుంది. 
అదొక కాంతి పంజరం. ఇక గాజు పెట్టి అయితే అంత మెరుపు ఉండదు. అందులో 
పరావర్తనం, వక్రీభవనం తక్కువగదా!... ఒక మామూలు, గాజుపలకను నీటిలో 
పెడితే, నీరుగాక అంతకన్నా సాంద్రత ఎక్కువగల మరేదయినా, వక్రీభవనం చెందేది 
చాలా చాలా తక్కువ. అసలు ఆ ప్రభావాలే లేకపోవచ్చు. అందుకే గాజుపలక 
కనబడదు. గాలిలో కలిసి ఉన్న బొగ్గుపులుసు వాయువు, ఉదజని వేరుగా ఎలా 
కనిపించడం లేదో అలాగే ఇది కూడా! కారణం కూడా సరిగా అదే!” 

“అవునవును” అన్నాడు కెంప్‌. “ఈ విషయాలు బడిపిల్లవాడికి కూడా 
తెరిసిఉంటాయి.” 

150 


“బడిపిల్లలకు తెలిసిన విషయం మరొకటి ఉంది. ఒక గాజు వలకను పగలగొటి 
పొడిగా చేస్తే, అది బాగా కనబడుతుంది. చివరకు అది తెల్లని పొడిగా కనబడుతుంది 
పొడి అయిన గ్లాసులో పరావర్తనం, వ్రీభవనం చేయగల తలాలు ఎక్కువవుతాయి గదా! 
గొజు వలకలోనయితే అటువంటి తలాలు . రెండే ఉంటాయి. పొడిలోని (పతిరేణువు 
ఆ పనులను చేస్తుంది. అందులోంచి ధూసుకు పోయే కాంతి చాలా తక్కువ. కానీ, 
అదే గాజు పొడిని నీటిలో వేస్తే మళ్లీ అమాంతంగా మాయమవుతుంది. ఈ 
పొడికీ, నీటికీ గల వక్రీభవన శక్తి ఇంచుమించు సమానం. ఈ రెంటిలో ఒక 
దానినుండి మరొక దానిలోకి పోయే కాంతి ఏ విధమయిన మార్పులకు గురికాదు. 
ఆ గాజు పలకను, దానితో సమానమయిన వక్రీభవన గుణకంగల ద్రవంలో ఉంచడం 


ద్వారా అదృశ్యం చేయవచ్చు. సమానమయిన వక్రీభవన గుణకంగల ద్రవంలో 
ఉంచిన పారదర్శక పదార్హం కంటికి కనబడదు. ఒక క్షణం ఆలోచిస్తే, గాజు పొడిని 
గారిలో కూడా మాయం చేయవచ్చునని తెలుస్తుంది. దాని వక్రీభవన గుణకొన్ని, గాలి 
గుణకానికి సమంగా మార్చాలి. అవ్వుడు గాలినుండి కాంతి గాజు పొడిలోకి, లేదా 
దీనినుండి దానిలోకి వెళ్లేటవ డు ఎటువంటి మార్పులకు గురికాదు.* 


“అవునవును” అన్నాడు కెంప్‌. “అయితే మనిషి మాత్రం గాజుపొడి కాదుగదా!” 

“కాదు నిజమే! అయితే మనిషీ అంతకన్నా ఎక్కువ పారదర్శకం!” అన్నాడు 
(ఫిన్‌ 3 

“అర్థం లేని మాట!” 

ఒక డాక్టరువు నువ్వేనా ఆమాట అంటున్నది.  పదేళ్లలోనే చదువుకున్న 
భౌతికశాస్త్రం అంతా మరిచి పోయావన్నమాట. పారదర్శకం అయికూడా అలా 


* పూర్తిగా పారదర్శకమయిన పదార్థం చుట్టూ గల గోడలు కాంతిని, చాలా 
సమంగా విస్తరింప జేయగలిగే వక్షంలో ఆ పదార్దం కంటికి కనబడదు. పక్కనుండే ఒక 
సన్నని రంధ్రంద్వారా, మనం చూస్తే, ఆ వస్తువు యొక్క (ప్రతిభాగం నుండి కాంతి 
ఒకే మోతాదులో వచ్చి, అది లేనట్టే కనబడుతుంది. దాని మీద వెలుగు, నీడలుండక 
పోవడమే ఇందుకు కారణం. ఆ పనిని చేసే విధానం ఇది. అరమీటరు వ్యాసంగల 
తెల్లని అట్టతో గరాటు తయారుచేసి చిత్రం 109 లో చూపినట్టు అమర్చండి. దానికి 
కొంతదూరంలో ఒక 25 వాట్ల బల్బును ఏర్పాటు చేయండి. గరాటు కింద నుండి 
సన్నని రంధ్రం ద్వారా ఒక గాజు కడ్డీని పంపించి, దాన్ని నిటారుగా నిలబెట్టండి. 
అది ఏ కొంచెం పక్కకు వంగి కదిలినా సరే నీడలాగ, లేక నీడగల వెలుగుల్లాగ 
కనబడుతుంది. అటు యిటు మార్చి వెలుగు కడ్డీమీద సమంగా పడేట్టు చేయండి. 
గరాటు వక్కలో గల సెంటిమీటరు కన్నా పెద్దది కాని ఒక రంధ్రం ద్వారా చూస్తే, 
గాజుకడ్డీ కనబడదు. గాలికి, గాజుకు వక్రీభవన గుణకం సమానం కాక పోయినా 
సరే అది, కనబడదు. అలాగే కాంతినిచ్చే పెయింటు లోపలి గోడలకు పూసిన 
సెళ్టులో డయమండ్‌ - కట్‌గ్లాస్‌ను ఉంచితే, అది కూడా కనబడదు. 

151 


చిత్రం 109. కనిపించని గాజు కడ్డీ 





కనిపించని పదార్దాలన్నింటి గురించి ఆలోచించి చూడు. ఉదహరణకు కాగితం తయారు 
చేయడానికి వాడిన నార పారదర్శకం. గాజుపొడి ఎందుకు తెలుపుగా మారి, కాంతి 
నిరోధకమయిందో, కాగితం కూడా అందుకే అయింది. కాగితంమీద నూనెపూసి, 
అందులో ఉండే రంధ్రాలనిండా నూనె ఖిండేట్టు చెయ్యి. అప్పుడు ఉపరితలం 
మీద తప్ప కాంతి పరావర్తన నక్రీభవనాలు జరగవు. అప్పుడది కూడా గాజులాగే 
పారదర్శకమవుతుంది. కాగితం ఒకే కాదు. నూలుపోగులు, ఉన్నిపోగులు, కర్ర, 
ఎముకలు, కండరాలు, వెంట్రుకలు, గోళ్ళు నాడులు, నిజానికి మనిషి శరీరం మొత్తం, 
పారదర్శకమే. ర్తక్తంలోని ఎరుపు రంగు, వెంట్రుకల్లోని నలుపు తప మిగతాదంతా 
పారదర్శకమయిన, రంగు లేని కణజాలమే గదా! ఆ కొంచెం వల్లనే మనం ఒకళ్ళం 
మరొకరికి కనబడేలా అయింది! 

చర్మంలో రంగులేని “అల్చినో! జంతువుల కణజాలాలు. పారదర్శకంగా ఉంటాయి. 
గనుక ఈ మాటలు నిజమే. ఒక జంతుశాస్త్ర నిపుణుడు దెత్స్‌కొయె సెలో 
ప్రాంతంలో 1934 వేసంగిలో ఒక అర్బినో కప్పను సంపాదించాడు. ఆయన దాన్నిలొ 
వర్ణించాడు. “దాని పలచని చర్మం, కండరాలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయి. లోపలి 
అస్తిపంజరం, ఇతర అవయనభాగాలు అన్నీ కనబడుతున్నాయి. గుండె కొట్టుకోవడం, 
పొట్ట భాగంలో. పేగుల కదలికలు మరింత బాగా కనబడుతున్నాయి.” 

వెల్స్‌ రచనలో కథానాయకుడు, మనిషి శరీరంలోన్ని అన్ని భాగాలను, వాటిలోని 
రంగులతో సహా పారదర్శకం చేసే _ పద్ధతిని కనుగొన్నాడు. అతను తన పరిశోధన 
ఫలితాలను తన శరీరం మీదే ప్రయోగించాడు, పూర్తిగా అదృశ్యుడయ్యాడు 
అప్పుడా మాయమయిన వ్యక్తికి ఏం we ఇప్పుడు చూద్దాం. 


ఖా 


మాయమయితే వచ్చే మహాశక్తి 


అంతర్జానమయిన వ్యక్తికి అంతులేని శక్తి వస్తుందని, రకరకాల చమత్కారాలు, 
చర్చల ద్యారా వెల్స్‌ పాఠకులను నమ్మింపజూస్తాడు. మాయమయిన మనిషి ఎవరికీ 
తెలియకుండా ఎక్కడికయినా వెళ్ళిపోగలడు. దేన్నయినా, సులభంగా దొంగిలించుకు 
రాగలడు. (ఇటువంటి ఇతివృత్తంతో మనదేశంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి 
- అనువాదకుడు) కనబడడు గాబట్టి దెబ్బను తప్పించుకుంటూ ఎంత నుందితోనయినా 
పోరాడగలడు. కనబడ్డ వారినందరినీ నాశనం చేస్తానని భయపెట్టి ఈ అదృశ్యవక్తి 
ఒక నగరాన్ని తన వశం చేసుకుంటాడు. ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎదుటి 
వారిని చిత్తు చేస్తాడు. భయభభ్రాంతులతో వణికి పోతున్న తన నగర _ వాసులకు 
అతను ఒక (ప్రకటన, ఆజ్ఞగా జారీచేస్తాడు. 


“బర్జాక్‌ రేవు నగరం, ఇప్పుడిక మహారాణి అధీనంలో లేదు. ఇక అధికారమంతా 
నాదే. మీ పోలీసు ' అధికారులకు, మిగతా వారికి వెళ్లి చెప్పండి. నూతనశకంలో 
తొరిసంవత్సఠంభో తొలిరోజు ఇది! ఇది అదృశ్య మానవుని శకం! నేనే 
తొలి అదృశ్యమానవుడిని. మొదట్లో పరిపాలన మెత్తగానే ఉంటుంది. అయితే 
ఉదాహరణకోసం తొళినాడు ఒక మరణశిక్ష అమలవుతుంది. చావబోయే ఆ వ్యక్తి 
పేరు. కెంప్‌. అతనికీరోజు మృత్యువు ఆసన్నమయింది. అతను దాగి ఉన్న, 
దాచుకున్నా, పహరా పెట్టుకున్నా, చుట్టూ ఆయుధాలు కట్టుకున్నా మృత్యువు, 
కనబడని మృత్యువు, అతన్ని చుట్టుముట్టనుంది. అతడిని జాగ్రత్త పడమనండి. అందరికీ 
'తెలివి వస్తుంది. అతనికెవరూ సాయం చేయకండి. లేకుంటే మీకే మూడుతుంది.” 


మొదట్లో అదృశ్యవ్యక్తి విజయం సాధించినట్లు ఉంటుంది. అయితే చాలా 
కష్టంమీద నగరవాసులు, నగరానికి అధిపతి కావాలని కలలుగన్నా ఆ అదృశ్యమానవుడిని 
నాశనం చేస్తారు. 


పొరదర్శకమయిన స్పెసిమన్లు 


ఈ నవలకు ఆధారమయిన భౌతిక సిద్దాంతం సరయినదేనా? అందు కెటువంటి 
సందేహం అవసరం లేదు. పారదర్శకమయినా యానకంలో ఉంచిన, పారదర్శకమయిన 
వస్తువు, ఆ రెండింటి వక్రీభవన గుణకంలో 0.05 కన్నా ఎక్కువ తేడాలేని పక్షంలో 
కంటికి కనబడదు. వెల్స్‌ రాసిన 'ద ఇన్విజబుల్‌ మూన్‌” ప్రచురితమయిన తర్వాత 
పదిసంవత్సరాలకు, రచయిత ఆలోచనను, ప్రా. స్పాల్ట్‌ హోల్డ్‌ అనే జర్మన్‌ 
అనాటమీ నివుణుడు నిజంగా చేసి చూపించాడు. అయితే అతను సజీవ జంతువులను 
మాయం చేయలేదు. చనిపోయిన జంతువులను నిలువ చేయడంలో ఈ పద్దతిని 
వాడుకున్నాడు. అటువంటి పొరదర్శకమయిన అంగాలు, పూర్తి జంతువులను ఈ 
నొటి ప్రదర్శన శాలల్లో చూడవచ్చు... అతను 1911లో వాడుకున్న పద్దతి ఇక్కడ 
వర్ణించబడింది. జంతువుల రంగుతొలగించి శుభ్రం చేసిన తర్వాత మిథైల్‌ సాలిసిలేట్‌ 


గ్గ ॥ 
+ 


153: 


ద్రావణంలో ఉంచుతారు. ఈ _రంగులేని ద్రవనానికి వక్రీభవన గుణకం బాగా 
ఎక్కువ. అలా నానబెట్టిన ఎలుకలు, చేపలు లేదా మనిషీ శరీర భాగాలను, 
అదే (దావణంగల గాజు జొడీలో నిలున ఉంచుతారు. అయితే వీటిని పూర్తిగా 
పారదర్శకంగా చేయడంవల్ల అసలే కనిపించకుండా పోతాయి. అవ్వుడవి పరిశోధనకు 
పరిశీలనకు పనికి రావు. అందుకనే వాటిని అనసరమయినంత వరకే పారదర్శకం 
చేస్తారు. కావాలనుకుంటే పూర్తి పారదర్శకం చేయవచ్చుకూడా! 


అయితే కంటికి కనబడని వెల్స్‌ కథానాయకుడికీ, వీటికి ఎంతో తేడా ఉంది, 
మనిషిని కనబడకుండా చేయాలంటే, వివిధ శరీర భాగాలను నాశనం చేయకుండా, 
వాటిని రసాయనాల సాయంతో పారదర్శకం చేసే విధానం కనుగొనాలి క 


స్పొల్ట్‌ హోల్డ్‌ జ తయార్తు చేసిన జంతువుల నమూనాలు పారదర్శకాలయ్యాయి. 
అంతేగానీ, అదృశ్యం కాలేదు. అదే వక్రీభవన గుణకంగల ద్రవంలో ఉంచినపుడు 
మాత్రమే అవి అదృశ్యం కాగలవు. .గాలిలో అవి కనబడకుండా ఉండాలంపే, 
వక్రీభవన గుణకం గాలితో సమానం కావాలి. ఇది సాధించడం ఇంకా వీలుపడలేదు, 


అయితే ఈ పనిని సాధించి, (బ్రిటిష్‌ నవలాకారుడు ఎచ్‌ .జి. వెల్‌ ఎ కన్న కలలు 
నిజం కాగలవనే మనం కొంచెం సేపు అనుకుందాం. రచయిత తన అదృశ్యనాయకుడిని 
అందరికన్నా గొప్పవాడుగా చిత్రీకరించాడు. అయితే అది అసాధ్యం. ఈ విషయాన్ని 
రచయిత పట్టించుకోలేదు. 


అదృశ్య మానవునికి కంటి చూపు ఉంటుందా ? 

వెల్స్‌ నవల రాసే ముందు, ఈప్రశ్న తనకు తానే వేసుకుని ఉంటే, మనకు 
అతని నవల చదివే అవకాశం ఉండేది కాదు. ప్రశ్న కథను మొదటికి తెస్తుంది. 
అదృశ్యవ్యక్తికి కంటి చూపు ఉండదు. అతను గుడ్డివాడు! 


అదృశ్యవ్యక్తిని ఇతరులు ఎందుకు చూడలేక పోతారు. అతని శరీరంలోని 
భాగాలన్నీ, కళ్ళతో సహా, పారదర్శకాలయి పోతాయి గనక. వాటి వక్రీభవన గుణకం 
గాలితో సమానమవుతుంది. 


ఇప్పుడిక మనం కన్ను పనిచేసే విధానమేమిటో చూద్దాం. కంటిలోని కటకం, దాని 
చుట్టుగల ద్రవం, మిగతా భాగాలు కాంతిని వక్రీభవనం చెందించి, చుట్టుపక్కలగల 
వస్తువుల బింబాలను అక్షిపటలం మీద పడేలా చేస్తాయి. ఇక మరి కంటికీ, గాలికి 
వక్రీభవన గుణకంలో తేడా లేక పోతే వ్యక్రీభననం ఉండనే ఉండదాయె! ఒకే 
గుణకం గల రెండు వదార్థాలనుండి కాంతి ప్రవహించినవుడు, దాని దారిలో తేడా 
ఏమీ రాదు. అందుకని అ. కిరణాలు ఒకచోట కేంద్రీకృతం కావు. అదృశ్యనయిన 
(వ్యక్తీ కళ్లలోనుండి కాంతి, ఎటువంటి అడ్డులేకుండా దూసుకు పోతుంది. ఆ 
'కిరణాలు వక్రీభవనం చెందవు. అడ్డుకోబడవు. అందుకు కారణం కంటిలో పిగ్మెంట్టు 
(రంగు రసాయనాలు) లేకపోవడమే జంతువులలో. దృష్టి సంబంధమయిన (ప్రేరణ 
కలిగించాలంటే, కాంతివల్ల, చాలా" చిన్న మొత్తంలోనయినాసరే, మార్పులు. జరగాలి: 

154 


అంటే కంటిలో కొంత చర్య జరగాలి. కంటిలో '" కిరణాలు కొంతవరకయినా ' 
అడ్డుకోబడాలి. _ పూర్తిగా పారదర్శకమయిన కన్ను, కిరణాలను అడ్డుకోజాలదు! 
అడ్డుకుంటే అది పారదర్శకమే కాదు. రక్షణ కోసం పూర్తిగా పారదర్శకనముయిన 
జంతువులలో కూడా, కళ్లుమాత్రం పూర్తిగా పారదర్శకం కావు. (అసలు వాటికి కళ్లు 
అనేవి ఉంటే. ప్రఖ్యాత సముద్ర శాస్త్ర, నిపుణుడు మ్యుగ్రే ఈ విషయంగా ఇలా 
రాశాడు. “సముద్ర గర్భంలో చాలా జంతువులు, పారదర్శకంగా, ఏ రంగులేకుండా 
ఉంటాయి. వాటిని పట్టి బయటకు తెస్తే అవి మనకు కనిపించేది వాటి చిన్న 
చిన్న నల్లటి కళ్లవల్ల మాత్రమే! వాటి రక్తంలో రంగును కలిగించే హిమోగ్లోబిన్‌ 
ఉండదు. శరీరం మొత్తం పారదర్శకంగా ఉంటుంది. అందుకే అవి ఉన్నట్లు మనకు 
సులభంగా తోచనే తోచదు.” 

ఒక్క మాటలో చెప్పాలంటే, కంటికి కనబడని మనిషికి కంటిచూపు ఉండదు.. 
అతనికి కలిగిందనుకున్న అద్భు తశ్తక్తినల్ల అతనికి ఏమాత్రం లాభం ఉండదు. అధికారం 
సంపాయించుకోవాలని బయలు దేరిన ఆ అమాయకుడు, అడుక్కుతింటూ చీకటి 
ప్రపంచంలో బతకాలి. కంటికి కనబడని ఆమనిషికి బిచ్చం వేసేవారు కూడా, 
ఉండరు. మానవుల్లో అందరికన్నా శక్తినంతుడయిన మనిషిగాదు. మనముందుండేది, ' 
అన్యాయమయిన జీవితం గడుపుతున్న అంధుడు. మాత్రమే. (వెల్‌ ఏ ఉద్దేశ్య 
పూర్వకంగానే ఈ సంగతిని ప్రస్తికి తేలేదనుకుంటాను. అతను తన రచనల్లోని 
లోపాలను, ఇతర విషయాలను వివరంగా వర్ణించడం ద్వారా కప్పి వుచ్చుతుంటాడు. ఒక 
నవలకు రాసిన ముందుమాటలో అతను ఈ సంగతిని సూటిగా చెప్పేశాడుకూడా 
చేయదలచిన ట్రిక్కు ఏదో చేసిన తర్వాత మిగతావన్నీ చాలా మామూలుగా, 
సహజంగా కనబడేట్లు చేయాలంటాడతను. ఎవరయినా తర్శించే శక్తిమీద గాక, 
సృష్టించిన (భ్రమలమీదే ఎక్కువ ఆధార పడాలంటాడు కూడా.) 


ఇంకోరకంగా చెప్పాలనుకుంటే, మాయటోపీ సంపాదించదలచిన వారు వెల్ఫొను 
అనుకరిస్తే లాభంలేదు. ఫలితం సరిగా ఉన్నాసరే కలిగేది మాత్రం నిరాశే! 


రక్షణకోసం రంగుపూత 


మాయటోపీని సంపాదించుకునే పద్దతి మరొకటి, కూడా ఉంది, అది కంటికి 
కనబడకుండా వస్తువులకు రంగులు పూయడమే. ఇటువంటి ఉదాహరణలు మనకు 
ప్రకృతిలో ఎన్నో దొరుకుతాయి. జంతువులను శత్రువులనుండి రక్షించి, మనుగడక్రోసం 
జరిగే ప్రయత్నంలో నెగ్గేట్లు చేసేందుకు ఈ పద్దతి బాగా ఉపకరిస్తుంది. 
._ సైన్యాల్లో వారు 'కామొఫ్టాజ్‌! అని పిలుస్తున్న ఈ పద్ధతిని, డాల్విన్‌ కాలం 
నుండి _జంతుశా,స్త్రుజ్ఞులు. “మిమిక్రీ అనే పేరు ఎరుగుదురు. జంతుప్రపంచంలో 
ఇటువంటి సందర్భాలు కోకొల్లలు. అడుగడుగునా అవి మనకు ఎదురవుతుంటాయి. 
ఎడారి ప్రాంతాలలో జీవించే 'జంతువులు చాలా మటుకు, ఇసుక రంగును 
పోలిన పసుపురంగు కలిగి ఉంటాయి. ఉదాహరణకు సింహం, పక్షులు, బల్లలు, 
సాలెపురుగులు, ఇతర పురుగులు, ఆర్కిటిక్‌ మంచు ప్రాంతాలలో ఉండే జంతువులు, 

155 


భయంకరమయిన ధృవవు ఎలుగుబంటిగానీ, లేక మరొకటిగానీ, అన్నీ సహజమయిన 
తెలుపురంగులోనే ఉంటాయి. మంచు మధ్యన అవి కనపడ నే కనవడవు. చెట్టమీద 
ఉండే సీతాకొకచిలుకలు, గొంగళిపురుగులు గుర్తుపట్టడం సాధ్యం కానంత సరిగా: 
ఆయా చెట్ల బెరడు రంగుల్లో, ఆకారాల్లో ఉంటాయి. 


మిమిక్రీ అనే ఈ లక్షణంనల్ల, కీటకాలను పురుగులను వస్టేవారు గుర్తించలేక 
ఎంత కష్టపడతారో అందరికీ తెలుసు. _ కాళ్ళదగ్గరే కీచుమంటున్న మిడతను 
పట్టుకోనాలని చూడండి. పచ్చని గడ్డిలో అది కనిపించనే కనిపించదు. 

సముద్ర ప్రాణులు కూడా ఇంతే. గోధుమ రంగు సముద్ర మొక్కల మధ్యన 
ఉండే ప్రాణులన్నీ గోధుమ రంగులోనే ఉంటాయి. అ మొక్కలు ఎరుపయితే 
వాటిలో జంతువులరంగు కూడా ఎరుపుంటుంది. చేపలకుండే వెండి రంగు 


పొలుసులు, వాటిని పైని ఆకాశం, కిందనీటిలో, రెండు "వైపుల నుండి వచ్చే 
శత్రువులనుండి కాపాడుతాయి. క్రిందనుండి చూచినా, పైనుండి చూచినా ఎండ 


వెలుగులో నీటి ఉపరితలం -వెండిలాగే తళతళలాడుతుంది. సంపూర్ణ పరావర్తనంవల్ల 
ఇలా - జరుగుతుంది. చేపల వెండి రంగు పొలుసులు, ఈ రంగులో కరిసి పోయి, 
శత్రువుల కంటికి కనబడకుండా ఉంటాయి. ఇక జెల్లీ చేప, పురుగులు, ఆరిచిప్పజాతి 
ప్రాణులు, మొదలయినవి, ఏ రంగు లేని శరీరాలను కలిగిఉంటాయి. అవి ఉండే ఆ 
లోతుల్లో సముద్రంలో కూడా _ఏరంగు ఉండదు. అంతా పారదర్శకంగా ఉంటుంది. 
అందుకే ఈ జంతువులు కూడా పారదర్శకంగా ఉంటాయి. 

మనిషి కనుగొన్న పద్దతులన్నింటికన్నా, ప్రకృతి విధానాలు ఏనాటికయినా మిన్న! 
ప్రకృతిలో ఉండే మార్పులకు అనుగుణంగా కొన్ని జంతువులు తమ రంగును 
మారుకుంటాయి కూడా! ఎరిమిన్‌ అనే అడవి పిల్లి వెండి తెలుపు రంగులో 
ఉండి, మంచు ప్రాంతంలో సులభంగా కనబడకుండా ఉంటుంది. అయితే, వేసవిలో 
మరిచు కరిగి పోయినవుడు కూడా అలాగే ఉంటే అది సులభంగా శత్రువుకు ఎర 
అయిపోతుంది. అందుకే మంచుకరిగే కాలం రాగానే, దాని బొచ్చు ముదురు గోధుమ 


రంగులోకి మారుతుంది... మంచులేని నేలరంగు కూడా అదే. తిరిగి చలికాలం 
రాగానే ఎరిమిన్‌ కూడా తెల్లనవుతుంది. 


కామొఫ్లాజ్‌ (రంగులతో మోసం) 


పరిసరాల్లో కలగలిసి పోయి, చూపరులను మోసపుచ్చే విధంగా రంగులను 
నాడడమే కామొఫ్లాడ్‌. ఈ తెలివిని మానవుడు ప్రకృతినుండి నేర్చుకున్నాడు. 


'వెనకట సైనికులకు రంగు రంగుల దుస్తులుండేవి. ఈ అలవాటు మానేసి 
ఇప్పుడు అన్ని దేశాల వారూ ఒకే రకంగా ఖొకీ (ఉరుదులో మట్టిరంగు) రంగుల 


దుస్తులను వాడుకుంటున్నారు. యుద్ధనౌకిలకు ఉక్కు రంగుండే బూడిద రంగును 
' వాడుతున్నారు. ' ఆ రంగుపేరే “యుద్ధనౌక రంగు అ రంగు సముద్ర జలాల 


మధ(లో కనబడదు. 
156 


సైన్యంలో ఈ ప్రయోజనం కోసం చెట్ల కొమ్మలను, రకరకాల రంగుపూతలను, ' 
పొగ మొదలయిన ఇతర పద్దతులను వాడి, ఫిరంగులు, కోటలు, ట్యాంకులు, 
పడవలు మొదలయిన వాటిని కనబడకుండా చేస్తారు. గుడారాలమీద వలలువంిచి 
వాటిమీద గడ్డి, ఆకులు కప్పుతారు. సైనికులు టోపీలలో కూడా కొమ్మలు వగైరాలు 
పెట్టుకుంటారు. - 

యుద్ద విమానాలను ఈ రకంగానే రంగుల సాయంతో కనబడకుండా మారుసారు. 
వొటిపై భాగంలో ముదురు గోధును, చిక్కని ఆకుపచ్చ, లేదా ఊదారంగు చేస్తారు. 
పైనుండి చూచే వారికి, ఈ రంగులు భూమిమీది రంగులతో కలిసిపోయి, విమానం 
కనబడదు. ఇక వాటి [క్రింద భాగాలకు లేతనీలం, గులాబీ, లేదా తెలుపు రంగులను 
వూస్తారు. ఈ రంగులు ఆకాశం రంగులతో కలిసి పోవడం వల్ల క్రిందనుండి 
చూచేవారు. మోసపోతారు. అటువంటి రంగులు చేసిన విమానాలు 750 . మీటర 
ఎత్తుకు ఎగిరిన తర్వాత, గుర్తించడం కష్టం. -ఇక 3,000 మీటర్ల ఎత్తుకు చేరిన 
తర్వాత అవి. అసలే కనబడవు. రాత్రులలో బాంబు దాడులు జరిపే విమానాలకు 
నలుపురంగు వేస్తారు. 

రక్షణ కోసం, ఎటువంటి పరిస్టితిలోనయినా అనువుగా ఉండేది, అద్దంలా 
చఛళతళలాడే తలం చుట్టు పక్కల ప్రకృతి ఇందులో (పతిఫరించడం ద్వారా అది 
కలగరిసిపోతుంది. కనుగొనడం కష్టమవుతుంది. మొదటి ప్రపంచ యుద్దంలో తమ 
పెలిన్‌ విమానాలను కాపాడడానికి జెర్మనీ వారు ఇటువంటి పద్దతిని వాడుకున్నారు. 
మెరిసిపోయే, వాటి అల్యూమినియమ్‌, తలం మేఘాలను, ఆకాశాన్ని వ్రతిఫలించేది 
వాటిని కనుగొనడం చాలా కష్ట్రమయ్యేది. కేవలం వాటి ధ్వని ద్వారా మాత్రమే 
వాటిని గుర్తించడం వీలయేది. 
హే . కథల్లో చెప్పుకున్న “అదృశ్యమయ్యే శక్తి” ప్రకృతిలోనూ, యుద్దాలలో 
నీటి అడుగున కన్ను 


మీరు కావలసినంత కాలంపాటు, నీటి అడుగున కళ్లు తెరుచుకుని ఉండగలరని 
అనుకోండి. అప్పుడు మీరేమయినా చూడగలుగుతారా? నీరు పారదర్శకమయిందే 
గనక, బయట గాలిలో ఎలా చూడ గలుగుతారో, అంతే సులభంగా నీటిలో కూడా 
చూడగలుగుతామని మీరనుకుంటారేమో? 

అయితే మీరిప్పుడు అదృశ్యమానవుని గుడ్డితనాన్ని ఒక సారి గుర్తు తెచ్చుకోండి, 
అతని కంటికి, దాని చుట్టుగల గాలికి వక్రీభవన గుణకం ఒకంతే ఉండడం వల్లనే గదా 
చూడలేక పోతాడు! గాలిలో అదృశ్య మానవుడు చిక్కుకున్న లాంటి పరిస్థితిలో నే, 
మనం నీటిలో మునిగి, 'చూడాలినుకున్నప డు చిక్కుకుంటాం. విషయం సులువుగా 
అర్ధం కావడం కోసం కొన్ని వివరాలిస్తాను. నీటియొక్క వక్రీభవన గుణకం 134. 
ఇక కంటిలో ఉండే పొరడర్శకమయిన భాగాల గుణకాలు ఈ రకంగా ఉంటాయి. 
అక్రీపటలం, కంటిలో. ఉండే ద్రవం విట్రియస్‌ హ్యూమర్‌లకు 134 ; కటకానికి 


157 


143 ; అక్షియస్‌ హ్యూమర్‌ అనే నరో ద్రవానికి 134 కటకం యొక్క వక్రీభవన 
శక్తి నీటికన్నా కేవలం పదవ వంతు మాత్రమే ఎక్కువని గమనించి ఉంటారు. ఇక 
మిగతా భాగాలకు, నీటికి తేడా లేదు. అందుకే నీటి అడుగున కనబడే దృశ్యం 
సరిగా అక్రిపటలం మీద పడక, దాని వెనక పడతాయి. అందువల్ల అంతా చాలా 
బూజుగా కనబడుతుంది. హ్రస్వదృష్టి బాగా ఉన్నవారికి మాత్రం నీటి అడుగున, 
ఇంచుమించు బయటకనబడినంత బాగా కనబడుతుంది. 


చిత్రం 110. చేప కన్ను మధ్యచ్చేదం గోళాకారంగల లెన్సు ఆకారం అవసరాన్ని 
బట్టి మారదు. అందుకు బదులుగా లెను స్థానం చుక్కలగీతలో 
సూచించినట్లుగా మారుతుంది. 





నీటిలోపల వస్తువులేలా కనబడతాయో చూడాలనుకుంకే, ఒకసారి ద్విపుటాకార 
కటకాలుగల, కళ్ళజోడు పెట్టుకుని చూడండి. ఈ కటకాలు, కాంతి కిరణాలను 
బాగా విస్తరింపజేస్తాయి. అందుకని కన్ను వక్రీభవనం చేయగలిగిన కిరణాలు, 
అక్రిపటలం వెనకగా శకేంద్రీకృతమవుతాయి. అప్పుడు దృశ్యమంతా బాగా బూజుగా 
కనబడుతుంది. 

అయితే నీటిలో మునిగిన వారు, వక్రీభవన గుణకం ఎక్కువగా గల కంటిజోడు 
వాడవచ్చుగదా! మామూలు భూతద్దాలు ఇక్కడ పనిచేయవు. నూమూలు గాజు, 
వక్రీభవన గుణకం 1,5 అంయే నీటికన్నా కొంచెమే ఎక్కువ. నీటికింద వాటి శక్తి 
మరింత తగ్గుతుంది. గుణకం చాలా ఎక్కువగా ఉండే ప్రత్యేకమయిన కటకాలను 
వాడాలి. (హెవీ ఫ్లింట్‌గ్గాస్‌ అనే రకానికి వక్రీభవన గుణకం 2) అటువంటి 
కంటిజోడుంటే నీటిలో కూడా చూడవచ్చు. 


చేవ కంటిలోని కటకం ఎందుకంత లావుంటుందో ఇప డు అర్థమయి ఉంటుంది. 
అది ఇంచుమించు గుండ్రంగా ఉంటుంది. జంతువుల కళ్ళు అన్నింటిలోకి ఎక్కువ 
వక్రీభవన గుణకంగల కళ్లు చేపవే. వక్రీభనన గుణకం బాగా ఉండే, నీటిలో బతికే 


158 


చేపకళ్లు ఆ రకంగా ఉండక పోతే, కళ్లుండి కూడా లాభంలేదు. 


గజ ఈతగాళ్లు ఎలా చూస్తారు? 


నీటిలో మనిషి కళ్లు కాంతిని వక్రీభవించ లేవంటే మరి, నీటిలో మునిగి 
పనిచేసే డైవర్హు ఎలా చూస్తారని ఎవరికయినా అనుమానం కలగవచ్చు. అయితే 
డైవర్లు తలకు పెట్టుకునే పాల్మెట్లకు, పుటాకారంగల అద్దాలుగాక, చదునుగా ఉండే 
అద్దాలుండడం గమనించే ఉంటారు. ఇక జూల్ళ్‌వెర్‌, ఎ గౌరి నాటిలస్‌ జలాంతర్గామిలో 
వారు, సముద్రంలోని దృశ్యాలను ఎలాచూడగలిగారు? 


ఈ ప్రశ్నకు సమాధానం చాలొ సులువు. మనం డైనింగుకోసం ప్రత్యేకంగా 
ఉండే దుస్తులు ాల్మెటు లేకుండా నీటిలో దూకితే నీరు నేరుగా కంటికి 
తగులుతుంది. హెల్మెటు ధరించినవారికి (అలాగే జలాంతరామి కిటికీలోంచి చూచే 
వారికి) నీటికి, కంటికి మధ్యన గారి ఉంటుంది. (అద్దం కూడా) దానివల్ల పరిస్టితి 
మారుతుంది. నీటిలోనుంచి బయలుదేరిన కాంతి, అద్దంగుండా వచ్చి, కంటికి తగిలే 
ముందు, గారిల్లో పయనిస్తుంది. దృశ్యశా,స్త్ర సిద్దాంతాల (ప్రకారం, నీటిలోనుండి 
వెలువడిన కాంతి, చదునైన గాజులోనికి ఒక కోణంలో ప్రవేశిస్తే దాని దిశమారదు. 
కానీ అది గొలిద్వారా వచ్చి కంటిలో ప్రవేశించగానే వక్రీభవనం చెందుతుంది. 
కన్ను అక్కడకూడా ఎప్పటిలాగే పనిచేస్తుంది. నీటితో నిండిన పాత్రలోని చేపను 
మనం మామూలుగానే చూడగలగడం ఇందుకొక మంచి ఉదాహరణ. 


నీటిలోపల భూతద్దాలు 


మీరెప్పడయినా భూతద్దాన్ని నీటిలో ముంచి, దానిగుండా, నీటిలోని ఇతర 
వస్తువులను చూడడానికి ప్రయత్నించారా? ఆశ్చర్యమేమంటే, నీటిలో భూతద్దం 
శక్తి తగ్గిపోతుంది. ఇదే పనిని మీరు ఒక _ ద్విపుటాకార కటకంతో చేసి చూస్తే, 
నస్తువులను చిన్నవిగా చూస్తే, దాని శక్తి కూడా తగ్గినట్టు తెలుస్తుంది. ఇక నీటిలో 
కాక ఈప్రయోగాన్ని, వశ్రీభనన గుణకం గాజుకన్నా ఎక్కువగా ఉండే మరొక |ద్రనంలో 
చేసి చూస్తే, కుంభాకార కటకంతో వస్తువుల పరిమాణంతగ్గి పుటాకార కటకంతో 
వాటి అకారం పెరిగి కనబడుతుంది. 

ఇలా ఎందుకు జరుగుతుందో అర్హం చేసుకోవాలంటే, కాంతి న క్రీభవనానికి 
సంబంధించిన సూత్రాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. చుట్టూ ఉండే గాలికన్నా 
ఒక పుటాకార కటకం, కాంతిని ఎక్కువగా విస్తరింపజేస్తుంది గనుక, అందులోంచి 
వస్తువులు పెద్దవిగా కనబడతాయి. కటకం, నీరు రెంటి వక్రీభవన గుణకంలో అంత 
తేడా' లేదు గనుక, నీటిలోనుండి కటకంలోకి ప్రవేశించే వెలుగు అంతగా వంపు 
చూపదు. ఈ సూత్రం ద్వికుంభాకార ద్విపుటాకార కటకాలు రెంటికీ వర్తిస్తుంది. 
మోనోబ్రోమోనాస్తలీన్‌ అనే రసాయనానికి, గాజుకంకే ఎక్కువ వక్రీభవన గుణకం 
ఉంటుంది. అందులో ఉంచిన కుంభాకార కటకాలు, వస్తువులను చిన్నవిగా 


159 







చిత్రం 11... నీటిలో దిగేవారి గాపల్సులో ఉండేవి సమతల పుటాకారప్పు గాలి 
లెన్సులు. వక్రీభవనం జరిగేటప్పుడు ఎమ్‌ ఎన్‌ అన్న కిరణం ఎమ్‌ 
ఎన్‌ ఒ పి దారి వెంట ప్రసారమయి లెన్సు లోపల లంబానికి దూరంగా 
వెళ్లి లెన్సు బయట లంబానికి (అంటే ఒ ఆర్‌ కి) చేరువగా వస్తుంది. 

అందుకే ఈ లెన్సు భూతద్దం లాగ కిరణాలను కేంద్రీకరిస్తుంది. 


చూవుతాయి. పుటాకారకటకాలు వాటిని పెద్దవి చేసి చూపుతాయి. గాలినింపిన 
కటకాలు కూడా, నీటిలో ఇలాంటి ప్రభావాన్నే కలిగి ఉంటాయి. నీటిలో మునిగి 
పనిచేసే గజ ఈతగాళ్లు వాడే గాగుల్‌, లో ఇలాంటి గాలి నింపిన అద్దాలే ఉంటాయి. 





చిత్రం 112. నీటి గాసులో వక్రంగా కనిపించే చంచా దృశ్యం 
రా 


దారా 
== 
గన 


iy | 


S00 THN 


PTD 


అనుభవంలేని ఈతగాళ్లు 


కాంతి న క్రీభవనంవల్ల కలిగే ఒక ఫరితంవల్ల ఈతలో అనుభవం లేనివారు కష్టా 
160 


పాలవుతుంటారు. ఈ లక్షణం వల్ల నీటిలోపలి అన్ని వస్తువులు ఎత్తులో ఉన్నట్టు 


కనిపిస్తాయని వారికి తెలియదు. నీట్‌ అడుగున ఉండే భూమి, అసలు  నీటిలోతులో 
మూడవవంతు పైకి ఉన్నట్లు కనబడుతుంది. ఈ రకంగా కనిపించడంవల్ల కొందరు 
అపాొయాల పాలవుతారు. పొట్టి వాళ్ళు పిల్లలకు ఈ విషయం తప్పక తెలిసీ ఉండాలి. 


లేకుంకే వారు లోతును తప గ పరు వేసుకుని, అపోయంలో చిక్కుకోగలరు. 
నీటిగ్దాసులో ఉంచిన చెంచా నంగినట్టు కనిపించే కారణంగానే నీటిలోని భూమి 
పెకిలేచినట్లు కనబడుతుంది. 


వ క్రీభవనాన్ని ప్రయోగాత్మకంగా చూపడానికి ఒక పద్దతి ఉంది. కేబుల్‌ మీద 
ఒక పాత్ర ఉంచి, మీ మిత్రుడిని అసపేబుల్‌ ధ్గగర పాత్ర, "అడుగు అతనికి కనీపించని 
విధంగా కూర్చోబెట్టండి. పాత్ర అడుగున ఒక నాణెం ఉంచండి. అంచులు అడ్డంగా 
ఉండడం వల్ల అది మీ మిత్రుడికి కనబడదు. అతన్ని అదే రకంగా కదలకుండా 
కూచోమని చెప్పి, పాత్రలో నీరు పోయండి. ఆశ్చర్యంగా నాణెం కనిపిస్తుంది. 
సిరంజితో నీటిని తీసేస్తే, అదిమళ్లీ కనుమరుగవుతుంది. 


చిత్రం 113. గిన్నెలో నొజిం ప్రయోగం. 
4 


చిత్రం 114 చిత్రం 113 లో నాణెం పెకి వచ్చినట్లు 
ర రు 





కనబడడానికి రొరణం 


ఇందుకు వివరణ కోసం చిత్రం 114 చూడండి. నీటికి ఎత్తులో A దగ్గర 

కన్ను ఉన్నప డు, Mm నాణెం ఎత్తుకు కదిలినట్లు కనబడుతుంది, కిరణాలు చిత్రంలో 

చూపినట్టు నీటినుండి, గాలిలోకి శేరినవుడు" వంగుతూ కంటిని చేరుకుంటాయి. 

దృష్టి రేఖలను పొడిగిస్తే ఉండే స్థానంలోనే నాణెం ఉందని చూచే కంటికి 

అనిపిస్తుంది. అది నిజంగా నాణెం జే చోటికన్నా ఎత్తులో ఉంటుంది. కిరణాలు 

ఎంత వంగితే నాణెం. అంత ఎత్తులో కనబడుతుంది. బోటులో ఉండే వారు 
161 





వంతెన ఇలా కనబడుతుంది 


HET 
vos 
రు 


ఎగువన వుండ 


కిది 
WS 


ర్‌ వు 


(ప్రొఫెస 


నదిలో మునిగిన వొ 


(త్రం 115. 


చి 


E22 EE 0 Ig 4] 
STEER 
Aga bh} 
“Ve gqgg 3 § 
3 oH” 3 
వ ch) fT ౧ 
స్‌ ఫలి FE 9౫ 
0 Mm TER 
gi 8h mg 
ఇ # 3 శ 
పంచ ల ౨ గె 
ల TEE 
శ్ర 
పోస్‌ స షత Ae 
Rb BB 
0 + ప్‌ కం చ్చ 
3 032 0 కు 
Crs 08౫23 § 
నానే ఇం 9 on 
ర్ట bh గ్ల a cag 
రి ee HI స 3 
sg BB Yn 
HBG oo దా 
reg gh 
SE 
78 m8 4G gh పం 
Pr ap 
aS Maa 
ర్త °3 
టన (చ gg 
mM Aah ౯ qn 
bib ine 7g 
wag 
TEE 


సిక | 
gh a 
2 8 
rr 
ష్‌ 
థ [జై షి 
4B 
45 చో 
య 
వ గ్‌ 
ప 1 
క సి ణః 
54 వ 
గ్గే ge 
ఇ సల 
9 3 
స 
న ర 
mE 
PO 3 
0 
షం 
స్‌ ర 
స్‌ ఫ్లా” 
స్తా 1 
32 9 
h Rm 


ముందు చూద్దాం. 


కనబడని గుండుసూది 

సన్నని ఒక బెండుముక్కలో గుండు సూదినొక దాన్ని గుచ్చండి, అ*సూది 
నీటిలోకి ఉండేట్టు బెండును నీటిమీద వదలండి. గుండుసూది ఎంతపొడుగున్నప్పటికే, 
మీరెంత వంగి వంగి చూచినప్పటికీ, ఆ గుండుసూది కనబడదు. (బెండు మరీ పెద్దదిగా 
ఉండకూడదు) గుండుసూచినుండి బయలుదేరిన కిరణాలు ఎందుకని కంటిదాకా 
చేరవు? అవి సంపూర్ణ అంతర్గత పరావర్తనం చెందుతాయి గనక, 


చిత్రం 110. కనబ 





కిరణాలు నీటినుండి గాలిలోకి, లేదా ఎక్కువ వ్రీభవనశక్తిగల యానకంనుండి 
తక్కువ శక్తిగల యానకంలోకి ప్రసరించే తీరును చిత్రం 117 లో చూడవచ్చు. 
గాలినుంచి నీటిలోకి వచ్చే కిరణం లంబరేఖకు మరి దగ్గరయేలా వంగుతుంది. 


ఉదాహరణకు, నీటిని పతనలంబానికి B కోణంలో తగిలే కిరణం వంగి & కోణంలో 
నీటిలో ప్రవేశిస్తుంది. 3 కన్నా & చిన్నదిగా ఉంటుంది. (చిత్రం 117 లో 


1 లో బాణం గుర్తులను తిరగవేసి ఊహించండి.) అయితే కిరణం, నీటిమట్టం 
వెంబడి పతన లంబానికి, లంబకోణంలో వస్తే ఏమవుతుంది? అది లంబకోణంకన్నా 





చిత్రం 117. నీటీ నుంచి గాలిలోకి వెలువడే కిరణం పొందే వ|క్రభవనాల, ఒ౭దర్శ్నం 


11లో కిరణం నీటి మట్టాన్ని సంద్యి కోణంలోతొకి నీటి మట్టం 
వెంబడి వెలువడుతుంది. 


1 లో సంపూర్ణాంతః పరావర్తనం జరుగుతుంది, 


163 


తక్కువకోణంలో (48.5) లతో నీటిలోకి ప్రవేశిస్తుంది. 48.5 కన్నా ఎక్కువ 
కోణంలో కిరణాన్ని నీటిలోకి ఫంపించడం వీలుకాదు. అదినీటికి “సందిగకోణం! 
అనబడుతుంది. వ శ్రీభవన సూ[త్రంమీద ఆధారపడిన విచిత్రాలను కొన్నింటిని మనం 
గమనిద్దాం. వాటిని అర్థం _ చేసుకోవడానికి ముందు, ఈవిషయం అర్హం అయి 
ఉండాలి, 


నీటిమీద వేరువేరు కోణాలలో పడే కిరణాలన్నీ, నీటిలోపల 48.5 + 48.5 = 97 
ప్రాంతంలోకి కుదింపబడతాయని తెలుసుకున్నాం. ఇక కిరణాలు, ఇంకొకమార్గంలో, 
అంటే నీటినుండి గాలిలోకి (చిత్రం 118) ఎలా వెడతాయో చూద్దాం. దృశాశాస్త్ర 
సిద్దాంతం (ప్రకారం కిరణాలు తిరిగి అదే మార్గంలో ప్రసరిస్తాయి. ఇంతకుముందు 
మనం అనుకున్న 97° శంకువులోని కిరణాలన్నీ, నీటి పైకి రాగానే బయటకు వంగి, 


వివిధ కోణాలలో విస్తరించి 180 అర్హవృత్తపరిధికి వ్యాపిస్తాయి. 


'సంధిగ్గకోణం__ 


చిత్రం 118. పీ అనే బిందువు నుంచి వెలువడే కిరణాలతో సందిగ కోణం (నీటికి 
యా 


485 డిగ్రీలు) కన్న హెచ్చుకోణం గలవి నీటినుంచి వెలువడక తిరిగి 
నీటి లోకే పరావర్తన చెందుతాయి. 





ఇక ఈ 97” శంకువుకు వెలుపల వుండే కిరణాలు ఎటుపోతాయి. ఆ 
కిరణాలు నీటినుండి బయటకు రానేరావు. అవి నీటి ఉపరితలం నుండి అద్దం 
మీదలాగ పరావర్తనం చెంది వెనక్కుపోతాయి. మామూలుగా చెప్పాలంటే, నీటిలో 
నుండి వచ్చే కిరణాలు, సందిగ్గకోణం కన్నా ఎక్కువగా ఉంటే అవి న క్రీభవించవు, 
పరావర్తనం చెందుతాయి. ఈ వజ్తతీనే “సంపూర్ణ అంతర్గత వరావర్తనం”అంటారు. 
ఇందులోని కిరణాలు 'అన్ని పరావర్తనం చెందుతాయి గనుక, దీన్ని సంపూర్ణ 
పరావర్తనం అంటారు. ఇక అద్దం" ఎంతమంచిదయినా, వెండి, మెగ్నీషియం పూతలు 
గలదయినా సరే పైన ప్రసరించిన కిరణాలన్నింటినీ, తిరిగి వెనక్కి పంపదు. కొన్ని 
కిరణాలను అది (గ్రహిస్తుంది. అందుకే నీటిని ' ఒక సంపూర్ణమయిన అద్దం అనవచ్చు. 


"ఇక చేపలలో భౌతికశాస్త్రవేత్తలుంటే; వాటికి అన్నిటికన్నా ముఖ్యమయిన 
సిద్దాంతం, అంతర్గత పరావర్తనమే నీటిలోపల వాటి దృష్టికి అదీ ఎంతో 


164 


చిత్రం 119. నీటి దిగువ నుంచి చూసేవారికి 180° వైశాల్యం గల బైటీ ప్రపంచం 
97°లలో ముడుచుకుంటుంది. నడినెత్తి నుంచి (0) పక్కలకు వచ్చిన 
కొద్దీ సంకోచం హెచ్చుతుంది. 





ముఖ్యమైంది. నీటిలోపల వాటి దృష్టికి, వాటి పొలుసులకుండే వెండి తెలుపు రంగుకు 
సంబంధం ఉంది. చేపలు తమను తాము రక్షించుకోవడానికి ఇటువంటి రంగును 
ఏర్పరచుకున్నాయని జంతుశ్నాస్త్ర, నిపుణులు అంటారు. ఈ రంగు ఉండడంవల్ల, 
పైనుండే నీటికప్ప రంగులో అవి కలిసిపోతాయి. |క్రిదనుంచి చూచేవారికి, సంపూర్ణ 
అంతర్గత పరావర్తనం ' వల్ల నీటి ఉపరితలం అద్దంలా కనబడుతుందని మనకు తెలుసు, 
చేపలను తినవచ్చే ఇతర ప్రాణులకు, అద్దం రంగువల్ల చేపలు కనబడవు. 


వీటి దిగువ నుంచి దృశ్యాలు 


నీటి క్రిందనుంచి చూస్తే ఈ (ప్రపంచం ఎంత విచిత్రంగా కనబడుతుందనే ఊహ 
కూడా చాలామందికి ఉండదనిపిస్తుంది. అది మనం గుర్తించలేనంతగా మారిపోతుంది. 
నీటి [కిందనుంచి చూస్తున్నామనుకుందాం. నిలువుగా వచ్చే కిరణాలమార్గం మారదు 
గనుక మేఘాలు ఎప్పటిలాగే కనబడతాయి. ఇక తక్కువ కోణాలతో నీటిని (ప్రవేశించే 
కిరణాలకు ఆలవాలాలియిన వస్తువులన్నీ అంటి ఏ పక్కనున్న వస్తువులయినా, 
మారిపోయి కనబడతాయి. ఆసన్నకోణం లంబకోణం కన్నా తక్కువయిన కొద్దీ ఆయా 
వస్తువుల, ఎత్తు తగ్గిపోతూ కనబడుతుంది. ఇక నీటి వెలుపల 180 ప్రాంతంలో 
వ్యాపించి ఉన్న వస్తువులన్నీ కుంచించుకుపోయి కేవలం శ7 ప్రాంతంలో కనబడతాయి. 
అటువంటప్పుడు దృశ్యం మారి విచిత్రంగా కనబడడంలో సందేహంలేదు. 10 
కోణంలో ' వెలుగును నీటిలోకి వ్రవేశింవజేసే వస్తువులన్నీ, నీటిలోఉండేవారికి, చాలా 
కుంచించుకుపోయినట్లు కనబడి, అసలు గుర్తుపట్టులేకఘుండా ఉంటాయి. 

. అన్నింటికన్నా ..ఆశ్చర్యంగా కనపడేది,. నీటి..ఉపరితలమే. అది చదునుగాగాక, 
శంకువు ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది. లోపలి మనుషులు ఏదో అగాధంలో ఉన్న 
భావం కలుగుతుంది. ' దాని అంచులు 97°. కన్నా కొంచెం మాత్రమే ఎక్కువ కోణం 
ఉన్నట్టు ఉంటుంది: "పైన ఇం|డధనస్సులోని రంగులన్నీ"అంచుల వెంట కనబడతాయి 


165: 


తెల్లని సూర్యకాంతిలోని వివిధ వర్ణాలకు వేర్వేరు సందిగ్టకోణాలుండటమే. ఇందుకు 
కారణం. 


జు 


న ఖం అ x ka TT Me 
జీ ఇట్‌ hy 0 జీ శత న్‌. 
SPEDE ry OREN NRC AA liao 


ete 
షో 


సళ 


శ 

1. 

AD set SY 
గో చ 
OLE 


చిత్రం 120. నీటి దిగువన ఎ వద్ద కన్నుంచి చూసేవాడికి నీటి మట్టం కొలిచే 
గేజి కనబడే పద్ధతి కోణం 2 లో నీటీలో మునిగి వున్న గేజి 
భాగం అస్పష్టంగా కనిపిస్తుంది. కోణం3 లో నీటి లోపలికి ఉండే ఆ 
భాగం తాలూకు ప్రతిబింబం కనబడుతుంది. ఇంకా ఎగువగా చూస్తే 
గేజిలో నీటికి ఎగువగా ఉన్న భాగం సంకోచం పొంది మిగిలిన గేజికి 
ఎడంగా కనబడుతుంది. కోణం 4 లో అడుగు యొక్క ప్రతిబింబం 
కనబడుతుంది. కోణం 5 లో నీటి వెలుపలి దృశ్యం సూచిగొట్టపు 
ఆకారంలో కనిఫీస్తుంది. కోణం 6 లో నీటి దిగువ భాగం యొక్క 
(ప్రతిబింబం కనబడుతుంది. కోణం 1 లో నీటి అడుగు మసకగా 
గోచరిస్తుంది. 





ఇంద్రధనస్సు రంగులుగల అంచులకవతల ఏం కనబడుతుంది? నీటి ఉపరితలం 
మాత్రమే మెరిసిపోతుండే ఈ అద్దంలో _ కక్రిందివస్తువులన్నీ అద్దంలోవలె కనిపిస్తాయి. 


ఇంకొక విచిత్రం ఉంది. నీటిలోసగం, పైన సగం ఉండేవస్తువులు మరింత 
ఆశ్చర్యకరంగా కనబడతాయి. నది నీటి లోతును కొలవడానికి పాతిన .కర్ర 
ఉందనుకోండి (చిత్రం 120) A వద్ద నీటిలో ఉండే వ్యక్తికి ఏం కనబడుతుంది? 
దృష్టిలోకి రాను వీలున్న 360°లప్రాంతాన్ని వివిధ భాగాలుగా చేసి వాటిగురించి 
విడివిడిగా చర్చిద్దాం. మొదటికోణం 'పరిధిలో నదిలోని అడుగు కనబడుతుంది. ఇది 
తగినంత వెలుగున్నవ్వుడు మాత్రమే. సాధ్యం! ఇక రెండవ కోణంలో లోతుకర్రలోని 
కొంతభాగం, ఉన్నదున్నట్టు కనబడుతుంది. మూడవకోణంలో ఇంచుమించుగా, 
లోతుకర్ర రెండవకోణంలో. కనబడిన భాగంయొక్క ప్రతిబింబం, తలక్రిందులుగా 
కనబ్లడుతుంది. ఇందుకు కారణం _ 'సంపూర్ణ అంతర్గత పరావర్తనం." ఇంకొంచెం 
పైకి చూస్తే లోత్తుకర్రనీటిమీద ఉండేభాగం కనబడుతుంది. అయితే ఈ కర్ర 
వీడిగా పక్కకు, కొంచెం ఎత్తులో కనిపిస్తుంది. |క్రిందిభాగాలకు అతికినట్టు ఉండదు. 


166). 


నిజానికి చూచేవారికి ఈ రెండుభాగాలు ఒకే కర్రకు సంబంధించినది అనిపించదు. 
పెగా లోపల నీటిలో లోతుకర్ర కనబడే భాగంనిజానికంళే చాలా _ పొట్టిదిగా 
నొక్కుకుపోయి కనబడుతుంది. దానిమీది గీతలుకూడా లావుగా కనబడతాయి. 


నీటిలో ఉండి చూచేవారికి, గట్టుదగ్గర నీటిలో సగం మునిగిన చెట్టు చిత్రం 
121లో చూపిన విధంగా కనబడుతుంది. స్నానంకోసం నడుములోతు నీటిలో 
నిలబడిన మనిషి చిత్రం 122లో వలె విచిత్రంగా కనబడతాడు. చేసకు మనకళ్ల 
వంటి కళ్ళుంకే అంతా ఇలాగే కనబడేదన్నమాట! $ 


లోతు తక్కువగా ఉండేనీటిలో తిరుగుతుండే మనుషులు చేపలకు రెండుభాగాలుగా 
కనబడతారు. పైభాగానికి కాళ్ళుండవు. కిందభాగానికి తల ఉండదు. అక్కడకూడా 
మళ్ళీ రెండుకాళ్లే ఉంటాయి. చూచే కంటినుంచి ఈ మనిషి దూరం 
జరిగినకొద్దీ శరీరభాగాలు పైనుండి అదిమినట్లు కనబడతాయి. నీటిపైన తల ఒకటే 
తేలుతున్నట్టుంటుంది. లై 





' ; a Ni జ 
చిత్రం 121. + నీటిలో ఫ్థక్షల మునిగి వున్న చెట్టు నీటీ దిగువ నుంచి చూస వొడికీ 
ఇలా కనబడ్రుతుంది. (చిత్రం 120తో సరిచూఢండి.) 


ఇటువంటి దృశ్యాలను నునం చూడాలని ప్రయత్ని స్తే ఏమవుతుంది” నీటిలోపల 
మనకు బాగా కనబడదు. అసలుకళ్లు తెరుచుకుని చాలాసేపు ఉండడమే కష్టం. 
ఆ ఉండగలిగిన కొద్దికాలంలోనే నీరు ప్రశాంతంగా ఉండదు. కదిలే నీటిలో దేనినీ 
చూడడం వీలుకాదు. ఇంతక్షునురద్రే మునం,. సీటీక్సీ నునకంటిలోని పారదర్శక భాగాలకు 


hh 


వక్రీభవన గుణకం -- ఒకంతే ఉరపుందని అనుకున్నాం. కొబట్టు మనకు కనబడేంత 


167 


బూజుగా ఉంటుంది. హెల్మెట్‌ ; లేదొ జలొంతర్గాములలోంచి చూడ[పయత్నించి 
కూడా లాభంలేదు. ఆ సందర్భా లలో మనం నీటిలోపల ఉంటాం. కానీ మనదృష్టి 
మాత్రం నీటిలోవల దృష్టీకాదు. కంటిముందు గాలి ఉండడం నల్ల అక్కడకూడా 
మనకు మామూలుగానే కనిపిస్తుందని కూడా ఇంతకుముందే అనుకున్నాం. 


_ అయితే నీటిలోనుండి కనబడే దృశ్యాలను చూడడానికి మనం నీటిలో 
మునగవలసిన అవసరంలేదు. ఈరకమయిన దృశ్యాలను నీటితో నింపిన కెమేరాతో 
తయారుచేయవచ్చు. అందులో .-లెన్సు ఉండవలసిన చోట కేవలం, చిన్న రంధ్రం 
ఉండే లోహవురేకు అమర్చితే చాలు. ఆ రంధ్రానికి ఫల్ముకు మధ్యన నీరు 
మాత్రమే ఉంకే, దానిమీద వచ్చే ఫోటోలు, నీటిలోపలినుంచి కనబడే దృశ్యంలాగే 
ఉండాలి. ఈ పద్దతి సాయంతోనే అమెరికన్‌ భౌతికశాస్త్రవేత్త ప్రా. వుడ్‌ కొన్ని 
ఆశ్చర్యకరమయిన ఫోటోలు తీశాడు. వాటిలోంచి ఒకటి చిత్రం 115 లో మీరు 
చూచారు. ఈ చిత్రంలోని వంతెన ఉబ్బెత్తుగా ఎందుకు కనబడిందో చెప కున్నాం. 


చిత్రం 122. రొమ్ముబంటిీ నీటిలో నిలబడిన మనిషీ నీటి దిగువనుంచి చూసేవాడికిలా 
కనబడతాడు 


(చిత్రం 120తో సరిచూడండి.) 





నీటిలోవరి లాంటి దృశ్యాలను నేరుగా చూడడానికి మరొకమార్గర ఉంది. నీటి 
CaS 
నుడుగులోని ప్రశాంతమయిన వీటిలో ఒక అద్దాన్ని ఉంచి, దాన్ని అవసరమయినంతవరకు 
నంచిపెట్టి, అందులో ప్రతిఫలించే బయటి దృశ్యాలను చూడడమే. ఇందులో, 
3 ~ 
ఇంతవరకు సిద్ధాంతపరంగా మనం చర్చించిన వివరాలన్నీ తు.చ. తప్పకుండా 
కనబడతాయి. | 


సారాంశంగా చెప్పాలంకే, శుభ్రమయిన నీటిలోపలగల వస్తువులన్నీ మనకంటికి 
ఎంతో మారిపోయి చిత్రవిచిత్రమయిన ఆకారాలలో కనబడతాయి. ఏదయినా 
భూచరప్రాణి తన నివాసాన్ని నీటిలోకి మార్చుకుంటే, అలా మార్చుకోగలిగితే, 
అది తన స్వంతనివాసాన్ని సరిగా గుర్తించలేకపోతుంది. నీటిలోనుండి చూచినవుడు 
భూమిమీద దృశ్యాలు కూడా మారిపోయి కనబడతాయి. 


నీటిలోవలరంగులు 


నీటిలోపల మారిపోతుండే రంగుచాయలను గురించీ, అమెరికన్‌ జీవశాస్త్ర, 
నివుణుడు బీబ్‌ చాలా ఆసక్తికరంగా వర్ణిస్తాడు. 

“ఉదయం 9:41 నిమిషాలకు మేము (బాతిస్టియర్జో) నీటిలోకి మునిగాం. 
ఇదెప్పటికీ అనుభనంలో ఉన్నదయినా, బంగారు పసుపురంగు ప్రపంచం ఒక్కసారిగా, 
అనుకోకుండా ఆకుపచ్చగా మారింది. అద్దాలమీదనుండి నురుగు, బుడగలు తొలగిపోగానే, 
ఆకుపచ్చకొంతి అంతటా అలుముకుంది. మా ముఖాలు, టాంకు, (ట్రేలు, చివరకు 
లోపలి నలుపురంగుగోడలు కూడా అకువచ్చరంగులో స్నానం చేసినట్టుంది. అక్కడినుండి 
సము(ద్రనీలంరంగులోకి దిగిపోయాం 


“మొదటిసారి మునగగానే, ప్రశాంతకరమయిన వర్గపటంలోని రంగులన్నీ కళ్ల 
ముందునుంచి మాయమవుతాయి. ఎరుపు,నారింజ రంగులు ఈ ప్రపంచంలో 
ఎప్పడూ లేవేమోనన్నట్ట్లువుతుంది. త్వరలోనే ఆకువచ్చరంగు,. పసువురంగును కూడా 
మింగేస్తుంది. ఈ ధంగులన్నీ మనకు భూతలంమీద ఆప్లోదం కలిగిస్తాయి. వంద 
అడుగుల లోతుకు ఫోగానే, ఇవన్నీ తరిగిపోయి, వర్షపటంలో ఆరవనంతు తగ్గిపోతాయి. 
మన మైదళ్లలో మిగిలేది రాత్రి, మృత్యువు, భయం లాంటి ప్రవంచం. 

లోతుకుపోతున్న కొద్దీ తెలియకుండా ఆకుపచ్చకూడా తరిగిపోతుంది. 200 
అడుగులలోతుకుచేరిన తర్వాత, అక్కడనీరు ఆకుపచ్చనీలమా, ఆకుపచ్చా చెప్పడం 
కష్టం, 

ఇక 600 అడుగుల ,వద్ద అంతా చిక్కని వెలిగిపోతుండే నీలం రంగు, అంతా చాలా 
వెలుగుగానే ఇక కనబడుతుంది. అయితే అందులో నిజమయిన శక్తి మాత్రంలేదు. ' 
ఆ వెలుగులో మనం చదవలేము, వ్రాయలేము. 

ఆ రంగుకు పేరుపెట్టాలని ప్రయత్నంచేశాను. అది నలుపు కలిసిన నీలమా? 
లేక చిక్కని బూడిదరంగు కలిసిందా? విచిత్రమేమిటంటే, నీలంతగ్గిన కొద్దీ వచ్చేది 
ఊదోకాదు. వర్షపటంలో చివరిరంగు అదేకదా! అది పూర్తిగా హరింవబడినట్టుంది. . 
ఇక నీలిరంగు చివరి చాయలుపోయి, పేరుపెట్టలేని ఒకబూడిదరంగు పరుచుకుంటుంది. 


169 


చివరకు నలుపు వచ్చేస్తుంది. ఇంకా లోతుకు పోతే కంటికి రంగులు తెలియవు, 
మెదడు రంగులలో భేదాలను గుర్తించనంటుంది. సూర్యుని ఆచూకీ తెలియదు. 
రంగులు శాశ్వతంగా మాయమవుతాయి. రెండు బిలియన్‌ సంవత్సరాలుగా 
వీకటిమయమయిన ఆ ప్రాంతంలో మనిషి విద్యుత్తుసాయంతో వెలుగు |ప్రసరింపజేస్తేనే 
ఏదయినా కాంతి ఉండేది.!” 

అగాధాల్లోని అంధకొరంగురించి దీబ్‌ మరోచోట ఇలా వ్రాశాడు: 

కొన్నిరోజుల క్రితం 2,500 అడుగుల లోతున నీరు ఊహకందనంతనలుపుగా 
కనబడింది. అదే ఊహకు ఇప్పుడది నలుపుకన్నా నలుపుగా కనబడుతున్నది. 
పైనుండే ప్రపంచంలో రాబోయే రాత్రులన్నీ దీనిముందు గోధూళి వెలుగులో చాయలు 
మాత్రమేననిఫించింది. ఇక మీదట నలుపు అనే మాట వాడడానికి నాకు నమ్మకం 
కుదరదు.” 


గుడ్డిచుక్క 
మీరు చూచే దృశ్యంలో,మీ కంటిముందే ఉండేభాగం కొంతమీకు కనబడడం లేదని 


చెబితే, ఆటపట్టిస్తున్నారంటారేమో!  నిజంగానే,ఈవిషయాన్ని మనం జీవితకాలం 


మొత్తంలో కూడా గుర్తించలేము. నిజంగానే అలా జరుగుతుందని _ చెప్పడానికి ఒక 
చిన్న ప్రయోగం. 


(| 





చిత్రం 123. గుడ్డి చుక్కను తెలుసుకునే పద్దతి 


123వ చిత్రాన్ని కుడి కంటి ముందు, 20 సెంటిమీటర్ల దూరంలో పట్టుకోండి, 
ఎడమకంటిమీద చేతితో కప్పి, కుడికంటితో ఇప్పుడు బొమ్మలో పక్కనే ఉండే 
క్రాస్‌ గుర్తును చూడండి. బొమ్మను నెమ్మదిగా కంటికి దగ్గరగా తీసుకురండి. 
ఒకచోట, 'రెండువృత్తాలు ఒకదాన్ని ఒకటి ఖండించుకునే చోట ఉండేనల్లనిచుక్క, 
కనబడకుండా పోతుంది. అది మీకంటికి కనబడే దృశ్యంలో భాగంగా ఉన్నప్పటికీ, 
కనబడకుండా += ఉంటుంది. వృత్తాలు దేనంతటదే చక్కగా కనబడతాయి. 

ఈ ప్రయోగాన్ని 1668లో మరియట్‌ అనే భౌతిక శాస్త్రవేత్త పదునాల్గవ 
లూయీ ప్రభువు సమక్షంలో, ఇంకొక విధంగా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 
ఇద్దరు సభికులను ఒక మీటరు దూరంలో ఎదురుబదురుగా కూచుండబెట్టి, వారిని ఒక 


170 


కన్నుమూసుకుని పక్కనే ఉంచిన మరొక వస్తువును చూడమన్నాడు. ఆ మనుషులకు 
ఒకరినొకరు తలలులేని మొండాలుగా కనిపించారు. 

అక్రీపటులం మీద ఉండే గుడ్డిచుక్క గురించి, 17వ శతాబ్దంలోనే తెలుసుకున్నారు, ' 
దృష్టికి సంబంధించిన నాడి, అక్రిపటలంలోకి ప్రవేశించే చోటుఇది. అక్కడనాడి 
శాఖలుగా విడిపోయి ఉండదు. అక్రిపటులంలో కాంతి సెరణకు గురికాగల కణాలుకూడా 
ఉండవు. 

మనకీది మొదటినుంచి అలవాటయింది గనుక, భేదం తెలియదు. కనబడని 
ప్రాంతాన్ని మనం ఊహించుకుని సంతృప్తిపడతాం. మనకు చిత్రం 123లో 


"ముక కనపడకున్నా మెదడులోనే గీతలను ఊహించుకుని వృత్తాలు సరిగానే 
ఉన్నాయనుకుంటాం. 














| 


| 


| 
| 


| 


| 


| |" 

way | 
fiir 

a 

ul 

1 | 









It 
| 
| 
| 





| 
| 


all 






|| 





చిత్రం 124. ఈ భవనం కేస్‌ ఒంటికన్నుతో చూసినపుడు కంటిలోని గుడ్డి చుక్క 
(సి) పెన పడే సీ అన్న విభాగం కనిపించనే కనిపించదు. 





మీరు కళజోడు వాడతారా? : వాడే వారయితే ఒక చిన్న ప్రయోగం చేసిచూడండి 
RY Cl 
ఒక చిన్న కాగితంముక్కను కంటిజోడులో ఒక అద్దంమీద, ఒక పక్కన అంటించండి. 


171 


సరిగా మధ్యలో మాత్రం పెట్టకండి. కొన్నిరోజులు అది చికాకు కలిగిస్తుంది. ఒకటి, 
రెండు వారాలు గడిచిన తర్వాతమాత్రం, అదిఉందని కూడా మీకు అనిపించదు. 
కంటి అద్దాలు పగిలిపోయి, వాటిని అలాగే వాడుతుండే షక్షంలో, ఆ పగుళ్లు 
మొదట్లో మౌత్రమే చికాకుగా ఉంటాయి. ఈ అలవాటు అనే లక్షణం ఒక్కటే 
గుడ్డిచుక్కలు గురించిన ఆలోచన లేకుండా చేయడానికి కారణం రెండుకళ్లలో ఇలా 
కనబడని, గుడ్డిచుక్కలు దృశ్యంలోని రెండు వేరువేరు కేంద్రాలుగా ఉంటాయని 
కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక కంటికి కనబడని భాగం మరొక కంటి! 
కనిపించి దృశ్యాన్ని పూర్తిచేస్తుంది. 

ఈ గుడ్డిచుక్కను పెద్దగా పట్టించుకోనవసరం లేనిదని మాత్రం అనుకోకండి. 
సహజంగా ఎప ఎడయినా, ఒక కన్ను మూసుకునిచూ స్తే స, ా ఉదాహరణకు ఒక ఇంటిని 
పదిమీటర్హదూరంనుండి మీరు అలా చూచారనుకోండి- గుడ్డిచుక్క పుణ్యమా అని 
ఆ ఇంటిలో మీకు ఒక మీటరుమేర స్థలం, ఇంచుమించు ఒక కిటికీ కనిపించదు. 
దృష్టిని “ష్కీలు అకాశం వేపు మరల్చితే, అక్కడ మీకు కనబడని (గుడ్డిచుక్క) భాగంలో 
120 చంద్రబింబాలను అమర్భవచ్చు. 


చంద్రుడు ఎంత పెద్దగా ఉన్నాడు? 


చంద్రుడు కనబడే తీరునుగురించి నాలుగుమాటలు. మీ మిత్రులను చంద్రుడు 
వారికి ఎంత పెద్దగా కనిపిస్తున్నాడని అడగండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జవాబు 
చెపుతారు. చాలామంది చంద్రుడు ఒక పళ్లెమంత  ఉన్నాడంటారు.కొందరికది 


మూకుడంత మాత్రమే అనిపిస్తుంది. మరికొందరికది ఆపిల్‌ వండంత, చివరకు 
రేగుపండంత కూడా కనిపించవచ్చు. ఒక అబ్బాయి, చంద్రబింబం, పెద్ద గుండ్రని 
డైనింగ్‌ కేబుల్‌ అంతుందనడం, నేనెరుగుదును. ఒక రచయిత, "చంద్రుడు 
అటునుంచి ఇటు గజం వెడల్పు ఉంటాడని రాసుకున్నాడు. 

ఒకే వస్తువు ఆకారం విషయంలో ఇన్నిరకాల అభిప్రాయాలు ఎలా కలుగుతాయి. 
నునకు తెలియకుండానే, దూరాన్ని ఉజ్ఞాయింపు చేయడంలో మనం చేసే హెచ్చుతగ్గులే 
ఇందుకు కారణం. చంద్రబింబం కేవలం ఆపిల్‌ పండంతే ఉందనుకునే న్య్తీ 
దాన్ని చాలా దగ్గరగా ఉన్నట్టు ఊహించుకుంటాడు. పెద్ద ఆకారాల్లో ఊహించినవారు 
దాన్ని మరింత దూరాలలో ఊహించుకుంటారు. 


చిత్రం 125. దృక్కోణం అంటే ఏమిట 





172 


కొంతమంది చంద్రుడిని ఒక పల్లెమంత ఊహించుకుంటారనుకున్నాం. దీనిమీద 
ఒక లెక్కుంది. ఆలెక్కచేసే పద్దతి గురించి తర్వాత చూద్దాంగాని, మొత్తానికి ఆ 
దూరం గురించి లెక్కచేస్తే, చంద్రుడు మనకు కేవలం 30 మీటర్ల దూరంలో 
ఉన్నాడని తేలుతుంది. అంటి మనకు తెలియకుండానే ఆకాశంలో చంద్రుడిని ఇంత 
దగ్గరగా ఊహించుకుంటామన్నమాట! 


కంటికి భ్రమలుగా కనిపించే చాలావిషయాలలో దూరాన్ని సరిగ్గా లెక్క వేయక 
పోవడం వల్లనే (భ్రమ కలుగుతుంది. నాకు చిన్నప్పుడు కలిగిన అనుభవం ఒకటి 
బాగా గుర్తుంది. నా జీవితంలో మొదటిసారిగా ఒకసారినేను పట్నం వదిలి, 
వేరేచోటికి వెళ్ళాను, అక్కడ మైదానంలో మేస్తున్న ఆవుల మందను చూశాను, 
అవినాకు చాలా పొట్టివిగా కనిపించాయి. అంశే దూరాన్ని నేను తప డుగా 
అంచనా వేసుకున్నానన్నమాట! అంత చిన్న ఆవులను నేను అంతకుముందు 
చూడలేదు. ఇక ముందుకూడా చూడను! ఇటువంటి దృష్టీ సంబంధ అపోహలకు 
పెద్దవారు కూడా గురవుతారు. 19న శతాబ్ది రష్యన్‌ రచయిత [గోరొవిచ్‌ తను 
రాసిన ఒక కధలో ఇలా (వ్రాశాడు. పల్లె ప్రాంతమంతా అరచేతిలో ఇమిడేంత 
అనిపించింది. చెట్టు వంతెనకు కట్టినట్టున్నాయి. ఇక గుడిసే, కొండ, బిర్చ్‌చెట్టతోపు 
ఊరి పక్కనే పెట్టినట్టు కనిపించాయి. ఇల్టు, వళ్లతోట, ఊరు అన్నీ ఆటబొమ్మలాగా 
అనిపించాయి. చెట్టు, కాడలలాగ, నది, అద్దంమీద గీతలాగఉంది.” 


ఖగోళశా, స్త్ర వేత్తలు, అంతరిక్షంలోని వస్తువుల పరిమాణాలను, అవి కనిపించే 
కోణాలను బట్టి నిర్ణయిస్తారు. వస్తువుయొక్క రెండుచివరలనుండి గీసిన రేఖలు, 
కంటిని చేరేచోట ఏర్పడే కోణమే, 'దృష్టికోణం' (చిత్రం 125) కోణాలను డి(గ్రీలు, 
మినిట్టు, సెకండ్లలో కొలుస్తారని మీకు తెలుసు. చంద్రుడెంత పెద్దగా ఉన్నాడని 
ఖగోళ వరిశోధకుడిని అడిగితే, పళ్లెమంత, ఆపిల్‌ అంత అని చెప్పాడు. “అరడుగే" 
ఉందంటాడు. అంటే చంద్రబింబం రెండు అంచులనుండి కంటిదాకా గీచిన రేఖలు, 
'అరడిగ్రీ కోణంతో కలుస్తాయని అర్హం. కనబడే కొలతలను చెప్పడానికి ఇదొక్కటే 
సరయినపద్దతి. ఇందులో తేడా లేమీరావు. 


ఒక వస్తువును, మన కంటినుంచి, దాని వ్యాసానికి 57 రెట్ల దూరంలో పెడితే 
దృష్టికోణం ఒక డ్మిగీ ఉంటుందని రేఖాగణితం చెపుతుంది. ఉదాహరణకు 
అయిదు సెంటిమీటర్ల వ్యాసంగల ఒక ఆపిల్‌ ను 5౫57 సెంటీమీటర్ల దూరంలో 


ఉంచితే, అది 1° కోణంలో కనబడుతుంది. అంతకంటే రెండంతల దూరంలో 
కెడితే కోణం అరడిగీ అవుతుంది. అక్కడది మనకు చంద్రుడు ఆపిల్‌ లాగా 


కనబడినట్టవుతుంది. అయితే మధ్యదూరం 570 సెం.మీ. ఉండాలి. చంద్రుడు 
పళ్లెమంత కనిపించాలంటే, దూరం 30 మీటర్లుంటేచాలు. చంద్రుడు అంత చిన్నగా 
కనిపిస్తాడం' టు చాలామంది నమ్మరు. ఒక రూపాయబిళ్లను, దాని వ్యాసానికి 114 
రెట్లదూరంలో ఉంచండి. అది మననుంచి రెండు మీటర్లే ఉన్నా, దూరంలో 
ఉండే చంద్రుడిని కప్పివేయగలుగుతుంది. 


చంద్రుడు. కనిపించేంత మేర, ఒకవృత్తాన్ని కాగితంమీద గీయమంmయే ఆపని 
173 


సాధ్యంకాదనిపిస్తుంది. వృత్తం కంటినుంచి ఎంతదూరం ఉండాలి?” మామూలుగా 
చదివేటప్పుడు వ్రొసేందుకు పుస్తకాన్ని ఎంతదూరంలో పెడతామో, అంతేదూరం 
అనుకుందాం. ఈదూరం మామూలు కంటికి 25 సెంటిమీటర్లు ఇక అప్పుడు ఈ 
పేజీ మీద ఎంత వృత్తం గీస్తే అది. చంద్రుడు కనబడే సైజుకు సమానంగా 
వుంటుంది. చేయవలసిందల్లా ఒక్కటే. 25 సెం.మీ.లను 114 తో భాగించడమే. 
అప్పుడు. గీసిన వృత్తం కేవలం 2 మీ.మీలుంటుంది. పుస్తకాల్ళో ఉండే సున్నాలు 
ఇంచుమించు అంతే ఉంటాయి. చూడడానికి ఒకంతే కనబడే సూర్యచంద్ర 
బింబాల్లు ఇంత చిన్నకోణంలో, ఇంత చిన్నగా కనబడతాయం కే నమ్మాలనిపించదు. 

సూర్యుడి కేసి కొంచెంసేపు చూచిన తర్వాత, రంగులన్నీ కలగలసినట్లు కనిపించడం 
మీరు గమనించి ఉంటారు. ఈరక్షమయిన రంగుల కోణంకూడా సూర్యుని దృష్టికోణానికి 
సమంగానే ఉంటుంది. కానీ వాటి పరిమాణం మాత్రం మారినట్లనిపిస్తుంది. 
ఆకాశంలోకి చూస్తే సూర్యునికి సమానంగా కనిపించిన వాటి పరిణామం, క్రిందకు 
చూస్తే పుస్తకంలో సున్నాకు సమానం అవుతుంది. మనంవేసిన లెక్కను ఈ తేడా, 
నిరూపిస్తుంది. 


అంతరిక్ష వస్తువులు కనబడే పరిమాణాలు 


నక్షత్రాల మధ్యగల కోణీయదూరాల ఆధారంగా, సప్తర్షి మండలంయొక్క చిత్రాన్ని 
మనంగీస్తే చిత్రం 126 లో లాగ ఉంటుంది. ఆ చిత్రాన్ని సరయిన దూరం నుండి 
చూస్తే, నక్షత్రాలు ఆకాశంలో కనబడిన స్టే ఉంటాయి. అంటే. ఈ చిత్రం నక్షత్రాల 
మధ్యదూరాలను సరిగా సూచించే మ్యాపువంటిదన్నమాట. సప్తర్షి మండలం 
కనిపించేతీరు మీకు బాగా గుర్తుంటే, ఈ చిత్రం, ఆవిధమయిన ఆకారాన్నే 
కాక్క సరయిన మధ్యదూరాలను కూడా చూపుతుందని, తెలుస్తుంది. ఆకాశంలోని 
నక్షతాలమధ్యన గల దూరాలను “దృష్టికోణం” పద్దతితో తెలుసుకుని, (ఈ కొలతలు 
ఖగోళశాస్త్ర కాలెండర్లలో, దొరుకుతాయి) నక్షత్రాల అట్టాసు తయారుచేయవచ్చు. 
ఇందుకోసం మిల్లీమీటరు ప్రకారం గీతలుగీసిన (గ్రాపు కాగితం వాడితే సులభం. 
అందులో (ప్రతి 4.5 మి. మీలను ఒక డిగ్రీగా గుర్తించాలి. నక్షత్రాల కాంతిని బట్టి 
వాటిని సూచించే వృత్తాల పరిధిని సూచించాలి. 


చిత్రం 126. కోణపు కొలతలు యధాతథంగా చిత్రించిన సప్తబుషి మండలం. ఈ 
బొమ్మను కంటికి 25సెం.మీ దూరంలో ఉంచి చూడాలి. 





ఇవ్వడిక ,గహోలసంగతి చూద్దాం. నక్ష్మత్రాలలాగ్కే గ్రహాలుకూడా చాలా చినువిగా 
సూదిమొనంత చుక్కలుగా కనబడతాయి. మామూలు కంటికి, ఒక్క శు క్షగ్రహాంతవ 
మరేదీ, ఒక డిగ్రీకన్నా ఎక్కువ పరిమాణంలో కనిపించవుగొబటి ఇందులో alee 
ఒక wa వస్తువుల నిజమయిన పరిమాణాలో భేదాన్ని ea 
చూడలేము. అందుకే దీన్ని సందిగ విలువగా జ 
విలువగల అన్ని వస్తువులు ee se మం ల 


శనీ దాని ఉపగ్రహాలలో వెదడెన 
టైటాన్‌ ఏర 
గురువూ డాని అత్యంత కాంతివంతమైన ఉపగ్రహోలు నాలుగు 


లె / 3 స్టా 4 
అంగారకుడు 
కనీస దూరంలో" ర గరిష్టదూరంలో 


శుక్ర దా 
[2 చాపోరి-(1ా గరిష్ట దూరంలో 
గరిష దూరంలో కనిజెంచె శుక్రవంక 


కనీప దూరంలో రాలాాలాలాం గకిష దూరంలో 
(కనబడదు ముదుద ష్‌ 







చ్మితం 127. ఈ చ్మితాన్ని 25 సెంమీ. దూరాన ఉంచి చూస్తే (గహాలు 100 
రెట్టు అధికం చేయగల "బలిప్కోవులో కనిపించే (పమాణంలో కనిపిస్తాయి. 


వివిధగహాలు కనబడే పరిమాణాలు ఇక్కడ కోణీయసెకండ్లలో పట్టికగా చూవ 
బడ్డాయి. ఇందులోని రెండు 'అరీకెలు, గ్రహం భూమికి అతి సమీవంగాను, అతి 
దూరంగానూ ఉన్నప్పుడు కనిపించే వరిమాణాలను సూచిస్తాయి. 


(గవాం సెకండ్లు 
బుధ 13=5 
శుక్ర 64 - 10 
అంగారక 25 - 3.5 
గురు 50 - al 
శని 20 - 15 
శనివలయాలు 48 - 35 





ఈ కొలతలు వాటి పూర్తివరిమాణాల్లో ఇవ్వడం అసాధ్యం కోణీయ నిమిషం 
60 డిగ్రీలకు సమానం. అదే దృష్టికి అనువయిన దూఠం (25 సెం.మీీల వడ్డ 


175 


0.04 మి.మీలకు సమానం. అంటే మామూలు కంటికది చాలా చిన్న నిడివి. ఇక 
అందులోని " సెకండ్లను చూడగలగడం అసాధ్యమే అవుతుంది. అందుకే గ్రహాలను, 
100 రెట్లు పెంచి చూపగల టెలిస్కోపవులోనుండి, కనబడే విధంలో చూపుతాము, 
చిత్రం 127 లో ఆ రకంగా పరిమాణాలు పెంచిన (గవోలు_ వివరాలు చూడవచ్చు. 
కింద ఉండే చాపం, సూర్యుడు లేదా చంద్రబింబాల అంచును 100 రెట్లు 
పెంచితే కనబడే అంచు. దానిమీద నున్నది. భూమికి చేరువగా నున్నప్పుడు కనబడే 
బుధ (గ్రహం. దానిపైనివి శుక్రగ్రహం యొక్క వివిధ దశలు. ఆ "గ్రహం సరిగ్గా 
భూమికి ఎదురుగా నున్నప్పుడు, దానిలోని కాంతివంతమయిన భాగం, అటుపక్క గా 
ఉంటుంది. అందుకే అది కనబడదు. ఇటువంటి సందర్భంలో, ఎప్పడో ఒకసారి 
సూర్యబింబం మీద ఒక నల్లని చక్రంగా ప్రతిఫలించి ఇది “శుకప్రయాణం'” అని 
పిలువబడుతుంది. అ తరువాతి నెలవంకను పోలిన దాని ఆకారం. (గ్రహాలన్నింటిలోకి 
పెద్దదిగా కనబడే ఇటువంటి ఆకారం ఇదే. ఆ తరువాత ఈ (గ్రహం కనబడే 
పరిమాణం రానురాను తగ్గుతూ పోతుంది. అప్పుడు నెలవంక ఆకారంతో పోలిస్తే 
దాని వ్యాసం ఆరవ వంతవుతుంది. 

శుక్ర (గహంమీద కనబడేది అంగారక (గ్రహం. ఇందులో చేరువ, దూ: . ండు 
పరిమాణాలు చూపబడ్డాయి. అందులో ఎడమవేవు బింబంకూడాషంం ంట్ల్టు పెంచే 
బరిస్కోపులో కనబడే పరిమాణమని గుర్తుంచుకోవాలి. అటువంటి చిన్న బింబం 
మీద వివరాలేమయినా తెలుస్తాయంటారా? దాన్ని 10 రెట్లు మరింత పెంచి 
ఊహించండి. అవృడది ఖగోళపరిశోధకులకు వెయ్యిరెట్లు పెంచే దూరదర్శినిలో కనబడే 
తీరవుతుంది. అంత చిన్న ఆకారంమీద నీటి కాలువల గురించి, సముద్రంలో 
ఉన్నాయంటున్న చెట్టగురించి తెలుసుకోవడం సాధ్యమా? అందుకే పరిశోధకులు 
ఒకరి పరిశీలనలను మరొకరు కాదంటారు. ఒకరు చూచిందాన్ని మరొకరు కేవలం 
దృష్టిలో ఏర్పడిన (భ్రమగా _కొట్టిపారేస్తారు. 

అన్నింటికన్నా పెద్దదయిన గురు గ్రహం, దాని ఉపగ్రహాలు మన చిత్రంలో కూడా. 
ముఖ్యస్థానాన్నే ఆక్రమించాయి. ఈ గ్రహవు బింబం కూడా మిగతా అన్నింటికన్నా 
- ఒక శుక్రగ్రహం మినహా, పెద్దది. దాని ముఖ్యమయిన నొలుగు ఉపగ్రపోలు 
ఒకరేఖ వెంట వ్యాపించి ఉన్నాయి. 


చిత్రంలో గురుగ్రహాన్ని భూమికి అతిసమీపంలో ఉన్నప్పుడు కనిపించే తీరులో, 
చూపబడింది. ఇక చివరిది శనిగ్రహం, దాని ఉపగ్రహమయిన బైటన్‌. 

ఇదంతా చదివిన తర్వాత మీకు ఒక విషయం అర్హమయిఉండాలి. కనబడే 
వస్తువులను మనం ఎంత దగ్గరగా ఊహించుకుంటే, అంత చిన్నవిగా కనబడతాయి. 
ఇందుకు వ్యతిరేకంగా, ఏదయినా కారణంగా, వాటిని మనం ఎక్కువ . దూరంలో 
ఉన్నట్టు ఊహించితే, అవి చాలా పెద్దవిగా కనబడతాయి. అటువంటి (భ్రమను 
వర్ణించిన ఒక కథను ఇప్పుడు మీకు రుచి చూపిస్తాను. ఎడార్‌ ఎలాన్‌ పో రచన 
ఇది. ఇది కల్పనగా కనిపించవచ్చు. కానీ కల్పనకాదు! నేను కూడా ఇటువంటి 
(భ్రమలకు లోనయ్యాను. మీకుకూడా ఈ రకమయిన అనుభవాలు ఉండి ఉంటాయి. 


176 


స్టింక్స్‌ (రచన ఎడార్‌ ఎలాన్‌ పో) 


(కథలో కొంతభాగం మాత్రం తొలగింపబడింది.) 


న్యూయార్కులో కలరా బాగా చెలరేగి ఉన్న సమయమది. బంధువొకతను 
నగరానికి దూరంగా తన కాకేజిలో రెండువారాలు గడపమని పిలిస్తే అంగీకరించాను. 
నగరంనుండి ప్రతి ఉదయం వచ్చేసమాచారం తప్పితే, మా రోజులు చాలా 


ప్రశాంతంగానే ఉండేవి." వరిచితులెవరో చనిపోయారనే వార్త రాకుండా ఒకరోజు 
కూడా గడవలేదు. ఊర్జోనుంచి మనిషి వస్తున్నాడం'లేనే దడ వుళ్ణేది, అక్కడినుండి 
ఫీచే గారిలోనే మృత్యువు నిండి ఉన్నట్లు అనిపించేది. ఆ అలోచనలతో నా 
మనసు సగం వికలమయింది. అయితే నాతోనున్న పెద్దమనిషి మాత్రం అంతగా 
కదిలిపోయేరకం కాదు. ఆయనకు దుఃఖం కలగలేదని కాదు. కానీ నాకు మాత్రం 
ధైర్యం చెప్పగలిగేవాడు. 


వెచ్చనయిన ఒకరోజు ముగియవస్తోంది. నేనుచేతిలో ఒక పుస్తకం పట్టుకుని, 
కిటికీ దగ్గర కుర్చీలో కూచున్నాను. నా కళ్ళుమాత్రం నదిగట్టమీదుగా దూరంగా 
ఉండే కొండమీద కదలాడుతోంది. నా ఆలోచనలు పుస్తకంలో లేవు. నగరంలో 
జరుగుతున్న భీభత్సం నా మెదడును ఆవహించింది. అదే ఆలోచనల్లో మునిగి 


చ్మితం 128. “ఒక వికృత రాళ్షసాకారాన్ని చూకౌను.” 





177 


పోయాను. ఒకసారి వుస్తకంలోంచి తల పైకెత్తాను. కొండ అంచులమీద ఒక 


ఆకారం, భయంకరమయిన రూపంతో ఒక సజీవ ఆకారం, కొండ మీదనుంచి 
కిందకు కదులుతూ కనబడింది. వేగంగా వచ్చి కింద అడవిలో మాయమయింది. 


అ ప్రాణి ముందుగా కనబడగానే, నాకు నేనే అనుమానపడ్డాను. నాకళ్లను నేనే 
నమ్మలేకపోయాను. నాకు పిచ్చిపట్టులేదని, కలగనడం అంతకన్నా లేదని నన్ను 
నచ్చజెప్పకోవడానికి కొంతకాలం పట్టింది. కానీ నేనా భయంకరసప్రాణిని వర్షిస్తే 
మాత్రం, -- (నేను దాన్ని బాగా చూచాను, వివరాలన్నీ గమనించాను) పాఠకులారా 
నేను ముందుగా పడ్డదానికంకే, మీరు ఎక్కువ అనుమానంలో పడిపోతారని నా 
అనుమానం. 


పక్కనే ఉండే చెట్లతో పోల్చి, ఆ ప్రాణి శరీరభాగాలు ఆకారాన్ని పరిమాణాలను 
అంచనావేశాను. మొత్తానికది ఇప డుండే పెద్దపెద్ద ఓఒడలన్నింటికంశే పెద్దదని 
తేల్నాను. ఓడ ఎందుకన్నానం టి, ఆ జంతువు అకారం ఇంచుమించు. అలాగుంది. 
దాని తొండం అరవె, డెబె అడుగులుంటుంది. దాని చివర నోరుంది. ఆ తొండం 
ఏనుగు శరీరమంతుంది. ఈ తొండం మొదట్లో బొత్తుగా నల్లని వెంట్రుకలున్నాయి. 
వాటిల్లోనుంచి రెండువేపులా కిందకు జారినట్టు రెండు దంతాలు లేదా కోరలు. అవి 


చూడడానికి అడవిపంది కోరల్లాగా ఉనా?యి. కొనీ వొటీకనా చాలా పెద్దవి. తొండానికి 
రెండుపక్కలా ముప్పయి, నలభయి అడుగుల పొడుగున స్టటికంలా తళతళలాడుతూ, 


ముక్కోణాకారంలో మరేవో భాగాలున్నాయి. అందులో సూర్యకాంతి |ప్రతిఫలించడం 
నేను చూచాను. తొండంకూడా వెడల్పుగా, నేలను వారి ఉంది. ఈపాణీ 
వీపుమీద రెండుజతల' పెద్ద పెద్ద రెక్కలున్నాయి. ఒక్కొక్క రెక్కా వందగజాల 
పొడుగుంది. ఒక జత నురోజత మీదకు జోడించినట్టున్నాయి. రెక్కలనిండా 
పొలుసులు ఒక్కొక్కటి పదిపన్నెండు అడుగులుండేవి పరిచినట్టున్నాయి. ఈ 
భయంకర |ప్రాణిలో అన్నిటికన్నా విచిత్రమయిన విశేషం మరోటిఉంది. దాని ఎదనిండా 
అపాయచిహ్నంలో ఉండేలాంటి పుర్రెబొమ్మ గీసి ఉంది. నల్లని శరీరంమీద ఆ బొమ్మ 
తెల్లని రంగులో చిత్రకారుడెనరో గీసినంత చక్కగా ఉంది. నేను భయం, ఆశ్చర్యంతో 
తలక్రీందులవుతూ, ఆ భయంకర ప్రాణిని, దాని ఎదమీద గుర్తును చూస్తున్నాను. 
అంతలోనే దాని భయంకరమయిన పెద్ద పెద్ద దనడలు విచ్చుకున్నాయి. వాటిల్లోంచి 
బిగ్గరగా, ఏడుస్తున్నట్టు హృదయవిదారకంగా : ధ్వని రాసాగింది. నాకు ఒంట్లోని 
నాడులన్నీ కుంగిపోయాయి. ఆ రాక్షసి కొండదిగి అడవిలోడిమాయమువుతుండగా 
నేను స్ప ఎపాదప్పి పడిపోయాను. 

తేరుకున్న తర్వాత మొట్టమొదలు నేను చూచిన, విన్న విషయాలను నా మిత్రుడికి 
ఏకరువు పెట్టాను. అతను చివరకంటా విన్నాడు. ఒకసారి వగలబడినన్వి, మళ్లీ గంభీరంగా 
మారాడు. అతడిని చూస్తే నాకు పిచ్చిపట్టిందనడంలో సందేహమేలేనట్లుంది. సరిగ్గా 
అదేక్షణాన నాకు ఆ భయంకర ప్రాణి మరోసారి ఎదురయ్యింది. కెవ్వున కేక వేస్తూ 
దానికేసి చూపాను. అతను ఆత్రంగా అటువేపుచూచాడు. తన కేదీకనిపించలేదన్నాడు. 
అది కొండమీదనుంచి (క్రిందకు దిగడం గురించి నేను వివరంగా చెపుతున్నాను. 


178 


పట్టలేక కుర్చీలో వెనక్కు వాలిపోయి చేతులతో ముఖం మూసుకున్నాను. కళ్ళు 
తెరిచిచూచేసరికి, ఆ ప్రాణిలేదు. - 

నాకు ఆతిధ్యం ఇచ్చిన పెద్దాయన నన్ను ఈవిషయంగో తరచి తరచి ఎన్నో 
ప్రశ్నలు వేశాడు. సంతృప్తికలిగేలా జవాబులిచ్చానేమో, అతను దీర్హంగా నిట్లూర్చాడు. 
తలమీద నుండి బరువేదో పక్కన పెట్టినవాడిలా లేచి, వుస్తకాల "సెల్లు దగరకుపోయి 
జంతుశాస్త్రానికి చెందిన ఒక పాఠ్యపుస్తకం ఒకటి తెచ్చాడు. సన్నటి శిక్షరొలు సరిగ్గా 
కనబడతాయంటు, నన్నులేపి తాను కిటికీ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. నేను ఆయన 
కుర్చీలోకి మారాను పుస్తకం తెరిచి మళ్లీ అంతకుముందులాగే మాట్లాడసాగాడు. 

“నువ్వుదానికి సంబంధించిన ప్రతివివరం, అంతబాగా చెప్పి ఉండకపోతే, ఆ 
రాక్షసి ఏమిటో నీకు చెప్పడం నా నల్లయేదికాదు. పిల్లల పుస్తకంలోని ఈ వివరాలు 
నన్ను ముందు చదననియ్యి. కీటకాలు అనే తరగతిలోని, లెపిడా సైరా వర్గంలో 
(కెపుస్తులేరియా అనే కుటుంబానికి చెందిన స్టింక్స్‌ జాతి వర్ణన ఇది. వివరాలు 
వీను! 

“లోహంతో  చేసినట్టుండే రంగురంగుల పొలుసులతో కప్పబడి, నాలుగు 
రెక్కలుంటాయి. దవడలు పొడుగుగా మారడంవల్ల ఏర్పడిన తొండం, చుట్టచుట్టినట్లు 
ఉంటుంది. దీని 'పక్కనే నూండిబుల్‌ ఎ. అనే మరొక దవడభాగాలు రెండు 
పక్కలా ఉంటాయి. వీటి మొదట్లో శకేసరాలుంటాయి. క్రింద రెక్కలు పై రెక్కలకు 
| వెంట్రుకలవంటి నిర్మాణాలతో కలపబడిఉంటాయి. పొడుగాటి గదల ఆకారంలో 
ఆం టన్నాలుంటాయి, అవి స్పటికాలవలె కోణాకారంలో ఉంటాయి. పొట్ట క్రింద 
భాగానప్పురె ఆకారంలో రంగు వేసినట్టుంటుంది. దీనికారణంగా ఈ కీటకం కొన్ని 
సందర్భాల్లో భయాలకు కారణమయింది. ఈన్ఫుత్యుచిహ్నంతో బాటు, శీటకంచేసే 
వికృతమయిన ధ్వనికూడా భయంకరంగా ఉంటుంది.” 

అక్కడికతను పుస్తకం మూసి కుర్చీలో ముందుకు వంగాడు. భయంకరాన్ని నేను 
చూచిన స్టానంలో ఉన్నాడిప్యుడు ఆయన సరిగ్గా! 

“అదుగో!” ఆశ్చర్యంగా అన్నాడాయన” మీ భయంకరప్రాణి కొండ దిగుతున్నది. 
అది నిజంగా _గుర్హించదగినప్రాణి అని నేనుకూడా ఒప్పుకుంటాను. అయితే 
అది మీరనుకున్నంత పెద్దగాగానీ, అనుకున్నంత దూరంలో గానీ లేదది ఇంతకూ 
నిజమేమిటంలే, ఈ కిటికీ అవతలవేవు సాలీడు చేసిన తీగలమీద అకీటకం 
పాకుతున్నది. (ఇప్పుడీ సీతాకోకచిలుకను అకిరోన్షియా కుటుంబానికి చెందినదిగా 
విభజించారు.) ధ్వని నోటితో పుట్టించగల _చాలాకొద్ది సీత్రాకోకచిలుకల్లో ఇదొకటి 
ఆ అరువు ఎలుకల కీచకిచలాగా, ఈల వేసినట్టు ఉంటుంది. ఆ శబ్దం తీవ్రంగా , 
కీచుగా ఉండి కొన్ని మీటర్ల దూరంవరకు వినబడుతుంది. కధలోని సంఘటనలో 
శబ్దం మరింత పెద్దగా అనిపించి ఉండవచ్చు. ధ్వని దూరంనుండి నచ్చిందనుకోవడమే 
అందుకు కారణం! 


179 


మైకోస్కోపులో వస్తువులు పెద్దవిగా ఎందుకు కనబడతాయి ? 


“భౌతికశాస్త్ర గ్రంధాలలో వర్షించినట్టు, అవి కిరణాలను ఒక నిర్ణీత పద్దతిలో 
మారుస్తాయి గనుక” అనే జవాబు తరుచు వినిపిస్తుంది. అయితే ఈ కారణం 
ఎక్కడో మారుమూలది. "అసలయిన కారణానికి దీనికి సంబంధంలేదు. మరి 
బరిస్కోవులో, మైకోస్కోపులో వస్తువులు పెద్దవిగా ఎందుకు కనిపిస్తాయి? 

నేనుఈ|ప్రశ్నకు జవాబు చిన్నతనంలో నేర్చుకున్నాను. అయితే బడి వుస్తకాలలో 
మాత్రంకాదు. నేను ఒక ఆశ్చర్యకరమయిన , ఆసక్తికరమయిన విషయం చూచాను, 
మూసిఉన్న కిటికీ ముందు కూచుని నేను రోడ్డు అవతల ఉండే ఇటుక గోడను 
చూస్తున్నాను. ఒక్కసారి నేను భయంతో వెనక్కుతగ్గాను. గోడమీదనుండి నాకేసి 
చూస్తే, ఒక  పెద్దకన్ను కొన్నిమీటర్ల వెడల్పుది కనబడింది. అప్పటికి నేను ఎడ్లార్‌ 
ఎలాన్‌ ప్రో కధ చదవలేదు. ఆ పెద్దకన్ను నాకంటి యొక్క ప్రతిబింబం మాత్రమే 
అని నాకు తోచలేదు. ఆ ప్రతిబింబం గోడమీదకు ప్రసరించడానికి నేనే కారణం. 
నేనది పెద్దదిగా అయినట్లు ఊహించుకున్నాను! 


ఏం జరిగిందనేది చివరకు అర్హం చేసుకున్నతర్వాత, ఈ రకంగా కలిగిన భ్రమ 
ఆధారంగా సూక్ష్మదర్శినిని తయారుచేయడం సాధ్యంకాదా? అని ఆలోచింపసాగాను. 
అ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే ఒక విషయం మూత్రం. తెలిసింది. 
సూక్ష్మదర్శినిలో వస్తువులు పెద్దవిగా ఎందుకు కనిపిస్తాయో నాకు అర్ధమయ్యింది. 
అలో కనిపించడం, ఆ _ వస్తువు పెద్దదయినట్టు కనబడడం వల్ల మాత్రంకాదు. 
అందుకు కారణం మనం దాన్ని చాలా పెద్ద దృష్టికోణంలో చూడగలగడ మే! 


ఫలితంగా దాని బింబం కంటిలోని రెటినాలో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది! 
ఇది చాలా ముఖ్యంగా గమనించవలసిన విషయం. 


చితం 129. రెటీనా మీద పడే బింబాన్ని లెన్సు పెద్దదిగా చేస్తుంది 





180 


దృష్టికోణం ప్రాముఖ్యతను వివరించడానికి గాను మన కంటిలోని ఒక ముఖ్యమైన 
లక్షణాన్ని గమనించాలి. కేవలం ఒక మినట్‌ కోణంలో చూచిన ఏ వస్తువయినా, 
అందులోని భాగమయినా మన కంటికి చిన్నచుక్కగా మాత్రమే కనబడుతుంది. 
అందులోని వివరాలేవీ మనకు కనబడవు. ఒక వస్తువు దూరంగా ఉండడం వల్ల, 
లేక చిన్నదిగా ఉండడం వల్ల మనం దాన్ని కేవలం ఒక మినట్‌ కోణంలో 
మాత్రమే చూడగలిగినప్పుడు అందులోని వివరాలు కనబడవు ఈ దృష్టి కోణంలో 
నస్తువుయొక్క బింబం కంటిలో కేవలం ఒకేఒక దృష్టికోణం మీద పడుతుంది. 
అందుకే మనకు వివరాలులేని ఒక చుక్క మాత్రమే కనబడుతుంది. 


సూక్ష్మదర్శిని, దూరదర్శినిలో చూచే వస్తువునుండి వచ్చే కిరణాల దారి 
మారుతుంది. అందుకే అవి పెద్ద దృష్టికోణంలో కనబడతాయి. అక్షి పటలం 
మీద బింబం ఎక్కువ కణాలను ఆక్రమిస్తుంది. అంతకుముందు ఒక చుక్కగా 
కనిపించిన వస్తువులోని వివరాలు ఇప పొడు కనబడతాయి. సూక్ష్మదర్శిని వస్తువును 
వందరెట్లు పెంచి చూపగలుగుతుంది అని ఎవరయినా అంటే, ఆ పరికరం 
లేకుండా మనం మామూలు కంటితో అ వస్తువును చూడగలిగే దృష్టికోణం కన్నా 
నందరెట్ట దృష్టికోణంతో, పరికరంలోంచి చూడగలుగుతామని అర్థం. ఈ పరికరాలు 
దృష్టికోణాన్ని పెంచలేకపోతే, అవి వస్తువులను పెద్దవిగా చేసిచూపలేవు. పెద్దవిగా 
చూస్తున్నాం అని మనం ఎంత అనుకున్నాసరే! ఫలితం ఉండదు! గోడమీద నా కన్ను 
ఎంతో పెద్దదిగా కనబడింది. అయినా ఆ కంటిలో నాకు, అద్దంలో చూచినవ డు. 
కనిపించిన దానికన్నా అదనపు వినరాలేమీ కనిపించలేదు. చంద్రుడు నడి ఆకాశంలో 
ఉన్నదానికంటే, దికక్రంలో ఆకాశంఅంచున ఉన్నప్పడు పెద్దగా కనబడతాడు. 
అయినా నడిఆకొశంలో కనబడిన దానికన్నా ఎక్కువ వివరాలు మాత్రం కనిపించవు. 


ఎడ్గార్‌ ఎలాన్‌ పో కథలో వర్ణించిన పెద్దదయిన ఆకారాన్ని తీసుకోండి. 
ఎంత పెద్దదిగా కనిపించినా ఆ ప్రాణిలో ఎక్కువ వివరాలేమీ కనిపించలేదు. 
దూరంగా ఉన్నాసరే, దగ్గరగా ఉన్నాసరే, సీతాకోకచిలుకను చూచిన దృష్టికోణం 
మూత్రం మారలేదు. ఈ కోణం మారలేదు. గనుకనే సీతాకోకచిలుక ఎంత 
పెద్దదిగా కనిపించినా, అదనపు వినరాలు మాత్రం కనిపించలేదు. పో నిజానికి 
రవమిచ్చేవాడుగనుక ప్రకృతి పట్ట విధేయతను చూపించాడు. కొండమీద కనిపించిన 
యంకర ప్రాణిని అతను వర్షించిన తీరును మీరు గమనించారనే నానమ్మకం. 

మూలు కంటితో చూచినపుడు కనిపించిన అంగాల వివరాలకు కొత్తగా _ ఏమీ 
డింపబడలేదు. రెండువర్షనలను సోర్బి చూడండి. వాటిని ఊరికే ఏమీ ఇవ్వలేదు. 
వలం వాడిన అతిశయోక్తిలో మౌత్రమే తప్ప మీకు భేదం కనిపించదు. పొలుసులు 
ది అడుగులు ఉన్నాయని ఒకచోట అంకే చిన్నవని మరొకచోట అంటాడు. 
లాగే*కోరలు, వెంట్రుకలు వగైరా. అయితే కొత్తభాగాలు మాత్రం రాలేదు. 


మైకోస్కోవు వస్తువులను పెద్దవిగా. చూపడానికి ఇదొకళే పద్దతయితే, అది 
కరిశోధకులకు నిరుపయోగమయ్యేది. కేవలం ఒక ఆటబొమ్మకన్నా దాని విలువ 


181 


ఎక్కువ ఉండదు. అయితే అది నిజంకాదని మనకు తెలుసు. సూక్ష్మదర్శిని వల్ల ఒక 
కొత్త ప్రపంచం కనబడి, మన ప్రకృతిశాస్త్రవరిశీలన పరిధి పెరిగిందని మనకు తెలుసు. 


రాక్షసి సీతాకోకచిలుకలో ఎడ్ల్డార్‌ ఎలాన్‌ పో చూడలేని వివరాలను మనం 
మకోస్కోపులో ఎలా చూడగలుగుతున్నామో మనకు తెలుసు అది కేవలం 
వస్తువుల యొక్క పెంచిన బింబాన్ని చూపడమే గాదు. దాన్ని మన కంటి! 
ఎక్కున దృష్టికోణంతో ముందుంచుతుంది. అందుకే కంటిలో ఆ వస్తువు బింబం 
పెద్దదిగా ఏర్పడుతుంది. ఎక్కువ దృష్టికణాలను ఆక్రమించడం వల్ల కంటిలో ఎక్కువ 
దృష్టీము[ద్రలు అందుతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే మైకోస్కోవు పెంచేది 
వస్తువును కాదు; అక్షి పటలంమీద దాని దృష్టిబింబాన్ని మాత్రమే. 
దృష్టిలో భ్రమలు 

దృష్టిభనులు, వినికిడి భ్రమలు అనే మాటలను మనం తరుచుగా వాడుతుంటాం. 
అయితే జ్ఞానేంద్రియాలను మోసగించడం వీలుకానిపని. అందుకే తాత్వికుడు కాంట్‌ 
ఒకచోట, “ఇంద్రియశక్తులు మనలను మోసగించవు. అవి ఎప్పటికీ తమనిర్ణయం 
సరిగా చేస్తాయనికాదు; అవి ఏ నిర్ణయమూ చేయవు గనకనే!” అంటాడు. 

అయితే మనలను మోసగించేదేమిటి? ఏదయితే నిర్ణయాలు చేస్తుందో అదే. 


అంటే మన మెదడు! దృష్టి భ్రమల్లో చాలామటుకు, మనం చూచే” విషయాలలోంచి 
కాక చూస్తున్నామని “అనుకుంటున్న విషయాల్లోంచి పుడతాయి. అప్రయత్నంగా 


చిత్రం 130... ఏది ఎక్కువ వెడల్పు కుడి పక్క బొమ్మా ఎడమ పక్క బొమ్మా? 





చిత్రం 131. 
ఏది హెచ్చు ఎత్తా వెడల్చా = 





182 


న. Par 


మనల్ని మనం మోసం చేసుకుంటాం. మనం చూస్తున్నామని వింటున్నామని 
అంతశ్చేదనలో అనుకోవడం వల్లనే (భ్రమలు. జ్ఞానేంద్రియాలు చూచేనాటీనల్ల, 
వినేవాటివల్ల కానేకాదు! న 
సుమారు రెండువేల సంవత్సరాల క్రితం లు సెర్రియస్‌ ఇలా వ్రాశాడు: 
“నున కళ్ళు వస్తువుల స్వభావస్వరూపాలను గుర్తించలేవు. వాటిమీద మెదడు 
చేసే తప్పుడు ఆలోచనలను రుద్దకండి. 


బాగా తెలిసిన దృష్టీభ్రమలను తీసుకుందాం. చిత్రం 130లో ఎడమపక్క గల 
గీతలు కుడిపక్క వాటికంటే ఎత్తుగా ఉన్నట్టనిపిస్తాయి. అయితే రెండూ ఒకంతే 
'చదరంలో గీయబడి ఉన్నాయి. చిత్రపు ఎత్తును అంచనా వేయడంలో, ఎడమ 
చిత్రంలోని గీతల మధ్యగల ఖాళీలను మనం పెంచి చూస్తాము. ఇది అంతశ్చేతనలో 
మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. అందుకే అ గీతలు ఎత్తు ఎక్కువగా 
ఉన్నట్టు కనబడతాయి. నిజానికి రెంటి ఎత్తు ఒకంతే ఉంది. సరిగ్గా ఇదే , కారణంనల్ల 
కుడి చిత్రం ఎత్తుకన్నా వెడల్పు ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది. మళ్లీ అదే 
కారణంగా చిత్రం 131లో వెడల్పుకన్నా ఎత్తు ఎక్కువగా కనిపెస్తుంది. 


దుస్తుల విషయంలో ఉపకరించే భ్రమలు 


పైన వర్ణించిన భ్రమలను, ఒకేసారి మొత్తంగా చూడలేని పెద్ద వస్తువులకు 
అన్వయించి చూడదలుచుకుంటే, మన ఊహలు తప్పవుతాయి. పొట్టిగా, లావుగా 
ఉండేవ్యక్తి అడ్డ గీతలుగల : బట్టులు' వేసుకుంటే మరింత లావుగా కనబడతాడని 
మీకు తెలుసు. అలా కొక గీతలు నిలువుగా ఉండే దుస్తులు వేసుకుంటే, లావు 
పాటినారు కొంచెం సన్నబడినట్టు కనిపిస్తారు. 


చిత్రం 132. ఏ దీర్ణవృత్తం పెద్దది? దిగువదా? ఎగువ లోపలగా ఉన్నదా? 


ఎందుకీ భేదం? కంటిని కదిలించకుండా మొత్తం సూటును ఒకేసారి మనం 
చూడలేము. మనకు తెలియకుండానే మన కళ్లు గీతల వెంట కదులుతాయి. కంటి 
కండరాలకు శ్రమ ఏర్పడడం ద్వారా, గీతల ధూరం, పొడుగు ఎక్కువనిపిస్తుంది. 
కంటిని ఇంతగా శ్రమపెట్టి కదిలించి చూడడమంశే ఆ వస్తువులు ఒకసారి 
సూడలేనరిత పెద్దవని గదా? మెదడుకు అర్ధం! అలాకాక గీతలుండే చిత్రం చాలా 


183 


చిన్నదయితే, కళ్లు కదలవు, దాని కండరాలు శ్రమవడవు. 
ఏది పెద్దది 
యు 


చిత్రం' 132 లోని దీర్పవృత్తాలలో ఏది పెద్దది? అడుగున ఉన్నదా లేక పైన 
లోపల ఉన్నదా? నిజానికి పై దానికన్నా కిందది పెద్దదిగా కనబడుతుంది కదూ? 
అవి రెండూ ఒకంతే ఉన్నాయి. "పైనుండే భాగంలో లోపలి గీతచుట్టూ మరొక 
గీత ఉండడం వల్ల, అది క్రిందదానికన్నా చిన్నదని అనిపిస్తుంది. పైగా మొత్తం 
చిత్రం చదునుగా కొక లోతుకూడా ఉండి, మూడు కొలతలలో ఉన్నట్టు కనిపించే 
సరికి ఈ భావం నురింత పెరుగుతుంది. ఈ బొమ్మ ఒక బకెట్‌ లాగ ఉంది. 
ఇందులో ఉండేవి దీర్హ వృత్తాలు లేదా సాగదీసిన వృత్తాలు. అయితే వొటిని మనం 
అప్రయత్నంగా మెదడులోనే వృత్తాలుగా గీసుకుని, వక్కన ఉండే నిలువు గీతలను 
బకెట్‌ యొక్క అంచులుగా ఊహించుకుంటాం. 


శ Mm 


చిత్రం 133. ఏది ఎక్కువ దూరం - ఎ బి లేక ఎమ్‌ ఎర్‌? 


చిత్రం 133 లో 2, bలనే స్థానాల మధ్య దూరం మి, ల మధ్యదూరం కంటే 
ఎక్కువగా _ అనిపిస్తుంది. అదే స్టానంనుండి మరొక సరళరేఖ కూడా బయలుదేరి 
ఉండడంవల్ల (భమ పెరుగుతుంది. ” 


ఊహా శక్తి 


' మనం ఇంతకు ముందే అనుకున్నట్టు, దృష్టి (భ్రమలలో చూలా మటుకు, మనం 
చూచే విషయాల మీదగాక, మన ఊహల మీద, “చూస్తున్నామనుకుంటున్న” వాటి 
మీద ఆధారపడతాయి. “మనం చేసేది మన కళ్లతో కానే కాదు మెదడుతో!” 
అంటారు. శరీరధర్మశా, స్త్ర, వేత్తలు, మరికొన్ని భ్రమలను గమనించిన తర్వాత మీరు 
కూడా ఈ విషయాలను అంగీకరిస్తారు. . వీటన్నింటిలో దృష్టివషయంలో ఊహలు 
కూడా ముఖ్య "పాత్ర వహిస్తాయి. 

చక్రం [134 చూడండి అదేమిటని మీ మిత్రులను , అడిగితే మూడు రకాల 


184 


జవాబులు వస్తాయి. ఒకరు దాన్ని మెట్లుగా గుర్తిస్తారు. మరొకరు గోడలోని ఒక 
మూల అంటారు. ఇక మూడన వారు దగ్గరగా మడతలు మడచి తిరిగి, సాగదీసిన 
కాగితం మరొ చదరం మీద ఉందంటారు. 


చిత్రం 134. ఇదేమిటి? మెట్టా గూడా, మడతల కాగితమా? 





చిత్రం 135. 


దిమ్మలు ఎలా అమర్చివున్నాయి? రెండు దిమ్మలు పక్క పక్కనే 
కనిపించేది “పైనా? ' కిందా? 


విచిత్రమేమిటంటే ఈ మూడు జవాబులు సరయినవే. మీరు వేరువేరుగా. 
చూడగలిగితే మీకు కూజా చిత్రంలో మూడు రకాలుగా కనిపిస్తుంది. మొదట 
చిత్రంలోని ఎడమ సగాన్ని మాత్రమే చూడండి. మెట్టు కనబడతాయి. అప్పుడు 
దృష్టిని చిత్రంలో _ నుండి ఎడమకు ' నెమ్మదిగా కదిలించండి. అప్పడు బొమ్మ 
తలకిందులయి గోడలో పైనుండే అంచెలంచెల మూల కనబడుతుంది. ఇది చివరకు 
బొమ్మలో చూపును ఏటవాలుగా, క్రీంది కుడి మూలనుండి పై ఎడమ మూలదాకా 
కదిలిస్తే అది మడతలు పెట్టిన కాగితంలాగ కనిపిస్తుంది. ఇంకొక విషయం. మీరు 
అదే పనిగా బొమ్మను చూస్తూ ఉంతే, మీ ధ్యానం తప్పిపోయి, మూడు బొమ్మలు 

185 


ఖ వ చి 


చిత్రం 136. సప ఎక్కువ దీర్ణం? ఎ బి లేక ఎ సీ? 





ఒక దాని వెంట మరొకటి కనబడతాయి. మీరు నిజంగా చూడాలనుకున్నది 
నిలవదు. చిత్రం 135 లో (భ్రమ కూడా ఇలాంటిదే. 


! ఇక 136వ చిత్రంలోని భ్రమ మరింత విచిత్రమయినది. AB మధ్యదూరం, 
A ౮ల మధ్యదూరం కన్నా తక్కువని, మనం అనుకోకుండానే ఒక భావం 
ఏర్పరచుకుంటాం. నిజానికి అ రెండూ ఒకే నిడివి గలవి. 


మరికొన్ని దృష్టభమలు 


దృష్టీ భ్రమలన్నింటికీ వివరణలు ఇవ్వడం మన వల్లకాదు. మన మెదడు 
అనుకోకుండానే ఏ నిర్ణయాలు , తీసుకుంటుందో, తరుచుగా మనం ఊహించలేక 
పోతాం. 

చిత్రం 137 లో వేరు వేరుగా' రెండు చాపాలున్నాయి. వాటిలోని ఉబ్బెత్తు 
భాగాలు ఒక దానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. ఈ చాపాల వెంట ఒక 
రూలర్‌ను కదిలించిగాని, బొమ్మను కంటి కెదురుగా నిలువుగా పెట్టి చూచినాగానీ, 
ఆ చాఫాలు, సరళరేఖలుగా కనబడతాయి. మీరు నమ్మలేక పోతారు. ఈ (భ్రమ 
ఏందుకు కదిరిందంకే, జవాబు చెప్పడం కష్టం. 


186 


చిత్రం 137. మధ్యలో అడ్డంగా వున్నవి రెండు సమాంతర రేఖలు, కాని చూడడానికి 
వంకర గీతల లాగాను, నడిమధ్యలొ వాటి మధ్య ఎడం తక్కువగా 
ఉన్నట్టూ కనబడతాయి. యా భ్రమ తొలగాలంటే (1) బొమ్మను 
కంటికి సమంగా _ ఎత్తిపట్టుకుని రేఖల వెంబడే చూడండి లేదా (2) 
పెన్సిలు ముక్కు బొమ్మ పైన ఎక్కడైన ఉంచి దృష్టి కేంద్రీకరించండి. 


మానా కానాల నా నామాని త నలా నం ాలాల న ాడాా బా పం య లాటడా బద రయ తతచటుయననవనన యయ. 


చిత్రం. 138. యీ గీత ఆరు సమభాగాలుగా విభజన అయి ఉన్నదా? 





138 వ చిత్రంలోని సరళరేఖలో భాగాలు నిడివి వేరువేరుగా ఉన్నట్టునిపిస్తుంది. 
కొలిచి చూడండి అన్ని భాగాలు ఒకంతే ఉన్నాయని తెలుస్తుంది. 


చిత్రం 139, 140 లలో ఉండే చక్కని సమాంతర రేఖలు వంగినట్లు కనబడతాయి. 
చిత్రం 141లోని వృత్తం, అండాకారంగా కనబడుతుంది. ఈ చిత్రాలను విద్యుత్తు 
స్పార్కు యొక్క మెరుపులో, చూస్తే భ్రమలకు చోటుండదు. అంటే భమలకు 
కంటి కదలికలకు నేరుగా సంబంధం ఉందని తెలుస్తుంది. మెరుపులో ఆ కదలిక 
చాలా తక్కువ గనుక (భమకు అవకాశం ఉండదు. 

“పైప్‌! అని పిలువబడే, మరొక ఆసక్తికరమయిన భ్రమచిత్రం ఇది. చిత్రం 
142 చూడండి. ఇందులో ఏ గీతలు పొడుగయినవి.  కుడివైపువా? లేక 
ఎడనువా? రెండింటిలోనూ గీతల నిడివి ఒకంతే ఉన్నప్పటికీ కుడిబొమ్మలో గీతలు 
పొడుగనిపిస్తాయి. 

(గొట్టంలోని ఏ రెండు భాగాల వైశాల్యమయినా ఒకంతే ఉంటుందనే సిద్దాంతాన్ని 
రేఖాగణితంలో కవేలియరి సిద్దాంతం అంటారు.. ఈ చిత్రం ఆ సిద్దాంతాన్ని 
నిరూపిస్తుంది.) ఈ భ్రమకు రకరకాల వివరణలు. నచ్చాయి. అందులో ఏదీ అంత 


187 


నా 
| 
Tr 


స సమాంళరంగా కనబడ 
చిత్రం 139. యీ చిత్రంలోని సమాంతర రేఖలు సమాంతరం వు 


HAA 


చిత్రం 140. ముందు చెప్పిన భ్రమ లాటీదే, 


చిత్రం 141. ఇది వృత్తమేనా? 





188 


చిత్రం 142. “పైన్‌” భ్రమ ఎడమ పక్క గీతలకంట కుడి పక్కని చిన్నవనిపీస్తాయి. 


రు శాట్‌ 


కాని వాస్తవంగా సమానమే 





సంతృప్తికరంగా లేదు. అందుకేక్ష్యడ వాటి గురించిన ప్రస్తావన తేవడం లేదు. 
అయితే ఒక విషయం నూత్రం వాన్తన ఈ భమలన్నీ మెదడులోని అంతశ్చేతన 
నుండి పుడతాయి. అది మనం నిజంగా చూడవలసిన వాటిని చూడనీయదు. 


ఇదేమిటి? 


చిత్రం 143 లో ఉండేదేమిటో ఒక్క సారిగా మీరు గుర్తించలేరనే నా అనుమానం. 
అదేదో గుండ్రని తీగనల అని మీరు పక్కకు పెట్టవచ్చు. అయితే పుస్తకాన్ని బల్ల 
మీద నిలువుగా నిలబెట్టండి. మూడు నాలుగు అడుగులు వెనకకు తగ్గి అప్పుడు 


చూడండి. మీకు మనీషీ కన్ను ఒకటి కనబడుతుంది. వెంటనే దగ్గరకు 
కదిరి చూడండి. 


మళ్లీ తీగనల మాత్రమే కనిపిస్తుంది. గొప్ప తెలివిగల వాడెవరో ఈ బొమ్మను 
తయారుచేశాడనిపిస్తుంది. అయితే హాఫ్‌టోన్‌ రిడక్షన్‌ అనే పద్దతి ద్వారా అచ్చు వేసిన 
బొమ్మలను చూచినప్పడల్థా మనం ఇటువంటి భ్రమలకు లోనవుతూనే ఉంటాము. 
పుస్తకాలు, పత్రికల్లో అచ్చువేసిన చిత్రాలన్నింటిని చూచినపుడు, అచ్చు. చిక్కగా 
ఉన్నట్టు కనబడుతుంది. వాటిని భూతద్దంలోంచి చూస్తే మాత్రం చిత్రం 143 లోని 
పద్దతిలో కనబడతాయి. ఈ బొమ్మ కూడా ఒక మామూలు పుస్తకంలోంచి 
తీసినదే. అయితే దాన్ని పదిరెట్లు పెంచి. చూపారు. చుక్కలు సన్నవిగా ఉంటే 
అవన్నీ కలగలిసినట్టు కనిపించి, రంగు చిక్కగా ఉన్న భావం కలుగుతుంది. మనం 
సాధారణంగా వుస్తకాన్ని పెట్టి చదివే దూరంలో బొమ్మ మామూలుగా ఉంటుంది. 
చుక్కలు పెద్దవిగా ఉన్నప్పుడు అవి కలిసిపోయినట్టు కనిపించాలం కు మామూలు 
దూరం చాలదు. ఎక్కున దూరం నుంచి చూస్తేనే చిత్రం మామూలుగా 
కనిపిస్తుంది. దృష్టికోణం గురించి చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే, ఇలా 
ఎందుకు జరుగుతుందనేది మీకే అర్హం అవుతుంది. 


అసాధారణమయిన చక్రాలు 


మీరు తడకలోని రంధ్రాల ద్వారా, వేగంగా నడిచే బండినీ, కారును లేదా 
అటువంటి వాటిని సినిమా తెరమీద ఎప్పుడయినా గమనించారా? అయితే 


189 





¥ ఇ Cg అ ళ్ళ (3 
చిత్రం 143. దూరం నుంచి చూస్తే కుడి పక్కకు తిరిగి చూస్తున్న (స్త్రి కన్నూ, 
ముక్కులో కొంత భాగం కనబడుతుంది. 


ల దవా వ్యక్తీ 


మీకొక విచిత్రం కనబడి ఉంటుంది. కారు ముందుకు పోతూనే ఉంటుంది. కాని 
దాని చక్రాలు మాత్రం తిరగవు. ఒకోసారి చక్రాలు వెనక్కు తిరిగినట్టు కూడా 
కనబడతాయి. ఈ (భమ చాలా విచిత్రమయినది. దీన్ని తొలిసారిగా చూచిన వారు 
తికమక పడిపోతారు. 

తిరిగే చక్రాన్ని తడిక రంధ్రంలోంచి చూచినప్పుడు, చక్రాల కదలిక మొత్తం 
కనబడదు. కొంత కాలవ్యవధితో ఒక దాని తర్వాత ఒకటిగా విడివిడి దృశ్యాలలో 
కనబడుతుంది. రంధ్రం ముందునుంచి పక్కకు కదిలిన చక్రం భాగం కనబడదు. 
సినిమాలో కూడా దృశ్యం నిరంతరంగా కనబడదు. సెకండుకు 24 (ఫేముల ప్రకారం 
కనబడుతుంది. ఇటువంటి చోట్ల తిరిగే చక్రాలు మూడురకాలుగా కనబడతాయి. 
వాటి వివరాలు చూద్దాం. 

మొదటి రకంలో, చక్రం రెండు సార్టు కనిపించే మధ్య వ్యవధిలో చక్రం రెండు 
సార్హు తిరిగినా, ఇరవయి. సార్హు తిరిగినా మనకు భేదం తెలియదు: ఆ చక్రం 
మొత్తానికి మనకు కనిపించినప్పుడల్ద్లా ఒకే రకంగా కనబడుతుంది. కారువేగం ఒకే 
రకంగా ఉంటే, మరోసారి కనిపించినపుడు కూడా చక్రం తిరిగి అదే స్థానంలో 
కనబడుతుంది. అందులోని భాగాలు ఒకే స్తానంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని 
చక్రం తిరగడం లేదనే భావం మనకు కలుగుతుంది. చిత్రం 144 లో నుధ్య వరుస, 

ఇక రెండవ రకంలో, చక్రం రెండు సార్టు కనిపించే మధ్య వ్యవధిలో కొన్ని పూర్తి 
చుట్టు తిరుగుతుంది. దానితో బాలే ఒక చుట్టులో కొంత భాగం కూడా తిరుగుతుంది. 
అందుకని ఇటువంటి చక్రాన్ని మనం సందులోంచి చూచేటప డు చక్రం తిరగడం 


190 





కంటికి గోచరించే చక్రీభమణపవు మార్గాలు 


చిత్రం 144. తెరమీద కనిపించే చక్ర (భ్రమణంలోని కిటుకు 





మొత్తం కనబడదు. అది నెమ్మదిగా, తక్కువ వేగంతో తిరుగుతున్నట్టనిపిస్తుంది. 
మనకు కనిపించినవుడల్లా చక్రం తనచుట్టుతాను, ఒక చుట్టులో కొంత భాగమే 


తిరిగినట్టు ఉంటుంది. అందుకే కారు వేగంగా ముందుకు పోతున్నాసరే చక్రాలు 
మాత్రం నెమ్మదిగా తిరుగుతున్నాయని మనం న్షిరయించుకుంటాము. 


191 


ఇక మూడన రకంలో, చక్రం రెండు సార్టు కనిపించే వ్యవధిలో ఒక చుట్టుకన్నా 
తక్కువ తిరిగినట్టు కనబడుతుంది. అంటే ఒకసారి కనిపించిన రూపంకన్నా, 
'రెండన సారి' కనిపించిన రూవం కొంత వెనకబడి ఉన్నట్లు ఉంటుంది. చిత్రం 


144లో 3వ వరుసలో చూపినట్లు కేవలం 315° మాత్రమే. ఇలా కనిపించే మధ్య 
న్యవధిలో చక్రం ఎన్నిచుట్టు పూర్తిగా తిరిగినా మనకు కనబడదు గనుక తెలియదు. 


ఈ సందర్భంలో చక్రం వెనుకకు తిరుగుతున్న భ్రమ కలుగుతుంది. చక్రం వేగం 
తగ్గడం లేదా హెచ్చడం జరిగితేనే ఈ (భ్రమ మాయమవుతుంది. 


మొదటి రకంలో సులభంగా అర్థమవుతుందని, చక్రం పూర్తి చుట్టు తిరిగి 
కనిపించిందనుకున్నాం. చక్రం మొత్తం ఒకే రకంగా ఉన్నప్పుడు, ఒకే రకంగా ఉండే ' 


ఏ భాగం కనిపించినా ఇదే భావం కలుగుతుంది. అలాగే మిగతా రెండు రకాలలో 
కూడా ఆయా భాగాలు ఆయా స్టానాలలో కనబడితే చాలు. 


ఇందులో ఇంకా కొన్ని ఆసక్తికరమయిన అంశాలున్నాయి. చక్రం వెలుపలి అంచు 
ముందుకు తిరుగుతుంటే, అందులోని పుల్లలు మాత్రం వెనక్కు తిరుగుతున్నట్లు 
కూడా కనబడుతుంది. ఏదయినా ఒక పుల్లకు గుర్తుపెడితే, చక్రం ఆ గుర్తుకు 
వ్యతిరేకంగా తిరుగుతున్నట్టు, గుర్తు ఒక వుల్లనుండి మరోపుల్లకు మారుతున్నట్లు 
కనబడుతుంది. 

సినిమాలు చూచేటప్పడు ఇటువంటి భ్రమలనల్ల చికాకు ఏమీకలగదు. (వేగంగా 
వచ్చే కారువేగథ తగ్గి ఆగినట్టు చూసే దృశ్యాలలో, ముందు తిరగనప్లే అనిపించినా 
చక్రాలు, కొంచెం సెపు వెనక్కు తిరిగి, చివరకు ముందుకు తిరుగుతూ ఆగుతాయి. 
అయితే ఈ విషయాల మీద మన దృష్టి అంతగా నిలబడదు - అనువాదకుడు) 


అదే సినిమా ద్వారా మనం చెప్పుకుంటున్న ఈ వివరాలను చూవదలుచుకుంటే 
మాత్రం, చూపదలచినది కనబడక తికమక కలుగుతుంది. యంత్రాల కదలిక 


గురించి తప్పుడు అవగాహన కలిగే వీలుకూడా లేకపోలేదు. 


సినిమా చూచే వాళ్లు బాగా పరిశీలనాదృష్టగల వారయితే, చక్రాన్ని గమనించి అది 
సెకండుకు ఎన్నిచుట్టు తిరుగుతున్నదో లెక్కించగలుగుతారు. సినిమా మామూలుగా 
సెకండుకు 24 (ఫేముల ప్రకారం కనబడుతుంది. చక్రంలో వుల్లలుంటే, సెకండు 
కాలంలో చక్రం తిరిగే చుట్టు 24:12=2 అవుతుంది. లేదా అరసెకండుకు ఒక 
చుట్టు అనవచ్చు. ఇది అన్నిటికన్నా తక్కువ చుట్ట వేగం ఇంతకన్నా ఎక్కువ వేగం 
ఎంతయినా. ఉండవచ్చు. అది ఇంతకు రెండంతలు, మూడంతలు ఆ రకంగా నచ్చే 
చుట్టలో కనబడుతుంది. చక్రవు వ్యాసాన్ని అంచనా వేసి, చక్రం ఎంతవేగంగా 
తిరుగుతున్నది లెక్క వేయవచ్చు. 80 సెం.మీ. వ్యాసంగల చక్రం, ఇందాక లెక్క 
వేసిన పరిస్థితిలో గంటకు 18 కి.మీ. వేగంతో ముందుకు పరుగెడుతుంది. లేదా దాని 
వేగం 36, 54 కిమీ. అంటే (18 ౫ 2) (18 ౫ 3) ప్రకారం పెరుగుతూ 
కనబడుతుంది. 

ఈ భ్రమను ఉపయోగించి ఇంజనీరు, వేగంగా తిరిగే ఇరుసులు, యంత్రభాగాల 
వేగాలను లెక్కిస్తారు. అందులోని పద్ధతి ఇది. ఎ.సి. కరెంటుతో 'పని చేసే మన 


192 


చిత్రం 145. యంత్రం పరిభ్రమించే వేగం తెలుసుకోడానికి ఉపయోగించే డిస్కు 





లైటు బల్పులలో వెలుగు నిరంతరాయంగా ఉండదు. సెకండులో (పతి వందవ 
వంతు సమయంలో ఆ బల్బుకాంతి తగ్గి తిరిగి వెలుగుతుంటుంది. అటువంటి కాల 
వ్యవధిని మన కళ్లు చూడలేవు గనుక బల్బు మినుకు మినుకు మంటున్నట్లుగాక, 
ఒకే రకంగా వెలుగుతున్నట్లు కనబడుతుంది. అయితే చిత్రం 145.లో చూపించిన 
చక్రం, ఒక బల్బు వెలుగులో ఉందనుకోండి. సెకండులో ప్రతి వందన భాగంలో 


ఈ చక్రం 1/4 ఆవర్తం మార్గం తిరిగే వక్షంలో, అది మనకు బూడిద రంగులో 
కాక్క మామూలు నలుపు తెలుపు భాగాలతోనే కనబడుతుంది. చక్రం తిరగడం 
లేదనే భానం కలుగుతుంది. చక్రాలలో కలిగే (భ్రనులకు కారణం అర్ధమయిన 


వారందరికీ, ఇదెందుకు జరిగిందో కూడా తెలిసిపోయి ఉంటుంది. దీనితో తిరిగే 
ఇరుసుల వేగం కనుగొనడమెలాగో కూడా అర్థమయి ఉంటుంది. 


సాంకేతిక శాస్త్రంలో “నెమ్మదిగా కదిలే మె మైకోస్కోపు 11 


ఇప్పటి వరకు వర్షించిన ఈ పద్దతిని ఉపయోగించి, స్టో మోషన్‌ కెమెరాను 
పని చేయించవచ్చు. "చిత్రం 145 లో చూపిన చక్రం 'సెకండుకు 25 చుట్టు 
తిరుగుతుంటే, సెకండుకు దాని మీద -100 సార్హు వెలుగు ప్రసరిస్తుంయే, అది 
తిరగనట్ట కనబడుతుందని మనం చూచాం. ఇప పృడిక బల్బును సెకండుకు 101 
సార్డు వెలిగేలా చేయండి. రెండు సార్లు వెలుగువచ్చే మధ్యలో చక్రం పూర్తి 
పొవుచుట్టు తిరగకపోతే, చక్రంలోని నిర్రేశింపబడిన భాగం, ప్రారంభించిన చోటికి 
చేరదు. అది చుట్టు కొలతలో వందవ వంతు వెనకబడినట్లు కనబడుతుంది. రెండవ 
సారి వెలుగులో అది మరొక వందన నంతు వెనకబడుతుంది. అలాగే వెనక 
బడుతూ పోతుంది. ఆప్పుడు చక్రం వెనకకు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలా 
అది సెకండుకు ఒక చుట్టు వెనక్కు తిరుగుతుంది. అంతే గమనం 25 నంతులు 


వేగం తగ్గిపోయిందని అర్ధం కదా! 
వేగం తగ్గిన ఇటువంటి చలనాన్ని, చక్రం వెనుకకు తిరుగుతున్నట్టుగాక ముందుకు 
CAS స్‌ 


193 


చిత్రం 146. తూటా వేగాన్ని తెలుసుకునే పద్ధతి 





పోతున్న సందర్భంలో కూడా ఎలా కలగజేయాలో ఊహించడం కష్టం కాదు, 
ఇందుకోసం బల్బు ఆరి వెలిగే వేగాన్ని పెంచడం కాక తగ్గిస్తే సరి. ఉదాహరణకు 
సెకండుకు అది 99 సార్టు మాత్రమే వెలిగేట్లు ఏర్పాటు చేస్తే చక్రం సెకండుకు 
ఒక చుట్టు (ప్రకారం ముందుకు పోతున్నట్లు కనబడుతుంది. 


దీన్నే నెమ్మదిగా కదిలే మైకోస్కోపు అంటాం. ఇందులో చేగం 25 వంతులు 
తగ్గించే శక్తి ఉంది. వేగాన్ని ఇంకా తగ్గించవచ్చు కూడా. (ప్రతి వది సెకండ్లకు 
999 సార్లు అంశే 99.9 సార్లు బల్పు వేగాన్ని ఏర్పాటు చేస్తే చక్రం (ప్రతి 
పది సెకండ్లకు ఒక చుట్టు తిరుగుతున్నట్లు కనబడుతుంది. అంటే వేగాన్ని 250 
వంతులు తగ్గించినట్టు లెక్క. 

ఇదే రకంగా, ఒకేక్రమంలో వేగంగా జరిగే ఏ చర్యనయినా వేగం తగ్గించి 
చూవవచ్చు. వేగంగా తిరిగే యంత్రాల పనితీరును పరిశీలించడానికి” ఈ పద్దతి బాగా 
ఉపకరిస్తుంది. (ఈ వర్ణించబడిన విధానం, వేగంగా జరిగే చర్యలను పరిశీలించే 
స్థోచోస్కోపుకు సంబంధించినది. దీనితో వేగాలను చాలా ఖచ్చితంగా 0.001 తేడా 
లోపల లెక్కించవచ్చు - సం॥) 


చివరగా, దూసుకు పోయే తుపాకి గుండు లేదా బులెట్‌ వేగాన్ని లెక్కించే 
సద్దతిని చూద్దాం. తిరిగే చక్రంయొక్క ఆవర్తనాలను సరిగ్గా లెక్క చేయడాన్ని 
ఆధారంగా ఈ పని సాధ్యమవుతుంది. ఒక అట్టుతో తయారుచేసిన డ్రంను ఇరుసు 
మీద వేగంగా తిరిగేట్టు బిగించాలి. తుపాకిని పేర్చితే గుండు ఈ డ్రంలో రెండు 
చోట్ల గుండా దూసుకుపోయి అవతల చేరుతుంది. డం తిరగకుండా ఉంటే, బులెట్‌ 
అందులోకి (ప్రవేశించిన చోటినుండి వ్యాసం వెంబడి సరిగ్గా ఎదురుగా ఉండే 
అవతలి స్థానం నుండి బయటికి పోతుంది. కానీ అది తిరుగుతున్నది గనుక b 
స్థానం నుండి కాక 6 నుండి బయటకు వచ్చింది. డ్రం వ్యాసం, అది తిరిగే వేగం 
తెలుసుకుంశే, సేం చాపం ఆధారంతో మనం బులెట్‌ వేగాన్ని లెక్కించవచ్చు. ఆ 
లెక్క రేఖాగణితం లోనిది. గణితం తెలిసిన వారికందరికీ అర్థమవుతుంది. 


104 


చిత్రం, 447 | 





చిత్రం 148. 


నిప్కోవ్‌ చక్రం 


“నిప్కోవ్‌ డిస్క్‌” అనే ఈ పరికరాన్ని తొలి "టెలివిజన్‌ సెట్లలో వాడుకున్నారు. 
దృష్టి భ్రమలను సాంకేతిక ప్రయోజనాలకు వాడుకొనడానికి ఇదొక అద్భుతమయిన 
ఉదాహరణ. | 

చిత్రం 147 లోని డిస్కులో చుట్టూ రెండు మిల్లీమీటర్ల వ్యాసంగల 
రంధ్రాలున్నాయి. డిస్కు అంచువెంట ఒక (క్రమంలో సర్పిలాకారంలో ఏర్పాటు 
చేయబడిన ఈ, రంధ్రాలు, ఒకదానికం శే 'దాని తర్వాతిది కేంద్రానికి రెండు మి.మీలు 
చేరువగా ఉన్నాయి. మీకు ఇందులో గమనించదగిన అద్భుత మేదీ కనబడదు. అయితే 
ఈ చక్రాన్ని ఒక ఇరుసు మీద బిగించండి, దాని ముందు ఒక (ఫ్రేమును, వెనుక 
అదేస్రెజులో ఉండే ఒక చిత్రాన్ని అమర్చండి. (చిత్రం 148) చక్రాన్ని వేగంగా తిప్పండి. 
అప్పట్‌ వరకు చక్రం చోటున దాగి, కనబడకుండా ఉండిన ' చిత్రం స్పష్టంగా 
కనబడుతుంది. చక్రం వేగం తగ్గగానే, బొమ్మ బూజయి పోయి, చక్రం తిరగడం 

195 


ఆగగానే, మాయమయిఫోతుంది. ఇప్పుడు కనిపించేది 2 మి.మీ. రంధ్రంలోంచి 


కనబడే చిత్రం భాగం మాత్రమే. 


చిత్రం 149. 





ఈ రహస్యమయ చక్రంలోని కిటుకేమిటి? చక్రాన్ని కాస్త నెమ్మదిగా గమనిద్దాం. 
రంధ్రాలు ఒక్కొక్కటిగా (ఫ్రేములో కదులుతుంటే ఏమవుతుందో చూద్దాం అంచులో 
కేంద్రానికి అన్నింటికన్నా దూరంగా ఉన్న రంధ్రం (ఫేముపై అంచు వెంట 
కదులుతుంది. వేగంగా తిరిగేటప్పుడు దానిలోంచి చిత్రంలోని పై భాగం ఒక వట్టీగా 
కనబడుతుంది. దాని కిందనే మరొక రంధ్రం (ఫేములోకి వస్తుంది. అది మొదటి 
పట్టీకి తగులుతూ కిందఉండే మరొక పట్టీని మనకు కనిపింపజేసి, చిత్రంలో 


మరికొంత భాగాన్ని మన ముందుంచుతుంది. (చిత్రం 149 ) రెండవ వట్టే క్రింది 
భాగాన్ని మూడన రంధ్రం అలా క్రమంగా పై నుండి క్రింది దాకా చిత్రమంతా 


భాగాలుగా మనకు కనబడుతుంది. చక్రం తగినంత వేగంగా తిరుగుతుంటే మొత్తం 


చిత్రం ఒకేసారి కనబడుతుంది. (ఫ్రేముకు ఎదురుగా చక్రంలో అంతే రంధ్రం ఉన్న 
భావం కలుగుతుంది. | 


ఈ డిస్కును తయారు చేయడం ఎంతో తేలిక, దాన్ని తిప్పడానికి అక్షం 
చుట్టూ దారం ' చుట్టవచ్చు. ఒక చిన్న మోటారును గనక బిగించగలిగితే మరింత 
బాగుంటుంది. 


కుందేటికి కళు పక్కన ఎందుకు? 
ac) 
ఒక "వస్తువును ఒకేసారి రెండు కళ్లతో చూడగలిగే చాలా తక్కువ ప్రాణుల 


196 


రకాల్లో మనిషి కూడా ఒకడు. మనం కుడికంటితో చూచే దృశ్యానికి, ఎడమకంటి 
దృశ్యానికి మధ్య భేదం చాలా తక్కువ. అయితే చాలా జంతువులు రెండుకళ్లతో 
రెండు వేరువేరు దృశ్యాలను చూస్తాయి. మనకు అలవాటయిన “రిలీఫ్‌” పొటి 
“ద్భేష్టిలో ఉండదు. ఆ లోపానికి (ప్రతిగా అన్నట్లు. వాటికి కనబడే దృష్టి క్షేత్రం 
మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అంతమేర. ప్రాంతాన్ని ఒకసారి 
_ చూడలేము. 


చిత్రం 150. 


మనిషీ కల్లే దృక్షేత్రాలు 


చిత్రం 151, కుందేలు కళ్ల .దృక్షేతాలు 





చిత్రం 150 ళో మనిషి 'యొక్క దృష్టిక్షేతం చూపబడింది. ప్రతి కంటికి, 120 
పరిధిలో (కతజ సమాంతరంగా) గల దృశ్యం కనబడుతుంది. పైగా, ఈ రెండు 
'కళ్ళ కోణాలు ఒక దానితో ఒకటి కరిసిఉంటాయి. ఇక ఈ పరిధిని చిత్రం ఎ౨తో 
పోల్చి చూడండి. ఇందులో కుందేలు ఒక సారి చూడగలిగే ప్రాంతం గుర్తింపభడి 
ఉంది. దూరదూరంగా ఉండే కళ్లతో కుందేలు ఒకేసారి, తలతిషృనవసరం లేకుండానే, 
ముంధు జరిగేదేగాక తన వెనుక గల ప్రాంతాన్ని కూడా చూడగలుగుతుంది. 


197 


కుందేలును బెదరగొట్టకుండా వెనక నుంచి కూడా దగ్గరకు చేరడం స. 

సాధ్యంకాదో ఇప్పుడు మీకు అధమయి ఉంటుంది. పోగా, చిత్రాన్ని గమనిస్తే, 
యు 

కుందేటికి తన ఎదురుగా జరిగే కొన్ని విషయాలు లేదా కొంత మేర దృశ్యం 

కనబడదని తెలుస్తుంది. ఆ భాగాన్ని చూడాలంటే తలతిప్పవలసిందే. 


వత్రం 152. గుట్టం కళ్ల దృక్షేత్రాలు 





గిట్టలుండేవి, నెమరువేసే జంతువులు ఇంచుమించు అన్నింటికీ, అన్ని దిక్కులా 
చూడగల శక్తి ఉంటుంది. చిత్రం 152లో గుర్రం చూడగలిగే పరిధిని చూడవచ్చు. 
ఈ క్షేత్రం వెనుక కలననప్పటికీ, గుర్రం తన తలను కొంచెంగా పక్కకు 
తిప్పితేచాలు, వెనుక ప్రాంతం కూడా పూర్తిగా చూడగలుగుతుంది. ఈ జంతువులు 
చూడగలిగే వివరాలు తక్కువే అయినప్పటికీ, కొద్దిపాటి కదలికను కూడా అవి 
గుర్తించగలుగుతాయి. ఇక వేటాడి జీవించే క్రూర జంతువులలో ఈ “చుట్టుముట్టు” 
దృష్టీకొక్క “రెండు కళ్ల” దృష్టీ మాత్రమే ఉంటుంది. అందుకే అవి ఎరమీద 
దూకవలసిన దూరాన్ని బాగా అంచనా వేసుకొంటాయి. 


చీకటిలో పిల్లులన్నీ బూడిద రంగులో ఎందుకు కనబడతాయి? 


భౌతిక శాస్త్రవేత్త నడిగితే చీకటిలో పిల్టులన్నీ నలువుగా ఉంటాయంటాడు. 
వెలుగు లేనప్పుడు సాధారణంగా ఏది కనబడదు కదామరి! అయితే ఈ సామెతలో 
చీకటి పూర్తిగా ఛీకటి కాదు. తక్కువ వెలుగని అర్థం! (కొవ్వొత్తులు ఆర్చేసిన తర్వాత 
అన్నిపిల్లులు బూడిద రంగే! అని ఒక సామెత ఉంది - అనువాదకుడు) తక్కువ 


వెలుగులో రంగుల భేదం తెలియదు. అంతా బూడిద రంగుగానే కనబడుతుంది. 
ఇదింతకూ నిజమా? గుడ్డి చీకటిలో ఎరువు జెండా, అకుపచ్చని ఆకు, రెండూ 


బూడిద రంగవుతాయి? సులభంగానే చూడవచ్చు. సంధ్యాకాంతిలో రంగులను 
చూడ|ప్రయత్నించితే, అన్నింటిలోనూ ముదురు బూడిదరంగు వ్యాపించినట్లు 
కనబడుతుంది. అది ఎర్రని దుష్పటిగానీ, నీలం కాగితం, ఊదారంగువూలు, వచ్చని 
ఆకులు వీదయినాసరే, అన్నింటా బూడిదరంగు ఉంటుంది. చెకోన్‌ రాసిన 'దలెటర్‌” 


198 


అనే కథలో “తెరలు దీంచేసరికి సూర్యకాంతిని అడ్డుకున్నాయి. లోపల సగం సగం 
చీకటయింది. పెద్ద పూల గుత్తిలోని గులాబీలన్నీ ఒకే రంగులో కనబడసాగాయి” 
అంటొదడు. 

భౌతిక శాస్త్ర (ప్రయోగాల ద్వారా ఈ పరిశీలనలు నిరూపింపబడ్డాయి. రంగు 
ఉపరితలంమీద పలచని తెలుపు కాంతి ప్రసరించినా, లేక తెలుపుతలం మీద పలచని 
రంగు కాంతి ప్రసరించినా కాంతి పెరుగుతున్నప డు బూడిద రంగుతప్ప మరొకటి 
కనిపించదు. కాంతి తగినంతగా పెరిగిన తర్వాత మాత్రమే రంగులు కనబడతాయి. 
దీన్ని “రంగును గుర్తించే అవధి” అంటారు. 


కాబట్టి చాలా భాషల్లో ఉండే ఈ సామెత నిజమయినదే. అవధికి తక్కు వగల 
వెలుగులో రంగులన్నీ బూడిద రంగుగానే కనబడతాయి. 


రంగులను గుర్తించడానికి సై అవధి కూడా ఒకటి ఉంది. కాంతి మరీ ఎక్కువగా 
ఉంశు కంటికి రంగుల తేడా తెలియదు. అన్నీ తెలువుగానే కనబడతాయి. 


చలిని కిరణాలున్నాయా? 
ఛ్‌ 


వేడిమిగల కిరణాల లాగే, చల్లదనాన్ని మోసే కిరణాలు కూడా ఉన్నాయని 
ఒక అభిప్రాయం ఉంది. పొయ్యిలోనుంచి వేడి ప్రసరించినట్టై మంచు గడ్డనుంచి 
చల్లదనం కూడా వచ్చినట్టనిపిస్తుంది. అంటే పొయ్యినుంచి వచ్చే వేడి కిరణాల 
లాగే మంచు నుంచి చల్లని కిరణాలు వచ్చాయా? 


ఇది పూర్తిగా తప్ప ఆలోచన. చల్లని కిరణాలు ఉండవు. చల్లని వస్తువుల 
పక్కన పెట్టిన చేరే వస్తువులు చల్లబడడం చల్లని కిరణాల వల్ల కాదు. వేడి 
వస్తువులు, తాము మంచునించే తీసుకునే కన్నా ఎక్కువ వేడిమిని వెదజల్లుతాయి. 
చల్లని, వేడి రెండు వస్తువులనుండి వేడి బయటకు వస్తుంది. మంచుకన్నా ఎక్కువ 
వెచ్చగా ఉండే వస్తువు, తాను గ్రహించే దానికన్నా ఎక్కువ వేడిమిని వెదజల్లుతుంది. 
లోపలికి వచ్చే వేడిమి తక్కువ గనుక అది చల్లబడుతుంది. 

చల్లని కిరణాలు ఉన్నాయని నమ్మించగల ప్రయోగం ఒకటి ఉంది. ఒక పొడుగాటి 
హాలులో ఎదురెదురుగా పుటాకార దర్పణాలను పెద్దవాటిని అమర్చాలి. ఒక అద్దం 
యొక్క కాంతికేంద్రంలో చాలావేడి వస్తువును దేన్నయినా ఉంచితే, అందులోంచి 
వచ్చే కిరణాలు, రెండవ అద్దం మీదకు (ప్రసరిస్తాయి. అది తిరిగి కిరణాలను ఒక 
చోట కేం ద్రీకరింపజేస్తుంది. అక్కడ పెట్టిన నల్లని కాగితం అంటుకుని మండుతుంది. 
అం'కే కిరణాలు వేడిమిని మోయ గలవు అనే అరం. మొదటి అద్దం ముందు 
ఒక నుంచు గడ్డను పెడితే, రెండవ అద్దం కిరణాలను కేంద్రీకరింపజేసిన చోట 
ఉండే ఉష్ణమాపకంలో వేడిమి తగ్గి కనబడుతుంది. అంటే మంచు నుంచి చల్లని 
కిరణాలు వెలువడి అద్దాల ద్వారా ప్రతిఫిలించాయని అర్హమా? 

ఎంతమాత్రం కొదు. ఇందుకు కూడా ఒక వివరణనిచ్చి అనుమానం తొలగించవచ్చు 
వికిరణంవల్ల ధర్మామీటరు నుండి మంచుగడ్డకు ఎక్కువ వేడిమి అందుతుంది. 


199 


అందుకే అందులో ఉష్ణోగ్రత పడిపోతుంది. అందుకే చల్లదనాన్ని ప్రసరింవగల 
కిరణాలు ఉన్నాయంటే నమ్మనవసరం లేదు. అటువంటి దేదీ వ్రకృతిలోలేదు. 


కిరణాలన్నీ గ్రహించే వస్తువుకు శక్తిని అందజేస్తాయి. పైగా కిరణాలను వెదజల్లే 
జ మ యణ 
వస్తువులు చల్లబడతాయి. 


200 





ధ్వని తరంగాలు, రేడియో తరంగాలు 


ధ్వని, కాంతికంకే పదిలక్షల సార్లు తక్కువ వేగంతో ప్రసరిస్తుంది. రేడియో 
తరంగాలు కూడా కాంతితో సమానమయిన వేగంతో పయనిస్తాయి. గనుక, 
వీటికంలే కూడా ధ్వని తరంగాలు పదిలక్షల వంతులు తక్కువ + వేగంగలవే. 
దీనితో ఒక విచిత్రమయిన పరిస్టితి ఏర్పడుతుంది. ఈ సమస్యను గమనిస్తే విషయం 
మీకే అర్హమవుతుంది. కచేరీలో వాయిద్య కారుని సంగీతధ్వనిని ముందుగా ఎవరు 
వింటారు. అతని కెదురుగా ' పదిమీటర్ల దూరంలో కూచుని ఉన్న (షేక్రకుడా, 
నంద కిలోమీటర్ల దూరంలో శేడియో ముందు కూచుని వింటున్నా శ్రోతనా? 
విచిత్రంగా వీరిద్దరిలో రేడియో శ్రోతకే ముందు వినిపిస్తుంది. అతను ప్రేక్షకునికన్నా 
పదివేల రెట్లు దూరంలో ఉన్నాసరే! 


“ 100 je 3 “న 
రేడియో తరంగాలు 100 కి.మీ. ప్రయాణించడానికి ఇరగ = కరం సెకండ్లు! 
ఇక శబ్దతరంగాలు 10 మీటర్లు ప్రసరించడానికి శ్య్య = క్ల సెకండ్లు పడతాయి. 
కాబట్టి శబ్దాన్ని గాలిలోకన్నా, రేడియో ద్వారా ప్రసారం చేసే సుమారు వందరెట్లు 
ళం, యు అటి రా 


వేగంగా పోతుందని అర్థం. 
శబ్దం, తుపాకి గుండు 


జూల్స్ఫ్‌ చెర్న్‌ రచనలో చంద్రగ్రహానికి ప్రయాణమయిన వారు తమను తమ 
మార్గంలోకి ప్రయోగించిన గొప్ప ఫిరంగి మోతను మాత్రం వినవేకపోయారు. 
అందుకు వారు ఆశ్యర్యపోయారు. అయితే అక్కడ మరోలా జరిగే అనకాశమేలేదు. 
ఫిరంగి పేలిన చప్పుడు ఎంత చెవులు చిల్లులు పడేయగలదయినా, గారిలో అది 
పయనించే వేగం మాత్రం, సెకండుకు 340 మీటర్లు మాత్రమే. అయితే ఫీరంగిలోని 
గుండు, దానిలోని ప్రయాణికులు మాత్రం సెకండుకు 11,000 మీటర్ల వేగంతో 
బయలుదేరారు. అందుకే ఫిరంగి పేలిన శబ్దం, ఆ గుండులో ప్రయాణిస్తున్న 
వారి చెవులకు సోకలేదు. వారు ఆ ధ్వని కంటే వేగంగా పోతున్నారు. (ఆధునిక 
విమానాలు కూడా, ధ్వనికంశే చాలా వేగంగా ప్రయాణించగలవు- సం॥) 

ఇక నిజనుయిన బులెట్టు మొదలయిన వాటి సంగతి ఏమిటి? అవి ధ్వనికంటు 
వేగంగా దూసుకు పోతాయా? లేక ధ్వని వాటి కంటే ముందు పోయి, గుండు 
తగలబోయే చోట హెచ్చరికగా చేరుతుందా? ఆధునిక రైఫిళ్లలో గుండు బయలుదేరే 
ప్రారంభవేగం, ధ్వని గాలిలో పయనించే వేగానికీ మూడు రెట్టుంటుంది. 0° దగ్గర 
ధ్వనివేగం సెకండుకు 332 మీటర్లయితే బులెట్ట, వేగం 900 మీటర్లు. బులెట్లు 
రానురాను వేగం తగ్గిపోతాయి. ధ్వని మాత్రంైజలాకాదు. అయినప్పటికీ వెళ్లే 
దూరంలో చాలామటుకు బులెస్టే, 'ధ్వనికన్నా ముందుగా దూసుకు పోతాయి. 

201 


మీరెప |డయినా గొడవలో ఉండి, తలమీద నుండి బులెట్‌ దూసుకు పోతున్న 
చప్పుడు, లేదా తుపాకి పేలిన చప్పుడు వింయే బెదరిపోకండి. అప్పటికే గురితప్పిన 
బులెట్‌ మీ కంపే ముందుకు పోయిందని అర్హం. దాని తాలూకు ధ్వని చెవికి 
వినబడక ముందే తుపాకిగుండు హతుడికి తగిలి ఉంటుంది. 


(ప్రేలుడు భావన 


దూసుకు పోయే వస్తువు గాని, దాని తాలూకు ధ్వని రెండూ పడే పోటీలో, 
మధ్యన మనం తికమకయి తప్పుడు భావనలను కలగజేసుకోవడం కద్దు. మన తలల 
మీదుగా ఎత్తులో ఎగిరిపోయే ఫిరంగి గుండు లేదా అటువంటిదే మరో అస్త్రం 
ఇటువంటి భ్రమను కలిగిస్తాయి. బయటి విశ్వంలోనుండి మన వాతావరణంలోకి 
చొచ్చుకుని వచ్చే, అంగారక శిలల వంటివి చాలా చిన్నవయినా సరే, వాటికి 
విపరీతమయిన వేగం ఉంటుంది. అది ధ్వని వేగంకంట కొన్ని పదుల రెట్లు 
ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని గాలి వాటిని అడ్డుకుంటున్నా వేగం అంతగా 
తగదు. 


చిత్రం 153. అగ్గి పీదుగు ('ప్రేలినట్టు భ్రమ 





గాలిలో నుండి దూసుకు పోయేటప్పుడు ఈ రకం అంతరిక్ష శకలాలు ఉరుము 

లాంటి గొప్ప ధ్వనిని కలగజేస్తాయి. మనం C అనే చోట ఉన్నామనుకుందాం. 

(చిత్రం 153) ఎత్తున బాగాపైన, ఒక శకలం AB అనే మార్గంలో దూసుకు 

పోతున్నది. A వద్ద దాని నుండి పుట్టిన ధ్వని మనకు C లో వినబడేలోపల శకలం 

మాత్రం జె కి చేరుకుంటుంది. శకలాలు బాగా వేగంగా దూసుకు ' పోతాయి గనుక 
202 


అది కి చేరుతుంది. అక్కడి దాని ధ్వని మన చెవులకు A దగ్గర ధ్వనికన్నా ముందు 
వినబడుతుంది. అంటే ముందుగా మనకు D వద్ద ధ్వని వినబడుతుంది' తర్వాతనే 
A నుండి వినబడుతుంది. క దగ్గరి ధ్వని కూడా మనకు ౫ ధ్వని తర్వాతనే 
వినబడుతుంది. గనుక, మన మీద బహుశః క అనే చోటు ఎక్కడినుంచో మనకు 


అన్నిటికన్నా ముందు వినిపిస్తుంది. శకలం, దాని ధ్వనుల వేగాలను తెలుసుకుంశే, 
లెక్కలు తెలిసిన వారెవరయినా స్థానాన్ని గుర్తించగలుగుతారు. 


చివరకు జరిగేదేమిటం టే, మనం విన్నదానికి, చూచినదానికి సంబంధం ఉండదు. 
కళ్ళకు శకలం ముందుగా A దగ్గర కనబడి AB అనే మార్గం గుండా 
దూసుకుపోయినట్టు అగువడుతూ చెవులకు మాత్రం అది ముందుగా మన తల 
మీద K అనే స్తానంలో ఉన్న ట్ల్టనిపిస్తుంది, అక్కడి నుండి ధ్వని తగ్గిపోతూ రెండు 
దిశల్లో పోయినట్లు అనిపిస్తుంది. అవి 1 నుండి, A, K నుండి B లకు ఇంకొక 
రకంగా చెప్పాలంటే సూటిగా వడిన శకలం K వద్ద రెండు ముక్కలయి, రెండు 
వ్యతిరేక దిశలలో దూసుకు పోయిందన్న భావం కలుగుతుంది. 


నిజానికి శకలం 'పేలలేదు. ధ్వని వినిపించడంలో ఎంతటిమోసం జరగగలదో 
తెలిసిందనుకుంటాను. అంతరిక్ష శకలాలు పడడం కళ్ళారా చూచామనే వారు, అది 
సేలిందని చెప్పడం బహుశః ఇటువంటి భ్రమ వల్లనే నయి ఉంటుంది. 


ధ్వని వేగం తక్కువయితే 


ధ్వని గాలిలో సెకండుకు 340 మీటర్లకన్నా తక్కువ వేగంతో ప్రసరించే వక్షంలో 
మనం మరింత తరుచుగా (భ్రమలకు గురవుతాము. 

ధ్వని సెకండుకు 340 మీటర్లు కాక 340 మి.మీటర్జు మాత్రమే ప్రసరిస్తుం 
దనుకుందాం. అది మనం నడిచే వేగం కన్నా తక్కువ. అప్పుడు మీరు ఒక 
కుర్చీలో కూచుని ఉండగా మీ మిత్రుడొకరు గదిలో అటుయిటు పచార్లు చేస్తూ 
ఏదో కథ చెపుతున్నారనుకుందాం. మామూలుగానయితే ఇందులో చిక్కేమీ లేదు. 
ధ్వని వేగం మనమనుకున్నట్టు తగ్గితే మాత్రం ఆయన చెపుతున్నదేమిటో మీకు 
తలా తోకా అంతుబట్టుదు. ఆయన ముందు చెప్పినది తర్వాత చెప్పినది ముందు 
వినబడి అంతా అంతులేని గజిబిజి అవుతుంది. అర్థంకాదు. 


మీ మిత్రుడు మీకు చేరువగా వచ్చినపుడు, ఆయన మాటలు మాత్రం మీకు 
తలకిందులయి వినబడతాయి. ముందుగా మీకు ఆయన అప్పుడే అన్నమాట 
వినబడుతుంది. అంతకు కొంచెం ముందువి, ఆ తర్వాత, ఆ ముందువి ఆతర్యాత, 


అటు చివరన అన్నవి అన్నిటికన్నా తర్వాత, ఆ క్రమంలో వినబడతాయి. మాట్లాడిన 
వ్యక్తి మాటలకన్నా వేగంగా కదులుతూ ఇంకా మాట్లాడడం వల్ల ఇలా జరుగుతుంది. 
ఆయనెప్పుడూ తన ఇంతకు ముందు అన్నమాటలకంలే ఆయనే ముందుగా 
(ఉంటాడు! 


203 


నెమ్మది సంభాషణ 


ధ్వని సెకండుకు కిలోమీటర్జో మూడవవంతు పయనిస్తుంది గదా! ఇది చాలదా 
అని గనక మీరు అనుకుంటే మీ అభిప్రాయం మారిపోతుంది. తప్పదు. మాస్కో, 
లెనిన్‌ గ్రాడ్‌ నగరాల మధ్యన "టెలిఫోన్‌ లేదను కోండి. ఓడల్లో నాయకుడు తన 
సిబ్బందికి, ఆదేశాలు అందించడానికి ఏర్పాటు చేసే గొట్టంలాంటిది నూత్రమే. ఈ 
రెండు నగరాల _ మధ్యన సమాచార ప్రసారానికి మార్గం అనుకోండి. 650 కి.మీ. 
పొడుగుండే గొట్టానికి ఇటు చివర లెనిన్‌ గ్రాడ్‌లో మీరుంటారు. మీ మిత్రుడు 
మాస్కో చివరన ఉంటారు. మీరేదో ప్రశ్న అడిగి జవాబుకోసం వేచి చూస్తారు. 
అయిదు నిమిషాలు గడుస్తాయి. పది, పదిహేను ఎంతసేపయినా జవాబురాదు. మీకు 


అనుమానం' కలుగుతుంది. ఏదో చేరనే లేదు. అది సగం దారిలో ఉంది. అది 
మరో పావు గంటయితే గాని అవతల వినిపించదు. ఆయనగారి జవాబు అటునుండి 


ఇటు రావడానికి కూడా మరో అరగంట పడుతుంది. అంటు మీ ప్రశ్నకు జవాబు 
వినిపించేది ఒక గంటసేవు తర్వాత మాత్రమే! ఈ లెక్కను సరిచూడడం సులభమే. 
రెండు నగరాల మథ్యదూరం 650 కి.మీ. ధ్వని సెకండుకు 1/3 కి.మీ. పయనిస్తుంది. 
ఈ లెక్కన రోజంతా మాటాడుతూ కూచున్నా పన్నెండు వాక్యాలు మించి 
మాట్లాడుకో లేరు! 

(రచయిత ఇక్కడ ఒక విషయాన్ని కొవాలనే పక్కన బెట్టినట్టు అర్థమవుతుంది. 
దూరం పోయిన కొద్దీ తగ్గిపోతుంది. ఈ రకమయిన సంభాషణ అసాధ్యం. మాటలు 
ఒక చివరనుండి మరో చివరకు వినబడవు. సం॥) 


వేగమయిన మార్గం 


ఈ రకమయిన సమాచార ప్రసారం కూడా ఎంతో వేగం గలది అనుకునే 
కాలం కూడా ఒకప్పుడు ఉండేది. కేవలం వంద సంవత్సరాలక్రితం కూడా ఎవరూ 
“టెలిఫోను బరిగ్రాఫులను గురించి కలలుగని ఉండలేదు. అటువంటి ఆ. కాలంలో 
650, కిమీల దూరానికి సమాచారం గంటలో చేరుతుందంకే, అది కూడా గొప్ప 
విషయమే. 

రష్యన్‌ ప్రభువు మొదటి పాల్‌ అనే జార్‌ యొక్క పట్టాభిషేకం మాస్కోలో 
జరిగింది. ఆ పట్టాభిషేకం జరిగిన వెంటనే సమాచారం, ఉత్తర రాజధాని సెయింట్‌ 
పీటర్స్‌ బర్న్‌కు చేరవేయాలి. అందుకు అప్పట్లో ఒక పద్దతిని వాడుకున్నారు. 
రెండు రాజధానుల మధ్యన మార్గమంతటా సైనికులను 200 మీటర్ల దూరానికొకరి 
చొప్పున నిలబెట్టారు. చర్చిలో గంటలు మోగిన మరుక్షణం వరుసలో మొదటి 
సైనికుడు తన తుపాకిని గాలిలోకి పేల్చాడు. రెండవ సైనికునికి ఆధ్వని వినబడగానే 
అతను తన త్తుపాకి పేల్చాడు. మూడన సైనికుడు అదే వని చేశాడు. ఆ రకంగా 
వరుస కొనసాగి, మూడుగంటలలో వార్త 650 కిమీ. దూరంలో సెయింట్‌ 


204 


సీటర్‌ బర్స్‌ కు చేరింది. 


మాస్కోలోని గంటల ధ్వని నేరుగా సెయింట్‌ పీటర్‌ ఎ బర్న్‌ వినిపించేట్లయితే, 
అందుకు ఇంతకు ముందే మనం చూచినట్లు అరగంట వ్యవధి ప్టేది. అంటే 
పట్టిన మూడుగంటల్లో రెండున్నర గంటల కాలం, ధ్వని విన్న సైనికులు తము తమ్‌. 
తుపాకులను సేల్చిడానికి అవసరమయిన కదలికలను చేయడానికి పట్టిందని అర్దం. 
అదేమంత పెద్ద సమయం కాకపోయినా, చేలొది నిదానాలు కలిసి, రెండున్నర 
గంటల వ్యవధిగా మారింది. 

పాతకాలంలో దృష్టీ మీద ఆధారపడిన "టెలిగ్రావు ఇంచుమించు ఇటువంటి పద్ధతి 
మీద ఆధారపడే పనిచేసేది. చేరునలోనుండే కేంద్రానికి సంకేతాలు వెలుగురూపంలో 
పంపితే వారు ఆతర్యాతి వారికి అవే సంకేతాలను తిరిగి పంపేవారు 


డప్పు కలి గ్రావు 


ఆఫ్రీకాా మధ్య అమెరికా, పొలినీసీియా ప్రాంతాలలోని కొండ జాతులవారు 
ఇప్పటికి కూడా ధ్వని సంకేతాల ద్వారా సందేశాలను పంవుకుంటారు. ఇందుకోసం 
చాలాదూరం వరకు ధ్వనిని వినిపించేలా మోగగల “టామ్‌ - టామ్‌” లను 
వాడుకుంటారు. సంకేతాలను విన్నవారు తిరిగి వినిపిస్తారు. ఈ రకంగా అంచెలంచెలుగా 
సమాచారం చాలా తక్కువ వ్యవధిలోనే ప్రాంతానికంతా తెలిసిపోతుంది. 


ఇటలీకి అబిసీనియాలకు మధ్యన యుద్దం జరుగుతుండగా, ఇటలీవారిసేనల 





చిత్రం 154. ఫిజీద్వీప వాసుల దండోరా - మెలి గ్రాపు 


ప్రతికదరికా అబిసీనియారాజు నేగస్‌కు వెంటనే తెలిసిపోయేది. శత్రువుల సంకేత 

సమాచార ప్రసారం గురించి తెలియని ఇటలీవారు చాలా తికమక వడిపోయారు. ఇటలీ 

మరోమారు అబిసీనియా మీదకు దండెత్తినపుడు కూడా, సైనికులను సమాయత్తం 

కావలసిందని రాజధాని అడిస్‌ అబాబాలో విడుదల చేసిన సందేశం, ఈ “టామ్‌ 
205 


- టామ్‌! పద్దతిలోనే కొన్ని గంటల వ్యవధిలో దేశమంతటా అందింది. 


డప్పు సందేశాల పద్దతిని అంగ్లో - బోయర్‌ యుద్ధంలో కూడా వాడుకున్నారు. 
ఈ పద్ధతితో కఫిర్‌లు సైనిక సమాచారాన్ని చాలా త్వరగా ప్రసారం చేయగలిగేవారు. 
అధికారవార్తలు, మనిషిద్వారా అందడానికి ఎంతో ముందుగానే విషయం కేప్‌లాండర్స్‌కు 
తెలిసేది. కొంతమంది సాహసయాత్రికుల కధనం ప్రకారం, ఆఫఫ్రీకన్‌ కొండజొతుల 
వారు వాడుకున్న ధ్వని సంకేత విధానం, ఇప్పటి బెలిగ్రాపులకు ముందు వాడుకున్న 
ఆప్టికల్‌ _ లులిగ్రావుకన్నా కూడా మంచి, ప్రసార సామర్హ్యం కలిగి ఉండేది. 

టామ్‌ .- టామ్‌ టెలిగ్రావుల గురించి నేనొక పత్రికలో కొన్ని విశేషాలు 
చదివాను. బ్రిటిష్‌ మ్యూజియంలోని _ వురావస్తుశ్నాస్త్రవేత్త ఆర్‌. హాజెలెడన్‌, 
నైజీరియా దేశంలోని ఇబాడా అనే నగరాన్ని చూడబోయాడు. అతనికి మందంగా 
డప్పుల ధ్వని ఒక లయలో దివారాత్రాలు వినబడుతూనే . ఉండేది. ఒకనాటి 
ఉదయం నీగోలంతా ఆత్రంగా బీదో మాట్లాడుకుంటున్నారు. విషయమేమిటని 
అడిగితే “ తెల్లవారి పెద్ద ఓడ ఒకటి సముద్రంలో మునిగిందని, చాలామంది 
అందులో మునిగిఫోయారని” చెప్పారు. అది కేవలం పుకారు అనుకొని హాజెల్‌ డన్‌ 
అప్పటికి విషయాన్ని పట్టించుకోలేదు. అయితే మూడురోజుల తర్వాత అతనికి ఒక 
పెలిగ్రాం అందింది. ప్రసారవ్యవస్తలో ' జరిగిన అంతరాయంవల్ల ఆలస్యం అయింది. 
వార్తలు లుసిటానియా అనే ఓడ మునిగిపోయిందని వచ్చింది. అవ్వుడుగాని నీగ్రొలు 
అందుకున్న వార్త నిజమేనని ఆయనకు తెలిసిరాలేదు. పైగా అవార్త శైరోనుండి 
ఇబాడా వరకు కేవలం డప్పుల సాయంతో అందింది. వార్తను అంచెలుగా అందించిన 
తెగలవారు మాట్లోడే యాసలు వేరు. పైగా మధ్యలో కొన్ని దేశాల మధ్యన యుద్దం 
జరుగుతున్నది. అయినా వర్తమానం సరిగ్గా చేరిందంశు మరింత ఆశ్చర్యం! 


ధ్వనిమేఘాలు - ప్రతిధ్వనులు 


ధ్వనికి కేవలం ఘనపదార్ధాలేగాక, మేఘాలుకూడా అడ్డుతగులుతాయి. కొన్ని 
సందర్భాలలో పూర్తిగా పారదర్శకమయిన గాలికూడా ధ్వని తరంగాలను తిప్పికొడుతుంది. 
అలొంటి సందర్భాల్లో ఆగాలిలో ధ్వనిని ప్రసరింవజేసే గుణం మిగతా గాలికి వేరుగా 
మారుతుంది. దృశాశాస్త్రంలో సంపూర్ణ పరావర్తనంలాంటిదే ఇదికూడా! కంటికి 
కనణడని అవరోధం ఏదో ధ్వనికి అడ్డు తగులుతుంది. ఎక్కడినుండి వుడుతున్నదో 
అంతుబట్టని ప్రతిధ్వని వినబడుతుంది. 

సముద్రతీరంలో శబ్ద సంకేతాలను గురించి ప్రయోగాలుచేస్తూ టిండాల్‌ ఈ 
రకమయిన (ప్రతిధ్వనులను అనుకోకుండా _ వినగలిగాడు. 


- “కంటికి కనబడని ధ్వనిమేఘాలనుండి, విచిత్రంగా, ఇంద్రజొలమేమోననిపించేట్లు 
యా 


ప్రతిధ్వనులు వచ్చాయి. పూర్తిగా పారదర్శకంగా ఉండిన ఆ వాతావరణంలో 
స్వనిమేఘాల్లు ' నిండి ఉన్నాయనుకుంటాను” అని రాశాడాయన, 


206- 


పారదర్శకమయిన ప శబ్దాన్ని |ప్రతిధ్వనింపజేసి, ఆకాశవ్రతిధ్వనులను పుట్టిం 
చిన భాగాలకు, ఆ టబ్రిటీష భౌతికశాస్త్ర వేత్త ధ్వనిమేఘాలని పేరుపెట్లాడు. వాటిని 
గురించి ఆయన ఇంకా ఇలా వ్రాశాడు. - 

"ఈ ధ్వనిమేఘాలు నిరంతరంగా గాలిలో ఎగురుతూ, తేలుతూ ఉంటాయి. 
మామూలు మేఘాలకు, పొగమంచుకు, ఈ ధ్వనిమేఘాలకు ఎటువంటి సంబంధం 
లేదు. పూర్తిగా పారదర్శకంగా ఉన్న వాతావరణంలో కూడా అవి నిండి ఉంటాయి; 
దానితో దృష్ట్రిపరంగా పూర్తిగా పారదర్శకమయిన రోజులు, శబ్దపరంగా మాత్రం 
అందుకు వ్యతిరేకంగా మారతాయి. 


“ఈ ఆకాశ (ప్రతిధ్వనుల ఉనికి పరిశీలన, పరిశోధన రెండింటి ద్వారా 
రుజువయింది. వేరొక విధంగా వేడెక్కిన గాలితరగలవల్లగానీ, లేదా భిన్నరూపంలో 
ఆవిరితో సంతృప్తమయిన గాలినుండిగానీ ఇవి వుడతాయని భావం! 


వినబడని ధ్వనులు 


కొన్నిరకాల మిడతలు చేసే ధ్వనులను, గబ్బిలాల కీచులాటను కొందరు వినలేరు. 
ఆ ధ్వనులు చాలా ఎక్కువ స్తాయిలో ఉండడమే అందుకు కారణం. చెవిటివారు 
గాకున్నా, వారి శ్రవణేంద్రియాలలో ఎటువంటి లోపం లేకున్నా వారు హెచ్చుస్తాయి 
ధ్వనులను వినలేరు. పిచ్చుక కిచకిచలను కూడా వినలేని వార్తున్నారని టిండాల్‌ 
తెలియజేశాడు. 

చుట్టుపక్కలనుండే కంపనాలన్నింటినీ మనచెవులు వినలేవనే చెప్పాలి. ప్రకంపనాలు 
సెకండుకు 16 కన్నా తక్కువ, 15,000 నుండి 22,000 కన్నా ఎక్కువగా ఉంటే 
మనకు వినబడవు. వినబడే శక్తికి అవధులు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగుంటాయి. 
ముసలితనం వచ్చేసరికి ఈ శక్తి 6000/ "సెకండ్రవరకు పడిపోతుంది. అందుకే కీచుగా 
ఉండే ధ్వనులు కొందరికి వినబడితే, పక్కనే ఉన్న మరికొందరికి వినబడవు. 

చాలా రకాల కీటకాలు, ఉదాహరణకు దోమలు, మిడతలు పుట్టించే ధ్వనులస్తాయి 
సెకండుకు 20,000 ప్రకంపనాలకు సమానంగా ఉంటుంది. అవి కొందరికి 
వినబడతాయి. కొందరికి వినిపించవు. ఈ 'పౌొచ్చుధ్వనులు వినిపించని రకంవారికి, 
ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మిగతావారికి అదేప్రవంచం తెగ గగ్గోలుగా 
ఉంటుంది. తన మిత్రుడితో కలిసి స్విట్టర్దాండులో నడిచి తిరిగిన ఒక సంఘటన 
గురించి టిండాల్‌ ఇలా వ్రాశాడు: 

“ఆల్బ్స్‌ పర్వతాల మంచు ప్రాంతాలలో ' తిరుగుతూ నేను శ్రవణశక్తిగల అవధుల 
'గురించిన ఒక విచిత్రమయిన కేసును స్వయంగా గమనించాను. నేను ఒక 
మిత్రుడితో కొండ ప్రాంతాలలో తిరుగుతున్నాను. దారి ఇరు పక్కలొ ఉండే గడ్డిలో 
కీటకాలు కోకొల్లలుగో ఉన్నాయి. వాటి కీచుకీచు ధ్వనులు గాలిలో ప్రతిధ్వనిస్తున్నట్లు 
నాకనిపించసాగింది. గొప్పగోలగా ఉంది. కానీ నా మిత్రుడికి మాత్రం ఈ చప్పుడేమీ 
చెవినబడడంలేదు. కీటకాలగోల అతని వినికిడి శక్తికి అందుబాటులో లేదు నురి!” 


207 


గబ్బిలం యొక్క ధ్వని, కీటకాల ధ్వనికన్నా వూర్తిగా ఒకస్థాయి తక్కువగా 
ఉంటుంది. వాటిలోని (ప్రకంపనాలు, కీటకాల ధ్వనికి పోల్చితే సగం పౌనఃపున్యం 
మాత్రమే కలిగి ఉంటాయి. అయితే కొందరి వినికిడి శక్తియొక్క అవధి ఇంకా 
తక్కు_నగా ఉంటుంది. అటువంటివారి దృష్టిలో గబ్బిలాలు కూడా నిశ్శబ్దంగా 
ఉండేవే!ఇందుకు వ్యతిరేకంగా కుక్కలు సెకండుకు 38,000 ప్రకంపనాలుండే 


ధ్వనిని కూడా వినగలుగుతాయని, సోవియట్‌ శరీర ధర్మశా,స్త్రవేత్త పావ్‌లోవ్‌ 
ప్రయోగపూర్వకంగా చూపించాడు, 


సాంకేతికశా,స్త్రృంలో అతిధ్వనులు 


ఆధునిక భౌతిక శాస్త్ర, నిపుణులు, ఇంజనీర్లు, ఇంతవరకు మనం అనుకున్న 
ధ్వనులకం కే ఎక్కువ (ప్రకంపనాలుగల “వినబడిన ధ్వనులు” లేదా “ధ్వనిలేనిధ్వను 
లను” పుట్టిస్తున్నారు. అల్జ్రాసౌండ్‌ లేదా అతిధ్వనులు అనే శబ్దంలో సెకండుకు 
100,000,600,000,000 ' ప్రకంపనాలవరకు ఉంటాయి. 

క్వార్డ్స్‌ స్టటికాలనుండి ఒక పద్దతిలో బిళ్లలను కోసి, వాటికి విద్యుత్తును 
ఆపొదింపజేయడంద్యారా ఇటునంటిధ్వనులు పుట్టించడం, వీటిసృష్టీలో ఒక పద్దతి. 
ఇందులోని విద్యుత్తును పియెజో ఎ లెక్రిసిటీ అంటారు. అందులో జరిగే విద్యుత్తుమార్చుల 
మూలంగా ఈస్థటికాలు ఒక నిర్లీత కాలక్రమంలో సంకోచవ్యాకోచాలకు క్రమంగా 
లోనవుతాయి. అంటే వాటిలో ప్రకంపనాలు ఏర్పడి శబ్దం పుడుతుంది. స్టటికానికి 
ఒక రేడియోట్యూబు జెనరేటర్‌ ద్యారా విద్యుదావేశం అందుతుంది. దానియొక్క 
, తరుచుదనం స్పటికం ప్రకంపనకాలానిక తగినట్లుగా ఉంటుంది. 

(క్వార్ట్స్‌ స్టటికాలనుండి వచ్చే అతిధ్వనులు బలహీనంగా ఉంటాయి. పైగా వాటివెల 
కూడా ఎక్కున. అందుకే వాటిని కేవలం _ పరిశోధనశాలల్లోనే వాడుతున్నారు. 
సాంకేతిక ప్రయోజనాలకోసం అతిధ్వనులను పుట్టించేందుకోసం ఇంజనీర్లు బేరియం 
'బైటనేట్‌ లాంటి పింగాణీలను తయారుచేశారు. సం1) 

అతిధ్వనులు మనకు వినబడకపోయినా, వాటి (ప్రభావాలను బట్ట ఉనికి తెలుస్తుంది. 
ప్రకంపనం చెందుతున్న ఒక ప్లేటును ఒకనూనె జొడీలో ముంచితే, నూనె ఉపరితలం 
మీద 10 సెం.మీల ఉబ్బెత్తు కనబడుతుంది. అతిధ్వనుల వల్ల ఆ నూనెచుక్కలు 
40 సెం.మీల ఎత్తుదాకా చిందుతాయి. ఈ నూనెలో ఒక మీటరు పొడుగు గాజుకడ్డీ 
ముంచితే, ఆ కడ్డిని పట్టుకున్న చెయ్యి బాగా కాలుతుంది. ప్రకంపిస్తున్న కడ్డీ చివరన 
పుట్టిన వేడి ఒక కర్ర ముక్కలో రంధ్రం వేయగలదు. అక్కడ అతిధ్వనులలోని 
శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. 

సోవియట్‌ యూనియన్‌ లోనూ, ఇతర దేశాలలోనూ అతిధ్వనులను గురించి 
(తీవ్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. జీవులమీద వీటికి 'తీవ్రమయిన ప్రభావం 
ఉంటుంది. అవి నీటిలోని మొక్కల పోగులను తుంచి వేయగలుగుతాయి. జంతువుల 
కణాలు వీటివల్ల చిట్టిపోతాయి. రక్తకణాలు నాశనమవుతాయి: _ఒకటి రెండు 


208 


నిమిషాలపాటు అతిధ్వనులకు గురిచేస్తే, కప్పలు చేపలవంటి ప్రాణులు చనిపోతాయి. 
చుంచులాంటి జంతువులలో శరీరం 45రిర6౮ వరకు వేడెక్కుతుంది. వినపడని 
అతిధ్వనులు, కనబడని అతినీలలోహిత కిరణాలలాగే రోగ పీడితులకు చికిత్స చేయడంలో 
వైద్యులకు సాయవడుతున్నాయి. 

లోహశ్నాస్త్రంలో అతిధ్వనులను విరివిగా వాడుతున్నారు. లోహాలలోని కలుష 
పదార్భాలను కనుగొనడానికి, గాలివల్ల _ ఏర్పడిన రంధ్రాలు, పగుళ్లు, ఇతర అంతర్గత 
లోపాలను కనుగొనడానికి ఇవి ఉపకరిస్తాయి. పరీక్షించదలచిన లోహానికి గ్రీసు వాసి 
నాటిని అతిధ్వ్యనులకు గురి చేస్తారు. లోపంగల ప్రాంతం నుండి ధ్వని తరంగాలు 
చెదరగొట్టబడతాయి. ఫలితంగా ధ్వనిఛాయ' అనగలిగిన నీడలాంటి ప్రాంతం, నూనె 
అలలలో స్పుటంగా కనబడుతుంది. ఇటువంటి ఛాయలను ఫోటోలుగా తీయవచ్చుకూడా! 


మీటరుకన్నా ఎక్కువమందంగల ఇనప దూలొాల లోపల గల లోపాలను 
కనుగొనడానికి అతిధ్వనులను వాడవచ్చు. ఇటువంటి వాటిమీద ౫-కిరణాల' పరీక్షలు 
పనిచేయవు. పైగా అతిధ్వనుల వల్ల కేవలం ఒక మిల్లీమీటరు పాటి లోపాలు 
కూడా తెలిసిపోతాయి. అతిధ్వనుల ఉపయోగం రాను రాను పెరుగుతుందనడంలో 
సందేహంలేదు. 

(అతిధ్వనులు ప్రకృతిసిద్ధంగా కూడా ఉంటాయి. గాలిలో, నీటి అలలలో, 
సీతాకోకచిలుకలు, కీచురాళ్లధ్వనిలో ఈ శబ్దం ఉంటుంది. ఈప్రాణులు అతిధ్వ్యనులను 
(గ్రహించగలవుకూడా - సం!) 


పెద్దగొంతు, కీచుగొంతు 


సోవియట్‌ చలనచిత్రం 'న్యూగలివర్‌ 'ల్రో మరుగుజ్ఞులు, వారి ఆకారానికి తగిన క్లే 
కీచుగొంతుతో మాట్లాడతారు. అలాగే గలివర్‌ పాత్ర ధరించిన బాలుడు పేత్యామా[త్రం 
లోతయిన గొంతుకతో మాట్లాడతాడు. అయితే చిత్రం తయారు చేసినప్పుడు 
మరుగుజ్ఞుపాత్రలకు గొంతునిచ్చినవారు పెద్దవాళ్లయితే, బాల గలినర్‌ బొంగురు 
మాటలు చెప్పింది బాలుడే. అయితే గొంతుల శృతిలో భేదం ఎలా రాగలిగింది? దీని 
జవాబు చిత్ర దర్శకుడు తుష్కో వివరెంచినపుడు నేనాశ్చర్యపోయాను. డైలాగులు 
చెప్పిన వారు గొంతులు మార్చిచెప్పలేదు. వారు చాలా మామూలుగా మాట్లాడారు. 
మార్పు, ధ్వనియొక్క భౌతికలక్షణాల ఆధారంగా ఆ తరువాత ప్రవేశ పెట్టబడింది. 
గొంతులు మార్చడంకోసం, మరుగుజ్జు పాత్రధారులకు సంబంధించిన మాటలను 
నెమ్మదిగా నడిచే. శేవుమీద, బాలగలివరీ మాటలను "వేగంగా నడిచే టేపుమీద 
రికార్డుచేశారు. ఆ'కేపులను మామూలు వేగాలతో తిరిగి వినిపించారు. ఫలితం 
ఎలాగుంటుందో వూహించే వుంటారు. మరుగుజ్జుల మాటలు (ప్రేక్షకులకు ' వినిపించే 
ల డు వాటి ప్రకంపనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానితో స్థాయి పెరుగుతుంది. 
ఎత్యామాటలు మాత్రం "నెమ్మదిగా వినబడతాయి. అందుకని శృతి తగ్గుతుంది. 
ఫలితంగా న్యూగలఠివర్‌ చిత్రంలో నురుగుజ్ఞు మనుషులు మామూలు మనిషికన్నా 
209 


కీచుగొంతుతో మాట్లాడతారు. బాల గలివరీ మాత్రం మామూలు బాలురకన్నా 
బొంగురు 'గొంతుతో మాట్లాడతాడు. 


అ రకంగా స్లోమోషన్‌ పద్దతిని వాడి ధ్వనిలో మార్పులను సాధించారు. ఇదే 
రకమయిన ధ్వని మార్పులు గ్రామఫోను రికార్డును నిర్రేశించిన దానికన్నా తక్కువ 
లేదా ఎక్కువ వేగాలతో నడిపినప డు కూడా “వినబడతాయి. 


ఒకేరోజు రెండు దినపత్రికలు 


ఇప్పడు మనం చర్చించబోయే సమస్యను ఒకసారిచూస్తే, దీనికి ధ్వనికి, 
అంతేగాదు, దీనికి భౌతికశా,స్త్రానికే సంబంధం లేదనిపిస్తుంది. అయినా మీరు దీన్ని 
గమనించాలని నా ఉద్దేశ్యం. దిన్ని అర్హంచేసుకుంటే తర్వాత వచ్చే కొన్ని విషయాలు 
అర్హనువుతాయి. మరి! ఈ లెక్కనే రో రూవంలో మీరు ఇంతకుముందే చూచి 
ఉండవచ్చు! 


ఇక లెక్క ఏమిటో చూద్దాం. ప్రతిరోజు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండుగంటలకు 
మాస్కోనుండి ఒక రైలు వ్లాదినోస్తన్‌ కు బయలుదేరుతుంది. అలాగే ప్రతిరోజూ 
అదే సమయానికి 'మరోరైలు ప్పాదివోస్తక్‌ నుండి మాస్కోకు బయలుదేరుతుంది. 
ప్రయాణానికి పదిరోజులు + వస్ట్రే “సందర్భంలో వ్టాదివోస్తక్‌ నుండి మాస్కో చేరేలోగా 
మొత్తం ఎన్ని రైళ్ళను మనం చూస్తాం? ఇదిప్రశ్న. చాలామంది త్వరపడి పది అని 
జవాబు చెబుతారు. మీరు వ్లాదినోస్తక్‌ నుండి బయలుదేరిన తర్వాత మాస్కోనుండి. 
బయలుదేరిన పదిరైశ్లేగాక, మీరు బయలుదేరే సమయానికే దారిలో ఉన్న రైళ్తుకూడా 
మీకు ఎదురవుతాయి. కాబట్టి సరయిన జవాబు ఇరవై, పదికాదు. 


ఇప్పుడింకొంచెం ముందుకు పోదాం మాస్కోనుండి వచ్చే ప్రతి రై రెలులోనూ 
కొత్త దినపత్రిక ఒకటి ఉంటుంది. మీకు మాస్కో వార్తలలో ఆసక్తి ఉంచు రైలు 
ఆగినప్పడల్లా కొత్త పత్రికను కొంటారు. అయితే మీ పదిరోజుల ప్రయాణంలో 
మొత్తం ఎన్ని వత్రికలు కొంటారు? ఇప్పటికి మీరు ఇరవై అని సరయిన జవాబు 
ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారనే నేననుకుంటాను. మీకు ఎదురయ్యే (ప్రతిరైలులోనూ 
కొత్త 'పేపరుంటుంది. మీకు ఇరవైరైళ్లు ఎదురవుతాయి. అంటే మీరు ఇరవై 
కొత్త పేపరు చదువుతారనే అర్దం. మరిమీరు ప్రయాణించేది మరి పదిరోజులే అయితే, 
“రోజుకు రెండు కొత్తదినపత్రికలు” చదువతారన్నమాట!. 


ఇదేదో చిక్కుప్రశ్నలాగే ఉంది కదూ! మీరు దీన్ని అనుభవంలో జరా స్తేగాని 
విషయాన్ని నమ్మరని అనుకుంటాను. 


రైలుకూత సమస (1 
మీకు సంగీతం వినే అలవాటుంటే, రైలు మనపక్కనుండి దూసుకుపోయేటవ డు, 
దానికూత స్థాయి, ఆ శబ్దం యొక్క "గట్టిదనంకాదు, సాయి ఎలా మారుతుందో 


గమనించి ఉంటారు. రెండు (టైయిన్లు ఒకదానికొకటి రువవుతున్న కొద్దీ, రైళ్లు 
| 210 


ఒకచోట చేరినప్పటికంలే దూరంగా ఉన్నప్పుడే కూతస్తాయి హెచ్చుగా ఉండి, రాను 
రాను తగ్గిందనిపిస్తుంది. రెండు రైళ్లు గంటకు 50 కిమీల వేగంతో పరు గెత్తుతుం టే 
కూతస్థాయి ఇంచుమించు ఒక “శృతివరకు మారినట్టు అనిపిస్తుంది. 
ఇలా ఎందుకు జరుగుతుంది.” జవాబు చెప్పడం అనే ముందుగా సాయి 
చ 


ధ్వనియొక్క |ప్రకంపనాల తీవతమీద ఆధారపడి ఉంటుందని అర్హంచేసుకో నాలి. 
ఇక ఈ లెక్కకు ఇంతకుముందటి దినపత్రికల లెక్కకు సంబంధం ఉందనికూడా 


గుర్తుంచుకోవాలి. 'రైలుకూత ఒకేరకంగా ఉంటుంది. అందులో మార్చు ఉండదు. 
ఫ్ర రైలు దగ్గరగా వస్తున్నది, పక్కనే ఉన్నది, దాటిపోతున్నది అనే దాన్ని బట్టి 
మన చెవికి వినిపించే ప్రకంపనాల్లో మాత్రం తేడా వస్తుంది. 


రైళ్లో రోజుకు రెండు దినపత్రికలు చదివినట్టు, రెండు రైళ్లు ఒకచోట 
కలిసినప ప గడు వినిపించే కూతలో శబ్దంయొక్క పౌనఃపున్యం అసలు ఉండేదానికన్నా 
ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది వినికిడి భను మాత్రంకాదు. మన చెవికి 
ఎక్కువ ప్రకంపనాలు వినపడతాయి అందుకే హెచ్చుస్థాయిలో ధ్వని వినబడుతుంది. 
దూరంపోయిన కొద్దీ (పకంవనాల సంఖ్య తగ్గుతుంది. అందుకని స్తాయి పడిపోతుంది. 


చిత్రం 155. రైలుకూత సమస్య. ఎగువ : నిలిచి వున్న ఇంజనుకూతయొక్క 
తరంగాలు దిగువ : కుడి ఎడమకు నడిచే రైలు యొక్క ఇంజను 
కూత తరంగాలు 





(ఇ వం క ష్‌ న్‌ 
a స || న! క 






ఈ వివరణ మీకు 'నచ్చకుంచే, రైలింజనునుండి కూతకు సంబంధించిన శబ 
తరంగాలు ఎలా ప్రసరిస్తాయో,. ఒకసారి ఊహించండి. ముందుగా రైలు నిలబడ్‌ 


ఉందనుకుందాం. (చిత్రం 155) దానికాత బహుతరంగాలుగా ' వస్తుంది. సులభంగా 

ఉండాలని మనం కేవలం నాలుగు తరంగాలను మాత్రమే లెక్కలోకి తీసుకుందాం 

(చిత్రంలో పైనుండే అలలాంటి రేఖలను చూడండి). నిలిచి ఉండే ఇంజనునుండి, 
. 211 


ఒక స్టిరమయిన కాలవ్యవధిలో, అన్ని వైపులకు ఒకే దూరానికి ప్రసరిస్తాయి. 0 
తరంగం A, Bిలనే ఇద్దరికీ ఒకేసారి చేరుతుంది. అవ్వడు 1,2,3 అలలను కూడా 
వారిద్దరూ ఒకేసారి వింటారు. ప్రతిక్షణం వారిద్దరి చెవులకు ఒకే రకమయిన 
శబ్దతరంగాలు తగులుతాయి. అందుకే ఇద్దరికీ ఒకే శృతి వినబడుతుంది. 


అయితే అదే ఇంజను B నుండి. & వైపు నడుస్తుంటే పరిస్టితి ఇంకొకరకంగా 
ఉంటుంది. (క్రింది అలలగీత) ఒక క్షణంలో 5 కూత ౮ వద్ద ఉందనుకోండి. అవ ప్వుడది 


నాలుగు తరంగాలను కలుగజేసిందనుకోండి. ఇక అది వెంటనే ౨ కి చేరుతుంది. 
ఇప్పుడు శబ్ద తరంగాలు ప్రసరించే తీరంలో తేడా గమనించండి.) తరంగం A,B ల 


కిదరికీ ఒకేసారి చేరుతుంది. అయితే ౨ నుండి ప్రసరించిన నాలుగవ తరంగం వారికి 
నూత్రం ఒకే కాలంలో చేరదు. DA లర దూరం DB ల మధ్యదూరం కన్నా 
తక్కువ! కాబట్ట ఆ తరంగం B కన్నా A కి ముందు చేరుతుంది. మధ్యలో ఉండే 
1,2 వగైరా తరంగాలుకూడా B కన్నా A కి ముందుగా అందుతాయి. అయితే 
కాలంలో తేడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా Aకు శబ్ద తరంగాలు B కన్నా 
ఎక్కువ తరుచుగా వినిపిస్తాయి. అందుకే ఎక్కువస్టాయిలో కూత ' వినబడుతుంది. 


అదే సమయంలో A వైపు వెళ్లే తరంగాల నిడివి, ఇంకొకవేపు వెళ్లేవాటికంపే 
తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని చిత్రంలో చూడవచ్చు. 


గా (చిత్రంలోని తరంగాకార రేఖలు శబ్దతరంగాల ఆకారాన్ని చూపడంలేదు. 
గాలికణాలు శబ్దం ప్రసరించే దిశలో, నిలువుగా కదులుతాయి. అడ్డంగా కాదు. 
బొమ్మలో కేవలం సులువుకోసం అడ్డంగా చూపబడ్డాయి.) 


డాస్టర్‌ ప్రభావం 


పైన వర్ణించిన ఈ చర్యను డాఫ్టర్‌ అనే భౌతికశాస్త్ర, వేత్త కనుగొన్నాడు. అందుకే 
దాన్ని 'డాప్టర్‌ "పేరుననే పిలుస్తున్నారు. కాంళికిరణాలు కూడా ధ్వని తరంగాల లాగే 
ప్రసరిస్తాయి. గనక ఈ (ప్రభావం కాంతి విషయంలో కూడా కనబడుతుంది. ధ్వని 
విషయంలో పౌనఃపున్య పెరగడంవల్ల స్థాయి పెరిగినట్లు వినిపిస్తుంది. అదే కాంతి 
విషయంలో రంగులు మారినట్లు కనిపిస్తుంది. 


డాస్టర్‌ ఎఫెక్ట్‌ సాయంతో, ఖగోళ శాస్త్రజ్ఞులు, ఒక నక్షత్రం. కదిలి మన వేపుకు 
వస్తోందా, లేక నురోవేవుకు పోతోందా, తెలుసుకోగలుగుతారు. అంతేగాక దాని వేగాన్ని 
లెక్కించగలుగుతారు. ఈ విషయంలో వర్షపటంలో ఏర్పడే చిక్కనైన నిలువు రేఖలు 
వానికి సహాయపడతాయి. నక్షత్రాలు కదిలే దిశల్లో మార్పులు, వాటి పరిమాణాలు 
మొదలయున వాటిని నిశితంగా పరిశీలించి వారు కొన్ని ఆశ్చర్యకరమయిన అంశాలను 
కనుగొనగలిగారు. సిరియస్‌ నక్షత్రం ప్రతి వ క 75 కిమీల చొప్పున 
నుననుండి దూరంగా పోతున్నదని ఈ రకంగా తెలుసుకున్నారు. అది మననుండి 
ఎంతదూరంగా ఉందంటే, కోట్లాది కిలోమీటర్లు మననుంచి దూరం వెళ్లిపోయినా, 
మనకు కనిపించే తీరులో, దాని వెలుగులో తేడా ఉండదు. డాప్టర్‌ ప్రభావం వల్ల 
212 


కాక, మరోరకంగానయితే ఆ నక్షతం కదులుతున్నదనే ఆలోచనే మనకు వచ్చేదికాదు. 


అందుకే భౌతికశాస్త్రం, అన్నింటికీ ఉపకరించే, అన్ని విషయాలను కలిగి ఉండే 
విజ్ఞానం అంటారు. శబ్ద _ తరంగాలగురించి ఒక సిద్దాంతం తయారుచేసి, దాన్నే, 
వాటికన్నా ఎంతో చిన్నవయిన కాంతితరంగాలకు కూడా అన్వయింపజేశారు. దానితో 
అంతరిక్షంలోని అగాధాల్గో ఉండే గోళాల కదలికలను లెక్క వేస్తున్నారు, 


అపరాధ సుంకం 


కాంతి, ధ్వని తరంగాలు దగ్గరా, లేదా దూరం అవుతున్న కొద్దీ వాటి 
తరంగదైర్ణ్యం మారుతుందని 1942లోనే డాన్లర్‌ గుర్తించాడు. దానితో బాకే అతను 
చాలా ధైర్యంగా ఇదే కారణం వల్ల నక్షత్రాలు రంగులతో కనబడతాయని కూడా 
ప్రతిపాదించాడు. అన్ని నక్షత్రాలు తెల్లనివేనని, అయితే అవి మననుండి దూరంగా, 
లేదా 'మన దగ్గరకు కదులుతూ ఉండడం వల్లనే రంగుగా కనబడుచున్నాయని అతను 
అన్నాడు. తెల్లని నక్షత్రం వేగంగా మనవేవు వచ్చేటప్పుడు, దాని కాంతి తరంగాల 
నిడివి తగ్గి ఆకుపచ్చ, నీలం లేదా ఊదారంగుల్లో కనబడుతుందన్నాడు. అలాగే 


దూరంపోయే నక్షత్రాలు పసువు, ఎరువు లేదా ఊదారంగుల్లో కనబడతాయన్నాడు. 


ఇది తప్పనడంలో ఎటువంటి అనుమానంలేదు! చలనం వలనకలిగే రంగు 
మార్చు కంటికి కనబడాలంశే, అ నక్షతం సెకండుకు లక్రల్రాది కిలోమీటర్ల 
చొప్పున అతివేగంగా కదలాలి. అవ దుకూడా, లాభం ఉండదు. అప్పుడు కూడా: 
ఒకేసారి దగ్గరగా వచ్చే తెలుపు నక్షత్రంలోని నీఠికిరణాలు ఊదాగా మారతాయి. 
ఆకువచ్చకాంతులు నీలమవుతాయి. అతినీలలోహితంనుండి ఊదా పరారుణంనుండి 
ఎరుపుగా మారతాయి. అంచ మొత్తానికి తెలుపురంగులో ఉండే భాగాలన్నీ ఉండి 
చివరకు తెలుపే కనబడుతుంది. 

నక్షత్రాల వర్షంపటంలోని చిక్కని గీతలు, కదిలిపోవడం పూర్తిగా వేరుసంగతి. 
వాటిని నిశితమయిన పరికరాలు కనుగొనగలుగుతాయి. అప్పుడు మాత్రమే నక్షత్రాలు 
కదిలేతీరు తెలుస్తుంది. ఒక మంచి స్పెక్టోఎస్కోపులో నయితే, నక్షత్రాలు సెకండుకు 
ఒక కి.మీ కదిలినా తెలుస్తుంది. 

"ప్రఖ్యాత భౌతికశాస్త్ర జ్ఞుడు, రాబర్ట్‌ వుడ్‌ ఒకసారి ట్రాఫిక్‌ లైట్‌ లో ఎరుపు దీపం 
వెలుగుతున్నా చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు. పోలీసు ఆయనకు జుర్మానా 
వేయబోతే అతను వారికి డాప్లర్‌ ప్రభావం గురించి చెప్పాడంటారు. వేగంగా 
వస్తుంశే. ఎర్రని (ట్రాఫిక్‌ లైట్‌ అకువచ్చగా కనబడుతుందని అతను అధికారులను 
నమ్మించాడు. ఆ పోలీసు అధికారికి కూడా భౌతికశాస్త్రం తెలిసీ ఉంటే, అలా 
రంగులుమారి కనిపించడానికి వుడ్‌ కారు గంటకు 135 మిలియన్‌ కిలోమీటర్ల 
వేగంతో నడవాలని చెప్పిఉండేవాడు. అది అసాధ్యమయిన వేగం! 


దాన్ని లెక్క వేయడానికి పద్దతి ఇది! ట్రాఫిక్‌ లైట్‌ వెదజల్లుతున్నకాంతియొక్క 


తరంగ దైర్యం 1 అనుకుందాం. వుడ్‌ తన కారులోనుండి చూచానంటున్నది 11, 


213 


_ | స 
ఇక కారువేగం V౪ కాంతి వేగం 0 ఇప్పుడు సమీకరణం వ్రాయాలి పై [షాన్‌ 
అన్నిటికంటే తక్కువయిన ఎరుపు తరంగదైర్హ్యం 0.0063 అ అని తెలుసు. ఇక 
ఎక్కువయిన, ఆకుపచ్చ తరంగద్దెర్భ్యం 0.0056. కాంతివేగం సెకండుకు 300,000 
కిమీలు. అప డు సమీకరణం 0.9054 అ 1+ wim అవుతుంది. అందులో 
కారువేగం V లెక్కచేస్తే. సెకండుకు' 37,500 కి.మీ అని తేలుతుంది. అంటే 
గంటకు 135 మిలియన్ల కి.మీలు. ఇంతచేగంగా కారు దూసుకుపోయే పక్షంలో, 
ఒక గంట సమయంలో, పోలీసునుండి, సూర్యునికి, భూమికి గల దూరనుంత 
దూరానికి తప్పించుకుపోగలడు. అసలింతవరకూ ఆయనకు 'ఫైను వేసింది వేగంగా 


ఫోయినందుశకే గదా! 


ధ్యనివేగంతో 


బ్యాండు మేళం దగ్గరనుండి మీరు ధ్వనికి సమానమయిన వేగంతో కదిరి పోతుంటే 
మీకు ఏం... వినబడుతుంది? రైలులో బయలుదేరిన ప్రయాణికునికి, అతనెన్ని 
సేషనలో ఆగినా రెలులో కనబడేది, అది బయలుదేరిన నాటి పేపరే. అదే లెక్కలో 
శి ర రా 


బ్యాండు మేళం నుండి మనం బయలుదేరిన క్షణాన ఏ స్వరం వాయించబడిందో, 
అదే స్వరం నిరంతరంగా వినబడుతుందని మీరంటారేమో! 


అయితే అది తప్ప ధ్వనివేగంలో కదులుతున్నారు గాబట్టి మీతో పోల్చితే 


బ్యాండు మేళం వారు చేసిన శబ్దం విశాంతి దశలో ఉంటుంది. అంశే మీకు 
వినబడదు, అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. గనుక బ్యాండువారు పొయించడం౦- 


ఆ పేశారని మీరనుకుంటారు. మనం రైలుతో చేసిన పోలిక తప ఫలితం ఇచ్చిందేమిటి? 

మనం పోల్చిన పద్దతిలో చిన్న లోపముంది! రైలులో వ్యక్తి తాను ప్రయాణిస్తున్నానన్న 
సంగతి మరిచిపోతే, తాను మాస్కోనుండి బయలుదేరిన తర్వాత కొత్తవార్తావత్రిక 
రా నేలేదని వత్రికాఫీసు పనిచేయడం మానేసిందనికూడా అనుకోగలుగుతాడు. అందుకే 
అతనికి దారిపొడుగునా పొతపేవరు ఒకటే కనబడుతుందనుకుంటాడు. కాంతి వేగంతో 
కదిలేటప్పుడు బ్యాండు మేళం కూడా ఇలాగే ఆగిపోయిందనిపిస్తుంది. 

' విచిత్రమేమిటం కే, శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయంలో పొరపాటు పడుతుంటారు. 
నిజానికి ఇది అంత గజిబిజి సమస్య కానేకాదు. నేను దీన్ని గురించి, బడిలో ఉండగానే 
ఒక ఖగోళశ్నా స్త్రృజ్ఞునితో చర్చించాను. అతను నా మాటలు కాదనడం నాకు బాగా 
గుర్తుంది. ధ్వని వేగంతో కదిలేటప్పుడు ఒకే స్వరం వినిపించాలన్నాడాయన. అతను 
తన వాదాన్ని ఇలా సమర్హించాడు. 

“ఒక స్టాయిలో ఒక సర్వం ఉందనుకుందాం. దాని శబ్దం అలాగే ఉంది. 
ఇకముందు కూడా అలాగే ఉంటుంది. వరుసగా నిలబడీన మనుషులకు అది వరుసగా 
వినబడుతుంది. అందరికీ ఒకే తీవ్రతతో వినబడుతుందని మనం అనుకుందాం. ఈ 
వినేవారుండే చోట్లలోకి మనం శబ్దవేగంతో ఎప్పటికవ్వడు చేరుకోగలిగితే, ఆ శబ్దం 
మనకు కూడా వినబడవలసిందేగదా” 


214 


సరిగ్గా ఇదే పద్దతిలో వాదిస్తూ, మెరువునుండి, కాంతి వేగంతో కదిలేవారు ఆ 
మెరుపును చూస్తూనే ఉండగలరంటాడు. 

“అంతరిక్షంలో వరుసగా అంతు లేనన్ని కళ్లు ఉన్నాయనుకోండి. మెరుప్పును అవన్నీ 
ఒక వరుసలో చూడగలుగుతాయి. మీరుకూడా ఆ కళ్ళుండే చోటికి కాంశివేగంళతో 
కదిలి వెళ్తారనుకోండి మీరుకూడా ఎప్పటికీ ఆ మెరుపు వెలుగును చూసూ 
ఉండవలసిందే!" ఇది ఆయన వాదం. 

ఇవి రెండువాదాలు తప్పని వేరే చెప్పనవసరంలేదు. ఆ పరిస్తితులలో శబ్దం 
వినబడదు. వెలుగు కనబడదు. ఇంతకు ముందే మనం చూచిన సమీకరణం (ప్రకారం 
V=-C అయినట్టయితే, 1! అనే తరంఘద్దైెర్ష్యం అనంతమవుతుంది. అంక ఒక 
రకంగా అది లేదన్న ట్లగదా! 

నిత్యజీవితంలో భౌతికశాస్త్రం చివరకు వచ్చాం. అంతులేని ఈ జ్ఞానసాగరం 
నుండి ఏవో కొన్ని చుక్కలను మాత్రమే మీకందించాను. వీటిని, చదివిన తర్వాత 
మీకు ఈ విజ్ఞానాన్ని మరింత సంపాదించాలన్న కోరిక కలిగితే చాలు. నాకృషి 
ఫలించినట్టే భావిస్తాను. సంతృప్తితో ఇకముందు కూడా రాస్తుంటాను. 


వ్ల 


215 


